


భాగవత సుధాలహరి 


తృతీయ స్కంధము : తృతీయ సంపుటము 


వ్యాఖ్యాత 
సరస్వతీపుత్ర 
డా! పుట్టపర్తి నారాయణాచార్యులు 


అ ఎ 


సంపాదకుడు 
విద్వాన్‌ ముదివర్తి కొండమాచార్యులు 





ప్రచురణ 
కార్యనిర్వహణాధికారి 
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి 
2007 


8[ఉ౦ంగం [గ 500144ఓ౬454గ! 
00/2 5:20౧602 - ౪01. 1 


6€౦/౧6౧౧౩౧/ 
52725//200602 
0! గ౧౮6202గ01 స2[020/20౧20020/61 ౪ 


౬6/66 0)/ 
గ!4య0/2గ0! గంగర2గ20020౧/4114| 
0౦౧౪౦|16౧ 01 ౧౬౦||0ఇ140%09, 1.1.0. 


అ! ౧1౧ ౧696౧/6061 
1.1.0. గ౧6||8|౦౮5 ౧౪౦1021009 56౧69 [10. : 755 
౯|9౬ ౬6140౧ : 2007 


6౦౧1౪9 : 2000 


నిటరి//52766 5)/ 

5గ గ గి౭గ2జ౧200౧40౧/, !.4.5., 
6౫60041/6 01066 

100218 11౧6046 0౪/౭9౪2౧౭౧౧౩, 
కక =. 


నిగగఓ66 2€ 
11000212 11060026 0అ/ఇ9ళ2౧2౧౫5 £౧659, 
116044 - 517 507. 


ముందుమాట 


వేదములు, ఇతిహాసములు, పురాణములు భారతీయ సంస్కృతికి 
మూలాధారాలు. లోకక్షేమాన్ని కాంక్షించి వ్యాసమహర్షి వేదరాళశిని విభజించి, 
వేదార్థాలను భారతంలో వివరించాడు. అయినా ఆయనకు సంతృప్తి 
కలుగలేదు. అట్టి స్థితిలో నారద'ప్రేరితుడై భగవంతుని గుణ కర్మ నామాలను 
కీర్తించే శ్రీమద్భాగవత పురాణాన్ని రచించి సంతుష్టుడై తన కుమారుడైన 
శుకయోగిచే చదివించాడు. 


అష్టాదశ వురాజాల్లో భాగవతానికున్న బహుళవ్యాప్తి మరే 
పురాణానికీ లేదు. ఈ గ్రంథంలో శాస్త్ర వేదాంతాది విషయాలే కాక మోక్షప్రాప్తికి 
'హేతువులైన కర్మ భక్తి జ్ఞాన మార్గాల్లో మిక్కిలి సులభంగా అనుసరించదగిన 
ఖక్తితత్త్వం చక్కగా వ్రబోధించబడింది. జనన మరణశీలమైన 
సంసారసాగరంలో కూలి దరిగానక పరితపించే మానవాళికి భాగవత పురాణం 
సంతరణ నౌక అనడంలో సందేహం లేదు. 


ఇట్టి శ్రీమద్భాగవత పురాణాన్ని క్రీ.శ. పదిహేనవ శతాబ్దిలో పరమ 
భాగవతోత్తముడు, నహజపాండిత్యుడు అయిన బమ్మెరపోతనామాత్యులు 
తెనిగించాడు. లలిత లలిత నంస్కృత నమాసాలకో, తేటతెనుగు 
నుడికారంతో, శబ్దాలంకార శోభితమై పోతనగారి భాగవతం ఆబాలగోపాలాన్ని 
ఎంతో అలరిన్తుంది. భాగవతంలోని ఒక వద్యమైనా నోటికిరాని 
తెలుగువాడుండడు అనటం అతిశయోక్తి కాదు. 


డా॥ పుట్టపర్తి నారాయణాచార్యులవారు వ్యాసప్రణీత భాగవత 
పురాణంలోని శ్లోకాలకు ప్రతిపదార్థ తాత్పర్య విశేషాలతోపాటు పోతనగారి 
భాగవత పద్యగద్యాలకు కూడా టీకా తాత్పర్యములు జతపరుస్తూ ప్రథమ 


/ 


ద్వితీయ తృతీయన్కంధాలకు నిరువమానమైన నురుచిర వ్యాఖ్యాన 
సంపుటాలను “భాగవత సుధాలహరి” అనే పేరుతో రూపొందించారు. వాటిలో 
ప్రథమ ద్వితీయ న్మంధాలకు సంబంధించిన ఏడుసంప్పుటాలు ఇదివరకే 
విద్వత్కవి ముదివర్తి కొండమాచార్యులవారి సంపాదకత్వాన వెలువడి లెస్సగా 
పాఠకుల మన్నన చూరగొన్నాయి. 


పండితప్రకాండులు, బహుభాషావేత్తలు, మహాకవులు, విశేషించి 
సరన్వతీవుత్రులయిన డా॥ వుట్టపర్తి నారాయణాచార్యులవారు భాగవత 
తృతీయ స్కంధానికి సమకూర్చిన మూడు వ్యాఖ్యాన సంపుటాలలో ఇది 
తృతీయ సంపుటం. దీని సంపాదకుడు కూడ శ్రీముదివర్తి కొండమాచార్యులే. 


తిరుమల తిరుపతి దేవస్థానం వారు ధర్మప్రచారసాధనంగా చేపట్టి 
ఇప్పటికెన్నో ఉత్తమగ్రంథాలు ప్రచురించారు. ఎప్పటిలాగే పుట్టపర్తివారి 
భాగవతసుధాలహరిలోని ఈ తొమ్మిదవ తరంగం రసజ్ఞాలైన ఆంధ్రపాఠకులకు 
ఆమోదం చేకూర్చగలదని మావిశ్వాసం. 


ళం. తలల ఉథ్మెష్ష 
(భూమన కరుణాకర రెడ్డి) 
లు 
'ల మందలి 
తిరుమల తిరుపతి దేవస్థానములు. తిరుపతి. 








భాగవత సుధాలహరి 
(త్రయో వింశోరధ్యాయః 


శ్రీమైత్రేయ ఉవాచ 


పితృభ్యాం ప్రస్టితే సాధ్వీ పతి మింగితకోవిదా, 
నిత్యం పర్యవరీ త్రీత్యా భవానీ వభవం ప్రభుమ్‌. 
విస్రంభేణా ఒత్మ శాచేన గౌరవేణ దమేన చ, 
శుశూషయా సౌహృదేన వాచా మధురయా ప్రభో! 
విసృజ్య కామం దంభం చ ద్వేషం లోభ మముం మదమ్‌, 
అ(ప్రమత్తో ద్యతా నిత్యం తేజీయాంస మతోషయత్‌. 

సవై దేవర్షివర్య స్తాం మానవీం సమనువ్రతామ్‌, 
దైవేద్దీయసః పత్యు రాశాసానాం మహాశిషః 


కాలేన భూయసా క్షామాం కర్మితాం వ్రతచర్యయా, 
ప్రేమగర్గదయా వాచా పీడితః కృపయాబ్రవీత్‌: 


కర్ణమ ఉవాచ 


తుషో5హ మద్య తవ మానిని! మానదాయా 
శృషహ్రైిషయా పరమయా పరయా చ భక్త్యా, 

యౌ దేహినా మయ మతీవ సుహృత్ప్వదేహో 

నాపేక్షిత స్పముచితః క్షపితుం మదర్ధ. 


యేమే స్వధర్మ నిరతస్య తపస్సమాధి 
విద్యాత్మయోగవిజితా భగవత్తసాదాః, 

తా నెవ తే మదను -సీవనమా. వరుదాన్‌ 
దృష్టిం ప్రవిశ్య వితరా మ్యభయా నశోకాన్‌. 
అన్యే ప్తున ర్భృగవతో భువ ఉద్ద్విబ్బృంభ 
విభ్రంశితార్థరచనాః కి మురుక్రమేస్య, 


సిద్దాసి భుంక్ష్వ విభవా న్నిజధర్మ హాన్‌ 
దివ్యో న్నరైర్డు రురధిగా న్పృపవిక్రియాభిః. 


ఏవం బ్రువాణ మబలాఖిల యోగమా యా 
విద్యా విచక్షణ మవేక్ష్య గతాధి రాసీత్‌, 
సంప్రశ్రయ ప్రణయ విహ్వలయా గిరైషా 
(వ్రీడావలోక విలసద్ధసితాననా ౬౭హా. 


ఇ భాగవత సుధాలహరి 


దేవహూతి రువాచ 
రాదం బత ద్విజవృ పైతదమోఘ యోగ 
మాయూధిపే త్వయి విభా తదవైమి భర్మః, 
యస్తేవభ్యధాయి సమయ స్పకృదంగసంగో 
భూయాద్గరియసి గుణప్రసవస్పతీనామ్‌. 10 
తత్రేతి కృత్య ముపశిక్ష యథోపదేశం 
యేనైష మే కేర్మితోకతిరిరంసయాత్మా, 
సిద్దేత తే కృతమనోభవధర్తితాయాః 


దీన్‌ స్తదీశభవనం సదృశం విచక్ష్య. 11 
మైత్రేయ ఉవాచ 

ప్రియాయాః ప్రియ మన్విచ్చన్‌ కర్టమో యోగమాస్టితః 

వీమానం కామగం క్షత్త స్రర్యవాఓ౭. విరచీకరతో 12 

సర్వకామదుఘం దివ్యం సర్వరత్న సమన్వితమ్‌, 

సర్వర్జ్యుపచయోదర్కం మణిస్తంభై రుపస్కృతమ్‌. 13 

దివ్యోపస్కరణో పేతం సర్వకాలసుఖావహమ్‌, 

పట్టికాభిః పతాకాభి ర్విచిత్రాభి రలంకృతమ్‌. శే 

ఠి 

స్రగ్బి ర్విచిత్రమాల్యాభి ర్మృంజు శింజత్‌ షడం(మఘ్రిభిః 

దుకూల క్లౌమ కౌశేయై ర్నానావస్‌త్రెర్విరాజితమ్‌. 15 

ఉపర్యుపరి విన్యస్త నిలయేషు పృథక్సృథక్‌, 

క్షిపైః కశిపుభిః కాంతం పర్యంక వ్యజనాసనైః. ర 

తత్ర తత్ర వినిక్షిప్త నానాశిల్పోపశోభితమ్‌, 

మహామరకతస్థల్యాం జుష్టం విద్రుమ వేదిభిః. క్ష 

ద్వార్తు విద్రుమదేహళ్యా భాంతం వజికవాటకవతీ్‌, 

స్పిల్లురే ప్వింద్రనీలేషు మకుంభై రధిశ్రితమ్‌. 18 

చక్షుష్మత్ప్సద్మరాగాద్వెర్వజ భిత్తిషు నిర్మితైః, 

జుష్టం విచిత్ర వైతానై ర్మహార్హె ర్రేమతోరణైః. 9 

హంసపారావతవ్రాతై స్తత్ర తత్ర వికూజితమ్‌, 

కృత్రిమా న్మన్యమానై స్స్యానధిరుహ్యావరుహ్యచ. 20 

విహారస్తాన విశ్రామ సంవేశ ప్రాంగణాజిరై 

యథోపబోషం రచితై ర్విస్మాపనమివా౬ త్మన. 21 


ఈదృగ్సహం తత్పశ్యంతీం నాతిప్రీతేన చేతసా, 
సర్వభూతాశయాభిజ్జః ప్రావోచ త్కరమ స్వయమ్‌. 22 


తృతీయస్కంధ (త్రయోవింశాధ్యాయము 


నిమజ్ఞాఇస్మిన్‌ దే భీరు విమాన మిద మారుహ, 
ఇదం శుక్షకృతం తీర్థ మాశిషాం యాపకం నృణామ్‌. 
సా చ భర్తు స్పమాదాయ వచః కువలయేక్షణా, 
సరజం బిభ్రతీ వాసో వేణీభూతాన్‌స్వమూర్దజాన్‌. 
అంగం చ మలపంకేన సంఛన్నం శబలస్తనమ్‌, 
ఆవివేశ సరస్వత్యా స్ప న్ఫివజలాశయమ్‌. 

సాంత స్పరసి వేశ్శస్తాళ్ళతాని దశకన్యకాః 

సర్వాః కిశోర వయసో దదర్శోత్పలగంధయః 

తాం దృష్వా సహసోత్తాయ ప్రోచుః ప్రాంజలయ ్ర్సియః 
వయం కర్మి కరీస్తుభ్యరి శాధి నః కరవామ కిమ్‌. 
స్నానేన తాం మహార్హేణ స్నాపయిత్వా మనస్వినీమ్‌, 
_దుకూలే నిర్మలే నూత్నీ దదు రస్యె చ మానదాః. 
భూషణాని పరార్యాని వరీయాంసి ద్యుమంతి చ, 
అన్నం సర్వగుణిపతం పానం చైవామృతాసవమ్‌. 
అథాఇఇదర్శే స్వమాత్మానం స్రగ్విణం విరజోఇం బరమ్‌, 
విరజస్కం౦ స్వస్త్యయనం కన్యాఖి రృహుమానితమ్‌. 
స్నాతం కృతశిరస్నానం సర్వాభరణ భూషితమ్‌, 
నిష్కగ్రీవం వలయినం కూజత్కాంచననూపురమ్‌. 

“ రథ్యస్తయా కాంచా కాంచన్యా బహురత్నయా, 
హారేణ చ మహార్దేణ రుచకిన విభూషితమ్‌. 
సుభ్రువా సుదతా శక స్పిగ్గాపాంగేన చక్షుషా, 
పద్మకోశస్పృథధానీలై ఠ్‌ల్రోశ్చ" లసన్ముఖమ్‌. 

యదా సస్మార బుషభ మృషీణాం దయితం పతిమ్‌, 
తత్ర చాస్తే సహస్త్రేభిర్యత్రాస్తే స ప్రజాపతిః. 

భర్తుః పురస్తాదాత్మానం స్త్రేసహస్రవృతం తదా, 
నిశామ్య తద్యొగగతిం సంశయం ప్రత్యపద్యత. 

స తాంకృతామలస్నానాం విభ్రాజంతీ మపూర్వవత్‌, 
ఆత్మనో బిభ్రతీం రూపం సంవీత రుచిరస్తనీమీ. 
విద్యాధరీసహ(పేణ 'సేవ్యమానాం సువాససమ్‌, 
జాతభావో విమానం తదారోహయ దమిత్రహన్‌. 
తస్మి న్నృలుష్తమహిమా ప్రియయానుషక్తో 

విద్యాధరీభి రుపచీర్ణవపు ర్విమానే, 


బడ 


బభ్రాజ ఉత్కచ కుముద్గణవా నపీచ్య 

స్తారాభి రావృత ఇవోడుపతి ర్నభస్థః. 
తేనాష్షలోకప విహారకులాచలేంద్ర 
ద్రోణొప్వనంగసఖ మారుత పౌభగాసు, 

సీదై ర్నుతోద్యుధునిపాతశివస్వనాసు 

రేమే చిరం ధనదవల్లలనావరూధీ. 

వైసప్రంభకే స్వరసనే నందకే పుష్ప్రభద్రకే, 
మానసే చైత్ర రథ్యే చ స రేమే రమీయా తత£ 
భ్రాజిష్లునా విమానేన కామగేన మహీయసా, 
వైమానకానత్యశేత చరన్‌ లోకాన్‌ యథా౬నిలః£. 


కిం దురాపాదనం తేషాం పుంసా ముద్దామచేతసామ్‌, 
యై రాశ్రిత స్రీర్సపద శ్చృరణోవ్యసనాప్యయః. 


ప్రేక్షయత్వా భువో గోళం పత్స్యై యావాన్‌ స్వసంస్థయా, 


బహ్వాశ్చర్యమయో యోగీ స్వాశ్రమాయ న్యవర్తత. " 
విభజ్య నవధాత్మానం మానవీం సురతోత్స్పుకామ్‌, 
రామాం విరమయన్‌ రేమే వర్షపూగాన్‌ ముహూర్తవత్‌. 


తస్మిన్‌ విమాన ఉత్స్పృషాం శయ్యాం రతికరీం గ్రితా, 


నచా5్‌ బుధ్యత కాలం తం పత్యాంపీచే న సంగతా. 
ఏవం యోగాను భావేన దంపతో గరమమాణయోః 
శతం వ్యతీయు శృరదః కామలాలసయో ర్మనాక్‌. 
తస్యామాధత్త రేతస్తాం భావయన్నాత్మనాత్మవిత్‌, 
నోధా విధాయ రూపం స్వం సర్వసంకల్ప విద్విభుః 
తత స్పా సుషవే స దేవహూతిః స్త్రియః ప్రజాః 
సర్వాస్తాశ్చా రుసర్వాంగ్యో లోహితోత్ప్సలగంధయ£౬ 
పతిం సా ప్రవ్రజిష్యంతం తదాలక్ష్యోశతీ సతీ, 
స్మయమానా విక్షబేన హృదయేన విదూయతా. 
లిఖం త్యధోముఖీ భూమిం పదా నఖమణి శ్రియా 
ఉవాచ లలితాం వాచం నిరుధ్యాఇశ్రుకలాం శనైః. 


దేవహూతి రువాచ 


సర్వం తద్భగవ న్మహ్య ముపోవాహ ప్రతిశ్రుతమ్‌, 
అథాపి మే 'ప్రపన్నాయా అభయం దాతు మర్తసి. 


భాగవత సుధాలహరి 


39 


త] 


త 


త్‌ 


త్త 


త 


51 


తృతీయస్కంధ (తయోవింశాధ్యాయము క్‌ 


బ్రహ్మన్‌! దుహితృభి స్తుభ్యం విమృగ్యాః పతయ స్పమాః 


కశ్చిత్స్యాన్మే విశోకాయ త్వఖు ప్రవ్రజితే వనమ్‌. వ్తైా 
ఏతావతాలం కాలేన వ్యతిక్రాంతేన మే విభో, 
ఇంద్రియార్థ ప్రసంగేన పరిత్యక్తపరాత్మనః మొ 
ఇంద్రియార్ధేషు సజ్జంత్యాః ప్రసంగ స్త్యయి మే కృతః 
అజానంత్యోః పరరీ భావం తథాప్య స్వ్రభయా య మే. క్క 
సంగ్లో హి సంసృతే ర్లేతు రసత్సు విహితోవధియా, 

స ఏవ సాధుషు కృతో నిస్సంగత్వాయ కల్పతే. న్‌్‌ 
నేహ య తృ్కర్మధర్మాయ న విరాగాయ కల్పతే, 
న తీర్పపద సేహిట్ట్‌ వ న్నపి మృతో హి స౬ వ్‌గ్ర 
సాఇహం భగవతో నూనం వంచితా మాయయా దృఢథమ్‌, 
యత్త్వాం విముక్తిదం ప్రాష్య న ముముక్షేయ బంధనాత్‌ వ్‌ 


ఇతి శ్రీమద్భాగవతే, తృతీయస్కంధే, (త్రయోవింశోవధ్యాయః 


క పెతృభ్యాం పస్థితాతల్రిదండ్రులు ప్రయాణించిన వారుకాణూ 
(వివావానంతరము తల్లిదంపలు 'స్రేయాణవైపోలా) ఇంగితకోవిదాఇతరుల 
అభిప్రాయమును గ్రహిర్‌చుటలో సమర్హురాలైన, సాధ్వపతివ్రతయైన దేవవూతి, 
ప్రభుం భవరంాప్రభువైన శివుని, భవానీ ఇవాపార్వతీదేవివలె, నిత్యం ప్రీత్యా= 
సర్వవేళల యందును సంతోషముతో, పర్యచరతాపరిచరించినది. 


తాత్పర్యము : విహానంతరము స్వాయంభువ మనువును శతరూపయు 
సపరివారముగా వెడలిపోయిరి. దేవమూతి చెప్పకయే ఇతరుల యభిప్రాయమును 
ముఖపు కవళికలతో మాత్రమే (గగ్రపాంపశలిగినది. పరమసాధ్వి. ఆమె కర్షముని 
సర్వలోకేశ్వరు.డైన శివుని భవానీదేవివలె పరిచరించినది. 


2.3. విస్రంబేణామ్వాసముతోను, ఆత్మశౌచేనాదేహమనః పరిశద్దులతోను, 
గౌరవ్యేఖాఆదరముతోను దయేన చాబాహ్యేంద్రియనిగ్రవముతోను, శత్రాషయా= 
'స్నేహముతో ను, సౌహృదేన్య ప్రేమతో ను, మధురయా వాచాచామధురమైన 
వాక్కుతోను, కామం చావిషయాభిలాషను, లోభం చాపదార్థమును సంగ్రహించుట 
లోని ఆశను, దంభం=కపటమును, ద్వేషంాద్వేషభావమీను, ఆఘం=అఆబ్బాతి 
కశ్రమణవలన నేర్చడెడు పాపమును, మదం=అవాంభావమును, విసృజ్యావదీలి. 
అప్రమత్తా=నిరంతరము జాగరూకురాలై, ఉద్యతాసతతమును "సేవించుట 
యందు ప్రవృత్తి కలదై, తేజీ యాంసరంాఅతితేజస్సు కలిగిన, పతింాభర్తను, 
అతోషయత్‌ాసంతోషింపం జేసెను. 


6 భాగవత సుధాలహరి 


తాత్పర్యము: దేవవూతి భర్తయందలి వ్యాసము కలది. దేవమనశ్ళుద్దు 
లామెకు స్వభావములు. పతియం దమితాదరము. బాహేంద్రియములను 
నియమించుట యం దతిజాగరూకురాలు. శుశ్రూషాపరురాలు. విపరీత(ప్రేమ. 
అమెమాటలు మధురములై యుండెను. విషయాభిలాష ఎందును కన్పించెడిది 
కాదు. పదార్థములను సంగ్రహించుట యందాసక్తిలేదు. కపటము సున్న. 
ఎవరిని ద్వేషించుటలేదు. ఆజ్జాతిక్రమణ మను ) పాపమునకు దూరమం 
దున్నది. పతిసేవ యందు సతీతజాగరూకురాలు. సర్వకాల సర్వావస్థల 
యందును తన అనుకూల అననుకూలములను వివరింపక పతిసేవయరిదే 
ప్రవృత్తి కలది. కర్ణముండు మహాతేజస్పి. ఆ తేజస్వియైన పతి నామె 
ఎల్లరీతుల సంతోషింపం జేసెను. 

45. సవైదేవర్తి రి వర్యజాప్రసిద్దులైన దేవ బుషులలో శ్రేష్టుడైన కర్ణముయ, 
మానవీంచనుపుత్రేయు, సమనేవ్రతాం=నిరంతరము సర్వీమునందు తన 
ననసరించునదియు, గరీయసః పత్యుబాగొప్పవాంయని నిశ్చయించుకొన్న 
భర్తనుండి, మవిశిషజాగొప్పవైన యనుగ్రహములను - ఉత్తమ సంతానములను, 
దైవాత్‌ ఆశాసానారాప్రారబ్హప్రేరణ నిమిత్త్రముగా ఆశించు చున్నదియు, భూయసా 
కాలేన=చాలకాలము, " వ్రతచర్యయా= 'వ్రతానుష్టానముతో, క్రామాం, 
కర్శితాంచఅనేకక్షేశముల నోర్చుకొన్నదియు, కృశించినదియు నై నైన దేవహాతిని, 
దృష్ట్వాచూచి, శ్చీపయా ఆపీడితకాదయచేత వీడింపలుడినవా.ై, (ప్రేమగద్ధదయా 
వాచాప్రేమతో గద్గదమైన వాక్కుతో, అబ్రవీతాఇట్లనెను. 

తాత్పర్యము : ఆమె మనుపుత్రి. అతయ సప్తా రవ మేఖలాయుతమైన 
సమస్తధరిత్రికిని చక్రవర్తి. కాని ఆమె కాభావ మెన్నండో తొలంగిపోయినది. 
ఆమె ధ్యేయము నిరంతరము కర్ణము ననుసరించుటయే. కర్దమ ప్రజాపతి 
దేవర్తులలో దేవర్షి. మహా తేజ స్పంపన్నుడైన భర్త నుండి అమె సంతాన 
రూపమైన అనుగ్రహమును వాంఛించుచుండెను. ప్రారబ్దము పక్వమగు కాలమున 
ఆమె వేచియుండెను. ఆమె నియమనిష్టలతో ననేకకాలములు గడచినవి. ఆ 
నియమములలో అనేకక్టేశముల నామె ఓర్చినది. శరీరము సర్వరీతుల కృశించి 
యున్నది. ఆమెను జూచిన కర్ణమునకు దయారసము వెల్టువలై ఉబికివచ్చినది. 
దయారసముతో ఆతండెక్కువ పీడింపలుడెను. (ప్రేమగద్గద మైన వాక్కుతో 
నన్నాయడ. 

6. మానిని!ాఓ మనుపుత్రిమైనదానా! మానదాయాః తవానీసాంగత్యముతో 
నాకు గొప్ప గౌరవ మబ్బినది. నన్ను ఉత్తమ గృహస్షునిగా ఒనర్చితివి. అట్టి 
శశ్రూషయాసర్వోత్కృష్టమైన సీసేవచేతను. పరయా భక్త్యాచాఉత్కృష్టమైన 


తృతీయస్కంధ (త్రయోవింశాధ్యాయము / 


నీభక్తిచేతను, అహం అద్యతుష్టవానే నిప్పుడు పరితుష్టాంతరంగుయనైతిని. 
దేహినాంాదేహధారులైన అందరికిని, అతీవసువృతాఅత్యంత ఇష్టమైనదియు. 
సముచితః జాసర్వపురుషార్థములను సాధించుటకు యోగ్యమునైన, యః దేహః 
=వ శరీరమును, మదర్ధి క్రపితుంచనాకొజుకె [కై కార్బ్యమునందించుటకు, న+అ పేక్షితః 
=ముందు వెన్కలు "చూడలేదు. ఇది మొదలు మూడుశ్టోకములు కర్టముని 
వాక్యములు. 


తాత్పర్యము : ఓసీ! మనుపుత్రీ! నీ సాంగత్యముతో నాకు దేవర్దులలో 
గౌరవమబ్బినది. నీవు సర్వోత్కృష్టముగా నన్ను పచరించితివి. పరమ(ప్రేమ 
రూపమైన నీభ్ధక్తి నన్ను సంపూర్తిగా వశీకరించుకొన్నది. దేహము సర్వులకును 
సర్వపురుషార్థసాధనమైనది. అధిక (ప్రేమ పాత్రమైనది. అట్టి శరీరమును 
నీవు నాసేవల్టై ఉపేక్షించితివి. అడుగడుగున నీప్రేమజక్తి నాకుళొనవచ్చుచునే 
యున్నది. నీ దేహమునకు నీ రక్షణ మావశ్యకమైనను దానిని సర్వదా 
(గ్రహింపకనే పోతివి. నీ శరీరము సర్వథా నాకు సమర్ప్చితమై యుండెను. 

7. స్వధర్మ నిరతస్య మేనా ధర్మమందు అతి శ్రద్దగల నాయొక్క 
తపస్పమాధి విద్యాత్మయోగవిజితాఃా పస్ఫుం భగవద్ధ్యానము, జ్ఞానము చిత్తము 
యొక్క పోూగ్రత వీనిచేత సంపాదింపలుడిన, యే భగవత్రసాదాజభగవదనుగ్రవా 
రూపములైనవి ఏవి కలవో అవి, మదను సేవనయా=నిరంతరము నన్ను 
-సివించుట చేత తే=నీ చేతకూడ, అవరుద్దాజాస్వాధీన మొనర్చుకొనడుడిన, 
అభయాజభయరహితములు, అశోకాజదుజుమును పోయొట్టునవియునైన, తాన్‌ 
ఏవావాని నన్నిటినీ, ప్రపశ్యూనీవు చూతువుగాక! దృష్టింవితరామినీకు 
దివ్యదష్టినొసయ మ 


తాత్పర్యము: దేవహూతి! నీ ధర్మానుష్టానము సఫల మైనది. ఎట్లనగా 
నా మ్డాశ్రమ ధర్మములకు తోడై వాని 'శేలోపమును కలుగనీక నిర్వర్తింపశేపీతివి. 
నే ననుష్టించిన వ్రతాదులు, భగవద్ధ్యానము, ఉపాసన, ఆత్మయోగము మొదలైన 
వానితో నాకు సంక్రమించిన భగవత్తసాదము లన్నియు నన్ను సర్వాత్మనా 
శుభ్రాషించుటచేత నీకును కూడ లభించినవి. ఆ సిద్దులన్నిటినీ ప్రత్యక్షముగా 
చూడుము. వానిని జూచుటకు. గావలసిన దివ్యదృష్టిని నేను వీ కొసంయగ 
చున్నాను. ఆ ప్రసాదములు ఐహికములైన భోగసాధనముల వంటివి కావు. 
ఐహికములు కొంతకాలమునకు నశించిపోవును. నరకపాతభయమున్నవియు 
కావు. ఆ విభూతులు నిత్యసుఖప్రదము లైనవి. నాశరహితము లైనవి. 


8 భాగవత సుధాలహరి 


8 అన్యైఇతరములు, పునః కిలాఏమి లెక్క, ఉరుక్రమస్యాగొప్పదైన 
పాదన్యానముతో కూడిన, భగవతకాభగవంతునియొక్క భ్రువవాకనుబొమయొక్క 
ఉద్విబ్బంభ విభ్రంశితార్థ రచనా=విజ్బృంభణముచేత నశించి పోవు మనోరథము 
లతో కూడిన, సిద్దాసానీవు సిద్దురాల వగుదువు. నృపవిక్రియాభిఃరా జనెడు 
అహంకార భావములతో, నరైజామనుష్యులచేత, దురధిగాన్‌పొందుటకు 
సాధ్యము కానివియు, దివ్యానాఅలౌకికములును ఐన, నిజధర్మదోహాన్‌నీ 
ధర్మముతో సిద్ధించినవియైన విభవాన్‌భోగములను, భుంక్ష్రాఅనుభవింపుము. 

తాత్పర్యము : దేవహూతీ! భగవంతుని ప్రసాదముచే లభించిన ఈ 
విభవములు అన్యభో 'గసాధనములవలె. దుచ్చములుకావు. ఎందుకనలళా అవి 
లీలా మౌత్రముగా ఈ లోకములను సృష్టించి రక్షించి సంవారించెడు భగవంతుని 
యొక్క భ్రూవిజ్బంభణమాత్రముచేత అవియన్నియు నశించి పోవును. వాని 
స్టిరత అంతమాత్రమే. ఇప్పుడు నీకు సిద్ధించిన సిద్దులు అట్టివి కావు. వీనికి 
సాశము లేదు. పరమపురుషార్హమైన మోక్షమును సోధించుకోనువజకును నీ 
ఇష్టము వచ్చినట్లి సిద్దులనుభవింపుము. "నేను రాజునుకదా! నేను సాధింపలేని 
కార్యము లేమురడ్రునూ ఇత్యాది నిస్సారములైన వికారములతో మనుష్యులకు 
సిద్దించెడు భోగములు నీకు సిద్దించిన సిద్దులను బోలవు. మోక్షమునందు 
పర్యవసించెడు సిద్ధులను నీవు యథేచృముగా ననుభవించి ఆనందించుము. 


9. అఖిల యోగమాయా విద్యా విచక్షఐంచసమస్త యోగమాయ లందును, 
వీని ఉపాసన లందును, నమర్హుయను, ఏవం బ్రువాణం=ఈ రీతిగా చెప్పుచున్న 
వాయనైన కర్షముని, అవేక్ష క్ష్యచూచి, అబలా= ప్రీయైన దేవహూతి, గతాధిః 
ఆసీత్‌ మానసము వ్యథను తొలలినదైనది. సప్రశ్రయ ప్రణయవిహ్వులయా= 
వినయము (ప్రేమ - వీనితో నిండిన యక్షరములతో కూడిన, గిరావాక్కుచేత, 
ఈషద్రీడావలోక విలసద్ధసితాననా=కొద్దిగా లజ్జాసహితమైన కటాక్షముతో 
టప్రకాశించుచున్నదియు, మందవిసముతో కూడిన ముఖమండలము గలదియునై, 
అహవ=పలికెను. 


తాత్పర్యము. : విచిత్రములైన పదార్థములను ఇష్టము వచ్చునట్లు 
సృష్టింపశళల శక్తులను జనింపశేసెడు ఉపాసనములందు నిపుణుడు 
కర్ణముంయ. అతని ఈ మాటలను విని దేవవూతి మనస్సు పరమ ప్రసన్నమైనది. 
అంతకు ముందున్న చింత లన్నియు నశించినవి. నా సమస్త మనోరథములును 
సిద్ధించిన వను సంతృప్తి ఏర్పడినది. వినయము (ప్రేమాధిక్యము వీనితో 
- హృదయము తడిసిపోయినది. అమె ప్రత్యక్షరమందును ఈ భావములు 


తృతీయస్కంధ [(తయోవింశాధార్థ్యయము 9 


తొణకిసలాడుచుండెను. స్త్రీసహజమైన లజ్జి ప్రసన్నమైన భరముఖమును 
చూచినపుడు కలిగెడు అవదాతకటాక్షము, మందహాసముతో కూడిన ముఖము 
వీని యన్నిటి శోభ యొక్కసారి నామె స్వరూపము నావరించినది. ఆమె 
ఇట్లనెను. 


10. ద్విజవృష![=ాబ్రాహ్మణగ్రేష్ట! విభో!=సర్వసమర్హుజైనవాడా!భర్తః 
=ఓనాథుడా? అమోఘ యోగమోయాధి పౌఅమాఘములైన శక్తులను 
జన్మింపతేనెడు సమస్త మాయల కధిపుడవైన, త్వయినీ యందు, ఏతతాఇది, 
రాద్ధంాసర్వదా సిద్ధమే. తత్‌ అవైమిఆ విషయము నాకు తెలిసినదే. సకృత్‌ 
అంగసంగజజఒకసారి శరీర స్పర్శ యేర్చడునని, యః సమయఃళాఏ యేర్పాట్టు, 
తే అభ్యధాయిీనీ చేత చెప్పడుడినదో అది, భూయాతాఏర్పడుజాక! 
గరీయసి=గొప్పవాశైైన భర్తనిమిత్తముగా, సతీనాం ప్రసవజాపతివ్రతల కేర్చడు 
సంతానలాభము, గుణబాఉత్కృష్టమైన గుణములుగాదా! 

తాత్చర్యము : దేవహూతి యన్నది ఓ ద్విజోత్త మా! సర్వసమర్హుయవైన 
ఓయినాథా! సకల పదార్హములను సృష్షింపనేర్పుగలది నీయోగమాయా శక్తి 
అది నీకన్ను సన్నల నడేచును. ఇట్టినీవ్సీ భోగసాధనములను సృష్టించుటలో 
తక్కువవాయ వని నేనెట్రముకొందుని? వానిని వీక్షించుటకుందగిన దేవ్యదృష్టిని 
నా కొసయటకు కూడనీవు సమరుండవే. నీవు మన వివాహ సమయమరదు 
నా గర్భధారణ పర్యంతము వాతో దేహసంగతి నుంచుకొనుటకు సమయ 
మొనర్చితివి. ఆ సమయమును నీవు చెల్లించిన తరువాత ఇష్లభోగములను 
భవింతముగాక! పతివ్రతలకు శోభగూర్చునది మహత్తరుండైనీ భర్తనుండి 
ఏర్పడు సంతానమే. ఇదియే అన్ని గుణములకు గుణము. 


11. తత్రాభోగానుభవమునందు, యఖోపదేశం=శాస్త్ర ప్రకారము. 
ఇతికృత్యంచకావలసిన సాధనమును, ఉపశిక్షూసంకల్పింపుము. యేసాదేనిచేత, 
తే కృతమనో భవ ధర్దితాయాజానీ నిమిత్తముగా నేర్చడిన మన్మథ వికారముతో 
క్షోభించి యున్న, అతిరిరంసయా=ఎక్కువైన రత్యాశ నిమిత్త్రముగా, కర్శితః 
=కృశించినదియు, దీనజబలము తగ్గినదియు నైన, అత్మాశరీరము, 
సిద్ధేతాసుఖసమర్హముగా “నగుళలాక! ఈశూఓ యోగసిద్దుండా! నదృశం= 
అనురూపమైన, భవనంాగృహమును రూడ, విచక్ష్వ=ావిచారించుము. 


తాత్పర్యము : సంయోగాదుల కావశ్యకమైన కామశాస్తోక్తమైన సాధన 
సామగ్రులను మొట్టమొదట సంపాదించుట కనుగ్రహింపవలెను. నీ నుండి 
సంయోగ సౌఖ్య మీనుభవింపవలె నను చింతతో క్షోభించుట కారణముగా 
కృశించిన శరీరమే ఇంతవరకును బరువుగా భరించుకొని వచ్చుచున్నాను. 
నా శరీరము సుఖక్షమ మగుటకు కావలసిన భోజనపానాది పదారములును 
నరసక్రీడల కుచితమైన భవనమును ఏర్పడుట కుచితమైన సీంకల్పమే 
మారిప్పు డొనరింపవలసినది. ఏ సాధన సామగ్రియును లోపము లేకుండనీ 
సంకల్ప శక్తిచే నన్నియు నేర్చరుపవలెను. నకల పురుషార్ధములను సాధించుటకు 


10 భాగవత సుధాలహరి 


ఆవశ్యకమైన శరీరరక్షణ ఇప్పుడు అనుష్షింపవలసిన ప్రథమ కార్యము. వాని 
నన్నిటిని నీయోగమాయాశక్తితో వెంటనే సృష్టింపవలెను. 

12. ప్రియాయాః ప్రియంాభార్య యొక్క కోర్కెను. అన్విచ్చన్‌తీర్చుట 
యం దాతురత కలవాశ్చై, కర్ణమజాకర్ణముండ, యోగం ఆసితజ౭యోగము 
నవలంబించినవాడై. క్షత్తజాఓయ విదురొ! తర్హిఏవాఆ సమయమీందే, శామగం 
విమానంంతన ఇచ్చ కనుగుణముగా సంచరింపంల దేవయానమును, 
ఆవిరచీకరత్‌ఆవిర్భవింపం జేసెను. 


తాత్పర్యము. : కర్ణముడ దేవహూతి కోర్కెను తీర్చుట యందు 
ఆతురత గలవాడైనాడ. అతండడు యోగమాయా శక్తిని ధ్యానించెను. తన 
ఇచ్చాను సారము సంచరించుచున్నదైన ఒక్క దేవయాన మప్పుడె ప్రత్యక్షమైనది. 

13. సర్వతామదుఘంాసమస్తములైన కోర్కెలను పిండునదియు, సర్వరత్న 
నమన్వితంాచెక్క యడినట్టి సర్వ రత్నములతో కూడినదియు, సర్వర్థఉపచయో 
దర్శంాసకలసమృద్దులును - వాని యొక్క ఉత్త రోత్తరాభివృద్ధి గలదియు, 
మణిస్తంభైః=రత్నమయములైన స్తంభములచేత, ఉపస్కృతం=అలంకరింప. 
బడినదియు. 

తాత్పర్యము : ఆ దివ్యవిమానము కోరుకొన్న సమస్తాభీషములను 
దీర్చ దివ్యశక్తిగలదై యున్నది. అది దివ్యము. సర్వేరత్నములును దానికి 
చెక్కతుడియండెను. దానిలో సర్వనమృద్దులు. ఆ సమృద్దులెన్ట్‌డును తజగనివి. 
ఉత్తరోత్త్సరాభివృద్ధియే వానికిళల లక్షణము ఆ వీమానమం దెల్తెడను 

14. దివ్యోప స్కరణోపేతంచదివ్యములైన ఉపకరణములు కలదది 
అనా పాత్రలు భాజనములు అన్నియు దివ్యముల్తే సర్వకాల సుఖావవహయాసర్వ 
కాలములందును సుఖమునే కలిగించునది. ఆయాబుతువులందేర్పడు 
శీతోష్టాదుల కనుగుణముగా మారి సుఖము నిచ్చునది. విచిత్రాభిఃణఅనేక 
వర్తములతో కూడిన, పట్టికాభిణగోడలకుపైన పజవయుడినట్సి పట్సికలు గలది, 
పతొఠాభిజాపొడవైన నిడుపుకలిగిన పతాకలతోను, అలంకృతీం=తీలంకరింపం 
బడినది. 

తాత్పర్యము: అ విమానమందు దివ్యములైన గృహోపకరణములు సర్వ 
బుతువులందును ఆయాశీతోష్ణముల కరమైన రూపము ధరించి తనయందు 
నివసించు వారికి సుఖమునిచ్చు శక్తిగల దది. నానా వర్ణములు కల్షిన 
పట్టికలతో రూడినదది. దీర్ణము లైన ధ్వజములు కల్గినది. 


15. విచిత్రమాల్యాభిజానానా వర్ణములతో కూడిన పుష్పములతో 
నిర్మింపయిడిన మాలలు, ఆమాలానిర్మాణమందలి అనేక నైపుణ్యములు, 
మంజుశింజత్‌+షడం(ఘిభిజ=అ మాలల యొక్క వాసనలతో నాకృష్ణములైన 
కర్ణపేయములైన రుంకారములతో బవిరిచుట్టుచున్న తుమ్మెదలు, మజియు 


తృతీయస్కంధ (తయోవింశాధ్యాయము 11 


విశిష్తములైన మాలలు, దుకూలక్షౌమకౌశేయైః=అనర్లములైన దుకూలములు 
చెట్లొ యొక్క నారలతో తయారు -చేయణుడిన వివేత్రములైన వస్త్రములు, 
పట్లునూలుతో తయా రయిన రంగురంగుల వస్త్రములు, నానావసైఃఇంకను 
అనేక్‌ విధములైన వస్త్రములు - వీనిచే నలంక్చేతమైనది. 


తాత్పర్యము : అనేకములైన మాలలు వాని నిర్మాణములో నైపుణ్యము. 
అఆమాలా నైపుణ్యము ఆశ్చర్యమును గొలుపుచుండెను. సుగంధికములైన మాలల 
చుట్టును తుమ్మెదలు బవిరి చుట్టచుండెను. వాని ర్తుంకారములు కరపేయములె 
ఉండీను. ఊదీన పారునట్లి దొకూలములు. నానావిధము లైన్‌ పట్లులతో 
నేయజుడిన వస్త్రములు. బ్భేక్షముల నారలతో నేయలుడి అత్యాశ్చర్యమొను 
కలిగించు వస్త్రప్వోషములు. ఇంకను నేంతలో వైపుణ్యముగల వివిధ వస్త్రములు. 

16. ఉపర్యుపరి విన్యస్తనిలయేషు=పై పైని గదులు గలిగిన ప్రత్యేకములైన 
సౌధములు, వేరు వేరుగా ఎంతో చాతుర్యముతో నిర్మింపలుడిన, కశిపుభిః 
=శయనించుట కేర్పాటు చేయడుడిన మంచములు, అనర్హములైన పర్యంకములు 
కన్నులు మిరుమిట్లు గొల్పు వ్యజనములు. 


తాత్పర్యములు : గదులు ఒక్కదానిపై నొకటి పేర్పబడియున్నవి. 
అట్టి అత్యున్నతములైన సౌధములు దండిగా ఉండెను. కన్నులు జిగోలు 
మమీ మంచేములు. వానిపై పరువతుడిన పర్యంకములు. ఆసనములు 
ఆలవట్టములు. 

17. తత్ర తత్ర వినిక్షిప్త నానాశిల్పోపశోభితం=అక్కడక్కడనుంప డుడిన, 
నానాశిల్పైబహవువిధములైన శిల్బ్పములచెత, ఉపశోభితంాప్రకాశించుచున్నట్టిది. 
మవామర్‌కతస్టల్యాం=మరకత రీత్సముల పొడి మెత్తలుడిన నేలలు. వోట్రిమ 
వేదిభిః=విద్రుమ మణులతో నింపబడిన అరుగులు. వీనిచేత, 
జుష్టంశోభించునది. 


తాత్పర్యము : అచ్చ టచ్చట నుంపడుడిన వానా శిల్పములు. గోడల' 
యందును సల యందును వాదగశుడిన వివిధములైన శిల్పములు. 
దానినేలపైన మరకత రత్నముల ధూళి పొదగశుడియున్నది. విద్రమమణులతో 
నిర్మింపలుడిన వేదికలు. 


18. ద్వార్దూద్వారములకు, విద్రుమదేహల్యాతయారుచేయ శుడిన, 
విద్రుమరత్న వికారములైన కడపమాను వినిచేత, భాతం=ప్రకాశించునది. 
వజకవాటవత్‌ావజ్రములు పొదుగతుడిన ద్వారములు. ఇంద్రనీలేషు 
శిబ్లరేష=ఇంద్రనీల మణులతో నిర్మింపడుడిన గోపురములందు, 'హేమకుంభైః 
=నిలుపణుడిన బంగారుశిఖరములచేత, అధిశ్రితం=కూడుకొన్నది. 

తాత్పర్యము : ద్వారములకు విద్రుమములతో నేర్పాటు చేయజడుడిన 
గడపమానులు. వజములు చెక్కడుడి తెల్లగా ప్రకాశించు ద్వారములు. 


ల్సి 
శు 


12 భాగవత సుధాలహరి 


ఇంద్రనీలమణులతో నిర్మింపణుడిన గోపురములు. వానిపై నిర్మింపణుడిన 
బంగారు గోపురములు. 

19. వజ భిత్తిషు నిర్మితైజవజ్రములతో నిర్మితములైన వానియందు 
నిలుపడుడిన, చక్షుష్మత్పద్మరాగాద్యైజగోడలకున్న కన్నులోయని భ్రమలు 
కల్గించిన బవుశోభతో కూడుకొన్న పద్మరాగములు, విచిత్రవైతామై=అశ్చర్యమును 
కలిగించు పనితనముగల మేలుకటు, మహార్షెఃగొప్పవెలగల, హేమతోరణ్జైః 
=బంగారు తోరణములు వీనిచేత, "జుష్టంాకొడినది. 


తాత్పర్యము : వజ్రములచేత ిర్మింపలుడిన గోడలు. ఆ గోడలలో 
చెక్కణుడిన పద్మరాగములు. అవి గోడల కన్నులోయని భ్రాంతి కల్గించుచున్నవి. 
మేలు కట్టులు విచిత్రమైన వనితనము కలవి. (వ్రేలాడుచున్నీ బంగారు 
తోరణములు. 

20. కృత్రిమాన్‌కృత్రిమముగా నిర్మింపజుడిన, స్వాన్‌మన్యమానైః 
=ఆయాజాతులందే ప్రభవించిన వేమో అని భ్రాంతులు గొల్పుచున్న, తత్ర 
తత్రాఅచ్చటచ్చట, అధిరువ్యూ అవరువ్యుచాచెట్టయందు ఎక్కిఎక్కి కూర్చున్నట్టి, 
హంసపారావత నవ్రాతైజవంసములు పారావతములు - వీని నమూహములచేత్క్‌ 
కూజితంచశబ్దింపచేయ అుడుచున్నది. 

తాత్పర్యము : అఆ విమానమందు కృత్రిమముగా వక్షిజాతులు 
నిర్మింపయిడినవి. అవి అఆయాజాతులందే జన్మించిన పక్షు లేమో యను 
భ్రాంతిని గొల్పుచుండెను. చెట్టయందు ఎక్కిఎక్కి కూర్చున్నవి. ఆ హంసలు 
పారావతములు మొదలైన పక్షులు ఊరక కూర్చుండుటయే కాక అప్పు 
డప్పుడు శబ్దించు చున్నవి. వాని శబ్దములు చెవులకు పండుగలై యున్నవి. 


21. విహారస్తానరాక్రీడించెడిచోటును, విశ్రామం=విశ్రమించుచోటును, 
సందేశం= =శయనగ్యహమును, ప్రాంగణం=ఇంటికి ముందున్న చోటును, 
అజిరం=ముందుభాగమును, యథోప జోషం=కోరిన విధము నతిక్రమింపక, 
రచిత్రైజారచింపశుడిన విమానమును, ఆత్మనజాకర్ణమునకు రూడ, విస్మాపనం 
ఇవాఆశ్చర్యమును కలిగించునదిగా నుండెను. 


తాత్పర్యము : ఆ విమానమందు క్రీడించెడు స్థానము, విశ్రమించుట 
కుండుచోటు, సుఖముగా శయనించుటకు కావలసిన గదులు నడిమిల్డు, 
చమత్కృతితో కూడిన ముందు గదులు ఎట్రెట్టండవలెనని కర్ణముంయ్‌ 
కోరెనో అప్లే ఉండెను. దానిని జూచి కర్ణమనకు ఆశ్చర్యము శలిగెను. 
ఇతరులు ఆశ్చర్యపోవుట సహజమే. కాని సర్వయోగమాయా సిద్ధుడు రూడ 
అశ్చర్యపడుట ఆశ్చర్యమే. 


తృతీయస్క౦ధ (తయోవింశాధ్యాయము 13 


22. ఈదృగ్గృహం=ఈ 'హూరముగా నున్న ఆ గృహమును, నాతి ప్రీతేన 
చేతసా=ఎక్కిన సంతోషమును పొందినట్టి ట్టి మనస్సుతో, పశ్యంతీంచూచుచున్నట్టి 
దేవహమూతితో కూడ, సర్వభూతాశయా భిజ్ఞూభూతముల యందలి అభిప్రాయము 
లన్నియు తెలిసికొనెడు, కర్ణమజాకర్ణముండ, స్వయంప్రావోచత్‌ాఇట్లన్నాడు. 


తాత్పర్యము : ఈ రీతిగా ననర్హమైన ఆ గృహమును జూచి దేవహూతి 
మనస్సు ఎక్కువగా సంతోషపడినట్టు లేదు. కర్టముండయ సకల భూతముల 
యందలి సకలాభిప్రాయములను యోగశక్తితో కనుణొనణతలవాయడ. ఆ 
విమానము తనకు కూడ నాశ్చర్యము గొల్పునదిగా ఉన్నది. మరి దేవహూతి 
కెందుకు సంతోషముగా లేదు? అప్పుడు కర్ణముండామెతో నన్నాయ. 


23. భీరు=భయశీలురాలా! అస్మిన్‌ [హ్రదే=బిందు సరస్సను పేరుగల 
ఈ జలాశయమందు, నిమజ్జామునింగినదానవై, ఇదం విమానం=ఈ 
విమానమును, ఆరుహ=ఎక్కుము. శుక్షకృతం అదం తీర్ణం= భగవంతునితో 
నిర్మింపడుడిన ఈ తీర్థము, నృణారామనుష్యుల యొక్క, ఆశిషాం= 
అభిలాషములయొక్క యాపకరాతృప్తి కరమైనది. 

తాత్పర్యము : ఓ భయశీలు రాలా! బిందు సరస్ప్సను పేరుగల 
జలాశయమందు మునుగుము. మునిం ఈ విమానము నెక్కుము. ఇది 
భగవంతునిచేత నిర్మింపలుడినది. మనుష్యుల మనోరథములను పూరించునది. 


24.25. సా కువల యీక్షణా=వికసించిన కలువల వంటి దీర్హములై 
నల్లని చూపులతోడి కన్నులుగల ఆ దేవహూతి, భర్తుస్తద్వచవాభర్తలై యెన 
కర్ణముని యొక్క వాక్యమును, సమాదాయాసాదరముగా స్వీకరించి, సరజం 

జాధూళియుక్తమైన వస్త్రమును, వేణీభూతాన్‌ స్వమూర్థజాంశ్చాజడలుకట్టు 
వల తలవెండ్రుకలను, మలపంకేన సంఛన్నం అంగంచాధ్గూళితో 
అంతట నావరించుకొన్న దేహమును, శబలస్తనంాదాదా 'పెండిపోయినట్టున్న 
ఎదను, బిభ్రతీ=ధరించి యున్నదై, సరస్వత్యాజసరస్వతీనది యొక్క, 
శివజలాశయం=కళ్యాణకరములైన జలములతో కూడియున్న, సరః 
=బిందుసరస్సులో, ఆవివేశాప్రవేశించి మునింగినది. 


తాత్పర్యము : ఆమె కన్నులు కలువలవంటివి. అవి విస్త్ప్రతములైనవి 
నల్లని చూపులు గలవి. దేహమంతయు వ్రతకర్శితమ్సైనను కన్నుల యందలి 
సోందర్యము మాత్రము తగ్గలేదు ఆమె కళ్యాణకరమైన కర్ణముని వాక్యములను 
సగౌరవముగా స్వీకరించెను. ధరించిన వస్త్రము ధూళిధూసరితమై యున్నది. 


[14 భాగవత సుధాలహరి 


తలవెండ్రుకలు జడలు గట్టి తజచైన జడవోలె నున్నది. శరీరమం దంతయు 
ధూళి. ఆ ధూళీసంఛన్నమైన దేహము కన్పించుట లేదు. స్తనములు దాదా 
"పెండిపోయినవి. ఆమె యప్లే శివంకరములైన జలములతోయాడిన బిందు 
సరస్సులోనికిబ్రవేశించెను. “ 


26. సా=అమె, అంతస్సరసితతటాకము లోపల, వేశ్శస్థాజాగృహము 
నఎదున్నట్టియు, సర్వాః కిశోరవయసఃఅందరును వయస్సులో స్సున్నట్రియు. 
ఉత్పలగేంధయజాతామరపువ్వు యొక్క గంధము గలట్టియు, దశశతాని తాః 
=వేయిమంది కన్యకలను, దదర్శ=చూచినది. 


తాత్పర్యము : ఆ బిందు సరస్ఫుయొక్క మధ్య మందు వేయిమంది 
కన్యక లున్నారు. వారందరు సుందరమైన ఒక భవనములో ఉండిరి. అందరి 
మూర్తులును యౌవనముతో మిల మిల లాడుచుండెను. వారి శరీరముల 
నుండి తామరపూలవంటి వాసన దిక్కులకు ప్రసరించు చుండెను. 


27. తాం దృష్వ్యా=దేవహూతిని చూచిన వెంటనే, సహసా 
ఉత్తాయాహఠాత్తుగా వా రందరు లేచినారు. ప్రాంజలయః స్త్రి సియఃఅంజలి 
బంసఫ్‌ముతో కూడుకొన్న యా స్త్రీలు, వయం=మేము, తుఫ్యం కర్మకరీః 
=మోకు పరిచారికలము. కింకరవోమామే మేమి చేయవలెను? నః శాధి= 
మమ్ముల నాజ్ఞ్జాపింతువు గాక అని, ప్రోచుజాపలికిరి. 

తాత్పర్యము : దేవహూతిని చూచిన వెంటనే వా రందరు హఠాత్తుగా 
లేచినారు. వా రందరు కరసరోరుహములను ఘటించిరి. అమ్మా! 
మందరమును నీ దాస్యముకొజ్టై వేచి యున్నాము. మేము చేయవలసిన 
పనుల నాజ్ఞాపింపుము అని పలికిరి. 

28. మానదాజదేవహూతిని గౌరవించుచున్నవారు, మహార్లేణస్నానేన= 
అమూల్యములైన స్నాన సాధనములతో, మనస్వినీం తాం స్నాపయిత్వాఉత్సావా 
యృక్తలై ఆమెను స్నానము చేయించిరి. నిర్మలే=శుభ్రములు, నూత్న=క్రొత్తది 
యైన "దుకూలే= =మృదువస్త్రములను, అస్యె దదుజఆమె కొసలిరి. 


తాత్సర్యము : అమూల్యములైన సాధన సామగ్రులతో నామెను స్నానము 
చేయించినారు. దేవహూతి మనస్సు ఉత్సాహ సంరంభితమైయుండెను. ఆమెకు 
కట్టుకొనుటకు దుకూలము లిచ్చిరి. అవి పరిశుభ్రములైనవి. నూత్నములైనవి. 


29. పరార్థ్యానిాఇంతని వెల చెప్పుటకు సాధ్యము కానట్టియు. 
వరీయాంసి =సర్యోత్కృష్టములును ఐనట్టివి, ద్యుమంతి= గొప్పకారితితో 
కూడినవియునైన, ఆభర్‌ణాని=గొప్పయాభీరణములను, సర్వగుణోపేతం 
అన్నంచాసమగ్రమైన సద్గుణములతో చేరిన యన్నమును, అమృతాసవం 
పానం చాఅమృతముతో సమమైన పానీయమును ఒసలిరి. 


తృతీయస్కం౦ంధ (త్రయోవింశాధ్యాయము 15 


తాత్పర్యము : అమెకు వారు భూషణము లిచ్చినారు. వాని వెల 
ఇంతని చెప్పుటకు వీలులేదు. అవి సర్వోత్కృష్టము లైనవి. వాని కాంతిలో 
దిక్కులు కనజుడుటలేదు. వా రామెకు భోజనము పెట్టిరి. అది సర్వగుణ 
సంపన్న మైనది. ఆ పానీయములు అమృతోపములు. 


30.31.32.33.34. అథాఅనంతరమామె, స్వం అత్మానంంతనయొక్క 
దేహమును, ఆదర్శే=అద్ధమందు, దదర్శాచూచుకొన్నది. స్రగ్విణం=మాల 
ధరించిన, 'విరజాంబరంచేనిర్మల వస్త్రముతో కూడియు, కృత స్వస్త్యయనం= 
పరిచారికలతో చేయడుడిన మంగళ వేషముతోడ కూడినదియు, కన్యాభిః 
=కన్యలచేత, బహుమానితం=ఎక్కువగా మెచ్చడుడినది, కృత శిరస్స్నానంా 
వాసనా ద్రవ్యములుపయోగించి చేయింపడుడిన శిరస్న్నానముతోను సర్వాభరణ 
భూషితం=సకల విధములైన ఆభరణములతో అలంకరింప శుడినదియు, 
నిష్కగ్రీవం=కంఠభూషతో కూడినదియు, వలయినం=కంకణములు గలదియు, 
కూజత్కాంచన నూపురంాధ్వనించుచున్న స్వర్ణ వలయములతోను, శ్రోణ్యోః 
=కటితట ములందు, అధ్యస్తయా= భరింపం బడినట్టియు, బహురత్నయా=అనేక 
రత్నములు తాపినట్టిదియునైన, కాంచన్యా కాంచ్యా*=స్వర్హమేఖలతోను, 
మవహార్హేణాగొప్పవెలగల హారేణాముత్యపుమాలతోను, రుచకేనచ=కుంకుమాది 
మంగళాలంకారముతో, భూషితం=అలంకరింపడుడి నదియు, సుదతా=శోభన 
దంతములతోను, సుభ్రువా=అందమైన భ్రూలతలతోను, న స్నిగ్గాపాంగేన 
పద్మకోశ స్పృధా చక్షుషాతక్ష ము, స్పిగ్ధతయు కలిగిన తషాంగములు గల 
పద్మకోశసొందర్యమును హేగ్రంచెడు కన్నులతోను, నీలైః అలకైజానీలము 
లైన అలకలతో, లసన్ముఖంశోభించుచున్న ముఖమును, వీక్షూచూచి, బుషీణాం 
బుషభం=బుషులలో క్రేష్ణుడును, దయితం=తనయందు దయగలవాండైన, 
పతిం=భర్తను, యదా సీస్మార=ఎప్పుడు స్మరించెనో, తదా=అప్పుడు, 
స్రీభిస్సహ=పరిచారికలైన ఆ స్ర్రీలతోకూడ, సః ప్రజాపతిజఆ కర్టమ ప్రజాపతి, 
యత్రాస్తాఎక్కడ నుండెనో, తత్ర ఆస్తేచాఅక్కడ తానుండుటియు జరిగెను. 


తాత్పర్యము : ఈ రీతిగా నలంకరింపడుడిన దేవహూతి అద్దమందు 
తన్ను తాను చూచుకొన్నది. తలనిండ పుష్పాలంకారము. కట్టుకొన్న అనర్హమైన 
దుకూలము. సఖ్షీజనులచే. నొనరింప శుడిన మంగళ వేషరచీన. తవేయికీంది 
సఖులును ఆమె నలంకరించుటలో తమనైపుణ్యము నంతయు వెచ్చించిరి. 
అనేక సుగంధములతో నామెకు తలంటు పోసినారు. దేహమంతయు 
కాంచనాభరణ భూషితమై యున్నది. కంఠమందా భరణములు. చేతులలో 
కంకణములు కాళ్లలోని బంగారు వలయములు మృదుమధురముగా 


16 భాగవత సుధాలహరి 


ధ్వనించుచున్నవి. శ్రాణీమండలమం దలంకరింపం బడిన మేఖల దానికి 
పాదుగడుడిన అనేక రత్నములు. కన్నులు మిరుమిట్టు గొలుపు ముత్యాలవోరము 
కుంకుమాది మంగళాలంకారము మనోవారమైన పలువరున. కన్నుల నాకర్షించు 
భ్రూలతలు. ఆపాంగములు నల్లనై నిశితములై యున్నవి. వానితోం గౌడిన 
కన్నులు పద్మకోశ కాంతి పాటచ్చరములై యున్నవి. నిటాలము పై చడుచున్న 
నీలాలకములు. తన స్వరూపమును అద్దమందు తానే చూచి దేవహూతి 
అబ్బుర పడినది. ఆమె భర్తను మనస్సులో స్మరించెను. అతయ ఆమె 
యందు నిత్యసానుభూతి కలవాండు. బుషులలో మహర్షి. అతనిని 
స్మరించినంతనే యామె అతండున్నెడ ప్రత్యక్షమైనది. 

35. భర్తుః పురస్తాతాభ్తర్తయొక్క ఎదుట, స్త్రీ సహస్రవృతం అత్మానం= 
వేయిమంది 'స్తీలచేత చుట్టుకొనడుడిన స్వదేహమును, నిశామ్యాచూచి, 
తదా=అప్పుడు,  తద్యోగగతిం=ఆ కర్ణ కర్టముని యొక్క యోగశక్తి పరమాద్భుతముగా 
భాసించినది. ఇది తనకు జాగ్రదవస్థయా! కాదా? అని సంశయ మేర్పడినది. 

36.37. అమిత్రహన్‌-ఇం ద్రియాదులనెడు శత్రువులను సంహరించిన 
వీరాగ్రగణ్యుయడైన కర్ణముయ, అపూర్వవత్‌ విభ్రాజంతీంంఇంతకు ముందు 
కంటె ఎక్కువగా శోభించుచున్నయ, సంవీతరురస్త నీం=పైటచేత కప్పడుడినను, 
కన్నుల కందముగా కన్పడుచున్నస్తనములు కలదియు, కృతామల స్నానాంాచేయం 
బడిన మంగళస్నానము కలదియు, ఆత్మనఃరూపం బిభ్రతీం=అమె యొక్క 
పూర్వ సౌందర్యమును సర్వమును వపించియున్నదియు, విద్యాధరీసహ(సేణూ 
వేయిమంది విద్యాధరులచేత, "సేవ్యమానాంా సేవింప. బడుచున్నట్టియు, 
సువాససంజశోభనములైన, వస్త్రములను ధరించి యున్నదియునైన, తాం 
వీక్ష=ఆమెను చూచి, జాతభావజమనోవికార మేర్చడిన వాండై తద్విమానంా 
సిద్దముగానున్న విమానమును, ఆరోహయతా అధిరోహించెను. 


తాత్పర్యము : దేవహూతి మంగ౧ళస్నాన మొనర్చినది. అపూర్వమైన 
శరీర శోభతో కూడినదిగా నున్నది. ఆమె సర్వసౌందర్య మొక్కచోట 
గుంభితమైనట్టున్నది. పైటచేత కప్పతుడియు ఆమె యెద అతిమనోహరముగా 
భాసించుచున్నది. ఆమె చుట్టును ఆమెను కొల్ప్చుచున్న పరిచారికలైన విద్యాధరీ 
నవాప్రము. ఆమె దుకూలము దేవహూతి లావణ్యమునకు మెజుగువెట్టుచుండెను. 
కర్ణము ఇంద్రియములను జయించినాంయడు కాని ఆమె చూచినపుడు 
అతని వృదయమందు మన్మథోోదయమైనది. అతండు విమానము నారోపొంచెను. 

38. అలుప్త మహిమాలోపించని ప్రభావముతో కూడినవాండను, 
ప్రియయా=భార్యయందు, అనుషక్తజఅనురాగమును పొందినవాయను, 


తృతీయస్కంధ (త్రయోవింశాధ్యాయము 17 


విద్యాధరీభిః=విద్యాధరీ సుందరులచేత, ఉపచీర్రవపుజాశుశ్రూషచేయ శుడుచున్న 
శరీరముతో కూడిన వాడను, అపీచ్యజాపరమి సుందరు.ైన ఆ కర్ణముండు, 
తస్మిన్‌ విమానే=ఆ విమానము నందు, ఉత్కచ కుముద్గణవాన్‌వికసించిన 
కలువలయొక్క గుంపుతో కూడిన వాడను, తారాభిజానక్షత్రములచేత, అవృతః 
=చుట్టశుడినవాయడ, సభస్థఃఆకాశమందున్న, ఉడుపతిరివ=చందునివలె, 
బభ్రాపాశోభించెను. 

తాత్పర్యము : కర్ణముండు లోపింపని మహామహిమ కలవాడు. అతనికి 
భార్యయందు విశిష్టమైన అనురాగము జన్మించినది. అతనిని పరివేష్టించి 
విద్యాధరీ గణములు, పరిచర్య నొనర్పుచుండెను. ఆతండా విమానము నెక్కినోయ. 
అతండు గగనస్థుడైన చంద్రునివలె ప్రకాశించు చున్నాయ తన్ను పరివెష్టించిన 
నక్షత్రముల గురిపు, నయనానందకరముగా వికసించినీ కలువలు" ఆ కలుసీలతో 
తారాగణములతో కూడుకొన్న ఉడురాజు తాను. 


39. తేన=అ విమానముతో, అనంగసఖ మారుతసొభగాసూమన్మథునికి 
ఇష్టుడైన వాయువుతో నేర్ప్చడిన సౌందర్యము కల్షినట్టియు, ద్యుధునిపాత 
శివస్వినాసూగంగానది యొక్క పతననిమిత్ర్త్రముగా 'సర్దడిన శివంకరములైన 
శబ్బములతో కూడినటియు, అషలోకప విహార కులాచలేంద్రద్రోణీషు= అష్ష 
దిక్చాలకులకు శ్రీడాస్తానమైన మ్సీహామేరువు గుహల యందు, సిద్దెః నుతీః 
=సిద్దులచేత నుతింప యుడుచున్నవాశై, లలనావరూధీ=అనేక స్త్రీలతో రూడిన 
వాం్జే ధనదవత్‌=కుబేరునివలె, చిరం రేమె=చాలకాలము క్రీడీంచెను. 


తాత్సర్యము : ఆ విమానమందు దేవహూతితో కూడియాండు మేరు 
పర్వతము యొక్క మహా గుహల యందు క్రీడించినాండు. అవి అష్టదిక్సాలకుల 
యొక్క విహార న్తానములు. అక్కడి చల్లని గాలులు మన్మథునకు పరమేష్టము 
లైనవి. అవి ఆ “గహలయొక్క సౌందేర్యమును రెట్టింపు చేయుచుండీను. 
అక్కడక్కడ ధారలై ప్రవహించుచున్న గంగాప్రపొహములు. వానిధ్వని 
హృదయమునకు ఉల్లాసము గూర్చునదై యుండెను. కర్షముని చుట్టు వేలకు 
వేలు విద్యాధరస్త్రీలు. "సిద్దు లెల్ల రాతని మహామహిమను పొగడుముండిరి. 
ఈ విభవములతో నాతయే చోలకాలము దేవహూతితో క్రీడించినాయడ. 


40. రతజఅమెయందు ప్రీతిగలవా డై, వైస్రంభకే=వైస్రంభక మందును, 
స్వరసనాసురస యందును, నందనే=ఇంద్రుని ఉద్యానవనము నందును, 
పుష్పభద్రకేపుష్పభద్రకమందును మానసే=మానస ను. చైత్రరథ్యే 
చాచైత్రరథమందును, రామయాసహ=దేవహూతితోపాటు, సః౭అతయడ, 
రేమే=గ్రడించెను. 


తాత్సర్యము : భార్యయం దధిక ప్రీతిగల ఆ కర్ణ్వముండు వైప్రంభకము, 
సురసనము, నందనము, పుష్పభద్రకము, చైత్రరథము అనీపే ర్డుగల దేవోద్యానము 
లందును, మానస సరస్ఫునందును వోషముగా రమించేను. 


18 భాగవత సుధాలహరి 


తే భ్రాజిష్ణునా=ఎక్కువగా (ప్రకశించుచున్నట్టియు, కామగేన=తన 
ఇష్టమును అనుసరించి సంచరించుచున్నదీయు, మహీయసా= 
మహీమతో యాడినదైన, అనిలః యథా=వాయుదేవుండనునట్టు, లోకాన్‌=అనేక 
లోకములను, చరనొతిరుగుచున్నవా శై, వైమానికానావిమానహిసులనందరినీ, 
నత్యశేత=అతిక్రమించెను. 


తాత్పర్యము : ఆ విమానము అనంతకాంతి కలది. తమ ఇష్టము 
వచ్చునట్లు నడచునది. దాని మాహాత్మ్యము చాల గొప్పది. ఆ దంపతులుటాని 
యందెక్మి వాయువువఠె ఎల్లలోకములు సంచరించుచున్నారు. వారివైభవము 
విమానవాసుల కందరికీ ఆశ్చేర్యముగా నున్నది. 


42. తీర్పపదజాపాదముల నుండి తీర్చములు ప్రభవించినవను క్తిర్తిగల 
భగవంతుని ముక్క వ్యసనాష్యయజాసమన్తే దుఃఖములను నశింప జేయునటి 
చరణఃాపాదము, యైః ఆశ్రితతాఎవరిచేత ఆశ్రయింపడుడినదో, ఉద్దామచేతీ 
సారాసత్యమైన సంకల్చముతో కూడిన, తేషాం పుంసాం=ఆ పురుషులకు, 
దురాపాదనం=పొందుటకు అసాధ్యమైనది. కిం=ఏమి యుండును? 

తాత్పర్యము : భగవంతుని పాదోదకమే సమసతీరములు. అట్టి భగవంతుని 
పాదము సమస్త వ్యసనములను దొలచునట్టి ప్రభావము కలదీ. అట్టి పాద 
మెవ్వరిచేత నాశ్రయంపం బడెనో వారికి పాలిదుట కసాధ్యమైన దేవవ్‌న్నది? 
వారు సత్యసంకల్పులు. వారు ఏది కోరిన అది అగును. 

43. స్వసంస్థయా యావానొప్రకృతి యొక్క పరిధి ఎంత ఉన్నదో 
అంతవజకును, బహ్మాశ్చర్యం=అనేకాళ్చర్యములతో కూడిన, భువః గోళం=భూ 
గోళమును, పత్ష్యై(ప్రేక్షయత్వాాభార్యయైన దేవహూతికిజూపించి, మవాయోగీ= 
మహాయోగిమైన కర్ణముయడ ౨ శ్రమాయాతన అశ్రమమునకు, న్యవర్తతూమరలి 
వచ్చెను. 

తాత్పర్యము మ కర్ణముని యోగప్రభావ మనంతము. ఆతయడయ తన 
యోగశ్రక్తితో ఆమె కనేక విధములైన ద్వీపములు, పర్వతములు, నదులు, 
బవువిధ దర్శనీయ స్థ సలములు చూపించినోయ, అవి అత్యాశ్చర్య నిలయములు. 
ప్రకృతిపరిధి ఎంతేవజ కున్నదో అంతవజకు చూపించినా. ఇశ 
చూడందగినది లేదు. మహాయోగిదైన యాతండు ఆమెతో నాశ్రమమునకు 
తిరిగి వచ్చెను. 

శగే ఆత్మానంాతన్ను, (తనస్వరూపమును నవధా విభజ్య=తొమ్మిదిగా 
విభాగించుకొని, సురతోత్సుకాంసురతక్రీడలయం దుత్సావముతో నున్నదియు 
రామారారమింపచేయునదియునైన, మానవీం=మనుప్పత్రిని, విరమయన్‌= 
ఎక్కువగా అనందింప జేయు చున్నవాత్డై, వర్షపూగాన్‌=అనేక సంవత్సరములను, 
ముహూర్తవతాఅల్పకాల మనునట్టుగా, రేమే=రమించెను. 


తృతీయస్కంధ (త్రయోవింశాధాగ్రయము 19 


తాత్పర్యము : దేవహూతి సురతోత్సుకురాలై యున్నది. అమె రమించుట 
కును, రమింపశీయుటకును సమర్థురాలై యుండెను. ఆమెను సంతోష 'పెట్టుట్టై 
తన యోగశక్తితో తన్ను తొమ్మిదిగా విభాగించుకొన్నాండ ఆ రీతిగా ఆమేతో 
అనేక వర్షములు రమించెను. ఆ కాల మంతయు నిమేషములై గడచిపోయెను. 

45. తస్మిన్‌ విమానే=ఆ విమానమందు, ఉత్కృష్టాంచశ్రేష్టమైనట్టియు, 
రతికరీంంరత్యుత్సాహమును వర్థింపచేయునదైన శయ్యాం ్రితా=శయ్య 
నాశ్రయించినదై. అపీచ్యేనపత్యాజసర్వసుందరుడైన భర్తతో. సంగతాచేరియున్న 
మనుపుత్రి, తం కాలం=ఆ కాలమును నఅబుధ్యతాతెలియనే లేదు. 

తాత్పర్యము : ఆ విమానమందు దేవహూతి రత్యుత్సాహము నెసకొల్పు 
శయ్య నధివసించెను. ఆ విమానము సర్వోత్కృష్టమైనది. కర్షమమహాముని 
సర్వసౌందర్యముల 'కెల్లగా కన్పించుచున్నాయ. ఆమె గడచిన యా కాలమును 
తెలియనే లేదు. 


46. ఏవం యోగాను భావేన=ఈ (ప్రకారము యోగశక్తితో, రమమాణయోః 
=రమించుచున్నవారును, కామలాలసయోఃకామోప భోగములం దత్యుతృ్కటమైన 
ఆశగలవారైన, దంపత్యోజాఆ దేవవూతి కర్ణములకు, శరదశ్ళతం=నూరువర్హములు, 
మనాకొాఅత్యల్పమైన కాలమువలె, వ్యతీయుజగడచి పోయినవి. 

తాత్పర్యము : కర్ణముని యోగ ప్రభావముతో నా దంపతులు 
నిత్యనూతనముగా విహరించుచుండిరి. వారి రత్యపేక్ష అత్యుత్మటమై యుండెను. 
రేపవళ్ళు దెలియుట లేదు. ఈ నిత్యములైన అనుభవములతో నూరు 
సంవత్సరములు గడచి పోయినవి. ఆ కాలమంతయు వారికి చాల అల్పమైన 
కాలమువలె కన్పించెను. 

47. అత్మవితాఆత్మ నెజింినవాండును, సర్వసంకల్పవితాఅందరి యొక్క 
సంకల్పములను దెలిసివాయను, విభుజాదేనినైన నొనరించుటకు సమర్థుడైన 
అ యోగి, స్వంరూపంాతన రూపమును, నోధా విధాయాతొమ్మిదిగా నొనర్చుకొని, 
తాంచంఆమెను, అత్మనా భావయన్‌=*తనదేహముయొక్క అర్జాంశముగా 
భావించుకొన్నవాయడైై తస్యాంఆమెయందు, రేతజారేతస్సును ఆధత్తాస్‌క్తేపించెను. 

తాత్సర్యము వ ఆ మహాత్మున కాత్మయొక్క ప్రభావము చక్కగా 
తెలియును. ఆతయడ తన వీర్యమును తొమ్మిదిగా విభాగించి ఆమె యందు 
నిక్షేపించినాడు. అతయడ సర్వసంకల్పములకు అధినాథుడ. యోగశక్తితో 
నేమైన చేయంగలండు. తొమ్మిదిగా నిక్రేపింపజుడిన రేతస్సు తొమ్మిదిమంది 


20 భాగవత సుధాలహరి 


కన్యకలుగా జన్మించినది. మరీచ్యాది మహర్షులకు ఇచ్చి కళ్యాణ మొనర్చందగిన 
తొమ్మిది మంది కొమార్తెలను కర్టముండు కనవలెనని బ్రహ్మయొక్క సంకల్పము. 
దానిని కర్షముండు తెలిసికొన్నాయ. అందుకే అతనిని సర్వజీవుల సంకల్పముల 
నెబుగ సమర్థుండన్నది. 


48. అతః అందుచేత, సా దేవహూతిః=ఆ దేవహూతి, సద్యజఅప్పుడే, 
స్త్రియః ప్రజాహాస్త్రీ సంతానమును, సుషువేకన్నది. తాః సర్వాజావారందరు 
చారు సర్వాంగ్యజఅందములైన అంగములు గలవారు, లోహితోత్చల గంధయః 
=ఎల్జిగలువల వంటి శరీర గంధము కలవారు. 


తాత్పర్యము : కర్ణముని సంగతితో ఆ దేవహూతి తొమ్మిదిమంది స్త్రీల 
నప్పుడే కన్నది. ఆ కన్యకల దేహములు సర్వసుందరములై యున్నవి. 
సమవిభక్తాంగములతో నా శరీరములు సర్వ మనోహరములై యుండెను. 
వారి శరీర గంధములు ఎబ్జికలువల గంధమువంటివి. వారందరు ఒక్కనాండే 
జన్మించిరి. అట్టిదా కర్ణవమేని యొక్క యోగ ప్రభావము. 


49. 50. 'తదా=అప్పుడు, ఉశతీనతీ సాపరిశుద్దమైన స్వభావముతో 
కూడినదియు పతివ్రత లైన దేవమవూతి, పతీం ప్రవ్రజిష్యరీతం ఆలక్ష్యూభ్తర్తమైన 
కర్ణముంయ సంసారమును విడచిపోవనున్నాయని ఎజిలినరై సృయమానా= 
చిరునగవుతో రూడినదియు, వికబేనాపారవశ్యముతో, విదూయతా హృదయేన 
ఉపలక్షితా=దుఃభించుచున్న హృదయముతో కూడినదై, నఖమణిశ్రియ పదా= 
నఖము లనెడు రత్నములతో శోభించుచున్న పాదముచేత, భూమింలిఖంతీ= 
నేలను గీరుచున్నదై అధోముఖీవంచయడిన తలగలదై,అ(శ్రుకలాంాదుఃఖ 
బాప్పములను, శనైః నిరుధ్యూమెల్ల మెల్లగా నిరోధించుకొని, లలితాం వాచం= 
లలితమైన వాక్కును, ఉవాచాపలికినది. 

తాత్పర్యము : దేవహూతి స్వభావము మవాపరిశుద్ద మైనది. పతివ్రతలలో 
గొప్పది ఆమె. తన పతి ఇత సంసారమును వదలి పోయటోవుచున్నాయడ. 
ఆమె మనస్సు నాశ్చర్య మాక్రమించెను. హృదయము క్రర్తవ్యమూఢమైనది. 
దుఃఖ భరమాగక్రమించినది. కన్నీటి నామె బలవంతముగా నణఎచి కొనెను. 
నఖము లనెడు మణులతో గొప్పగా ప్రకాశించెడు చరణముతో నామె 
భూమిని వ్రాయుచు లలిత లలితముగా నిట్టన్నది. 

వే. భగవాన్‌!-సర్వసమర్థుడైన వాడా! ప్రతి శ్రతం సర్వంాప్రతిజ్ఞచేసిన 
సమస్తమును, మవ్యూం=నా కొజ్టై ఉపోవావా=సంపాదించి పెట్టితివి అథాఇపి= 
అయినను, (ప్రపన్నాయాః "మ= శరణాగతురాలైన నొకు, అభయం 
దాతుంభయము లేనట్టి స్టితిని కల్పించుటకు, అర్హసి=తగుదువు. 


తృతీయస్కంధ (తయోవింశాధ్యాయము 21 


తాత్పర్యము : దేవహూతి యన్నది. స్వామి! నీవు సర్వసమర్థుడవు. 
మారు వివాహ సమయమునచేసిన ప్రతిజ్ఞను నెరవేర్చితిరి. నీప్రయత్తమును 
నే నిపుడు గుర్తించినాను. కాని నాకే భేయమును కలుగకుండ సంరక్షించి 
అనుగ్రహింప "వలసినదని నిన్ను వేడుకొనుచున్నాను. మజియొక జన్మము 
సిద్ధించుటయు దానితో మజియొక భర్తను అన్వేషింపవలసిన ఆవశ్యక 
మేర్చడుటయు నాకు తటస్థి ౦పని విధముగా నన్ను రక్షింపవలెనని సారము. 


52. బ్రహ్మన్‌! ఓ బ్రహ్మజ్ఞానము కలవాయా! తుభ్యరానీచేత, దుహితృభిః 
బిడ్డలకు, సమాఃపతయహాసమోనమైన రూపశీలములు గల భర్తలు, విమృగ్యాః 
=అన్వీషిం ౦పందగినవారు. త్వయినీవు వనం ప్రవ్రజితావనములకు వెళ్ళిన 
వాండవు కాలా, మౌనాకు, విశకాయాదుఖమేర్చడకుండుటకులూను, కశ్చిత్‌ 
స్యాతాఒకానొాకకుమారుండుండవలెను కదా! 


తాత్పర్యము : ఓయి బ్రహ్మజ్హానీ! నీకు నేను విన్నప మొనర్పవలసిన 
విషయ మేదియును లేదు. నీవు సర్వోజ్ఞాడవు. నీవు ప్రవజితుడ వైనచో ఈ 
కన్యకల కనురూపుడైన వరుల నన్వేషింపవలసిన ఆవశ్యకత నాకుండును 
కదా! నీవే చేయందగిన దాపని. నీవే ఇప్పుడే ప్రవ్రజితుడ వైనచో నాకు 
జన్మాంతర దుఃఖమును పోయొట్టువా రెవ్వరు? సన్మార్గమును నాకు బోధించి 
పరమ పదమును ప్రాపింపం జేయుటకు ఉపకరించెకు సదుపదేశముజేయ 
నర్హుయ జ్ఞానియైన ఒక్కకుమారుని గూడ జనింపం జేయుటకు నీ 
వనుగ్రహించీపలె. " దీనితో వరాన్వేషణ దుఃఖము నాకు తొలయను. పునర్దన్మ 
బాధకూడ నశించును గదా! 

53. విభో[ాఓ సమర్హుడా! ఇంద్రియార్డ ప్రసంగేనాఇంద్రియములను 
తృప్తి పజచుటకై విషయములు యందు తీవేచ్చతో, పరత్యక్త పరాత్మనః 
=పరమాత్మను 'చంతింపకున్నట్టి, మేనా యొక్క, వ్యతిక్రాంతేన= గతించి 
పోయినదైన, వఏతావతా కాలేన*ీఐంతకాలముతో, అలరాచాలును. 


తాత్పర్యము : ఇత భోగముల ననుభవించుట చాలును. నాకు 
వానియందు కాంక్ష తీరినది. ఇంద్రియముల నానందింపంయేయునట్టి శబ్దాది 
విషయములందు మనస్సుంచుట చేత పరమాత్మధ్యానము నిరతవజికు 
ఉపేక్షించితిని. ఈ రీతిగా దినములు గడుపుట ఇత చాలును. ఇంత 
వజకు ఆక్రమించిన విషయ లోలుపత జన్మకు హాని కలిగించునదని ఇపు 
డెజింి కొన్నాను. ఇత వానిపై మోహము లేదు. 

వ్‌డ్చీ ఇంద్రియార్దేషు=ఇంద్రియ విషయములయందు, సజ్జంత్యాజ 
మునింగినట్టియు, పరంభోవరానీయొక్క పరమభావమును, అజానంత్యాాతెలియని 
దాననై య్‌న్న, మే=నాచేత, త్వయినీయందు, ప్రసంగజా వాసంసర్గము, కృతః 


22 భాగవత సుధాలహరి 


=చేయడుడినది. తథాఅపాఅయినను, మేనా యొక్క అభయాయాభయనివృత్తి 
కొజ్జ అస్తు=అగుంాక! 

తాత్పర్యము : ఇంద్రియములను సుఖింపశీయు విషయముల 
యందత్యాస్తక్తి గలదాననై ఇంతవణకు నిన్ను సేవించితిని. మోక్షమనెడు 
పరమపురుషార్థమును నా * కనుగ్రహించుటకు సర్వసమర్థుడవైన వాయవను 
భావము నింతీ వరకు ఏర్పరచుకొ నలేదు. నా దేషమను క్షమింపవలెను. 
సర్వోత్కష్టుడైన పుత్రుని ప్రసాదించి నా కుభయవిధములైన దుఃఖమును 
పోలొట్టవలేను. 

క్‌. అధియావిచారశక్తిలేని వానిచేత, అసత్సు=అసత్పురుషుల యందు, 
సంసృతేః హేతుజాసంసారకారణమైన, యః సంగజాసంపర్కము, విహితః 
=చ్రేయలుడునో, సాధుషకృతకాసత్చురుషులయందొనర్చ లుడిన, స ఏవ, 
నిస్సంగత్వాయాసర్వసంగనివృత్తి కొజకై, కల్పతే=ఏర్పడుచున్నది. 

తాత్పర్యము : అవివేకముతో అసజ్జనులతో సహవాస మొనర్చినచో 
అది మరల మరల సంసార దుఃఖమునే కల్ప్సించును. అదే సాంగత్యము 
సజ్జినుల యం దొనర్చినచో స్మోష సంసారక్షేశ నివారణ హేతువై యుండును. 
ఇదీ సామాన్యమైన విషయము. నీ యొక్కయు ఇతరుల యొక్కయు దుః 
ఖము నిళ్ళేషముగా నశింపయశేసి పరమానందము ననుభవించుటకును 
అనుభవింప చేయుటకును సమర్దుడైన నీయందు నే నొనర్చిన సంగము 
పరమానంద ప్రాప్తికి కారణమై తీర్‌వలెను. 

56. ఇహ=ఈ జగత్తునందు, యత్కర్మ ఎవని కర్మ ధర్మాయా 
ధర్మముకొజకును, విరాగాయావైరాగ్యము. కొజకును, తీర్చపదసేవాయై= 
భగవత్పాదసేవ కొజకును, న కల్చతేాసమర్హము కానేరదో, సజావాయ జీవన్నపి= 
జీవించి యున్నను, మృతః హి=మరణించిన వాతే. 

తాత్పర్యము : ఈ సంసారమందు ఎవని యొక్క కర్మ పుణ్యాభివృద్దికి 
"హేతువైన ధర్మము కొజణకు తద్వారా విషయవిరక్తి కొజకును తన్మూలమున 
భగవత్పాద సేవను వర్ణించు. కొజకును ఉపయుక్తము కాదో వాడ 
జీవించియున్నను మరణించినవాయే. ఎందుకనలళా వాని ప్రవృత్తి మరల 
క్షేశాను భవమునకే కారణమై ఏర్పడును. ఇట్టివాండయ జీవించుట కంటు 
'మేరణించుట మేలు. 


57. సా అహం=అఆ నేను, భగవతః మాయయా౫నీ యొక్క మాయచేత, 
దృఢంవంచితా నూనం=ఎక్కువగా వంచింపం బడితిని. ఇది నిశ్చయము. 
యతాఎందుకనగా, విముక్తి త్వాంచమోక్షమునొసం శక్తిగలవాంయడవైన నిన్ను, 


తృతీయస్కంధ (త్రయోవింశాధ్యాయము 23 


ప్రాష్యైపాందియు, బంధనాత్‌=అజ్ఞాన సంబంధముసుండి, న 
ముముక్షీయావిడివడకపోతిని. 

తాత్పర్యము ; నేను భగవన్మాయచేత గొప్పగా వంచింపడుడితిని. 
ఇది నిశ్చయము. ఎందుకనశథా మోక్షము నివ్వ సమర్థుడవైన నిన్ను పొందియు 
ఇంతకాలము సంసార బంధమునుండి విడిపించు జ్ఞానోపదేశము నీ నుండి 
పొందవైతిని. ఇదినా యజ్ఞానము. భగవంతుయడ నాపై ప్రయోగించిన 
మాయా విలాసము. 


విజయధ్వజ వ్యాఖ్య 


1. పితృభ్యాం ప్రస్టితే సతి, ఇంగితకోవిదా, సాధ్వీ, ప్రభుం, భవం, 
భవానీవ వతిం ప్రీత్యా, నిత్యం, పర్యచరత్‌. 

2. అత్మ శాచేనామనశ్ళుద్ధితోను, ప్రభౌ, విస్రంభేనామగనియందు 
_భర్తతోనే సమస్తము సిద్ధించునను దృఢ వ్య్వొాసముతో, గౌరవేణ చ, దమేన 
చ, శుశ్రూషయా సౌహృదేన, మధురయా, వాచా, అతోషయత్‌. 


3. కామంావిషయ సుఖములందు ఇచ్చను, దంభంాతనయందు లేనట్టి 
గుణములను తోపింపజేయవలెనను చాపల్యమును, ద్వేషం లోభం, 
అఘం=పాప్రమునందలి ఆసక్తిని, మదం=కులము మొదలైన అహంకారమును, 
విసృజ్య అ(ప్రమత్తా, ఉద్యతా=ఎప్పుడును సేవయం దుద్యుక్తురాలై, 
తేజీయాంసం=అతీంద్రియ వస్తునులను కల్పించు శక్తిగల కర్ణముని, నిత్యం 
అతోషయత్‌. 


45. దేవర్షి వర్యజాదేవ బుషులలో శ్రేష్టడైన, సః కృపయా పేడితః 
సన్‌, సమనువ్రతాం, దైవాతాఅదృష్టముతో దొరకిన, గరీయనకాశ్రేష్ణుటైన. 
పత్యుఖమగయైన కర్ణముని అనుగ్రహముచేత, మవాశిషజాసంతానము మొదలైన 
గౌరవములను, ఆశాసానాం, భూయసా వ్రతచర్యయా క్షామాం, కర్శితాం, 
మానవీం, తాం (ప్రేమగద్గదయా వాచా అటబ్రవిత్‌వై. 


6. మానిని! మానదాయాజామర్యాదను గల్గించునట్టి, తే, పరమయా. 
శుభ్రూషయా, పరయా, భక్త్యాచ, అహం, అద్య, తుష్టః బత! దేహినాం 
అతీవసువృత్‌ యః అయం స్వదేహః సముచితం ప్రతిాస్నానము, అలంకారము, 
భోజనము మొదలైన కార్యములకై, న అపేక్షితఃణానానుండి అపేక్షించలేదు. 


24 భాగవత సుధాలహరి 


యదరే=నాకు సంతోషమును కల్గించుటకే, క్షపితుంకృశముగా నొనరించు 
కొనుటకు, అ పేక్షితఃలఅ పేక్షింప. బడినది. 

7. తన సంతోష ఫలమును ప్రత్యక్షముగా చూపుచున్నాడ స్వధర్మ 
నిరతస్యానా ధర్మమందు ఆసక్తుడను, తపస్సమాధి యోగవిజితాంాతపస్సు 
మనస్ఫ్సుయొక్క ఏకాగ్రత మనస్సును విషయములనుండి దూర మొనర్చుకొనుట 
వీనిచేత సంపాదింపజుడిన, తదను భావనయాఆ శ్రీహరి యొక్క 
నిరంతరోపాసనతో, ఉత్పన్నయాాపుట్టిన, భగవత్తసాదాత్‌, అవరుద్దాం= నాకు 
వశముగా చేసికొన్న, యా=ఏ జ్ఞానము కలదో (జ్ఞానదృష్టియున్నదో) తాందృష్టిం 
ఏవాఆనాయందున్న జ్ఞానమునే, అభయాం=సంసార భయమునుండి దూర 
మొనర్చునది, అశోకాంాదుఃఖమును నాశ మొర్చునదియు, ప్రపశ్యతెలిసి. 
సమిపమందే ఫలము కల్గుటచేత, తేవితరామి, 'మదను భావనయా' అనెడు 
పాఠాంతరముతో నన్ను ప్రతిదినమును 'సేవించుటనెడు ఉపాసనతో నీవు 
నానుండి ఉపదేశమును పొందుటకు అర్హురాలవైతి వనుచున్నాయడ. 


తాత్పర్యము : దేవహూతి! నీయతిశయమైన సేవ అనుపమమైన భక్తి 
వీనితో నాకు గొప్పసంతృప్తి ఏర్పడినది. ప్రాణులకు తమదేహమున కంటె 
ప్రియమైన పదార్థము. వేరొకటిలేదు. అట్టి నీ దేహమును ఉచితరీతిని 
కాపాడుకొనక నాకొజ్టై కృశముగ నొనర్చుకొంటివి. నాధర్మమును నిర్వహించుచు 
తపస్సు, సమాధి, శాస్తాధ్యయనము-వైరాగ్యము, వీనిచేత శ్రీహరిని మెప్పించీ 
వాని యనుగ్రహముతో జ్ఞానమును సంపాదించినాను. వాని నిరంతరోపాసనా 
ఫలమే, ఆజ్ఞానమునే నీసేవా ఫలముగా నీ కొసణయచున్నాను. దానిచే సంసార 
భయము మూరమగును. దుఃఖనాశ మేర్ప్చడును. అది తొందరగా నీకు 
ఫలము నిచ్చును. 

8. మోక్షము తప్ప తక్కిన పురుషార్థము లన్నియు నశ్వరమలు. వానిని 
సంపాదించు కొ 'నుట్టకై బహుళ పరిశ్రమలతో వేజుసాధనము లొ, నర్చడునిలేదు. 
మోక్షమునకై సాధన లొ నర్చునపుడు తక్కినవియు దొరకియే తీరు నను 
నభిప్రాయముతో చెప్పుచున్నాడు. లేక స్వర్గాదులను పొందు ఉపాయమును 
చెప్పిన మోక్షోపాయమునే ఉపదేశించుటకు కారణమేమి? చెప్పుచున్నాయ 
ఉరుక్రమస్యాసర్వోత్తమమైన పరాశ్రమముగల, భగవతః, భ్రువజాకనుబొమల 
యొక్కడఉద్విబృంభ=వినాశ మొనర్చెడు నిచ్చచే, కదలించుటచేత, విభ్రం 
సితార్థరచనాజానాశమొందిన విషయ భోగముల చమత్కారముగల, అన్యేపునః 
=మోర్టీతరములైన శబాదులు, ఇతియత్‌=ఈ కారణముచేత, ' కిం=వానిని 


తృతీయస్కంధ (తయోవింశాధ్యాయము 25 


సంపాదించుకొనెడు ఉపదేశముతో ప్రయోజనమేమి? త్వం సిద్దాఅసి=మోక్షాదులైన 
సమస్త పురుషార్థములందును సిద్దురాల వైతివి. విక్రియాఖి రహిఅత్యంత 
వ్యయము, ఆయాసము వీనిచే సాధ్యేములైన అశ్వమేధాది విశిష్ట క్రియలచేత 
గూడ, నరైజమానవులచే, దురధిగాన్‌=పొందుటకు సాధ్యముకొని, నిజధర్మ 
దోహానాతమధర్మము నొనర్చుట కనుకూలమైన, దివ్యానాదేవలోకమునకు 
సంబంధించిన, విభవాన్‌, భుంక్ష్య=అనుభవింపుము. 


తాత్పర్యము : ఆ జ్ఞానమునే నీ సేవకు ఫలముగా నిచ్చుచున్నాను. 
దానితో సంసార భయము దూర మగును. దుఃఖము నాశ మగును. అది. 
తొందరగా నీకు ఫలము నిచ్చును. స్వర్గాదిలో కములు నశ్వరములు. శ్రీహరి 
తన ఇచ్చతో వానిని నాశ మొర్చును. వానిని నాశ మొనర్చవలెనను ఇచ్చతో 
నాతండు కనుబొమ్మలు కదలించుటయే ఆలస్యము. ఇవియన్నియు నాశమగును. 
అందుచే అట్టిలోకములను సంపాదించు విద్యతో ప్రయోజనములేదు. నీవు 
మోక్షాది పుడుషార్ధములను పొందెడు సిద్ధిని పొందితివి. ధనవ్యయము 
దేహాయాసము మొడీలగు వానిచే నొనర్చెడు అశ్వేమేధాదులతో పొందశ్యముకాని 
సంపద లిచ్చుచున్నాను. వానితో స్వధర్మము నొనర్చుటకు దేవలోకమందలి 
సంపదలు నీ విచ్చట నుండియే యనుభవింపుము. 

9 అబలా, అభిలయోగమాయా విద్యా విచక్షణం=అన్ని విధములైన 
యోగసిద్దు లనిపించుకొనెడు అణిమాది సిద్దులతో సామర్ధ్యము గలుగజేయు 
విద్యలందు కలుగజేయు, ఏవం బ్రువాణరు అవేక్ష్య గతాధిః అసేత్‌, ఏషా, 
బ్రీడావలోక విలసద్దసితాననా సతీ, సంప్రశ్రయ ప్రణయ విహ్వలయా= 
వినయముతో కూడిన (ప్రేమచేత నిలచి నిలచి బయల్వెడలుచున్న, గిరా 
అహ. 

10. ద్విజవృష! ఏతతానీవు చెప్పిన అఇదియంతయు, రాద్ధంబతాసిద్ధమై 
ఉన్నది. విభో! 'హేభర్తః! అమోఘయోగ మాయాధిపే= పేనిష్టలముకోని యోగసిద్తీల 
కధిపతియైన, త్వయి, తత్‌, ఈ సమస్త యోగసిద్ధులను, అవైమి, సతీనాంచీతి 
వ్రతలకు, వరీయసిగుణవంతుతైన పతియందు ఏర్పడేడు అంగసంగము, 
గుణప్రసవజగుణవంతులైన సంతానమును ఇచ్చుటచేత యజావఏ, తే=నీ 
యొక్క సకృదంగ సంగజాఒక్కసారి దేవసంబంధ మనెడు, సమయజాప్రతిజ్ఞను 
అభ్యధాయిచెప్ప డుడినదో, సఃాఅది, భూయాతాఏర్పడులాక! 

షై తత్రాసకృదంగ నంగమున్ర్రైై, యథీపదేశంశాస్తో పదేశమునకు 
తగినట్టుగా, ఇతికృతం=ఇట్లిట్టు చేయమని చెప్పెడి, ఉపశిక్షావిద్యను ఉపయో 
గించుకొనుడు. తానీకొజ్టై కృతమనోభవ ధర్జితాయాజాఏర్చడిన మన్మథచేష్టతో 
నొచ్చినట్లి, ఏషః అతిరిరంసయా=నీ నుండి ఎక్కువగా రమించవలెనను 


26 భాగవత సుధాలహరి 


ఇచ్చచేత, కర్శితజాకృశించిన ఆత్మనజాదేవము; యేన=ఏ విద్యను ఉపయోగించు 
కొనుటచేత, సిధ్యేతూ-సఫలమగునో, సకామజాఅస్తూఆ యిచ్చను పరిపూర్తినాందం 
జేసికొందము. ఈశ! యత్‌ సదృశం=సార్వభౌముల పుత్రియైన నాకు యోగ్యమో, 
తత్‌ భవనం=అట్టి మహా సంపత్సమృద్ధిని, విచక్ష్యైవిద్యాసామర్థ్యముచేత 
నిర్మింపుము. అత్యంతము రమింపవలెనను “ఇచ్చచేత నిన్నుద్దేశించి మన్మథునితో 
నొచ్చిన నాయొక్క, కామజాసుందరమైన, ఆత్మాదేహము, యేనాఏ విద్యచేత 
(ఏ సృష్టింపడుడిన ఇంటిచేత) సిధ్యేతాసుందర మగునో అట్టి గృహమును 
ఏర్పరచు. 

12. సమస్తేంద్రియములను విషయములనుండి మరలించుకొనివాని 
నన్నిటిని శ్రీహరియందే ఉంచుకొన్న వాథశైనను కర్ణ్వముయ గొప్ప ఆశ్రిత 
వత్సలుండను నభిప్రాయమును వ్యక్త మొనర్భువాత్జై వ్యాసుడు భార్యయొక్క 
మాట నాదరించుచు తన యోగవిద్యాబలముతో ఇంటినొక్క దానిని సృష్టించెనని 
చెప్పుచున్నాండ. క్షత్త్రజావిదుర! కర్ణముయ ప్రియాయాః ప్రియం, అన్వీచ్భ్చన్‌= 
పూరించెడు ఇచ్చగల వాజ్డై, యోగంఎట్టి పద్దతిలో నొనర్పడుడిన శ్రీహరి 

ధ్యానముచే ఇష్టము సిద్ధించునో ఆ విధమైన్‌ శ్రీ శ్రీవారి ధ్యానమందు నిమగ్ను యై, 
కామగాంచతని ఇచ్చాను సారముగా నడచెడు, విమానం=పారాడు ఇంటిని, 
తర్హ్యేవ=అప్పుడే, ఆవిరచీకరత్‌ =దృశ్యమగునట్టు ఒనర్చెను. 

13, 14. వినువారికి భగవన్మహామయను అతిశయమైన శ్రద్ధను గలిగించుట్టకై 
అప్రాకృతమైన విమానమును_ ్రాకృతవిమానమువలె వర్ణీంచుచున్నాయు. 
అ(ప్రాకృతమనలొ మానవులచేత తయారుచేయలుడని దని యర్థము. 
సర్వకామదుఘం, దివ్యం, సర్వచిత్ర సమన్వితం, సర్వర్హు పచయోదర్కం=అన్ని 
విధములైన సమృద్ధులను ఏకత్ర చేర్చుటచేత ఉత్కృష్టమైన, మణిస్తంభైః 
ఉపస్కృతం, దివ్యోప స్కరణోపేతం -- ఉపస్కరణము లనలఠా పాత్రలు 
మొదలైనవి. దివ్య మనంగా కుమ్మరి మొదలగు వారిచేత చేయణుడని వని 
యర్థము, సర్వకాల సుఖావవాం, పట్టికాభిః విచిత్రాభిః పతాకాభిజధ్వజములచే 
నలంకృత మైనది. 

15. విచిత్ర మాల్యాభిః మంజు, శింజత్‌, షడంఘిభిః ప్రగ్భిః విరాజితం, 
దుకూల క్షామ కౌశేయైః, నానావస్టైః విరాజితం. 

16. ఉపర్యువరి విన్యస్త నిలయేషు, పృథక్‌, పృథన్‌, కశిపుభిః కాంతం, 
పర్యంకవ్యజనాసనైః. 

17. తత్ర తత్ర . "క్షిప్త నానాశిల్పోప శోభితమ్‌, మహా మరకతస్థల్యాం, 
విద్రుమ వేదిభిర్దుష్టం. 


తృతీయస్కంధ (ఉత్రయోవింశాధ్యాయము 27 


18. ద్వార్హు, విద్రుమదేహళ్యా, భాంతంాభాసించుచున్న, వజ్రకవాటవత్‌, 
ఇంద్రనీలేషు, శిఖరేషు, హేమకుంభైః, అధిశ్రితం, 

19. వజ్రభిత్తిషు, చక్షుష్క త్పద్మరాగాద్యెః చక్షుష్కతా ప్రకాశ మానములైన, 
పద్మరాగాద్యెజకెంపులు మొదలైన వాన్‌చేత, నిర్మితైః, విచిత్రవైతానైః 
మహారైః హేమతోరణైః జుష్టం. 

20. తత్ర తత్ర, కృత్రిమాన్‌, స్వాన్‌నిజములని, మన్యమానైః 
తెలిసికొన లుడు, హంసపారావత వ్రాతైః అధిరుహ్య, అవరుహ్యవికూ జితమ్‌. 

21. యథోపజోషం=సుఖమున కనుకూలించునట్టు, రచితైః 
విహారస్తానశయన సంవేశ ప్రాంగణాజిరై* ఆత్మనా మనుప్పత్రీక్షీ విస్కాపన 
మివస్థితేం ఆశ్చర్యము కలిగించునట్టున్నది. 

22. ఈదృక్‌, తత్‌, గృహం న అతిప్రీతేన చేతసా పశ్యంతీం 
ప్రియాం=దేవహూతిని గూర్చి, సర్వభూతాశయాభిజ్జః కర్ణమః ప్రావోచత్‌: 

23. నృణాం, ఆశిషాం ఆప్తయే, ఇదం తీర్థం, శక్తకృతంాపరమాత్మచేత 
నిర్మింపడుడినది. 'హేభీరు! అస్మిన్‌ నిమజ్జ చేదం వీమానం ఆరుహ. 

24 25. కువలయేక్షణా సా, భర్తుః, తత్‌ వచః సమాదాయాగ్రహించి, 
సరజంవాసః, బిభ్రతీ, వేణీభూతాన్‌, మూర్గజాన్‌ బిభ్రతీ, మలపంకేన సంఛన్నం 
శబలస్తనం అంగంచ బిభ్రతీ శివజలాశీయం, సరస్వత్యాః సరః అవివేశ. 

26. సా, సరసి అంతః వేశ్ళస్తాః సర్వాః కిశోరవయసః ఉత్పల 
గంధయః, దశశతాని కన్యకాః దదర్శ. " 

27. స్త్రియః తాం, దృష్ట్వా, సహసా ఉత్తాయ, ప్రాంజలయః వయం, 
కర్మకరీ* తుభ్యం కిం కరవామ, నః శాధి ఇటీ ప్రోచుః 

28, 29. మానద!=శత్రువుల అభిమానమును పోంొ ట్టుశ్తక్తి గల విదురుడా! 
మనస్వినీం, తాం, మహార్లేణ, స్నానేన, స్నాపయిత్వా, అస్యే, నిర్మలే నూత్నే, 
దుకూలే, వరీయాంసి ద్యుమంతి, పరార్భ్యాని భూషణాని చ సర్వగుణో పేతం, 
భక్ష్య భోజ్య చోష్య లేహ్యము లనెడు అన్ని వంటకముల చేతకూడిన లేక 
షడ్రసములతో కూడిన, అన్నం, అమృతాసవం, పానం చ, దదుః. 

30, 31, 32, 33, 34. అథ, స్రగ్విణం, విరజాంబరం, విరజం, కృత 
న్వస్త్యయనం, కన్యాభిః బహుమానితం, కృతశిరస్నానం, సర్వాభరణభూషితం, 
నిష్కగ్రీవం=కాసుల సరముతో కూడిన కంఠముగల, వలయినం, కూజత్కాంచన 
నూపురం, శోణ్యోః అధ్యస్థయా, బహురత్నయా, కాంచన్యా కాంచ్యా, మవార్హేణ, 
హారేణ రుచకేన చ, అడ్డిగతోను భూషితం, సుభ్రువా, సుదతా శ్‌ స్పిగ్గా 
పాంగేన, పద్మకోశస్పుధా, చక్షుషా, నీలై, అల్రైశ్చ లసంతం, స్వం ఆత్మానం, 

ఏ 


26 భాగవత సుధాలహరి 


అదర్శే దృష్ట్వా యదాబుషీణాం బుషభం, దయితం, పతిం, సస్మార 
తదా నః ప్రబొపతిః యత్ర, ఆస్తే, తత్రచాఅచ్చటనే, స్వయం చాతానుకూడ, 
సహస్ట్రీభిః అస్తేైఉన్నదైనది. 
కులసీతు శిరస్నానం ఉత్సవే స్నాతు తైలతః 
జో 
వారే వా పైతృకే కర్క్మణ్యన్యధా కంఠ సంప్తవాణ 


అను స్కృతి వచనము ననుసరించి ముత్తైదువలు పండుగలయందును 
లేక వారమున కొకసారి తైలాభ్యంగన మొనర్చవలెను. పితృశ్రాదదినములందు 
తలనీటి స్నానము చేయవలెను. తక్కిన దినములలో కంఠము వేరకే స్నానము. 

35, 36, 37. యదా, సా, భర్తుః వురస్తాత్‌, స్టితం, స్త్రీసహస్ర వృతం, 
ఆత్మానం అద్రాక్షీత. తథా తద్యోగ గతిం సూమ్య, నేంశయం=ఆశ్చర్యమును. 
ప్రత్య పద్యతాపొందినది. ఇచ్చట సంశయ మనళా సందేహ మని అర్ధముకాదు. 
నిశ్చయమును గలిగించెడు ధర్మములు దుష్టములు కానప్పుడే" సందేహ 
మేర్చడును. దేవహూతి మొదలే ఈ ధర్మములను (ప్రేమగా చూచినది. 
అందుకే సందేహమున కాస్పదములేదు. కనుక భగవదృక్తుడైన కర్దముని 
మహిమను జూచి ఆశ్చర్యము కలిగినదని తెలియవలెను. అమిత్రీహన్‌ 
శత్రువులను సంహరించెడి ఓ విదురా! జాత భావజభోగింపవలెనను 
అభిప్రాయమును పొందిన, సః కృతామల స్నానాంచకశ్శలమును పోంగొటైడి 
స్నానముచేసినట్టియు, అపూర్వవత్‌, విభ్రాజంతీం, సంవీత రుచిరస్తన్‌ం, 
అత్మనః రూపరో బిభ్రతీం, విద్యాధరీ సహప్రేణ సేవ్యమానాం, సువాససం, 
తాం, తద్విమానం, ఆరోహయతాఎక్కించెను. 


38. జాతభావః అనిచెప్పిన దానిని వివరించుచున్నాండు అలుప్తమహిమా 
=గ్రామ్య కర్మమం దాసక్తుండైనను, మహిమ తగ్గనట్సి, ప్రియయా అను 
పక్ష, విద్యాధరీభి, ఉపచీర్ణవపుఃాసేవింపణుడిన శరీరముకల, ఉత్కచ 
కుముద్గణవా నపీచ్యజఉత్కృపష్టమైన అధరామృతముగల, పదునారువర్షముల 
ప్రాయముగల, సః తస్మిన్‌ వీమానే, తారాభిః ఆవృతః, నభస్థః ఉడుపతి 
రివ బభ్రాజే. 'అలుప్త మహిమా' అనుటచేత 'సర్వేంద్రియాణాం జరయంతీ 
తేజ అని శ్రతిలో చెప్పినట్లు స్రీభాగము తక్కినవారికి సామర్ధ్యము క్రుంగదీసెను 
కర్ణముని సామర్శ్యము క్రుంగోదీయలేదని తాత్పర్యము. " 'ప్రియయా అను 
పక్షీ? అనుటచేత మావిత్యము లోపమునకు కారణ మున్నదని చెప్పినట్లైనది. 
కానీ లోపము కలుగలేదు 'విద్యాధ రీభిః అనుటచేత  సురతగ్భృహమేందు 
స్త్రీలే పరిచారికలని సూచించినాండు చంద్రుని విషయమందు అలుప్త మహిమా 
ఆనందమును కల్షించునట్టి సామర్శ్యము కలదని 'ప్రియానుషక్తః ప్రీతిపాత్రమైన 
రోహిణీ నక్షత్రముతో కోడిన టీపచీరవపుజాకళలతో నిండిన శరీరముకల, 
ఉత్కచకూటేషహీనమైన ఉద్గుణ పాన్‌పీచ్యజాఉత్తమమైన అమృతముయొక్క 
అలలచేత కూడిన, అమృతపూర్తుడని యర్జము. 


తృతీయస్కం౦ంధ (తయోవింశాధ్యాయము 29 


39. జలగ్రీడా వనక్రీడాదులు సురతమున కవయవము లగుటచేత 
కర్ణముండ వానినికూడ ననుష్టించెనని చెప్పుటతో 'కామగం' అని చెప్పుటచే 
ఈ రెండు శ్ఞోకములలో వివరీంచుచున్నాయ. లలనావరూధీ, సః సిద్దెర్ను 
తస్సన్‌, అస్‌ంగ సఖమారుత సౌభగాసూమన్మథుని స్నేహితుక్టైన 
మారుతముచేత అత్యంత సుఖమును కల్గించునట్టు, ద్యుధుని పాత శివస్వనాసు, 
అష్టలోక పవిహార కులా చలేంద్ర ద్రోణీషు, తేన, ధనదవత్‌, చిరం, రేమే. 
గుహిల కిచ్చిన రెండు వోషణములచేత అవి మందానిలములచేతను 
శ్రైత్యముచేతను కూడియుండి క్రీడించుటకు యోగ్యములని తెలిపి నట్లైనది. 

40. ఇప్పుడు. సువాసనను సూచించుచున్నాయ సజఆకర్దముంయడ 
రామయాసహ, వైస్రంభకే=వైస్రంభక వనమందును, స్వరసనేనందనే, 
పుష్పభద్రకే=పుష్ప్టభద్రకమను వనమందు, మానసే=మానస సరోవరము చుట్టు 
ప్రక్కల వనములందును, చైత్రరథేచాచైత్రరథమను కుబేరుని వనమందును: 

రేమే=క్రీడించెను. 


41. ఇతరుల విమానములు వారి వారి అధికారములకు లోజుడిన 
ప్రదేశములందు మాత్రమే సంచరించును. కర్ణముని విమానమునకు అట్టి 
నియమము లేదనుచున్నాండు. భ్రాజిష్లునా, కామీగేన, మహీయసా, విమానేనే, 
లోకాన్‌ యథా అనిలః చరతి, తథా చిన్‌, వైమానికాన్‌విమాన సంచారులను, 
అత్యశేతే=మోజిన వాయయ్యెను. 

42. ఈ మహిమ కర్ణమునకు సహజమైనది కాదు. శ్రీవరి యనుగ్రహముచేత 
ఏర్పడిన దన్తుచున్నాయ. య్రైః వ్యసనాప్యయః తీర్థపదః చరణః ఆ(నితః 
తేషాం, ఉద్దామచేతసాం, పుంసాం, దురాపాదనం, క్రీం. 

43. మహాయోగీ స్వసంస్థయా, యావాన్‌, తావాన్‌, బహ్వాశ్చర్యం, భువః 
గోళం, వత్స (ప్రేక్టయత్వాామాపించి, స్వాశ్రమాయ, న్యవర్తత. 

44. మహాయోగీ, ఆత్మానం, నవధా విభజ్యాఅనలా యోగశక్తితో 
తొమ్మిది దేవములను ధరించి, సురతోత్సుకాం మానవీం రామాంవిరమయన్‌ 
ఎక్కువగ రమించుచున్నవాశై, వర్షపూగాన్‌, ముహూర్తవత్‌ రేమే. 

45. తస్మిన్‌ విమాన, రతికరీం ఉత్స్పృష్టాంశయ్యాం, గ్రితా, అపీచ్యేన, 
పత్యా, సంగతా, సా, తం, కాలంచ=అనేక వర్షనమూహమైన ఆకాలమునే, న 
అబుధ్యత=గుర్తింప లేదు. 

46. ఏవం, యోగానుభావేన, రమమాణయో* కామలాలసయోః దంపత్యోః 

శతం, శరదః, మనాక్‌ పూర్ణముగా, వ్యతీయుజాగడచినవి. 

47. సర్వ సంకల్పవితాశ్తీహరియే సత్య సంకల్పుండని తెలిసి 
ఉపాసించునట్టియు, అందుచేతనే, ఆత్మవితాయథావత్తుగా పరమాత్మను 


30 భాగవత సుధాలహరి 


తెలిసిన, విభు హాయోగసిద్దుండైన కర్ణముయడ, స్వం రూపం నవధా విధాయ 
తాం, ఆత్మనా, నవధా హైవయన్‌ొతొమ్మిదిరూపములు కలదని బావించి 
తస్యాం, రేతష అధత్త. శ్రీహరిని ఏ గుణ విశిష్టుడని ఎవ్వ రుపాసింతురో 
వారు వారి యోగ్యతకు తగినట్టుగా ఆ గుణముతో కూడిన వా రగుదురు. 
ఈ రీతిగా కర్ణముయ శ్రీహరిని సత్యసంకల్పుడని భావించి తాను కూడ 
సత్యసంకల్పుైనాయ. దీనితో ఆత్మజ్ఞానియైనాండని నిరూపించినట్లైనది. 
విభుః అనుటతో యోగశక్తితో తొమ్మిది 'ూపములుగా వ్యాపించి యుండిన 
శ్రి కర్ణమునకు కలదని నూచించినట్లైనది. 'భావయన్నర్థమాత్మనః అనికూడ 
పాఠమున్నది. అప్పుడు తనభార్యను భావించుకొనుచు అని అర్హము చెప్పవలెను. 
"అర్జోవావీష ఆత్మనో యత్స్పత్సీ" అనెడు శ్రతికూడ ఆత్మయొక్క అర్ధమనతా 
భార్య యనియే తెలుపుచున్నది. 

48. తత౭ తాఖ భగవంతుం ముందే చెప్పియున్న. స్త్రియః ప్రజాః 
=తొమ్మిదిమంది ఆడుబిడ్డలను, సద్యః సుషువే. ఆ దేవహూతి ప్రసవించెను. 
తాః సర్వాః చారుసర్యాంగ్యఇ లోహితోత్పల గంధయః అభూవన్‌. 

49 50. దేవహూతి ఈ ఆడుసంతానము యొక్క వివాహము, అంతేకాక 
ఒక కుమారుని కరుణించవలెనని ప్రార్థించుచున్నది. తదా, ఊతీంాకుమారుని 
నొ్‌క్కని ల. సతీంాపతివ్రతయైన, సా=దేవవూత్తి, పవ్రజిష్యంతం, 
పతిం, ఆలక్ష్య స్మయమానాచిరునవ్వుతో విషయాభిలాషను సూచించుచున్నదై, 
విక్షబేనాఏర్పడయోవు మగని ఎడబాటుతో నేర్చడెడు దుఖముతో. విదూయతా, 
పృదయేన, అధోముఖ్మీ నఖమణీ శ్రియా, లిఖంతీ, అ(శ్రుకలాం, విమృజ్య, 

లలితాం, వాచం ఉవాచ, భూలేఖనముతో విషయాభిలాషను వ్యక్తపజచెను. 
కామార్తలైన ప్ర స్త్‌లు కాలిబొటనవ్రేలితో భూమిని లిఖింతురని కామూస స్త్ర ప్రసిద్ధమైన 
విషయము. 

51. భగవాన్‌! పూజ్యుయడైన నీవు, మవ్యాం, ప్రతిశ్రుతం, తత్పర్వరాదాని 
నంతయు, ఉపోవాహ, ఉపకార మొనర్చితివి. అథాపి, మే, అభయం 
మోక్షకారణమైన రుమారుని, దాతుంచఇచ్చుటకు, అర్హసి=తగినవాండవు. 


క్‌ తుభ్యంానీయొక్క, దుహితృభిజబిడ్డలకు, సమాజాసదృశలైన, 
పతయః విమృగ్యాఇ బ్రహ్మన్‌గాబ్రహ్మజ్ఞానివైన వాడా! త్వయిీనీవు, వనం 
ప్రవ్రజి తేసతి మమవిశోకాయ, కుతః ప్యాదపిఅవునుకదో!"సచ్చిత్‌ స్యాత్‌ 
అనెడు పాఠములో సచ్చిదానందాత్మకుంైన శ్రీహరి నాగర్భమందు 
సంభవించునట్లుగా అనుగ్రహింపవలెనని యర్థము. "క్ళుతొ అనెడు పాఠమందు 
రూడ ఇదే యేర్షము. అపుడు సకారము ఫాందసమని తెలియవలెను. 


తృతీయస్కంధ (తయోవింశాధ్యాయము వే 


53. ప్రభో! ఇంద్రియార్హ ('ప్రసంగేనాఇంద్రియములకు విషయములైన 
శబ్దాదులందు బుద్ది నేర్చరచునట్టి, అత్యాస్తక్తిని, పరిత్యక్త పరాత్మనః 
=సర్వోత్తముతైన శ్రీ శ్రీహరిని మజచివ, త్తే వ్యతిక్రాంతేన కాలేనాగడదిపోయిన 
కాలముతో, అలం=ఇశత చాలును. 


54. గడచిపోయిన కాలము కూడ నాకు సార్ధక మగుళాక అనెడు 
అభిప్రాయముతో అనుచున్నాంయడ. యద్యపి ఇంద్రియార్దేషు స సజ్జంత్యాః సద్యః 
= భవతవానీయొక్క పరం=బఇతర విలక్షణమైన, భావంంయోగ మహిమను, 
అజానంత్యాః. మే, త్వయి, ప్రసంగకా విషయ సుఖమున్రై సహవాసము, 
కృతఖాచేయడుడినది. తథాపి, సఃఆ సహవాసము పరమ భగవద్చక్తుండైన 
నీచేత నగుటచే, మే అభయాయ అస్తు. 


వ్‌ జ్ఞానపూర్వకముగాని స సహవాసము మోక్షకారణ మెట్లగును అనలా 
దానినే మోషేముగా తెల్పుచున్నాయ. ధియా, అసత్సు, భగవ్‌దృక్తుడు కాని 
వానియందు, విహిత సంయోగ, సంసృతేఇ హేతుః సాధుషు కృతః సఏవ 
నిస్పంగత్వాయ కల్పతే, దీనితో సత్పంగము వైరాగ్య భక్తి జ్ఞానములను 
సృష్టించుటచేత మోక్షకారణ మని తెల్పినట్లైనది. 


56. కేవల కర్మము క్షణికము జడము అగుటచేత కర్మయొనర్చువారికి 
అభీష్ట ఫలము నొసయనేరదు. అదే కర్మ సంత్పంగతితో నేర్పడిన శ్రీహరికి 
సమర్పీంచెడు బుద్దిచేత కూడినదైనచో ముఖ్య పురుషార్థమైన మోక్షమునకు 
కారణమైనదని తేల్చినట్రైనది. ఇఅహ=ఈ కర్మ భూమియందు, యేన 
శ్రియమాణం=ఏ పురుషుండొనర్చిన, యత్కర్మ ఏ కర్మ ధర్మాయాధర్మమున్టై, 
న కల్పతే=కారణము కాదో, తీర్పపద 'సేవాయైపవిత్రపాదులైన శ్రీహరిసేవకు, 
నశారణము కాదో, సవాఅట్టి కర్మ నొనర్చిన మనుజుడు, జీవన్నపి మృతః 
వ=బ్లదైి శాస్త్రసద్ధము. 


వ్‌ అట్లైనచో ఒక్కసారి అంగ సంగమగుళాక యని విషయాభిలాషను 
చూపించినదెందుకు? దానిని వివరించుచున్నాయడ. యా=ఏనేను, విముక్తిదం= 
మోక్షకర్తయైైనట్టి, త్వాంానిన్ను, ప్రాష్యపొంది, బంధనాతాసంసార 
బంధమునుండి న ముముక్రేయాముక్తి నపేక్తించలేదో, ఆ కారణముచేత, 
సా అవాంచఅట్టి నేను, భగవతఃత్రీ, వారి యొక్క, మాయాయా=బంధక శక్తిచేత, 
దృఢం=బలముగా, వంచితా=వంచిత నైనాను, నూనంఅట్టని ఊహింతును. 
హ=ఖది సిద్దము. 


ఇతి శ్రీభాగవతే తృతీయస్కంధే త్రయోవింశోంధ్యాయవ 


32 భాగవత సుధాలహరి 


అధ్యాయము -23 


కర్షమ ప్రజాపతి యోగ ప్రభావంబుచే విమానంబు గల్పించి భార్యతో 6 
గూడి విహరించుట. 


వ. ఇట్టు స్వాయంభువుండు దేవహూతిని గర్హముని వివాహంబుసేసి 
మరల చనిన£ిదదనంతరంబ దేవహూతియు జుతిభక్షీ గలిగి భవునికి భవాని 
పరిచర్శసేయు తెజంగునలబతియ తనకు నేడుగడయుంగా నెజింగి 
యమ్మ వీంద్రని చిత్త వృత్తి కొలంి దినదినంబునకు భక్తి తాత్పర్యస్తే వాంబులు 
రెట్టింపం బ్రియపశ్రాషణంబులు గావింపుచు ననూనీ తేజోవిరాజిత 
యగుచుణామ క్రోధ దంభలోభాది గుణ విరహితయై శరీరశుద్ది వహించి 
చతుర సౌవార్ద స్నేహంబులు గలిగి పతియ దైవంబుగా భావించి మృాదుమధుర 
వచన రచనమై పతిభక్తి యేమజక వర్తింప “దైవయోగంబు నైననుం దప్పింప 

సమర్హుండైన కర్మముండు నిజసేవాయాన 5 కృశభూత దేహయై యున్న దేవహూతిం 
గరుజాతరంగో తాపాంగుండె కనుంగొని మంజుభాషణంబుల నిటనియె.796 


ఉ. మానిత ధర్మమార్గ మహిమ స్ఫుట భూరి తపస్సమాధి వి 
ద్యానిభృతాత్మ యాగ సముపెార్టిత విష్ణు కటాక్షలబ్ద నో 
భానఘ దివ్యభోగబహుభద్ర వికానముూ లస్మదీయ సే సే 
వానిరతిన్‌ లభించు ననివారణ నిత్తును దివ్యదృష్టియున్‌. 797 


తే... నెలత! తద్ధివ్య దృష్టి నన్నియును నీకు. 
గానవచ్చు వి కింప కమల పత్ర 
నయను ము మాత్రన నాశమందు 
నితరమగు తుచ్చభోగంబు లేమిచెప్పు! 798 


అనుపమ రాజ్య దర్వాంధ చేతస్కులై 
పాపవర్త నులైన పారివులకు 

ధృతిం బొందరోొని యూ దివ్య భోగంబులు 
నీతి పాతివ్రత్య నిష్టేసి 

సంప్రాప్తములు నయ్యె సమేత భోగింపుము 
కార్యంబు సిద్ధించుంగాక నీకు 

ననుటయు నతివయు ననుపమ యోగమా 
యా విచక్షణ శాలియైన కర్ణ 


తే. మునిం గనుంగొని విగతాధీియును నపాంగ 
కలిత లజ్ఞానతాస్య పంకజయు నగుచు 
వినయ ప్రణయములంజేసి విహ్వాలంబు 
లైన పలుకుల. బతికి నిట్టనియెం బ్రీతి 709 


జ! 


తృతీయస్కంధ ఉయోవింశాధ్యాయము 33 


వ. 


హా 


కం. 


కం. 


అనఘా! అమోఘ యోగమాయా విభుండవు, సమర్తుండవువైన నీయందు 
నీయనుపమ దివ్యభోగంబులు గలుగుట నిక్కరీబని యెజుంగుదు. 
భవత్సంగతి నిన్నియును నాకుం గలుగు. ఐనను దేవా! నీవానతిచ్చిన 
సంతాన పర్యంతంబైన శరీర సంగమ సమయంబు చిత్తంబునం 
దలంచి భవదంగ సంగమంబు కృపచేసి మన్నింపుము. భవదీయ 
సంయోగ వాంఛా పరతం గృశీభూతంబైన యీ దేహం బే విధంబున 
మబైన భోజన పానసుఖంబులం బరితుష్టిం బొందు నట్టిమన్మనోరథంబ 
దీర్చి రతితంత్రంబగు కామశాస్త్ర ప్రకారం బుపశిక్షించ యందులకు 
నుచితంబులైన వివిధాంబరాభరణ మాల్యానులేపన మందిరా రామ 
ప్రముఖ నిఖిల వస్తు విస్తారంబు గావించి నన్నుం గరుణింపు మనిన 
న మ్మహాత్ముండు నిజయోగమాయా బలంబునం దత్‌ క్షణంబు. 800 
దివ్య మణిస్తంభ దీప్తిం జెన్నాందుచు 

మరకత సలముల మహిమ దనర 
వరవజై కుడ్య కేవాట శోభితములై 

విద్రుమే దేహళీ వీఢు లమరం 
గొమరొప్ప నవశాత కుంభకుంభములపై 

హరినీల శకల విస్తురణ మెజయం 
దగం బద్మరాగంపు మొగడలంం జెన్నాందు 

వైదూర్య వలభులు వన్నె చూపం 
దరళతర ధూతకేతు పతాక లొలయ 
మంజు శింజత్సమంచిత మధుప కలిత 
సురచి రాలంబమాన ప్రసూనరాజి 
మాలికల నొప్పు వివిధ గృహాళిం దనరి. 
మజియును దుకూలచీనాం 
బర కౌశేయాది వివిధ పటపరివృత మం 
దిర సుభగాకారంబై 
కర మొప్పు విచిత్ర పట్టికాలంకృతమై. 80 
లలితో ద్యాన వనాంత సంచరణ లీలాలోల హంసాళి కో 
కిల పారావత చక్రవాక శుక కే కీందిందిరానీక ము 
తృలికం గృత్రిమ పక్షులన్‌ నిజ విహంగ శ్రేణియంచున్‌ గుతూ 
హలియై పల్కుచు నాడుచుండు.బ్రతాఖారోహణ వ్యాప్తులన్‌. 803 


వెండియు 804 


ఘనసౌధాంతరశయ్యా 

సన కేళీగేహ కృతక జగతీధర శో 

భన చంద్ర కాంత చారు భ 

వన ఫలభరితావనీజవంతము లగుచున్‌. 805 


రెడ 


కం. 


కం. 


కం. 


బూ 


భాగవత సుధాలహరి 


సకలర్తు శోభితంబును 

సకల శుభావహము సకల సంపత్కరమున్‌ 

సకలోపభోగయోగ్యము 

సకలేప్పిత స సదలంకృతమున్‌. 806 
అగుచు నొప్పు దివ్య విమానంబు గల్ప్చించి తదీయ సుషమా విశేష 
విచిత్రంబులు నిర్మించిన తాన తెలియంజాలని యద్భుత కర్మంబైన 
విమానంబు దేవహూతికిం జూపినం జూచి, య మ్ముద్దియ 
సంతసింపకుండుట యొజింగిి సర్వభూతాంత రాశయాభిజుంఢును, 


జా 


సంతుష్థాంతరంగుండును నైన కర్ణముం డిట్టనియె. 807 
అతివ! భగవత్కతంబును నఖిలమంగ 
ళాకరంబును నగు నీ జలాశయమునం 
దవిలి గ్రుంకిన జంతు వితానములకుం 
గామ్య ఫలసిద్ది 'సేకుజుం గాన నీవు. 808 
ఇ జలముల నతిభక్తిని 
మజ్జిన్‌ మొనరించి యీ విమానము వేడ్కన్‌ 
లజ్డావతి! యెక్కవె! యని 
బుజ్జివ మొనరంగం గర్ద్వముంయడ వల్మ్కుటయున్‌. 809 
విని యా కువలయాక్షి పతిసేవాయాస మలినాంబరయు, వేణీభూత 
శిరోజయు. ధూళిధూసరి తాతికృశీ భూతాంగియు. శబలస్తనయునై 
భర్శృనియోగంబున సరస్వతీ సలిల సంభూత జలచరాశ్రయంబగు 
బిందుసరోవరంబు ప్రవేశించి తజ్జలంబులం గ్రుంకు లిడు సమయంబునం 
దద్వాః పూరమధ్యంబున రుచిర మందిరా వాసినులును, గిశోరవయః 
పరిపాకశోభితలును, నుత్చల గంధులును నగు కన్యా సహస్రంబులు 
దేవహూతిం గనుంగొని యిట్టనిరి. 810 
తరుణీ! నీదు నియోగా 
చరణల మిదె మేము నీకు సదమల ఛభక్తిన్‌ 
బరిచర్య సేయ నేర్తుము 
కరుణా కలితేక్షణములం గనుణగొను మమ్మున్‌. 811 
అని పల్కి డాసి యయ్యతివకు నభ్యంజ 

నోద్వర్తనములు పెంపానరం జేసి 
మలయజ కర్పూర మహితవాసిత హేమ 

కలశోదకంబుల జలకమార్చి 
ధవళ వస్త్రంబులం దడియొత్తి సర్వాంగ 

ధూపంబు లొసంగి కస్తూరి నలంది 
మంజు శింజ స్మణిమంజీర కింకిణీ 

కలరావ కలిత మేఖలలు పూన్ని 


తృతీయస్కంధ (త్రయోవింశాధ్యాయము 35 


తే, 


కనక తాటంక ముద్రికా కంకణాది 

సముచితానర రత్న భూషణము లొసంి 

భవ్య మల్యానులేప నాంబరము లిచ్చి 

షడ్రేసోపేత' వివిధాన్న సమితిం దనిపీ. 812 
మజీయుం గనక పాత్ర రచితంబులైన కర్పూర నీరాజనంబుల నివాళించి, 
రుచిరాసనంబున. గూర్చుండంెెట్టి దర్పణంబు చేతికిచ్చినం దత్తతిఫ్రలిత 
నిజదేహంబు గనుంగొని, కరమునీ మనంబునం దలయిన నతీరిడునుం 
గన్యకా సహస్రంబును దత్షణంబునందన సన్నిధి నుండుటం జూచి, 
నిజభర్శ్సయోగమాయా ప్రభావంబున కద్భుతంబు నొందె. అంత. 
గర్హముండు కృతస్నానయైన దేవహూతిం గనుంగొని, వివాహంబునకు 
ముందటనే చందంబునం దనరుచుండె నా చందంబునం జెన్నాందు 
చుండుటకు నానంద భరితుండై, భార్యా సహితంబుగం దత న్యకా 
సహస్రంబు గొలువ నిజవిమానారూఢుండై తారాగణ పరివృతరోహిణీ 
యుక్తుండగు సుధాకరుంబోలి యొప్పుచుం దదనంతరంబ. _ 813 

చిరశభమూర్తి య మ్ముని యశేష దిగీశ విహార యోగ్యమున్‌ 

సురుచిర మంద గంధవహ శోభితముస్‌ నికట ప్రధాతుని 

ర సరిదంబు శీతల తుషారమునై తనరారు మేరు కం 

కరమున కేగి దేవవనితా యుతుండైైన కుబేరు చాడ్చునన్‌. 814 
అమరో ద్యాన వన ప్రదేశములు నవ్యారామ భూముల్‌ దళ 
త్కుముదాంభోజ విభాసి మానససరః కూలంబులున్‌ మంజు కుం 
జములున్‌ జైత్రరథంబు విస్ఫురిత విస్రంభంబునం జూచెనె 
య్యమునన్‌ గర్హమయోగి కామగ విమానారూఢుండై చెచ్చెరన్‌. 815 
ఇవ్విధంబున సమస్త భూభాగంబును వాయువేగంబునం గలయం 
గ్రుమ్మరి, నిఖిల వైమానిక లోకంబు నతిశయించి (లోకంబులం జరించె) 
మోక్షదాయకుండు దీర్పపాదుండునగు పుండరీకాక్రుని సన్నుతించి "సేవించు 
పుణ్యాత్ములకుం బొందరాని పదారంబులు గలవె? ఇటు కర్ణముండు 
దేవహూతికి నిఖిల ధరాచక్రం బంతయుం జూపి, మరల సిజనీవాసంబు 
నకుం జనుదెంచి కామకేలీ వినోదాత్మలైైయున్న ఖార్వ నుపలక్షించి 
రతిప్రసంగ వ్యాసంగంబుం గైకొని, బవువిధంబులైన యిష్టోపభోగంబుల 
బహువత్సరంబు లొక్కముహూర్తంబుగా జరుపుచు, నన్యోన్య సరసావ 
లోకనంబుల సముచితాలింగన సంభాషణంబులం గాలనిరూపణంబు 
"సేయనేరక్త శతవత్సరంబులు గడపితదనంతరంబ. 816 


ముని వరుం డొకనాండిమ్ముల. 

దన నిజదేహంబు నవవిధంబులు గావిం 

చి నయంబున. దద్వీర్యముం 

దనసతి గర్భమున నవవిధంబుల నిలిపెన్‌. 817 


36 


కం. 


భాగవత సుధాలహరి 


అదికారణంబుగా. బెం 

పొదవిన మునివలన దేవహూతికిం గూయం 

డ్రుదయించిరి తొమ్మం డ 

మ్ముదితయు మది సంతసించె మునివరుండంతన్‌. 818 


సన్న్యసింపంగం గోరిన సతి యెజింగి 

యాత్మం బొడమిన సంతాప మగ్గలింపం 

జింత వాటిల్లం జెక్కిటం జెయ్యి. జేర్చి 

పదములను "ల వ్రాయుచుం బలికెం బతికి. 819 


అనఘ! సంతాన పర్యంతంబు ననుయాడి 
వర్తింతు ననుచు. బూర్వమున లికి 

కూం తుల నిచ్చితి కొమరార నిష్పుడీ 
తరుణులు పతులను దమకుం దార 

యరసి వర్తింతురో యని భీతి నొందెదం 
గావున నీ పుత్రికలకుం దగిన 

వరుల సంపాదించి పరిణయంబులు సేసి 
తత్త్వసంహిత నాకుం దవిలి దెలుపు 


సుతుని గృపనేసి నను. గావు సుజనవినుత! 

యర్జి సంసార దుఃఖంబు నపనయింప 

నర్హుంయవు నీవ కామమాహమున నింత 

కాల మూరక పోయె నే గతియులేక. 820 
అపరతి పుట్టెనీ యిహసుఖానుభవంబుల యందు మున్ను నే 
జపలతం గామభోగరతి సంగము గోరి మహాత్మ! నిన్ను న 
చృపుందల. పొప్పళాం దెలియం జాలకయున్‌ వరియించుటన్‌ భవ 
తృప ఫలియించెమ్ముక్తి నినుం గేవల భక్తి భజింపం గల్లదే? 821 
అదియునుంగాక. 822 
సమమతి నొప్పు సత్పురుష సఖ్యము సద్గతికారణంబు నీ 

చమతి విలోల దుష్పురుష సఖ్యము దుర్గతి హేతు వంచుం జి 
త్తమునం దలంచి యోగిజనతానుత! మిమ్ము భజింతుంబ్రాణి సం 
గమమునం బుణ్యపాపములు గైగొని పొందవె? యెట్టి వారలన్‌.823 


ఇది శ్రీపోతనామాత్య ప్రణీతంబైన ఆంధ్రభాగవతమున 
ఇరువది మూండవ అధ్యాయము. 


తృతీయస్కంధ (ఉఊయోవింశాధ్యాయము ౩7 


796. తదనంతరంబాఅటు తరువాత, భవాని=పార్వతి, తెజంగునా 
విధముగా, పతి+అ=ఇచ్చటి అకారము ఏవకారార్థము అనగా పతియే అని 
యర్థము. ఏడుగడాసర్వవిధములుగా నైన దిక్కు, రెట్టింపన్‌రెండింతలు 
కాలా, అనూన తేజో విరాజితాతక్కువకాని తేజస్సుతో (ప్రకాశించునది, 
సౌహార్వ మూచక్కని హృదయము. 

తాత్పర్యము ్ట స్వాయంభువుడ దేవహూతిని కర్దమున కిచ్చి వివావము 
చేసి మరలి పోయినాడు. దేవహూతి కర్ణముల కాపుర మారంభమయినది. 
ఆమె శివునికి పార్వతి పరిచర్య చేయుసేట్లు భర్తయే తన కన్నివిధముల 
గతియని తెలిసికొ న్నదై కర్దముని చిత్తవృత్తి అటేగడుగున కనుసరించుచుండెను. 
దినదినమున కామె శాతీనియందు భక్తియు స్పే "స్నేహము ఎక్కువగుచుండెను. 
ప్రియపశ్రూషణములు గావించుచుండేను. శుభూషణములతో పాటు ఆమె 
శరీరమున తేజ స్పభివృద్ది చెందుచుండెను. కామక్రోధాదుల నామె జయించెను. 
చాతుర్యము, నాహార్దమ, స్నేహము అడుగడుగున కన్పించుచున్నది. ఆమె 
మాటాడినపుడంతయును మాధుర్యము తొణకిసలాడుచుండెను. ఒక్క నిమేషము 
పతిభక్తిని మజచుట లేదు. కర్ణముంయడ మహాతపసి స్వి. దైవయోగమునైన 
తప్పింప సామర్ధ్యము కలవాయ."ఆతయ తన సేవతో కృషీభూత శరీరయైన 
ఆమెను చూచిపాయ. అతని హృదయమందును కన్నులయందును కరుణ 
పొంపిరివోవు చుండెను. మధురభాషణములతో నిట్టన్నాయ. 

797 మానితాగౌరవింపందగిన, ధర్మ మార్గము యొక్క మహిమచేత, 
స్ఫుటాస్పష్టమైన, భూరూఎక్కువైన, తపసమాఘాతపస్సు నందు పట్టిన 
సమాధి. వీద్యాంఉపాసన, నిభృతాగాఢమైనీ, ఆత్మయోగగయమనియమీది 
యోగములవేతీ, సముపారితాసంపాదింప డుడిన, విష్ణవుయొక్క, దయాపూరిత 
కటాక్రములచేత లబ్ధ=పోంద ుడిన, కోభాాఅనఘాశోభచేత కూడుకొని, 
దివ్యభోగములచేత * రూడిన, బహుభద్ర వితానములు=అనంతములైన 
శుభపరంపర, అస్మదీయసేవా నిరతిన్‌నా యొక్క సేవయందలి శ్రద్ధచేత్క 
లభించున్‌నిన్నుపొందును. దివ్యదృష్టియున్‌ లభించునాదివ్యదృష్టికోడ నీ 
కేర్పడును. 

తాత్పర్యము : దేవహూతి గొప్పదైన ధర్మమార్గము ననుసరించుచున్నది. 
ఆ ధర్మమార్గ మహిమచేత నా తపస్సు చాల గీప్పగా భాసించుచున్నది. 

తపస్సుతో సమాధిని సంపాదించితిని. అంతేకాక ఉపాసనముగూడ నొనర్చినాను. 
యమ నియమాది యోగమార్గముల ననుష్టించితిని. ఈ మూటిని పరిపక్వ 
మొందించుకొని శ్రీవారి కరుణాకీటాక్ష లబ్ధి నందినాను. దీనితో ఆ పరమప్తరుషుని 
దయతో ననేక విధములైన శుభసంజానములు నా కధీనము లైనవి. అవి 
యన్నియు నాసేవాభాగ్యముచే నీకు లభించును. అంతేకాదు. దివ్యదృష్టికూడ 
నీకు లభించును. 


౨8 భాగవత సుధాలహరి 


798. నెలయాటదేవహూతి, తద్దివ్యదృష్టినానీకు లభించిన దివ్యదృష్టిచే, 
కమలపత్రనయనుడయాతామర రేకులవంటి కన్నులు గలవాయ, అట్టి శ్రీహరి 
యొక్క, బొమముడి మాత్రనాభ్రూదాలన మాత్రము చేతనే, తుచ్చభోగంబులూ 
తక్కువయైన భోగములు. 


799. అనుపమాసాటిలేని, రాజ్యదర్చారాజ్యపాలనముచే నేర్పడిన 
పొగరుచేత, అంధచేతస్కులై=గ్రుడ్డిదైన బుద్దిగలవారై. పాపవర్తనులు= 
పాపములందు ప్రవృత్తి గలవారు, పార్థివులూరాజులు. సమతన్‌ాఅన్నిటియందును 
సమానమైన బుద్ధితో, అతివసస్టీ, అనీపమ యోగమాయా విచక్షణాూలి=సాటిలేని 
శ్రీమహా విష్ణువు యొక్క యోగమాయా ప్రభావము యొక్క తర తమభావము 
లెజిలిన హయ, విగత+ఆధియునూపోయినట్టి మనజ్త్షేశము గలదై, 
కలితాకూడుకొన్న. లజ్ఞా=సిగ్గుచేత, అనతావంచడుడిన, ఆన్యేపంకజూముఖ 
పద్మము గలది, వివ్వాలములుతొట్రుపడుచున్నవి. 

తాత్పర్యము : ఓ దేవహూతీ! నా కరుణచే నీకు ప్రాప్తమైన దివ్యదృష్టితో 
నాచేత సముపార్షింప బడిన దివ్యభోగము లన్నియు నీకు ప్రత్యక్షవవ్‌గా 
కనపడును. వానినీ గమనింపుము. లోకములం దెన్నియో భోగములున్నవి. 
అవి యన్నియు శ్రీహరి యొక్క భ్రూచాలన మాత్రముతో నాశన మగున్‌వి. 
అవి యన్నియు తుచ్చభోగములు. వాని ప్రసక్తి అనవసరము. నేను సంపాదించిన 
భోగము లటివి కావు. రాజులు తమకుం దక్కిన రాజ్యాధి కారముచే 
మిగుల గర్వమీ నందెదరు. ఆ గర్వముతో వారి మనస్సులు అంధీభూతము 
లైనవి. అట్టివారికి నేను సముపార్షించిన దివ్యభోగములు సిద్ధించునవి కావు. 
అవి అనితీర సాధ్యమలు. అటో వన్నియు ని పాతివ్రత్య స్పోపామచే నీకు 
సిద్దించినవి. వాని నన్నిటిని సమాన బుద్ధితో భోగించుము. కానీ వానియందే 
లీవీమై పోవలదు. ఎంత భగవత్కరుణౌ కటాక్షముతో సిద్దించినను అవి 
యన్నియు మాయావిలాసము లని మరువరాదు సుమా". ఈ వాక్యములు 
కర్ణముండన్నపుడు . ఆమె నినా ళ్శుగా బాధించుచున్న మానసిక వ్యథ 
తరిగిపోయిన్‌ది. లజ్జా భావముతో నామె ముఖము వంచుకొన్నది. వినయము, 
ప్రణయము ఈ రెరిడు భావములతో నామె మాటలు తొట్రుపడుచున్నవి. 
ఆమె ఇట్టన్నది. 


800. అనఘాపాపములేనివాయతా! ఆమోఘావ్యర్థముగాని, యోగమాయా 
విభుండూయోగమాయ కధికారి యైనవాయ, అనుపమ దివ్యభోగములూసాటి 
లేనివై లౌకికము లైన సామాన్య భో గముల వంటివికాక దేవతలు మాత్రమే 
అనుభవింపవలసినవి. నిక్కంబుూనిజము, సంగతాసంబంధము సంతాన 
పర్యంతంబూసంతాన మేర్ప్చడుట అవధిగా గలద్ది కృశీభూతమూశుష్కించినది. 


తృతీయస్కంధ (త్రయోవింశాధ్యాయము 39 


ఉపశిక్షించి*ఉపదేశ మిచ్చి, మాల్యములు=పూమాలలు, అనులేపనము=అంగ 
రాగము మొదలైనవి. నఖిలవస్తు విస్తారమూసమస్త వస్తువుల యొక్క 
సముదాయము. 


801, 804... వజ్రకుడ్య కవాటశోభితమూవజములు తాపిన గోడలతోను 
ద్వారములతోను హ్రూశించుచున్నది. నమాతకుంభ కుంభములు=క్రొత్త బంగారు 
కుంభములు, వలభులూమేడలు, తరళతరూచలించుచున్న, ధూతాపిల్ల 
వాయువ్వలచేత చలింపశీయయుడిన, కేతుపతాకలు=కేతువులు. పతాకములు 


తాతృర్యము : ఓ నిష్పాపుండైన కర్షమమునీ! నీవు వ్యర్హముగాని 
సమస్తయోగ మాయల కధికారి వని యేజుయమిను. నీయందు అనువీమములై 
శేవలము దివ్వులకు మాత్రమే ప్రాప్తించు అనేక భోగముల కలిమి న్‌ 
నెజుంగుదును. క్క సంబంధముచేత ఇవి యన్సియు నాకు ప్రాప్తించునని 
తెలియును. కానీ స్వామా! సంతాన పర్యంతము తోడి శరీర సంగమము 
నాకుండునవి వివాహ సమయమం దానతిచ్చితివి. ఆ శరీర సంగమము 
చిత్తమునం దలయకొనుచు ఇన్ని దినములు ఓర్మిమై సహించియున్సాను. 
నీతోడి సంగమము నందలి ఇచృచేత శరీరము కృశీభూతమైనది. ఈ దేపాము 
మజన భోజన సుఖములతో 'పరిపుషమె నీతోడి శరీర్‌ సంగమమునకు 
శక్రము కావలెను. ఆ తరువాత రతిరపిన ప్రకారమైన కామాస్త్రము నా 
ప్రపదేశించుము. నీ శరీర సౌఖ్యముల కనుగుణమైన వివిధాంబరములు, 
మాల్యములు, ఆభరణములు, అనులేపనములు, మందిరములు ఆరామములు 
మొదలైన నిఖిలవస్తు విస్తారము గావింపుము. నన్ను కరుణింపుము" అన్నది. 
ఆమె "అమాటలన్నంతనే కరముండ నిజయోగ మాయా బలముతో నొక 
విమానమును సృష్టించినాయ మరకత స్థలములు జిగజిగ మనుచుండెను. 
గోడలకు వజ్రముతు తాపి యుండెను. దాళ్టీరములు వజమయములై ఉండెను. 
కడపమాను లన్నియు విద్రుమ రత్నములతో చేసినవి. మేడలపైన. బంగారు 
కుంభములు. వానికి చెక్కడుడిన ఇంద్రనీల శకలములు. వాని పైభాగములు 
పద్మరాగమయములు. వైదూర్య మయములైన మేడలు. కేతువులు పతాకములు 
లలిత సమీర చాలితమేులై లించుచున్నవి. ఆ విమానమునకు పూలమాలలు 
వ్రేలాడదీయటజుడి యుండేను. వాని వాసనలచే నాకర్షింపడుడి తుమ్మెదలు 
చుట్టును తిరుగు చున్నవి. వాని రుంకారములూో కర్ణరమ్యముల్లు. ఆ 
విమోనమునందు అనేకములైన గదులు. ఆ గదులలో పటుచీరలు, 
చీనాంబరములు, వివిధములైన చెట్ల నారలతో తయారుచేయలుడిన వస్త్రములు. 
లలితములైన ఉద్యానములు. వోనిలో పారాడుచున్న హంసలు, కోకిలలు, 
పావురములు, చగక్రవాకములు, చిలుకలు. ఈ పక్షు లన్నియు కృత్రిమము 
లైనవే. అడుగడుగునను (శవణపేయములై ఒప్పుచున్న తుమ్మెదల 
రృంకారములు. ఈ కృత్రిమ పక్షులు నిజమైన షం కొమ్మకొమ్మకు 
ఎగురుచు క్రీడించుచున్నవి. 


805. సౌధాంతరామేడల యొక్క లోపల, శయ్యా?ఆసనాపడుకలు, 
ఆసనములు, కృతక జగతీధరాకృత్రిమముగా కల్పింపడుడిన కొండలు. 


40 భాగవత సుధాలహరి 


806,807. నకల+బుతూసకలర్తూనమస్త బుతువులచేత, శభ+ఆవవము 
=శ్సభములను గలిగించునది, సకల+ఈ ప్పితకామదంబూపొందవలెనని 
ఇచ్చించిన ఎల్ల కోరికలను వర్షించునది, సర్వభూతాంతర ఆశయ+అభిజ్జాండు 
=స్రమస్త భూతీములందలి మేనోభిప్రాయము లెజియినవాండు. 


808. జలాశయమునన్‌=ఈ సరస్ఫునందు, కామ్యఫలసిద్ది=కోరికలు 
సిద్ధించుట. 
809, 810... లజ్జావతి=సిగ్గుకలదానా! బుజ్జవమూబుజ్జిగించుట. 


తాత్పర్యము : ఆ విమానమందు గొప్ప సౌధము. దానిలో వివిధములైన 
శయ్యలు, ఆసనములు, కేభలీగృహములు. ఆ విమానమందు అచ్చటచ్చట 
నిర్మింపడుడిన కృతకములైన కొండలు, చంద్రకాంత చారుభవనములు, 
ఫలములచే నిండిన గొప్ప వృక్షములు. ఆ విమానమందు నకల బుతువులును 
ఒక్కసారిగా తమ తమ ధర్మములను వెలయించుచుండెను. సకలశభములను 
కలిగించునదది. నకల సంపత్కరము. సకలములైన కోరికలు సిద్దింపచేయునది. 
ఇట్టి దివ్యవిమానము నాతయ తన తపశ్శక్తిచే కల్పించినాయ్‌. ఆ విమాన 
షములు వాని నిర్మించిన తనకే ఆశ్చర్యము గొల్బునవై యున్నవి. 
దానినాతండు దేవమాతికిం జూపినాయ. ఆమె ముఖముపై ఎక్కువ సంతోషము 
గన్చింపలేదు. కర్ణముయ సకల భూతముల మనస్సుల నెజిలినవాయ. 
ఆతండన్నాంయడ. అతివా! ఎదుటనున్న బిందుసరస్సును జూడు. అది 
భగవన్నిర్మితము. సకల మంగళావహము. దీనియందు మబజ్దిన మొనర్చిన 
జీవుల సకలార్థములు తీరును. కనుక నీవు దీని యందు స్నాన మొనర్చి ఆ 
విమానమందెక్కుము! ఆ దేవహూతి లజ్ఞ్జావశయై వెనుకముందాడు చున్నది. 
అతడ ప్రణయ భ్రరశీతలముగా పలుమ రామాట చెప్పెను. ఆమె శరీరము 
తిసేవలో నిన్నాళ్ళుగా కృశించినది. కట్టిన గుడ్డయు మలినమై యున్నది. 
ము జడలుగటి ట్టి యున్నవి. ఒడలి నుడ ధూలి. స్తనములు ॥ శబలములు. 
ఆమె భర్త వియోగీముతో సరస్వతీనది యొక్కనీటిచే నేర్చడిన బిందు 
సరస్సు నందు ప్రవేశించి ఆ జలమునం గ్రుంకులిడెను. ఆ జలములలో 
నొక్క గొప్పదైన మందిరము. ఆ మందిరములో. గొందరు స్త్రేలు, వారు నవ 
యౌవనాంగులు వారి వేషము లపూర్వములై యున్నవి. సమస్త రుచిరములైన 
"ఆభరణములు వారి శరీరములం దున్నవి. వారి దేహములనుండి ఉత్పల 
పుష్పముల సుగంధములు వెలికిం గొట్టుచున్నవి. సర్వతోరమ్య లైనవారు 
దేవహూతిని జూచి ఇట్టన్నారు. 
811. నియోగాచరణలము=। =అఆబ్దై ననుసరించి వర్తించువారలము, 
కరుణా+కలిత+ఈక్షణములన్‌దయతోకి కూడిన చూపులతో. 


తృతీయస్కంధ (తయోవింశాధ్యాయము తే 


812. డాసి*ససమాపించి, అభ్యంజన+ఉద్వర్తనములుూతల అంటుట, 
శరీరమున కంతయు నూనె రాచుట, మలయజ కర్పూర వాసిత హేమకలశోద 
కంబులన్‌మలయజూచందనము, కర్పూరాకర్పూరము వీనిచేత మహిత=గొప్పుగా, 
వాసితాసుగంధముతో కూడిన, పామకలశాఉదకంబులన్‌ాబంగారు కలశంబుల 
నుండి స్రవించుచున్ననీటిచేత, తడియొత్తి=తడిపోవునట్టుగా తుడిచి, సర్వాంగ 
ధూపంబులు=శరీరమంతయు ధూపాది వాసనా ద్రవ్యముట్‌, కస్తారిన్‌'అలయిా= 
కస్తూరిపూసి, మంజు శింజన్మణి మంజీర .కింకిణీ కలరావ కలితమేఖలలు- 
మంజూమధురముగా, శింజతాధ్వనించుచున్న, మణిమంజీరా మణులుచెక్కిన 
పాదవలయము లందలి, కింకిణాగజ్జెల యొక్క, కలరావకలితాఅవ్యక్త 
మధురములైన ధ్వనుల చేతకూడిన, “తుఖలలు, ఓడ్యాణములు, మంజు 
ఈరయతీతీ మజీరః అని వ్యుత్పత్తి. కనకతాటంకాబంగారు కమ్మలు, 
ముద్రికా=ఉంగరములు, కంకణాది=కంకణములు మొదలైన, సముచితాతగిన, 
అనర్హ్య రత్న భూషణములూబంగారు సొమ్ములు. 

813. కర్పూర నీరాజనంబులన్‌కర్పూరముతోకూడిన దీపములతో, 
నివాళించి=హారతులిచ్చి, దర్భ్శణంబు=అద్దము, కృతస్నానాస్నానము చేసినది. 
రోహిణీయుక్తుండుూరోహిణిచేత కూడుకొన్నీవాడయ, చంద్రునకు రోహిణి చాల 
ప్రియమైన భార్య. 'శశినం రోహిణీ యథా' అని వాల్మీకి. 

814. చిరశుభమూర్తి=ఎక్కువ శుభముతో కూడిన స్వరూపము కలవాయ. 
ఆేేషాసర్వులైన, దిగీశూదిక్సాలకుల యొక్క, వివోర యోగ్యమున్‌వివరించుటకు 
తగినదానిని, సురుచిరూఒప్పుచున్న, మందగంధవహ=మందములైన వాయువుల 
చేత, శోభితము=రకూడినదానిని, నికట=జసమిపమందలి ప్రధాతు=ధాతువులతో 
కూడిన, నిర్ణరూనదీ - గిరులనుండి జారెడు, సరితాప్రవాహముల యొక్క 
అంబూనీటీ యొక్క శీతలాచల్లనైన, తుషారమునై=మంచుకలది, మేరుకందరము 
నకున్‌=మేరు పర్వతమునకు సంబంధించిన “గుహకు. 


815. అమరోద్యాన వన (ప్రదేశములుూస్వర్ల వనభూములు, నవ్య+ఆరామ 
భూములొక్రొత్తవైన ఉద్యానముల యొక్క స్థలములు, దళతావికసించిన, 
కుముదాకలువలు, అంభోజూపద్మములు వీనిచేత, విభాసిా ప్రకాశించుచున్న, 
మానన' సరః కూలంబులున్‌-మానన సరస్సు తీరములను, మంజు కుంజములు= 
మనోహరములైన లతాగృహములు, చైత్రరథమూకుబేరుని ఉద్యానవనము, 
నెయ్యమునన్‌(ప్రేమతో, కామగూఇష్టము ననుసరించి పోయెడి, విమాన+ 
ఆరూఢు.డై=విమానము నెక్కినవాండై. 

తాత్పర్యము : ఆ పరిచారికలు దేవహూతిని సమిపించినారు. వారామె 
శిరోజములకు త్రెలము నంటిరి. కొందజు సుంగధ త్రైలముతో దేహము 


శై భాగవత సుధాలహరి 


నంతయు మరించినారు. బంగారు కలశములలో నుండి జలములు వోసి 
స్నానము ఒనరింపతేసిరి. ఆ కలళోదకములు మలయజము కర్పూరము 
మొదలైన సుగంధ (ద్రవ్యములతో వాసితము లైనవి. తెల్లని బట్టలతో తడి 
యెత్తినారు. సుగంధ ధూపములతో శిరోజముల నార్చిరి. శరీర మిదంతయు 
కస్తూరి పట్టించిరి. చీర కట్టించి మేఖల గూర్చినారు. ఆ మేఖలకు చెక్కయుడిన 
రత్నములు, వానితోడి చిథీగంటలు. ఆ గంట లవ్యక్తమధురముగా ధ్వనించు 
చున్నవి. వా రామెకు కమ్మలు తొడగిరి. ఉంగరములు పెట్టిరి. కంకణములు 
ధరింపశోేసిరి. ఇంకను తక్కిన భూషలలంకరింపతేసిరి. ఆమె శరీరము 
సువర్ణ రత్నమయమై యున్నది. పూమాలలతో నలంకరించినారు. వెలలేని 
అంబరములు. షడ్రసోపేతములైన భోజనములు పెట్టిరి. రత్నపాత్రల యందు 
కర్పూరాదికముల నుంచి ఆ నీరాజనములతో నివాళు లిచ్చినారు. 
రుచిరాసనమున. గూర్చుండంబెట్టి దర్పణము చేతికిచ్చిరి. దానియం దామె 
రూపము ప్రతిఫలించుచున్నది. ఆమె సర్వాంగ సౌందర్యము ఆమెయే నమ్మ 
లేకుండెను. అప్పు డామె కర్ణమునిం దలంచెను. ఆతయ వెంటనే కన్యకా 
సహస్రముతో తన ఎదుటనే యున్నాడు. ఆతని యోగమాయా ప్రభావమునకు 
దేవహూతి ఆశ్చర్య మందినది. కర్షమ ప్రజాపతి జలకము లార్చిన దేవహూతిని 
జూచినాయడ. వివాహమునకు ముందట ఎటిదిగా నుండెనో అకు యున్నది. 
భార్యా సహితముగా విమానము నె్కౌమీ. కన్యకా సహస్రము అతని 
వెంటనుండెను. కన్యకా సహస్ర పరివృతుండైన యాతయ రోహిణితో కూడిన 
చంద్రుని వలె దేవవూతితో ప్రకాశించినాండు. ఆతండు దేవవనితా యుక్తుణైన 
రుబేరునివలె ్రకాశించుచుండెను. విమానము కదలినది. మేరు కందరములకు. 
బోవలెనని యాతయడ ఇచ్చగించెను. అది అల్లే పోయెను. మేరుగిరి కందరములు 
లోకపాలురే వివరించుటకు తగినవి. అచ్చట గాలులు సుగంధ మాంద్యములతో 
నొప్పుచుండును. ఎక్కడ చూచినను పర్వత శిఖరములనుండి. క్రిందికి 
జలజలపారు ప్రవాహములు. అవి శీతలములై మనస్సునకు శరీరమునకు 
సుఖమును కలిగించుచుండెను. అతడా విమానము స్వర్గోద్యానమును 
చుస్టైను. క్రొత్త క్రొత్త ఆరామములు తిరిగెను. వికసించిన కుముదములు 
కమలములు గల మానస సరస్సు గట్టునందు సంచరించినారు. అచ్చట 
లతాకుంజములందు వారి విహారములు చెలెను. కుబేరుని యుద్యానవనమగు 
చైత్రరథమును ప్రవేశించినాయ. ఆతండ తీలంచిన చోటికంతయు ఆ విమాన 
మేగు చుండెను. సర్వవస్తు సమృద్ధమ్రయుండెను. వారి కేమి కొదువ? ఆ 
దంపతుల విహారములకు మితిలేదు. 


816. కలయంగ్రుమ్మరి=బాగుగా తిరిగి, వైమానిక లోకంబున్‌-దేవతలనుగూడ, 
అతిశయించి=మించి, తీర్పపాదుండుూపుణ్య తీర్థముతో సమానములైన పాదములు 
కలవాయ, ధరాచ[క్రమూభూమండలము, ఉపలక్షించిచూచి, రతి ప్రసంగ 
వ్యాసంగమూరతి సుఖముల ననుభవించుట, ఇష్ట+ఉపభోగంబులన్‌ఇష్టము 


తృతీయస్కంధ' (తఊయోవింశాధా యము త 


వచ్చిన విహారములను, కాలనిరూపణంబు సేయన్‌ నేరకాఇంతకాలము గడచిన 
దని చెప్పలేక. 


817. ఇమ్ములన్‌కోరికతో, నయంబునన్‌ప్రియముగా. 


818. పెంపు+ఒదవిన మునివలనన్‌గొప్పవాండైన కర్ణమునినుండి, 
ముదితాస్త్రే. 

819.ఎజింగి=తెలిసి, సంతాపము=దుఃఖము, అగ్గలింపనొ ఎక్కువకాళా, 
పాటిల్లన్‌-ఏర్పడలా. 


820. సంతాన పర్యంతంబూసంతాన మేర్చడువరకును, కొమరారస్‌= 
అందముగా, తమకుందారాతమకు తామే, అరసి వర్తింతురో=నెమకికొని 
పెండి యాడెదరో, పరిణయంబులు "సేసిఐవివాహంబులు ముగించి, తత్త్వ 
సంపోతన్‌రహస్యమైన ఆత్మజ్జానమును, అపనయించుూపోంొట్టు. 


తాత్పర్యము : ఈ రీతిగా ఆ దంపతులు సమస్త భూభాగమును 
వాయువేగముతో తిరిగిరి. వారి వివారములు దేవతలకు కూండం వ మ 
యుండెను. శ్రీహరి మోక్షదాయకుండు, ఆతని పాదములు గంగాది పుణ్య 
తీర్చములకు ప్రధానస్థానములు. అటి ట్టి శ్రీమన్నారాయణుని పాగడి సేవించువారికి 
దుర్షభములైన పదార్డ్‌ము లెచ్చటి, నుండును? ఈ రీతిగా కర్ణముండుధరాచక్ర 
మరతయు చుట్టైను. సురల నిజనివాసమునకు వచ్చినాడ. అప్పుడు దేవహూతి 
ముఖమును చోొచినాయ. ఆ ముఖము నందు కామకేళితో వినోదింపవలెనను 
ఇచ్చ కన్పడుచున్నది. ఆతండు వెంటనే రతిప్రసంగమునకు కోరుకొన్నాయ. 
వారికి రతిసుఖముతో దివారాత్రములు తెలియలేదు. అనేక సంవత్సరములు 
ముహూర్త మాత్రమున గడచిపోయినవి. పరస్పర సరసావలోకనములు, 
సముచితాలింగనములు, సంభాషణములు. కాలమెంత్రైనదని వారికి తెలియుట 
లేదు. నూరు వర్షములు ఒక్క నిమేష మైనది. కర్షముడ ఒక్కనాడ తన 
దేహమును నవధా విభాగించు కొన్నాయ. ఆమె దేహమునందు తొమ్మిది 
రీతులుగా తనవీర్యమును నిక్షేపించెను. దానితో దేవహూతికి తొమ్మిది మంది 
కూతు లుదయించిరి. ఆమెకు సంతోష మైనది. కాని కుమారుడ లేండను 
కొజత ఎక్కడో భాసించుచున్నది. కర్టముయ వివా సమయమున జేసికొన్న 
సమయము తీజినది. ఆతని మనస్సు సన్యసింప కోరినది. ఆ విషయమును 
దేవహూతితోం జెప్పెను. ఆమె మనోదుఃఖమునకు మేరలేదు చెక్కిట చేయిం 
జేర్చుకొని పాదాంగుషస్టమున నేల రాయుచు ఆమె యన్నది. "మునీ!సంతాన 
పర్యంతము మన వీవాహము అను వర్తించునని అంటివి. మంచిదే. నా 
కందరినీ కూతులనే ఇచ్చితివి. విరి “వివాహాది కార్యములు నే నెట్టు 


డీ 


దీ భాగవత సుధాలహరి 


నిర్వర్తింపంలను? వారికి వారే అనురూపులైన వరులను వెదకికొని వివాహ 
మొందించుకొనలేరు కదా? ఈ విషయమున నాకు భయమగుచున్నది. దయచేసి 
నీ వింటనే యుండి వీరి కనుకూలురైన మగలను దెచ్చి వీరికి వివాహ 
మొనర్చవలెను. అంత మాత్రమే కాదు. నాకు తత్త్వ సంహిత నుపదేశించు 
ఒక్క సుతునికూడ అనుగ్రహింపవలెను. నీతోం గడపిన నూరువత్సరములును 
కామమునకే అంకితమై పోయినది. నాకు వానియందు రోంతం బుట్టినది. 
నన్ను సంసారము నుండీ కడతేర్చ సమర్థండవు నీవే. నీవు సన్యసించుచుస్నావు. 
కనుక నాకు తత్త్వోపదేశకుండైన ఒక ఫ్లేమారుని ప్రసాదింపుము. 

సా అపరతి=కోర్కెలేక పోవుట, చపలతన్‌ాచాపల్యముతో, కామభోగ 
భం. పరాకాష్థయైన రతిని, అచ్చపుతల పు=స్వచ్భ్చమైన 
జ్ఞానము, వరియించు=వివాహమాడు. 

823. సమమతిన్‌-సమానమైన బుద్ధితో, సత్పురుషసఖ్యమూసత్పురుషుల 
తోడి చెలిమి, సద్గతికారణంబూఉత్ర్త మగీతికి కారణము, నీచమతిన్‌తక్కువ 
బుద్దితో, విలోరీ=చపలురైన, దుష్పురుషసఖ్యముూదుష్టులతోడిమ్రై త్రి, 
దుర్గతి హేతువూదుష్టమార్గమునకు కారణము, యోగిజనతానుత= షూగిజనులచేత 
నుతీంపజుడినవాయా!" అక్కడ జనతా శబ్దము జనసమూహార్థకము. 

తాత్సర్యము : స్వామా! ఈ యిహ సుఖములందు నాకు విరక్తి 
జనించినది. ఇంతకు ముందు నేను నిన్ను సరిగా నర్థము చేసికొనలేకపోయితిని. 
వివాహ సమయమందుకూడ నీతోడి సౌఖ్యేచ్భయే నామనస్సును పూర్తిగా 
లోలొన్నది. కాని నీయోగమాయా ప్రభావము అమితాద్భుతము కలిగించినది. 
నా కన్నులు విచ్చికొన్నవి. హృదయము సత్యము తెలిసికొన్నది. నీపుదయా 
పరుంవై నా కామభోగేచ్చను దీర్చి సంతాన మనుగ్రహించితివి. నాకు 
మృుక్తిని మాత్రము ఇవ్వజాలవని ఎట్టను కొందును? నీ దయతో నాకు 
మృుక్తి మాత్రము ఎట్టు కలుగకుండును? సత్పురుషులు ద్వంద్వములందు 
సమానమైన బుద్ధికలవారు. వారితోడి సఖ్యము ఉత్తమ గతికి కారణ మగును. 
నీచులై చపలబుద్ధిగల దుష్టుల సహవాసము దుర్గతికి "హేతువు. ఇది యందరికి 
తెలిసిన విషయమే. ఓ పరమయోగి! నీ పాదములు పట్టుకొని వేడుచున్నాను. 
నన్నుత్తమగతి నందింపుము. దుష్టా దుష్ట సహవాసమీుతో పాపపుణ్యము 
లెట్టివారికిని సంక్రమించును కదా! 


అది పోతనామౌత్య విరచితంబైన ఆంధ్రభాగవతమున భాగవత 
సుధాలహరి వ్యాఖ్యానములో ఇరువది మూండవ యధ్యాయము. 


చతుర్వింశోంధ్యాయః 
శ్రీమైత్రేయ ఉవాచ 
ళ్జ నిర్వేదవాదినీ మెవం మనో ర్హుహితరం మునిః 
దయాళు శ్ళాలినీ మాహ ఫర్దాభివ్యాహృతం స్మరన్‌. 
బుషిరువాచ 
మా ఖిదో రాజపుత్రీత్త మాత్మానం ప్రత్యనిందితే, 
భగవాం స్తేకక్షరో గర్భ్‌ మదూరా త్సప్రపత్స్యతే. 
ధృతవ్రతా. త్వం భద్రం తే దమేన నియమేన చ, 
తపోద్రవిణదానైశ్చ శ్రద్ధయా చేశ్వరం భజ. 
స త్వయారాధిత శ్శుట్జో వితన్వ్న న్మామకం యశః, 
ఛేత్తా తే హృదయగ్రంథి మౌదర్యో బ్రహ్మభావనః. 
శ్రీమైత్రేయ ఉవాచ 
దేవహూత్యపి సందేశం గౌరవేణ ప్రజాపతేః 
సమ్యక్‌ శ్రద్దాయ పురుషం కూటస్థ మభజ ద్గురుమ్‌. 
తస్యాం బహుతిథే కాలే భగవాన్మధుసూదనః, 
కార్థమం వీర్య మాపన్నో జద్దేఒగ్ని రివ దారుణి. 
అవాదయం స్తదా వ్యోమ్ని వాదిత్రాణి ఘనాఘనాః, 
గాయంతి స్మ సుగంధర్వా నృత్యం త్యప్పరసో ముదా. 
పేతు స్సుమనసో దివ్యాః ఖేచరై రపవర్ణితాః 
ప్రసేదుశ్ళ దిశ సృర్వా అంభాంసి చ మ్‌నాంసి చ. 
తత్కర్ణమ్యాశ్రమపదం సరస్వత్యా పరిగ్రితమ్‌, 
స్వయంభూ స్సాక మృషిభి ర్మరీచ్యాదిభి రభ్యగాత్‌. 
భగవంతం పరం బ్రహ్మ సత్త్వే నాంశేకశత్రుహన్‌, 


తత్వసంఖ్యాన విజ్ఞప్‌తై త్రై జాతం విద్వా నజ స్స్వరాట్‌. 


సభాజయన్‌ విపద్డేన చేతసా తచ్చికీగితమ్‌, 

ప్రహృష్యమాణ్జై రసుఖభిః కర్ణమం చేద మభ్యధాత్‌. 
బ్రహ్మోవాచ 

త్వయా మే5పచితి స్తాత! కల్పితా నిర్వ్యళీకతః, 


యన్న్మే సంజగ్భహే వాక్యం భవాన్‌ మానద మానయన్‌. 


10 


11 


శర భాగవత సుధాలహరి 


ఏతావత్యేవ శుశ్రూషా కార్యా పితరి పుత్రక్రైః, 


బాఢ మిత్యనుమన్యేత గౌరవేణ గురో ర్వచః. 13 
ఇమా దుహితర స్సౌమ్యా స్తవ వత్స సుమధ్యమాః 

సర్గ మేతం ప్రభావైస్టై రృంహయిష్యం త్యనేకధా. 14 
అత స్త్వ మృషిముఖ్యేభ్యో యథా శీలం యథారుచి, 

ఆత్మజాః పరిదేహ్యద్య విస్త్రణీపహి యశో భువి. 15 
వేదాహ మాద్యం పురుష మవతీర్ణం స్వమాయయా, 

భూతానాం శే వధిం దేహం బిభ్రాణం కపిలం మునే. 16 
జ్ఞానవిజ్ఞాన యోగేన కర్మణాం చోద్ధరన్‌ శిఫ్టా 

హిరణ్యకేశః పద్మాక్షు పద్మముద్రా పదాంబుజః. 17 
ఏష మానవి! తే గర్భం ప్రవిష్టః కైటభార్దనష 

అవిద్యాసంశయ [గ్రంథిం ఛిత్వా గాం విచరిష్యతి. 18 


అయం సిద్ధగణాధీశ స్సాంఖ్యాచార్యె స్పుసంమతః, 
లోకే కపిలి ఇత్యఖ్యాం గంతా తే కీర్తి వర్ధనః, 119 


శ్రీమైత్రేయ ఉవాచ 
తా వాశ్వాస్య జగత్ర్సష్టా కుమారై స్పహ నారదః, 


హంసో హంసేన యానేన త్రిధామ ప్రత్యపద్యత. 20 
గతే శతధృతౌ క్షత్రః! కర్ణమ స్తేన చోదితః, 

యజథోచితం స్వదుహిత్యాః ప్రాదా ద్విశ్వసృజొం తతః. 21 
మరీచయే కలాం ప్రాదా దనసూయా మథాజత్రయే, 

శ్రద్ధా మంగిరసేవయచ్చ త్పులస్త్యాయ హవిర్భువమ్‌. 22 
పులహాయ గతిం యుక్తాం ్రతవే చ క్రియాం సతీమ్‌, 

ఖ్యాతిం స భృగవేకయచ్చ ద్వసిష్టాయా౬ ప్యరుంధతీమ్‌. 2 
అధర్వణేఒ దదా చ్భాంతిం యయా యజ్లో వితన్యతే, 

విప్రర్ధభాన్‌ కృతోద్వాహాన్‌ సదారాన్‌ సమలోలయత్‌. 2౫ 


తత స్త్ర బుషయః క్షత్తః! కృతదారా నిమంత్ర్య తమ్‌, 

ప్రాతిష్ట న్నంద మాపన్నా స్వం స్వమాశ్రమ మండలమ్‌. 25 
స చావతీర్ణం త్రియుగ మాజ్ఞాయ భరతర్షభ, 

వివిక్త ఉపసంగమ్య ప్రణమ్య సమభాషత. 26 


తృతీయస్కంధ చతుర్వింశాధ్యాయము 


అహో పాపచ్యమానానాం నిరయే 'స్వె రమంగళైః, 
కాలేన భూయసా నూనం ప్రసీదంతి హ్‌ దేవతాః. 
బహుజన్మవిపక్వేన సమ్యగ్యోగసమాధినా, 
వ. యతంతే యతయ శ్మూన్యాగారేషు యత్పదమ్‌. 

స ఏష భగవా నద్య 'హేళనం నగణయ్య నః 
గృహేషు జాతో (గగ్రామ్యాణాం యస్స్వానాం పక్షపోషకః. 
స్వీయం వాక్య మృతం కర్తు మువతీర్జో5సి మే గృహే, 
చికీర్తు రృగవాన్‌ జ్ఞా జానం భక్తానాం మోస్‌వర్ధనః. 
తాన్యేవ తేకభిరూపాణి రూపాణి భగవం స స్త సవ, 
యాని యాని చ రోచంతే స్వజనానా మరూపిణః. 
త్వాం సూరిభి స స్తృత్వబుభుత్స యాఇద్దా 
సదాఇభివాదార్హణ పాదపీఠమ్‌, 
ఐశ్వర్య వైరాగ్య యశోఇవబోధ 
వీర్యశ్రియా పూర్ణ మహం ప్రపద్యే. 
పరం ప్రధానం పురుషం మహాంతం 
కాలం కవిం త్రివృతం లోకపాలమ్‌, 
ఆత్మానుభూత్యానుగత ప్ర పపంచం 
స్వచ్భందశక్తిం కపిలం ప్ర ప్రపద్యే. 
ఆస్మాభి పృచ్చేఒద్యపతిం, ప్రజానాం 
త్వయా ౬వతీర్తర్ర ఉతాప్తకామః 
మ పీవీ మాస్థితోవహం 

రిష్యే త్వాం హృది 'యుంజన్‌ విశోకః. 


ఖై 


మయా ప్రోక్తం హి లోకస్య ప్రమాణం సత్యలౌకికే, 
అథావజని మయా తుభ్యం యదవోచ మృతం మునే. 


ఏత న్మే జన్మ లోకేస్మిన్‌ ముముక్షూణాం దురాశయాత్‌, 


ప్రసంఖ్యానాయ తత్త్వానాం సమ్మతా యాత్మదర్శనే. 
ఏష అత్మపథోనవ్యక్తో నష్టః కాలేన భూయసా, 


తం ప్రవర్తయింతుం దేహ మిమం విద్ధి మయా ధృతమ్‌. 


గచ్చ కామం మయా ఇ౬ఇపృ్పష్టో మయి 'సన్యస్తకర్మణా, 
జిత్వా సుదర్ణయం మృత్యు మీమృతత్వాయ మాం భజ. 


శ 


ఏ 


35 


గ్ర భాగవత సుధాలహరి 


మా మాత్మానం స్వయంజ్యోతి సృర్వభూతగుహాశయమ్‌, 


అత్మన్యే వాత్మనాన్వీక్షన్‌ విశోకోవభయ మృచ్చసి. 39 

మౌత్ర ఆధ్యాత్మికం విద్యాం శమనీం సర్వ కర్మణామ్‌, 

వితరిషే ష్యే యథా చాసొ భయం చాతితరిష్యతి. త 
శ్రీమైత్రేయ ఉవాచ 

ఏవం సముదిత స్తేనకపిలేన ప్రజాపతిః 

ప్రదక్షిణీకృత్య సుతం వనమేవ జగామ హ. శే 


వ్రతం స ఆస్థితో మౌనమాత్తెక శరణోమునిః, 
నిస్సంగో వ్యచరత్‌ రాణీ మనగ్ని రనికేతనః 
మనో బ్రహ్మణి యుంజానోయత్త తృదసతోః పరమ్‌, 


గుణావభాసే విగుణ ఏకభక్త్యానుభావితే. 4 
నిరహంకృన్నిర్మ మశ్చ నిర్వ్యంద్వ సృమదృక్‌ స్వదృక్‌, 

ప్రత్యక్తశాంత ధీర్థీరః ప్రశాంతోర్మిరివోదధిః. న! 
వాసుదేవే భగవతి సర్వజ్జే 'ప్రత్యగాత్మని, 

పరేణ భక్తి యోగేన లబ్గొత్మాముక్తబంధనః. జ్‌ 
ఆత్మానం సర్వభూతేషు భగవంత మవస్థితమ్‌, 

ఆపశ్య తృర్వభూతాని భగవత్యపి చాత్మని. త్ర 
ఇచ్చా శ్రీచ్చాద్వేషవిహీనేన సర్వత్ర సమచేతసా, 

భగవద్శక్తి యోగేన ప్రాష్తా భాగవతీ గతిః, 47 


ఇతి శ్రీమద్భాగవతే, తృతీయస్కంధే, చతుర్వింశోంధ్యాయః, 


1. నిర్వేదవాదినీం=విషయ వైరాగ్యమును గూర్చి మాట్టాడు చున్నదియు, 
శాలినీం=స్వభావముచేత శ్చాఘనీయురాలైన, మనోర్దుహితరరామనువు యొక్క 
పుత్రిమైన దేవవూతిని గూర్చి, దయాళుః బాదయాయుక్తు యైన, మునిజాకర్ణమహర్డి, 
శక్దాభివ్యాహృతం=భగవంతుండు చెప్పిన మాటను గూర్చి, స్మరనొస్మరించు 
చున్నవాలై, ఆహ=పలికెను. 


తాత్సర్యము : దేవహూతి శేవల వైరాగ్య భావముతో మాట్లాడు చున్నది. 
అమె స్వభావముచేతనే శ్రాఘనీయమైన గుణములు కలది. ఆమెన పై కర్ణమునికి 
ఎంతయో దయ జనించినది. అప్పు డాతని మనస్సులో భగవంతుయ 
ప్రత్యక్షమై తనతో చెప్పిన "స్వాంశతో నీయందు జన్మింతును" అన్న మాటలు 
జప్తికి వచ్చినవి. అతండన్నాయ - రాజపుత్రి! మనుపుత్రివైన ఓ దేవహూతీ! 


తృతీయస్కంధ చతుర్వింశాధ్యాయము షం 


2. అనిందితే=నింద్యముకాని చరిత్రకలదానా! ఆత్మానం ప్రతి=నిన్ను 
గూర్చినీవు, ఇత్సం=ఈ రీతిగా, మాభిదజణదుఃఖింపవలసిన పనిలేదు అక్షరః 
=నాశరహితు లైన్‌, భగవాన్‌శ్రీ నారాయణమూర్తి అదూరాతాచాల తొందరలోనే, 
తే గర్భంచనీ "గర్భమును, సంప్రపత్స్యతే=చేరణోవుచున్నాయ. 


తాత్పర్యము : కర్ణముడన్నాయ. ఓ రాజపుత్రీ! దోషలేశమైనలేని 
చరిత్రకలదానా! నీవెంతో్‌ భాగ్యవతివి. అభాగ్యురాలివలె నిన్ను గూర్చి నీవు 
శోరింపకుము. నీ గర్భమందు త్వరలోనే పరమాత్ముంయడావిర్భవింప 
బోవుచున్నాండు. నేను నిన్ను వదలి పోవుటకు ముందే ఈ సంఘటన 
జరుగుచున్నది. 


3. ధృత(వ్రతా=ధరింపడుడిన వ్రతాది నియమము కలదానవై, అసి= 
కాబోయెదవు. తేభద్రం=నీకు మంగళమగుల[ాక! దమేన= బాహ్యేంద్రియ 
నియమనము చేతను, నియమేనాఆంతరికమైన నియమము చేతను, తపోద్రవిణ 
దానైశ్చ=తపస్సు, ధనత్యాగము, దానాదులు మొదలైనవానితో, శ్రద్ధయా 
చెశ్రద్ధతోను, ఈశ్వరం భజాపరమాత్మను భజింపుము. 


తాత్పర్యము : ఓసీ! భాగ్యవతీ! భగవంతుండు నీయం దవతరించుటకు 
తగిన వ్రతాదు లనుష్టింపుము. బాహ్యేంద్రియ నియమములయాటింపుము. 
ఆంతరంగిక నియమము అవలంబింపుము. విని నన్నింటినీ పరమ శ్రద్ధతో 
నిర్వహింపుము. నీయందు పరమాత్మ అవతరింపవలెనని భక్తితో ప్రార్థింపుము. 


4. త్వయాానీచేత, ఆరాధితఃపూజింపుడిన, శుక్షస్సఃాశుద్ధసత్త త్వ 
స్వరూపుజైన ఆ భగవంతుండ, మామకం యశజానా యొక్క 'క్రీర్తిని, 
వితన్వన్‌విస్తరింం శేయుచున్నవాంైై, తే బెదర్యణానీ ఉదరమునుండి జనించిన 
వాత్చై, బ్రహ్మభావనజాబ్రహ్మానుభూతిని గూర్చి నీ కుపదేశించు చున్నవాండ్రై, 
హృదయ [గ్రంథింనీ హృదయమను గ్రంథి చుట్టుకొన్న అజ్ఞానమును, 
ఛేత్తా=ఖండింపజేయువాండగును. 


తాత్పర్యము : ఓ దేవహూతీ! ఈ రీతిగా నీచే నారాధింపడుడినవాండై 
శుద్ధసత్త త్య స్వరూపుడైన భగవంతుండ నీయందు జన్మింపలోవును. అతయ 
నీ "కీర్తిని గూడ విస్త, రింపశీయును. నీ యుదరము పవిత్రమైనం దగును. 
ఆ భగవంతుయ న్స్‌ హృదయమును గ్రంథివలె చుట్టుకొన్న అజ్ఞానమును 
పోకార్చి నిన్ను తరింపం జేయును. 


క దేవహూత్యపి=దేవహూతికూడ, ప్రజాపతేణాప్రజాపతియైన కర్ణముని 
యొక్క, సందేశం=ఉపదేశమును, గౌరవేణాణగొరవభావముతో, సమ్యక్‌ 


50 భాగవత సుధాలహరి 


శద్ధాయాచక్కగా విన్నదై, కూటస్థం=వి వికారమును లేని వాడును, 
గురుంజజ్ఞానప్రదుడును అయిన, పురుషంాపరమేశ్వరుని, అభజతాభజించెను. 


తాత్పర్యము : మైైత్రేయుండన్నాయ. ప్రజాపతియైన కర్ణముంిచ్చిన 
ఉపదేశమును శద్దాళువై దేవహూతి విన్నది. ఆమె సర్వవికారళూన్యుయను 
తనకు జ్జాన ప్రదుడు కాయటోవు చున్నవాడను ఐన పరమేశ్వరుని శ్రద్దగా 
భజించినేది. 


6. బవుతిథేకాలేచాలదినములు గడచిన తరువాత, కార్ధమం వీర్యంాకర్ణమ 

మపర్డి యొక్క వీర్యమును, అపన్నః జాపొందినవాయై, భగవాన్‌ాభగవంతుైన, 

మధుసూదనజామధుసంహారకు.జైన శ్రీమహావిష్ణువు, దారుణి=అరణీయందు, 
అగ్ని రివాఅగ్నివలె, తస్యాం=ఆమెయందు, జీద్జాజన్మించెను. 


తాత్పర్యము : కర్ణముడీ మాటలాడి చాలదినములు గడచినవి. అతని 
ఆదేశముం ననుసరించిఆమె పరమాత్ముని సర్వకాలములందును నమతతో 
భజించినది. చాలదినములు గడచిన తరువాత మధుసంహారకుండైన 
భగవంతుండు కర్టముని వీర్యమును భజించినవాంై అరణియం దగ్నివలె 
ఆమె గర్భమునుండి జన్మించెను. ఉపమానముతో సిద్ధించెడు నర్ధమది. 
అరణియం దగ్ని ఎప్పుడును ఉన్నది. దాహాదులచేత తన్‌శక్తిని ప్రకటింపం 
జేయశయే దాని యంతర్భూతముగా ఉండును. మథన మొనర్చు ? సమయమందు 
ప్రభారూపముగా బయటికి వచ్చి ప్రకాశించును. అపుడు కాష్థాదులను గూడ 
దహించును. అట్లే భగవంతుయడ కర్ణమ వీర్యమందు ప్రవేశించెనని చెప్పుట 
చేత దానికి పూర్వమందు లేండని శరికింపరాదు. భగవానుండ సర్వకాలము 
లందును, సర్వ వస్తువులయందును నిండియుండెను. కానియతండు నిర్వికారుడై 
యుండును. భక్తుల ననుగ్రహించుటకై కారుణ్య మాతని మనస్సులో మెదలి 
నపుడు బావ్యాముగా స్వరూపము ధరించి అవతరించును. ఒక దాని యందును 
లీనుయ గాక సర్వమునందును వ్యాపించి యున్న పరమాత్ముండు జన్మాదుల 
కొజరు వికారము పొందవలసిన యవసరములేదు. ఈ యర్ధమునే వ్యాసుయ 
వాడిన ఉపమానము దెల్పుచున్నది. 


7. తదా=అప్పుడు. వ్యోమ్ని=ఆకాశమందు, వాదిత్రాణావాద్యములు, 
అవాదయన్‌=శబ్దింపశేసెను. ఘనా ఘనాజఅతిఘనమైన శబ్దములు, గంధర్వాః 
=గంధర్వులు, తం=ఆ భగవంతుని గూర్చి, గాయంతిస్మ్కస్తుతిగీతములుపాడిరి. 
అప్పరసఃాఅప్సరసలు, ముదా=సంతోషముతో, నృత్యంతి=నాట్యము లొనర్చు 
చుండిరి. 


తృతీయస్కంధ చతుర్వింశాధ్యాయము 51 


తాత్పర్యము : అపుడు దేవతలు దుందుభి మొదలైన వాద్యములు 
(మైోయించిరి. ఆ వాద్యముల ధ్వని మేఘగర్జ్దనములవలె ఉండెను. గంధర్వులు 
భగవన్మాహాత్మ్యము గాన మొనర్చిరి. అప్పరసలు సంతోషముతో నర్తన 
మొనరించిరి. 


8. భేచరైజదేవతలచేత, అపవర్ణితాజావర్షింప చేయటుడిన, దివ్యాః 
సుమనసజాదివ్యములైన కుసుమములు, పేతుజాపడినవి. సర్వాః దిశశసమస్తము 
లైన దిక్కులను, అంభాంసి చ= జలములను, మనాంసి చామనస్సులును, 
ప్రసేదుజప్రసన్నము లైనవి. 


తాత్పర్యము : భైచరులప్పుడు పుష్పములను వర్షించిరి. అవి దివ్యములు. 
వాని వాసనలును హృదయంగమములై ఉండెను. దిక్కులు ప్రసన్నములై 
ఉండెను. జలములు ప్రసన్నములై ఉండెను. అంతేకాదు. సకల జీవుల 
మనస్సులు కూడ ప్రసన్నములై ఉండెను. 

9. సరస్వత్యా=పవిత్రమైన సరస్వతీ నదిచేత, పరిశ్రితంచచుట్టడుడి 
యుండిన, తత్కర్జమాశ్రమ పదం=ఆ కర్షమ మహర్షి యొక్క ఆశ్రమస్థానమును, 
మరీచ్యాదిభిః బుషిభిస్సాకంజమరీచి మొదలైన బుషులతో కూడ, స్వయంభూః 
=బ్రహ్మదేవుయ, అభ్యగాతావచ్చి చేరెను. 

తాత్పర్యము : పరిశుద్ధమైన సరస్వతీ నదిచేత పరివేష్టింపలుడినది. 
బిందు సరస్సు. దాని సమిపముననే కర్ణముని ఆశ్రమము. అ యాశ్రమమునకు 
మరీచ్యాది మహర్దులతోపాటు బ్రహ్మదేవుడ వచ్చెను. 


10, 11. శత్రుహన్‌శత్రువులను సంహరించెడి వీరుడైన విదురా! సత్త్వేన 
అరేనాసత్వగుణము యొక్క అంశముతో, పరంబ్రహ్మాపరబ్రవ్మ స్వరూపుణైన, 
భగవంతం=భగవంతుయ, తత్వసంఖ్యాన విజ్ఞప్‌త్యై-తత్త్వముల యొక్క 
నిరూపణమునకు సహాయముగా నున్న శాస్త్రమును వోోషముగా బోధింపం 
దలంచినవాల్చై, జాతంంఅవతారమును స్వీకరించిన వాండై, యున్నాడని, 
విద్వాన్‌తెలిసికొన్నట్టి, స్వరాట్‌అజజస్వయముగనే జ్ఞానస్వరూపుండైన 
బ్రహ్మదేవుండు, విశుద్ధేనచేతసా=పరిశుద్ధమైన మనస్సుతోను, ప్రహృష్యమాణైః 
=సంతోషముననుభవించుచున్న, అసుభిః=ఇంద్రియములతోను కూడినవాత్డై, 
తచ్చికీర్ణితంంభగవంతుని యొక్క ఇచ్చను సభాజయన్‌=*అనుమోదించు 
చున్నవాంైై, కర్ణమం=కర్ణముని గూర్చి, ఇదం=ఇట్టుగా, అభ్యధాతాపలికెను. 


52 భాగవత సుధాలహరి 


తాత్పర్యము : శత్రువులైన ఇంద్రియములను జయించి యున్న ఓ 
విదురా! స్వయముగా జాన స్వరూపుండైన బ్రహ్మదేవుయ అప్పుడు 
కర్ణమాశ్రమమందు. ప్రత్యక్ష మగుటకు ఆవశ్యక మేమో తెలుపుచున్నాను 
వినుము. సాక్షాత్‌ పరబ్రహ్మ స్వరూపుడను, భగవంతుండును అయిన 
శ్రీహరి శుద్ధస త్త్వగుణమును అవలంబించి అవతరించి యున్నవాండనియు 
ప్రకృతి, మహత్తత్ర్వము, అహంకార తత్త్వము అని ఈ విధముగా ఉన్న 
తత్త్వములను నిరూపించుటకును ఈశ్వరుని త త్య్వములనుండి వేరుగా నున్న 
వాండని నిరూపించుటకును ఉపకరించెడి సాంఖ్యశాస్త్రమును, భక్తులకు 
ఉపదేశించి అనుగ్రహించుట్టై పుట్టిన వానినిగా పరమేష్టి ఎజీంగినాండు. 
అందుచే నాతండ లోకాను గ్రహమున్దై ఏర్పడిన భగవంకుని కారుణ్యము 
నభినందించుటైై అచ్చటికి వచ్చెను. భగవదవతార స్వరూపమును విక్షించి 
యానందించు ఆశయు నాతని కున్నది. అందుచే పరిశుద్ధమైన మనస్సుతో 
నాతండు వచ్చినాయడు.. అతని నేత్రములు భగవద్దర్శనమునేక్రై తహతహలాడు 
చుండెను. ఆ వచ్చిన బ్రహ్మదేవుయ కర్పమునితో నిట్లన్నాండు. 

12. మేవాక్యం=నాయొక్క వాక్యమును, మానయన్‌గౌరవించిన వాండవై 
సంజగ్భహే ఇతియతాతగినట్టుగా స్వీకరించితి వను కేదికలదో, మానదతాత! 
=గౌరవమును నాకిచ్చిన ఓవత్స!త్వయా=నీచేత, మే అపచితిఃనా యొక్క 
పూజ, నిర్వ్యళీకతజకపటములేకుండునట్టుగా, కల్పితా=కల్పింప జుడినది. 

తాత్పర్యము : ఓవత్సా! కర్ణ్షమమునీ! నీవు నాయుపదేశమును అక్షరశః 
అనువర్తించితివి. దానిని కాపట్యము లేక యనుసరించితివి. ఇది నీవునా 
కొనర్చిన మహత్తరమైన పూజ. నా వాక్యమును నీవు గ్రహించి అదరించుటయే 
నా కొనర్చిన సముచితమైన పూజ. 

13, గురోర్వచజాగురువు యొక్క వాక్యమును, గౌరవేణా ఆదరబహుమానము 
లతో కూడ, బాఢరిఇతి=అట్లుయని సమ్మతిని తెలిపి, అనుమన్యేతాసమ్మతించి 
అనుష్టించుటయే, పుత్రకకాపుక్రులచేత, పితరాతండ్రియందు, కార్యాచేయటకు 
యోగ్యేమైన, శుూషా=ఉపచారము. ఏతావత్యేవాఇంతమాత్రమున్నది. 

తాత్పర్యము : నాయనా! పితరులకు పుత్రులు చేయవలసిన గొప్పపూజ 
ఇది. అది ఏదనగా పితరుల యుపదేశమును ఆదరించుట, సమ్మతించుట, 
ఆ యుపదేశము ననుష్టించుట. 

14. వత్సగాట చిరంజీవి! సుమధ్యమాఃశోభనాంగులైన, తవ ఇమాః 
దుహితరః=ఈ నీయొక్క బిడ్డలు, స్వెః ప్రభావైఃతమ యొక్క ప్రభావముల 
చేత, ఏతం సర్గం=ఈ లోకమును, అనేక్‌ధా=అనేక రీతులుగా, బృంవయిష్యంతిా= 
వర్థింపంేతురు. 


తృతీయస్కంధ చతుర్వింశాధ్యాయము 53 


తాత్పర్యము : ఓ ఉత్తముయడవైన కరమ మహర్షీ! సుందరాంగులైన ఈ 
నీపుత్రికలు తమ యొక్క మావాత్మ్యముతో “ఈ లోకసృష్టీని బహు విధములుగా 
నభివర్థింపంజేతురు. 

గా అతః=అందుచేత, త్వంానీవు, ఆత్మజాజాపుత్రికలను, యథాశీలం 
యథారుచిశీలము అభిప్రాయము - వీని ననుసరించిన వద్ధకిలో బుషిముఖ్యేభ్యః 
=ఉత్తమ బుషులకు, అద్యపరిదేహి=ఇప్పుడొసలి విహిహము. జేయుము. 
యశః వర్రీర్తి ని భువిభూమియందు, విస్త్రణీంపా=విస్తరింప జేయుము. 

తాత్పర్యము : అందుచేత ఓయి కర్షమా! నీపుత్రికలను యోగ్యులైన 
మహర్దులకిచ్చి వివాహ మొనరింపుము. అపుడు వీరి శీలములు రూపములు 
ఇతోధికముగా శోభించును. ఈ మరీచ్యాది మహర్షుల కంకును వీరికర్షులైన 
వా రెవ్వరుందురు? వీరికి కన్యాదాన మొనర్చుము. “అప్పుడు నీక్తీర్తి లోకమం 
దెచ్చట జూచినను వెలుగొందం గలదు. 

16. మునేశాఓ పరమర్షియైన వాడా! స్వమాయయాతన యొక్క 
మాయాశక్తి చేత, భూతానాం=సమస్త భూతములకును, శేవధింకపిలం 
దేహం=నిధీతో సమానమైన కపిలవర్హము కల దేహమును, బిభ్రాణం= 
ధరించియున్న, ఆద్యం పురుషంాసర్వకోరణుైన అదిపురుషుడే, అవతీర్ణం= 
అవతరించినాండని, అహం వేద=నే నెజబుంగుదును. 

తాత్పర్యము : సర్వలోకముల కాదికారణమైన భగవంతుడు తన 
మాయా శక్తి నంగీకరించినవాండై సర్వ ప్రాణులకును, పరమ పురుషార్థమును 
సాధించు చ చున్నవాయ కనుక 'వారి కవసరమైన ఒక మహానిధి వంటీ కపిల 
దేహమును గ్రహించి భువికి వచ్చినాడయ. ఈ విషయమును నే నెబుయుదును. 


1718. జ్ఞానవిజ్ఞాన యోగేనాపరోక్షము, అపరోక్షము అని రెండు 
విధములైన జ్ఞానమును, అష్టాంగయోగమును, ఉపదేశించి, కర్మణాంశిఫాః 
=ల్రనేర జన్మలిందు అనుస్టి రిపలుడిన కర్మముల వాసనలను, ఉద్ధరన్‌= 
ఉత్పాతము నొనర్చుట్టై, హిరణ్యకేశూస్వర్షద్భాయగల 'కేశములతో ఖొడిన, 
పద్మాక్ష=తామరల వంటి నేత్రములు కల, పద్మముద్రా పదాంబుజఃాకమల 
చివ్నాములతో కూడిన పాదములు గల, ఏషః శైటభమర్దనఃఈ శ్రీమవావిమ్లువు, 
మానవి=ఓ మనుపుత్రీ! జే గర్భం=నీ యొక్క గర్భమును, ప్రవిష్టజాప్రవేశించి 
నాయ. అవిద్యాసంశయ గ్రంథిం౭అవిద్యచేతనేర్పడెడు సంశయము లనెడు 
ముడులును, ఛిత్వా=ఛేదించి, గాంవిచరిష్యతి=భూమియందు సంచరించును. 


తాత్సర్యము : ఓ మానవి! జ్జాన విజ్ఞాన యోగములను, అష్టాంగాది 
యోగములను ఉపదేశించి అనేక జన్మ నిమిత్త ములైన వాసనలను టోశార్చి 


54 భాగవత సుధాలహరి 


ప్రాణులను ఉద్ధరింపశేయు మవాత్కుయడ నీ గర్భమునందు ప్రవేశించినాయ. 
ఆతండు హిరణ్యకేపయ. పద్మలోచనుయ. ఆతని పాదములందు పద్మకలశ 
శంఖాది ముద్రలు. మధుకైటభులను సంహరించిన మహాత్ముడు నీ గర్భమం 
దవతరించినాండు. అవిద్యచేత నేర్పడెడు గ్రంథులను ఛేదించుచు ఆ 
పరమాత్ముడు ఈ భూమిపై సంచరించును. 

19, అయం=ళఈ దేవుండ, లోకే=ప్రపంచమందు, కపిల ఇతిఆఖ్యాం=కపిలుం 
డను నామధేయమును, గంతా=పొందినవాంయయగును. సిద్ధగణాధిశూసిద్ధగణములకు 
నియంతలయై, సాంఖ్యాచార్యెజసాంఖ్యశాస్త్ర కర్త లైన ఆచార్యులకు, సుసమ్మతః 
=అనేకరీతుల గౌరవింపందగీనవాంై, తే కీర్తి వర్ధనశ్చవనీ కీర్తి నభివృద్ధినొందించు 
చున్నవాత్డై, (అగును. 

తాత్పర్యము : ఓ మానవీ! నీయం దవతరించెడు కపిలాచార్యుడ 
సమస్త సిద్దులను నడపించెడు నాయకుండగును. సాంఖ్యశాస్త్ర ప్రణేతలైన 
ఆచార్యులకు గురు వగును. ఈతనిచే నీక్తీర్తి పరంపరలై దిక్కులకు వ్యాపించును, 
లోకమందు కపిలుండని పేరు లభించును. 

20. తొ=ఆ దంపతులను, ఆశ్వాస్యాళఈ రీతిగా సమాధానపజచి, 
జగత్రష్టాణలోకస్రష్ట స్రష్షమైన, వంసకాజ్ఞాన స్వరూపుడైన బ్రవ్మదేవుండ, కుమారైః 
=సనత్యుమారాదులతో కూడ, సహానారదజానారద మహర్షితో కూడినవాంద్రై, 
హం సేనయానేన=హంసవాహనముతో, పరం త్రిధామాఉత్కృష్టమైన స్వర్గమును 
గూర్చి, యయౌ=వెడలిపోయెను. 

తాత్పర్యము : బ్రహ్మదేవుడు జ్ఞానస్వరూపుడు. సమస్తలోకములను 
సృష్టించినవాయ. అతని వెంట సనకాదు లుండిరి. నారదుండకూడ ఉండెను. 
ఇట్టు ఆ దంపతుల నోదార్చి హంసవాహన మెక్కి ఉత్కృష్టమైన స్వర్గలోకమును 
గూర్చీ ప్రయాణము చేసెను 

21. క్షత్తః! ఓ విదురా! త్య గతేసతి=బ్రహ్మదేవుయ వెడలిపోలా, 
తేనచోదితః కర్టమజాఅతనిచే (పేరేపింపజుడిన కర్ణముయ, తతః=అనంతరము, 
విశ్వసృజాంాలోకవృద్ధికరులైన మహర్దులకు, స్వదుహిత్యాణాతనయొక్క పుత్రికలను, 
యఖోచితంావారి వారికి తగినట్టుగా, ప్రాదాతాజసథెను. 

తాత్పర్యము : ఓయి విదురా! ఈ మాటలు పలికి బ్రహ్మదేవుడు తన 
లోకమునకు వెడలిపోయెను. అతనిచే ఆజ్జాపింపం బడిన కర్ణ్వమ మహర్షి 
లోకవృద్ధికరు లైన మహర్షులకు తన బిడ్డల నిచ్చి వివాహము చేసెను 


తృతీయస్కంధ చతుర్వింశాధా ర్ట్‌ియము వ్‌5్‌ 


22, 23, 24. మరీచయే=మరీచి మహర్షికి, కళాంాకళయను నామెను, 
ప్రాదాతాఇచ్చెను, అథాఅనంతరము, అత్రయే=అత్రిమహర్షికి, అనసూయాం= 
అనసూయను (ప్రాదాత్‌, అంగిరసే=అంగిరో మహర్డిక్తి శ్రద్దాంచత్రద్ధ యనెడు 
కూతును, అయచ్చతాజఒసలెను. పులస్త్యాయాపుల స్యునప్‌, హవీర్భువం= 
'హవిర్భూ' అనెడు బిడ్డను, అయచ్చత్‌ాఇచ్చెను, యుక్తాం సతీం క్రియాం= 
మనస్సునందిష్ట పడుచేన్న క్రియాదేవిని, క్రతపాశ్రతువున 1 కొసలెను. పులవాయ 
గతిం అయచ్చతాపులమవునకు గతి నిచ్చి పెండ్డి చేసెను. భృగవేాభృగుమపర్డిక్తి 
ఖ్యాతిం చ అయచ్చతాఖ్యాతి యను నామె నిచ్చ పెండ్రి చేసెను. శాంతిం=శాంతి 
యను నామెను, అధర్వణే=అధర్వణు. డను మునికి బసలెను. యయాదేనిచ్చే 
యజ్ఞజాయాగము, వితన్యతేచేయణుడునో, కృతోద్వాహాన్‌=పరిణయము 
అయీనట్టియు. సదారాన్‌భార్యలతో కూడినట్టి, విప్రర్ణభాన్‌ఆ బ్రాహ్మణ 
శ్రేష్ణులన, సమలాలయతొతగినట్టు గౌరవించీనాండ. 

తాత్పర్యము : కర్టముండు ఎవ 'రెవరికి ఎవ రెవరి నిచ్చెనని వివరించినాయడ. 
కలాదేవిని మరీచి కిచ్చెను. అనసూయ నత్రి కిచ్చినాయ. శ్రద్దాదేవికి భర్త 
అంగిరసుండు హవిర్భువును పులస్తుయ 'పెండ్డాడినాయ. అనురూపలైన 
గతిని పులహుడు చేపట్టినాడు. పతివ్రతయైన క్రియను క్రతువు పెండ్డాడినాడ. 
ఖ్యాతిని భృగుమహర్డి 'పట్టినాడ. అరుంధతి వశిష్ణుని ధర్మపత్ని. “యాగము 
చేయుటకై (్రేరేపించెడి శ్రద్ధకు అదిష్టానదేవతయైన శాంతిని అధర్వణుయ 
వివాహమాడేను. అటు తరువాత బిడ్డలను అల్డుండ్రను కర్ణముయ మధుర 
వాక్యములతో సన్మానించినాండు. 

25. క్షత్తజావిదురా! తతఃఅనంతరము, కృతదారాజభార్యా స్వీకరణ 
మొనర్చిన, తే బుషయజఆ బుషులు, తం=ఆకర్ష ముని గూర్చి, వ్‌మండ్య బయ 
వత్తుమని చెప్పినవారై. నందం ఆపన్నాః జసంతోషమును పొందినవార్రై, స స్వంస్వం 
ఆశ్రమ మండలం=తమతమ ఆశ్రమములను గూర్చి ప్రాతిష్టనాబయలుదేరిరి. 

తాత్పర్యము : మహర్ష్దులందరును కర్షముని యుదార బుద్ధితో కృతదారు 
లైనారు వారందరి మనస్సులందును హర్దాతిరేక మేర్చడినది. పోయివత్తు మని 
చెప్పి మామతో "సెలవు తీసికొని తమ స్‌మ ఆశ్రమములను గూర్చి ఇ వారు 
పోయిరి. 

26. సచ=ఆ కర్ణమ మహర్డి, త్రియగం=మూయ యుగములందు 
అవతరించినవాండును విబుదర్హభం=దేవ శ్రేష్టుడను, అవతీర్ణంాప్రపంచ 
మందవతరించిన కపిల మహర్షిని నారాయణమూర్తిగా, ఆజ్జాయాగమనించిన 
వాఛ్రై, విమ్హో=ఏకాంతమందు, ఉపసంగమ్యసమాపించి, ప్రణమ్యూనమస్కరించి, 
సమభాషత=సంభాషించెను. 


5గ్ర భాగవత సుధాలహరి 


తాత్చర్యము : తన గర్భమున జన్మించిన కపిలుయ త్రియుగము 
లందును అవతారమెత్తు నారాయణ మూర్తి. దేవతా శ్రేష్ణుడైన వాయ ఈ 
సంగతిని కర్టముయ గ్రహించెను. ఏకాంతమందు కపిలమహర్డిని కలిసికొని 
నమస్కరించి ఇట్లు విన్నవించుకొన్నాండ. 

27, -స్యెవాతమంగళైః జతాముతా మొనర్చు కొన్న పాపములచేత, 
పాపచ్యమానానారాఎక్కువగా దహింపజుడుచున్న వారిని గూర్చి, భూయసా 
కాలేన=ాచాలకాలమునకు, దేవతాణదేవతలు, పప్రసీదంతి=జూలిచూపుచున్నారు. 
అహో !=ఆశ్చర్యము. 

తాత్పర్యము : మానవులు తాము తామొనర్చి కొన్న కర్మల ఫలముగా 
దుర్జల ననుభవించుచుండిరి. అవి వారి దేహాముల నాత్మలను గాల్బుచుండును. 
ఎస్నాళ్ళకో, ఎంతటి ఉపాసనతోనో దేవతలు వారి ననుగ్రహింతురు. 


28, 29 బహుజన్మవిహ్వానాఅనేక జన్మలు అనుష్టించిన అనుష్థానములచేత 
పక్వము నందిన, సమ్యక్‌ యోగసమాధినా=చక్కగే సాధింపశుడిన యోగ 
సమాధితో, యతయజాయోగులు, శూన్యాగారేషు=ఏకాంత స్థానములందు, 
యద రలు పాదమును, (ద్రష్పుంచూచుటకు" యతంతే= 
యత్నింతురో, సః భగవాన్‌ ఏవాఆ భగవంతులే గ్రామ్యాణాం నజాప్రాకృతులైన 
మాయొక్క, 'హేళనం=నిస్సారతను న గణయ్యావ మాత్రమును గణింపక, 
అద్య=ఇప్పుడు, గృహేషు=మా ఇండ్లయందు, జాతఃపుట్లిన వాండైనాండు. 
యళాఎవ్వయ, స్వానారాస్వకీయులైనే వారి యొక్క, పక్షేహోషకఃశాపక్షమును 
రక్షించువాంో. 

తాత్పర్యము : దేవతా ప్రసాదము సిద్ధించిన దని తెలియు పెట్ట? 
సొలభ్యలాభము పొందుటయే అని సూచించుచున్నాయడ. మహాయోగులు 
అనేక జన్మలు భగవంతునికై తపింతురు. పలుజన్మలు ధ్యానయోగము 
ననుష్టింతురు. వారి సంస్కారమునకుం దగినట్టుగా భక్తియోగము ననుష్టింతురు. 
ఈ శీంటికినీ ఫలము సమాధియే. ఆ సమౌధికి ఎన్నో జన్మలు “పట్టును. 
ఇన్ని జన్మల ఫలములలో సమాధి సాధించి ఇతర జన్మముల సాధ్యమకొని 
భగవంతుని దర్శింతురు. అట్టి ఆ భగవంతుడే ప్రాకృతులైన మా గృహములందు 
నేయ సాక్షాత్క రించినాడీ. అజ్ఞానులైన మా హేళనముల నాతయడ 
గమనింపలేదు. భక్తుల యొక్క రాక్ష నభివృద్ధి చేయుట్టై యాతయడ 
కరచరణములు ధరించి తిరుగుచున్నాయడ. 


30. స్వీయం వాక్యం=తా నాడినమాటను, బుతం కర్తు ర్తుం=సత్యముగా 
నానర్చుటకు, మేగ్గహే=*నా యింటియందు, అవతీర్జోఒసి=జన్మించిన వాండవైతివి, 
భక్తా నాంాభక్తు లకు, మానవర్ధనః=గౌరవమును వర్ణింప చేయుచున్న, 


తృతీయస్కంధ చతుర్వింకాధా ర్టియము క్‌ 


భగవానూభగవంతుండవైన నీవు, జ్ఞానం=జ్ఞాన ప్రధానమైన శాస్త్రమును, చికీర్ణుః 
=వ్యాపింపశేయు తలంపుగలవా[డవై (పిన్మించితి వని భావము] 

తాత్పర్యము : స్వామా! నీవు నా కొసంిన వాక్యమును సత్యము 
ఒనరించుటక్రై యవతరించుటకు ఏ యోగ్యత లేని నా గృహమందు జన్మించి 
నావు. భక్తులకు గౌరవ మొసయటయే నీ ధ్యేయము. జ్ఞానప్రధానమైన 
శాస్త్రమును వ్యాపింప జేయుటకై నీ యీ ఆగమనము. 


31. స్వజనానాం=స్వజనులైన భక్తులకు, యాని యాని రూపాణి=ఏ 
యే రూపములు, రోచంతే=రుచించునో, తాన్యేవ రూపాణి=ఆ యా రూపములే 
అరూపిణిస్తవాఏ రూపమును లేని నీకు, అభిరూపాణాయోగ్యము లైనవి. 


తాత్పర్యము : ఓ భగవన్‌! నిజమునకు నీకే రూపమును లేదు. కానీ 
నీ కున్న చాపల్య మొక్కే. భక్తుల నానందింపం జేయవలెను. వారి 
ననుగ్రహింపవలెను. అందుచేత ఏ యే రూపములను భక్తులు భావింతురో 
ఆ రూపము లన్నింటిని ధరించి పరమభక్తులను అనుగ్రహింతువు. ఆయా 
రూపములతో వారికి సాక్షాత్కరింతువు. కేవల జ్ఞానానంద స్వరూపుండైన 
నీకు నీవు గ్రహించెడు ఏ రూపమైన ఒక్కటిగనే యుండును. అందుచేత 
చతుర్భుజాలంకృతమైన నీ రూపమే క్రేష్టమైనదనియు, ఇతరములు దానికంకొ 
తక్కువైన వని భావించుటకు వీలులేదు. 


32. సూరిభిః:=అనుభవము గలిగిన తత్త్వజ్ఞానులచేత, తత్వబుభుత్చయా 
=త్రత్ర్త్యమును తెలిసికొనుట కుపయోగపడెడు, శాస్త్రమును వ్యాపింపచేయుటకు 
సదాభివాదార్హ ణపాదపీఠం=నిరంతరమును నమస్కరించుటకు యోగ్యమైన 
పాదపేీఠము కలిగినట్టియు, ఐశ్వర్య వైరాగ్య యశోవబోధ వీర్యశ్రియాపూర్ణం 
=వఐశ్వర్యము, వైరాగ్యము యశస్సు, అవబోధము, వీర్యము ఈ అరు 
గుణములచేత పూర్ణస్వరూపుండైన, త్వాంాఅఆ భగవత్స్వరూపుండవైన నిన్ను, 
అహంానేను, శరణం ప్రపద్యే-శరణమును పొందెదను. 


తాత్పర్యము : తన కుమారుండుగా కపిల మహర్డి, సాక్షాత్‌ శ్రీహరి 
యొక్క అవతారమని నిశ్చయించుకొన్న కర్ణముండు ఆతనిని శరణు. 
బొందుచున్నాయడ. ఇహలోకమందు అనుభవించుట కర్ణములైన సుఖములను 
శరీర నాశానంతరము మోక్షమును భక్తుల కనుగ్రహిచెడు భగవంతుని 
మాహాత్మ్యమును సూచించుచు స్తు తించుచున్నాయడ. నిత్యా నిత్య వస్తువులను 
వేర్చరచి అర్థ మొనర్చుట కుపయోగించుచున్న వివేకము కలవారిచేత ప్రకృతి 


58 భాగవత సుధాలహరి 


పురుషుడు, జీవుయ ఈశ్వరుయనెడు తత్త్వములను సరిగా నిర్గారించుట 
కుపకరించుచున్న శాస్త్రము నావిష్కరించుటకై నీ యవతారము. సర్వ్‌లచేత 
నిత్యము నమస్కరింపందగిన పాదపద్మములుగల ఓ స్వామి! ఐశ్వర్యము, 
విషయ వైూగ్యము, లోకమును పరిపద్ధ పజచుట కుపయోగించుక్తీర్తి, నిత్యమైన 
జ్ఞానము, అనశ్వరమైన వీర్యము, అచిరీత్యమైన సం సంపత్తు ఇవి నీ స్వభావములు. 
బ్‌నితో. పరిపూర్ణుడవైన నీ పాదపద్మములను శరణుం జొచ్చుచున్నాను. 


33. పరం=ప్రపంచము నతిక్రమించియు, ప్రధానం=ప్రకృతి స్వరూప 
మయ్యును, పురుషం=ప్రకృతియొక్క అధిష్టానముగను, మహాంతం=మహత్తత్త్య 
రూపమయ్యును, కాలం= ప్రకృతిని క్రోభింపటేసెడు కాలస్వరూపమయ్యును, 
త్రివతంాత్రిగుణములతో కూడిన అహంకారమయ్యును. లోకపాలం=లోకపాల 
స్వరూపముగను, ఆత్మానుభూత్యా-సంకల్నరూపమైన జ్ఞానముచేత, అనుగత 
ప్రపంచంాతనయందులీనమైన ప్రపంచముతో నున్న, స్వచ్చందశక్తింస్వాధీనమైన 
శక్తులతో కూడియున్న, కపిలం=కపిలస్వరూపుండవైన, నిన్ను ప్రపద్యే=నిన్ను 
శరణుం జొచ్చెదను. 

తాత్పర్యము : స్వామి! నీవు ప్రపంచ ధర్మముల కతీతుండవు. అందుచేత 
పరువు. ్రకృతియొక్క పరిణాచుముతో చేరియన్నవాండవు. కనుక నీవు 
ప్రధానమే. ఈ ప్రకృతి పరిణమించుటకు కావలసిన శక్తిని నీ వొసంెదవు. 
అందుచేత ప్రకృతి నధిష్టించియున్న పురుషుంయవు నీవే. మహత్తత్త్వము 
కాలతత్త్వము నీ స్వరూపవమ్‌లే. త్రిగుణములచే కూడియున్న అవాంకారతత్త్వము 
నీవే. ఈ రీతిగా లోఠర స్త సృష్టి కుపకరించుచున్న తత్త త్త స్వరూపుయడగా నీ 
వుండుటచేత లోకములకు "నీవే నిమిత్త కారణమవు. ఉపాదాన కారణము 
కూడ నీవే, నీవే ఇంద్రాది దేవ స్వరూపములలో కార్యరూపుండవై లోకమును 
పరిపాలింతువు. ధర్మా ధర్మ (ప్రవృత్తుల కనుగుణమైన ఫలమును ప్రాణులకిచ్చు 
వాడవు నీవు. అందుచే నీవు కవివి. సర్వబ్దాడవు. స్వసంకల్ప మాత్రముతో 
సర్వ ప్రపంచములను నీ యందు లీన మొనట్చ్‌కొనుచున్నావు. సంవారమూర్తివి 
నీవే. ఈ విధముగా సకల స్వరూపుండవుగా నగుట కుపకరించెడి అచింత్య 
శక్తులను తనయం దంతర్భూతముగా ఒనర్చికొని యున్న కపిలస్వరూపునకు 
నీకు నమస్కారము. 

34. త్వయా=నీచేత, అవతీర్జార్హఃాతీర్చ బడిన బుణత్రయములు 
కలవాయడను, ఉతాప్తకామజాసర్వవిధములుగా తీర్చడుడిన కోర్కెలు 
కలవాండునైన, అహం=నేను, పరివ్రజాం పదవీంచసన్యాసులయొక్క మార్గమును, 
ఆ(శితణాఆ(శ్రయించినవాండనై, త్వాం=నిన్ను, హృది=మనస్సునందు, 
యుంజనొనిల్పుకొన్నవాండనై, విశోకః=శోకరహితుండనై, చరిష్యాసంచరింతును, 


తృతీయస్కంధ చతుర్వింశాధాశయము 50 


ప్రజానాం పతిం త్వాంాప్రజలయొక్క పతియైన నిన్ను, ఆస్మాభిపృచ్చే= 
నీయొక్క ఆజ్ఞను కోరుచున్నాను. 

తాత్పర్యము : ప్రజలకు నాథుండవైన నీ పాదములచెంత ఒక సంగతి 
విన్నవించుకొను చున్నాను. నీవు నాకు పుత్రుంవై అవతరించి నాబుణ 
'త్రయమును తీర్చుకొనుటకు సహకరించితివి. నీ కరుణా వేేషముతో నేను 
ముక్తుండ నైనాను. నా సర్వకామములను అనంత కారుణఖ్యముతో నీవు 
తీర్చితివి ఇత సన్యాసమును స్వీకరించి నీస్వరూపమును నిరంతరము 
ధ్యానించి సకల దుఃఖములకు కారణమైన అజ్ఞాన గ్రంథిని నశింపచేసికొందును. 
శోకహీనుండనై సంచరింతును. నీ వట్టాశీర్వదీంపవలెను. 


35. సత్యలౌకికే=వైదికముగను లౌకికముగను ఉన్నకృత్యమందు, 
మయాప్రోక్తంానాచేత  చెప్పజుడినదే, లోకస్య పప్రమాణరాలోకమునకు 
ప్రమాణము. మయాానేను, తుభ్యం=నీకొజకు, యదవోచం=దేనిని చెప్పితినో, 
మునేఓ మునీ! తదృతం=అది సత్యము అథాదాని కొజుకే, అజని=నేను 
జన్మించితిని. 

తాత్పర్యము : భగవంతు. డనుచున్నాయ. లోకమునకు పరమార్థజ్ఞానము 
నుపదేశించుటక్రై నేను నీపుత్రుండనై నీ గృహమందు జన్మించితిని. 'ఆరిదుచే 
నీకు ముక్తి సిద్ధించి తీరును. వైదిక లౌకిక కృత్యము లందు నాచేత చెప్పం 
బడినదే "లోకమునకు ప్రమాణము. అందుచేత నేను సత్యమునే చెప్పెదనని 
నీకు తెలిసినదే కదా! 


36. అస్మిన్‌లోకే=ఈ లోకమందు, మే ఏతత్‌ జన్మైనాయొక్క ఈ 
జన్మము, దురాశయాతామలినమైన అంతః కరణముచే, ముముక్ర్షూణాం= 
ముముక్షువులైన వారికి, ఆత్మదర్శనే=ఆత్మదర్శనమందు, సమ్మతాయ= 
ఉపయృక్తమైయున్న, తత్త్వానాంచతత్త్వ్రముల యొక్క ప్రసంఖ్యానాయాసంఖ్యా 
నిర్ణయమునకే. 

తాత్పర్యము : నే నిప్పుడు ఈ లోకమం దవతరించినది జన్మ 
జన్మాంతరములకు కారణమై యున్న దేహాత్మ భావమైన లింగశరీరము 
యొక్క బంధమునుండి విడివడవలెనీని అభిలషించుచున్న ముముక్షువులకు 
ప్రకృతి, తత్కార్యములు, జీవాత్మ, పరమాత్మ విరిని వేరువేరుగా నిరూపించి, 
వారికి సరియైన మార్గమును చూపుట కుపకరించెడి తత్త్వములను నిర్ణయించెడి 
సాంఖ్యశాస్త్రమును హోధించుటకే యని తెలియుము. 

37. భూయసా కాలేన=చాలకాలమునుండి, అవ్యక్తః ఏషః అత్మపథః 
=అస్పష్టముగా నున్న ఈ ఆత్మజ్ఞాన మార్గము, నష్టజానశించిపోయినది. తం 
ప్రవర్త ముతుందానిని మరల ఫీనరుజ్జీవంపం జేస్‌ ప్రచారము చేయుటకు, 


వ్‌ 


60 భాగవత సుధాలహరి 


ఇమం దేహం=ఈ శరీరము, మయాధృతం=నాచేధరింప శుడినది. విద్దె=తెలిసి 
కొనుము. - 

తాత్పర్యము ; ఈ ఆత్మజ్ఞాన మార్గము చాల దినములనుండి నష్ట 
ప్రాయమైనది. దానిని పునరుజ్జీవింప ౭ జేసి వ్యాపింప. చేయుటటే 
నాయవతారమని తెలిసికొనుము. 

38. మయా అప్పష్టజానాచేత ఆజ్జాపింప జుడినవాయవై, త్వంానీవు, 
కామంగచ్చ=ఇచ్చానుసారముగా పొమ్ము, మయినాయందు, సన్యస్తకర్మణా= 
సమర్ప్చింపణుడిన కర్మముతో, కదుర్ణయం=జయించుటకు చాలకష్టమైన, 
మృత్యుంచమరణమును, జిత్వాజయించి, అమృతత్వాయాఅమృతత్వస్థితికొణికు, 
మాం భజానన్ను 'సేవింపుము. 

తాత్పర్యము : నీకు నన్యసించుట్టై యనుజ్ఞ నిచ్చుచున్నాను. యజథేచ్చముగా 
పోయిరమ్ము. సర్వకర్మలను నాయం దుపాసించెడు బుద్ధితో సుదుర్ణయము 
పుణ్యపాపసముచ్చయరూపము. జననమరణ కారణమునైన లింగదేహమును, 
అవిద్యాగ్రంథిని నాశనమొందించికొని జ్ఞానముతో మోక్షప్రాప్తికి నన్ను భజింపుము. 
సకల కార్యములను భగవంతునకర్పించుటయే పరమోత్కృష్టమైన ఉపాసన 
దానితో నంతఃకరణ పరిశుద్ధి ఏర్పడును. కట్టకడపట మోక్షమేర్చడును. 

39. సర్వభూతగువాశయం=సమస్త భూతముల యొక్కమనోగుహలయందు 
శయనించువాయడను. స్వయంజ్యోతిజస్వ ప్రకాశ స్వరూపుడను, అఆత్మానంమాం 
=పరమాత్ముండనైన నన్ను ఆత్మనాఆత్మయందు, నీయందు, ఆత్మనాబుద్ది 
వృత్తితో. అన్వీక్షన్‌ాచూచికొని, విశోకఃశోకరహితుండవై. అభయంాభయరహిత 
స్టానమును, బుచ్చసి=పొందెదవు. 

తాత్పర్యము : సకల భూతముల మనోగుహలయందు శయనించెడి 
వాయను నేనే. నేను స్వయం ప్రకాశకుండను. పరమాత్మనైన నన్ను నీయందు 
వసించుచున్న వానిగా బుద్ధివృత్తితో తెలిసికొనుము. అప్పుడు నీవు శోక 
మోహాది రహితుం వయ్యెదవు. ఆనంద స్వరూపుంవయ్యెదవు. అదే పరమ 
పురుషార్థమైన మోక్షము. ఈ స్టితిని నీవు పొందెదవు. 

40. యయా=దేనిచ్చే, అసౌమాతా=ఈనాతల్డి, భయంాభయమును, 
అతితరిష్యతి=అతి[క్రమించునో, సర్వకర్మణాంచసమస్తకర్మముల యొక్క, 
శమనీంాశమము నేర్చజచెడు, ఆధ్యాత్మికీం విద్యాంఅత్మవిద్యను, మాత్రేాతల్లికి 
వితిరిషే ష్యే=ఉపదేశింతును. 


తృతీయస్కంధ చతుర్వింశాధ్యాయము 61 


తాత్పర్యము : భార్యను గూర్చిన చింత నీ కనవసరము. ఆమెనా 
తల్లి సర్వకర్మలను నశింపయవేయ సమర్హమైన ఆత్మవిద్యను నేను ఆమె 
కుపదేశింతును. ఆ జ్ఞానముతో నామె 'సర్వభయముల నతిక్రమించును. 
నన్ను ఆమె ప్రాపించును. మోక్షస్వరూపభూతు.ైన నాయం దామె ఐక్య 
మగును. 


41. కపిలేన తేన=కపిల మహర్షిచేత, ఏవం సముదితః=ఈ రీతిగా 
చెప్పలుడిన, ప్రజాపతిజకర్షమమపహర్తి, ప్రీతా నాసంతుష్టుడై, తం ప్రదక్షిణీకృత్య=ఆ 
భగవంతుని ప్రదక్షిణించి, వనం ఏవా వనములను గూర్చి, జగామహ 
=వెడలిపోయెను. 


తాత్పర్యము : మైత్రేయు. డనుచున్నాయడ. ఈ రీతిగా కపిల మహర్డి 
చేత చెప్పలుడిన కర్ణముండ సంతుష్టాంతరంగుడైనాయ. అతయ కపిలునకు 
ప్రదక్షిణించి నమస్కార మొనర్చి వేనములకు 'సోయెను. 


త ఆత్తెకశరణజఆత్మను మాత్రమే శరణు జొచ్చినవాయై, నిస్సంగః 
=సామాన్యజవేములతోడి సంగమునుపేక్షించి, అనగ్నిజఅగ్నిహోత్రాది గృహస్థ 
ధర్మమును త్యజించినవాతైై అనికేతనఃానియతమైనవాసస్థానములేనివా చ్చే, 
మౌనంవ్రతం=మౌన(వతమును, ఆస్థితాపాందినవాశ్చే, సః, మునిః 
=మననశీలు.డైన కర్ణముడు, క్షోణీంవ్యవరతొప్ర పపంచమందు తిరిగెను. 


తాత్పర్యము : కర్థముండ అత్తెక శరణు(డైనాయడ. జన సంగతి నుపేక్షించి 
నాయడు. అగ్నివోత్రాది'! గృవస్థధర్మమేల వదలినాయ. ఒకచోట నివాసస్థానము 
లేదు. మౌన వ్రతమును బట్టినాండు. ఆతయ మనన శీలుండై ప్రపంచ 
మందు తిరిగెను. 


43, 44 45, 46, 47. సదసతః పరంయతొాసత్తు, అసత్తు ఈరెంటికినీ 
అతీతమైనదేదో, గుణావభాసేగుణములయొక్క అవభాసములకు కారణ 
మైనదియు, విగుణాప్రకృతిగుణముల సంబంధములేనిదియు, ఏకభక్త్యా=ఏ 
కాశ్రయమైన భక్తిచేత, అనుభావితేప్రత్యక్షమొనర్చుకొన అుడినదియునైన, 
బ్రవ్మణాబ్రహ్మపదార్థమందు, మనోయుంజానజమనస్సును యోచించినవాత్జై, 
నిరహంకృతిఃశరీరాభిమానమును వదలినవా ై,. నిర్మమఃణానేను నాది లేనివాయై, 
నిర్వద్వజద్వంద్వముల నతిక్రమించి, సమదృకాసమానమైన దృష్టికలవా.డై, 
స్వదృకొాతన స్వరూపమైన ఆత్మయందే లయింపతేసిన దృష్టి “గలవాత్చై, 
ప్రత్యకొాప్రత్యగాత్మగా రూపొందినవాత్డై హ్రూంతధీజఎక్కువగా శాంతించిన 


ర భాగవత సుధాలహరి 


బుద్ధి వృత్తిగలవాడ్రై, ధీరఃధీరుయ, హ్రూంతోర్మిజతరంగముల చలనములేని, 
ఉదీధి రిపీస్టితకాసముద్రమువలెనున్నవాండై, సర్వజ్దే= సర్వజ్హండైన, 
ప్రత్యగాత్మసాప్రత్యగాత్మస్వరూపుైన, భగవతి వాసుదేవాపశ్వర్య పోర్ణుడైన 
వాసుదేవునియందు, పరేణ భక్తియోగేనాఉత్కృష్టమైన భక్తివలన, లబ్ద్బోత్మా= 
ఆత్మానుభూతిగలవాయై, మృుక్త బంధనజాఅవిద్యాకొర్యమైన ' లింగశరీరమునుండి 
ముక్తుశ్రై, సర్వభూతేషు =స్రమస్త భూతములందు, అవస్థితంచవసించుచున్న, 
భగవంతం తిత్మానం=భగవంతుడైన ఆత్మను, అత్మనిభగవతి= ఆత్మ 
స్వరూపుడైన భగవంతుని యందు, సర్వభూతాని=అన్ని భూతములను, 
అపశ్యతాచూచెను, ఇచ్చా ద్వేషవిహీనేనారాగద్వేష విహీను,ై సర్వత్ర= 
సమస్తదిక్కులందును భగవద్చక్తి యోగేనాభగవద్బక్తితో కూడినట్టి "సమచేత్‌సా= 
సమానమైన మనస్సుతో, భాగవతీగతిః =భగవత్సంబంధమైన స్టి స్టితి, ప్రాప్తా= 
కర్ణమునిచే పొందండినది. 


తాత్పర్యము : బ్రహ్మపదార్థము సదసత్తుల కతీతమైనది. అది 
త్రిగుణములయొక్క ప్రకాశమునకు "కారణమైనది. "కానీ ప్రకృతి గుణముల 
సంబంధములేనిది. కేవల విశుద్ధమైన భక్తిచేతనే అనుభవిత మగునట్టిది. 
అట్టి బ్రహ్మయందు కర్ణముడు మనస్సును "లయింపటేసెను. ఆతండహంకొర 
గ్రరిథిని భేదించినాయ. నేను నావి యనున వాతనికి లేవయ్యెను. ఆతయడ 
నిర్చ్యంద్వుండ. మంచి చెడ్డలయందు లాభాలాభములందు- -అన్ని 
ద్వంద్వములందును సమదృష్టినీ సాధించుకొన్నాయడ. నిరంతర మాత్మయే 
అతని దృష్టియందు ప్రత్యగాత్మడు నిరంతర భావన. ఆతని బుద్ది టహ్రూంతమైైనది. 
మవాధీరుణైనాడ. అలలచలనములేని సముద్రమువలె ఉండెను. భగవంతుడైన 
వాసుదేవుంే ప్రత్యగాత్మ స్వరూపము. అతనికి లింగశరీరబంధము 
తొలంగిపోయినది. భక్తిభావముతో నాతండు ఆత్మానుభూతి నొందినాయడ. 
సర్వభూతములయం దాతయ అత్మస్వరూపమునే దర్శించినాయడ. ఆత్మయందే 
సర్వభూతములను విలోకించినాడ. తనయందే సర్వభూతము లున్నవి. 
తానే ఆత్మస్వరూపము. రాగద్వేషము లాతనికెన్నండో నశించినవి. 
సమచేతస్కుండైనాండ. భాగవతియైన గతి కర్ణమునకెప్పుడో ప్రాప్తించెను. 


విజయధ్వజ వ్యాఖ్య 


1. శ్రీహరి అవతారములు కూడ సచ్చిదానందాత్మకమైన దేహముగలవే. 
అందుచే శక్ర శోణిత సంపర్కముచే నేర్చడిన దేహము కలవికావు అనెడు 
అర్థతాత్పర్యమును తెలుపుటకే ఈ అధ్యాయము యొక్క తాత్పర్యము. అందులో 
గూడ మొదలు దేవహూతి మాటకుత్తరముగా కర్ణముండు ఏమి యొనర్చెనని 


తృతీయస్కంధ చతుర్వింశాధ్యాయము 63 


తెలుపుచున్నాయ. దయాళుః మునిః శుకాభివ్యాహృతంా =శుర్తనామకుడైన 
శ్రీహరి మాటను, స్మరన్‌ాస్క్మరించుచు, ఏవం, నిర్వేదవాదిన్‌ం, శాలినీం, 
మనోర్జుహితరం ఆహం. 


2. అనిందితే!=నిందకు కారణమైన దోషములు లేని ఓ రాజపుత్రీ! 
ఇత్తం, ఆత్మానం ప్రతి=నీ కొజ్టై (2) నావిషయమ్రై మాఖిదః, భగవాన్‌, 
అక్షరజానాశరహితుండైన శ్రీహరి, " అదూరాతాస్వల్పకాలమందే, తే గర్భం, 
సంప్రపత్స్యతే. 'భగవాన్‌' అనుటచేత 'అక్షరశఅనునర్థమును సమర్థించినాయ. 


3. ఎప్పుడు నా గర్భమందు జనించునని ఆశంకించి శప చెప్పిన 
నియమముల ననుసరించిన తరువాత అవిర్భవించునను అభిప్రాయముతో 
నియమము చెప్పుచున్నాయ. తేసుభద్రం=నీకుమేలగు శాక! త్వంచ, ధృతవ్రతా, 
దమేన, నియమేన=శౌచాదినియమము చేతను, తపో ద్రవిణదానే శ్రద్ధయా 
చ ఈశ్వరం భజ. 


4.నా సంసార దుఃఖ పరిహార మొనర్సవలెను గదా అనుటకుత్తరము 
త్వయా, ఆరాధితఃణ బ్రహ్మభావనజాచతుర్ముఖ బ్రహ్మను సృష్టించిన (2) 
పరమాత్మ తత్త్వమును దెల్పెడి, తపస్సు నొనర్బవలెనని బుద్ధిని కేలిగించినట్టి, 
సఃశుక్షఓ బెౌదార్యః సన్‌=నీ ఉదరమునుండి అవిర్భూతుథై, "మామకం, యజ 
వితన్వీన్‌ తే వృదయ గ్రంథిం=అహంకార బంధమైన సంసారమును ఛేత్స్యతి. 


5. దేవహూత్యపి, ప్రజాపతేః, సందేశం, గౌరవేణ, సమ్యక్‌ శ్రద్దాయానమ్మి 
శ్రద్ధతో గూడ, కూటస్థంాఎప్పుడును ఏక ప్రకారుతై నట్టియు, గురుకూబ్రహ్మాదు 
లఫ్‌ దేశికుయైనట్టి పురుషం=మోక్షాది పురుషార “పదుతశైన శ్రీహరిని, 
అభజత్‌ాసేవించినేది. కూటస్తుండనుట చేత సంసారియైన చేతను కాదని, 
'గురుం' అనుటతో ఉదాశీనుయ కాదని తెల్పుచున్నాయ. 


6. బహుతిథే=అనేక దినములను లోగొన్న, కాలే, గతేసతి భగవాన్‌= 
సమస్త ఐశ్వర్యసంపన్నుడైన, మధుసూదనః, కార్థమంవీర్యం=కర్ణముండ 
భుజించిన అన్నవికారమైన రేతస్సును, ఆపన్నజాప్రవేశించినవాండై, తస్యాం 
దారుణి= చెట్టునుండి చెట్టునకు వ్యాపించెడు, అగ్నిః ఇవజట్టే. అప్రాకృతుడైన 
శ్రీహరి ప్రాకృత వీర్యమునుండి పుట్టిన వాయ కాయ. ఆతండు మొదలే 
దేవహూతి యందున్నాయ. కర్ణమునితో వ్యక్తుండైనాయ. అందుకే 'తస్యాం' 
అనెడు శబ్దప్రయోగము. అగ్ని దృష్టాంతము కూడ "కః యర్ధమునే నమర్థించును. 
అంతేకాక "నావతారేప్వపి హరేరేహః శుక్రాది సంభవః “తథాపి శుగ్ర సంస్థః 
సన్‌ మాతృదేహం ప్రవిశ్యచ. విలాష్య శుక్రం తత్రైవ 'కేవలం జ్ఞానరూపతే, 


సై 


64 భాగవత సుధాలహరి 


ఉదేతి భగవాన్‌ విష్తః కాలే లోకం విడంబయన్‌ అనెడు ప్రమాణము కూడ 
ల 

శ్రీహరి గర్భవాసము లోకవిడంబనమునే తెలుపుచున్నది. అతండు 

అవతారములందుకూడ జ్ఞానాత్మకమైన దేహము కలవాథే. 


7. లోకవిలక్షణమైన ఉత్సవము నడచుటచేత దేహూతి గర్భమునందు 
సాక్షాన్నారాయణుండే రూపాంతరము గ్రహించెనని వ్యక్తుయయ్యెనని తెలుపుటకే 
అపుడు నడచిన వోషణములు దెలుప్తచున్నాండు. తదా, వ్యోమి, వాదిత్రాణి, 
అవాదయన్స్‌ ఘనాఘనాః జగద్యుష తరావ్యక్తు డైన శ్రీవారిని గూర్చి గంధర్వులు, 
గాయంతిస్మ. ముదా=సంతోషముతో నప్పరసలు నృత్యంతి స్మ. 

& భేచ్రైః అపవర్దితాః దివ్యాః సుమనసః 'పేతుః సర్వాః దిశ అంభాంసిచ, 
మనాంసి చ ప్రసేదుః 

9, 10. శత్రుహన్‌!=శత్రుసంహారకుండవైన విదురా! తత్త్వ సంఖ్యాన 
విజ్ఞపై=చతుర్వింశతి తత్త్వ్యముల సమిచీన జ్ఞానమును విశేషముగా 
జ్ఞాపంపచేయుటకై, సత్త్వేనాస త్య్వగుణ పరిపూర్ణమని సిద్ధమైన, అంశేన= 
ఖ్రీహరియొక్క స్వరూపాంశముతో, జాతం భగవంకేం పరరాసర్వోత్తము.ైన, 
బ్రహ్మాణగుణపరిపూర్ణుడైన నారాయణుని, విద్వాన్‌, అజజార్రీహరినుండి 
పుట్టినట్టియు, స్వరాటామనస్సు వాక్కు, దేహము- వీనిచేత శ్రీహరియందే 
సంతోషపడునట్టి నీ భారతీ నేంగమృషోపలక్ష్యతీ అను మొదలైన తనగుణములచే 
ప్రకాశించెడు, “ స్వయంభూజా బ్రహ్మదేవుడు. మరీచిమొదలైన, బుషిభిః 
సాకం=బుషులతో. గూడ సరస్వతీ నది నీటితో కూడిన, తతా్రసిద్ధమైన, 
కర్ణమాశ్రమపదం=కర్ణముని ఆశ్రమమనిపించుకొ న్న బిందుసరోవరమును గూర్చి, 
అభ్యగాత్‌. శ్రీహరి యొక్క వ్యక్త సి స్పితిని గూర్చి బ్రహ్మదేవు డచ్చటికి వచ్చె 
ననుటతో - ఆ వచ్చుట తీరస్నానమున్దో గాదని యర్థము. 'స్వరాటోఅనుటచేత 
బ్రహ్మదేవుని భక్య్యృతశయమును సాతి 'త్తికతను దెల్పియున్నాయడ. 'తత్త్వసంఖ్యాన 
విజ్ఞప్టై' అనుటతో కపిలావతార ప్రయోజనమును స్పష్టపజచినాయ. ' సత్త్వేన 
అంశేన'అనుదానికి సత త్త్వగుణమనెడు ప్రకృతి గుణములందు. ఒక దాని 
అంశతో అనా ప్రాకృత దేహముతో అని ఎందుకర్థము చేయరాదు? అట్టు 
చేయకూడదు. ఎందుకనగాలా అప్పుడు 'శేవలో నిర్గుణశ్చ' అనుత్రత్‌ 
విరోధించును. అంతేకాక 'మహాగుణాభి పూర్ణత్వం సత్యమీత్యుచ్యతే బుధైః 

' అను ప్రమాణము కూడ విరోధించును. కనుక సంఖ్యానమనలా సమోచీన 
జ్జాన మనియే అర్థము. అంతేకాని లోకవ్యవహారమందుందని కపిలోక్త 
సాంఖ్యవేదమని కాద్‌. 


త ఆయస 


స్కంధ చతుర్వింశాధ్యాయము ర్‌ 

11. ప్రవృష్యమాణైః అసుభిః ఉపలక్షితఃఇంద్రియములతో సూచితమైన 
బ్రహ్మదేవుడు, విశుద్దేనచేతసా, తచ్చికీర్షితంచశ్రీహరియొక్క సమోచీన 
జ్ఞానహేధనమైన శాస్త్రమును నిర్మించవలెసేనెడు ఇచ్చను. సభాజయన్‌ 
మీంచిపనియని గౌరవేంచుచు కర్ణముని గూర్చి ఇదం పైన చెప్పబోవు 
మాటలు,అభ్యదాతాపలికెను. 


12. హే మానదగాపెద్దలను గౌరవించు వాడా! భవాన్‌, మే, వాక్యం, 
మానయన్‌, యతాఏకారణముతో, సంజగ్భ హే=భక్తితో గౌరవించితో, తత్‌ 
ఆ కారణముతో, తాత! త్వయా మే అపచితిః నిర్వ్యళీకతః కల్పితా. 


13. పుత్రకైణపితరి, ఏతావత్యేవ, శుశ్రూషా, కార్యా, గురోః వచః 
బాఢం=నాకును సమ్మతమే, ఇతి=అని, అనుమన్యేతాఅనుమోదించవలెను. 


14 వత్స, ఇమాః సుమధ్యమాః తవదుహితరః సత్యజపతివ్రతలు. 
సంతుూఅగుదురుగాక. ఏతాః న్వెః ప్రభావై=తమ సంతతులచేత సర్గంాంఇంకను 
పూర్తిగావలసిన సృష్టిని, అనేకధా=అనేక రీతులుగా, బృంహయష్యంతి జ 
విస్తరింప చేయుదురు. అందుచేత సృష్టిని అభివృద్ధి చేయుమని చెప్పిన 
నాయాజ్ఞనుకూడ నీవు పరిపాలించినట్లై నీదని భావము. 


15. మనుష్య సృష్టి మిథునములచేత ఏర్పడునది. అందుచే విరికి 
యోగ్యులైన వరులను జూటబీ పరిణయ మొనర్చుం మనుచున్నాండు. అంగగావత్స! 
అతః, త్వం, బుషిముఖ్యేభ్యః =నాతో వచ్చిన మరీచాద్యులకు, యథాశీలం 
=స్వభావమునకు తగినటు, యథారుచి=ఇషమునకు తగినటు, అత్మజాః 
పరీదేహి, భువి, యశజానీకర్తిని, విస్త్రణీజాబీస్తరింపుము. దీనీబేత రెండు 
లోకములను నీవు పొందుడు వని చెప్పినప్లైనది. 


16. నీభార్యయం దవతరించు కపిల మహర్డి సాక్షాన్నారాయణు యే. 
వేరుకాదు. నారాయణుని సర్వలక్షణములు ఇతని "యందుకలవు. కనుక నే 
నర్ణము చేసికొన్న ప్రే నీవుకూడ నర్తము చేసికొమ్మనుచున్నాండ. అహం, 

సభూాయయా=తీన "చ్చతో, అవతీరీం, ఆద్యం పురుషం, భూతానారోవధిం, 

హం=చిదానందాత్మక దేహముగీల, కపిలం=తాను సర్వదా సుఖము 
ననుభవించునట్టియ, ఇతరులకు సుఖము నొసయనట్టియు కపిల నామకుండైన 
బుషిం, వేదాకీలిసికొన్నాను. 


17. విభుః యజాఏ కపిలనామక శ్రీవరి మనుష్య సాధారణమైన జ్ఞానము, 
దేవతా సాధారణమైన, విజ్ఞానము వీనిచేత, కర్మణాం, స్వరూపంచకర్మల 
స్వరూపములను, 'ఉద్రరస్‌ప్రకాశింపచేయుచు, జ్ఞానమునకం కొను, కర్మ 
మముఖ్యమని తెల్పుచే, కాలోప సృష్టంశశాలముచే తిరోహతమైై, యతాఏ, 
సాంఖ్యంాసమాచీన జ్ఞా జానమును, ఆసురయే=ఆసురీ అనెడు బుషికి, వక్ష్యతి= 
చెప్పులోవునో, చ=ఇరీకను, యః, హిరణ్యకేశః, పద్మాక్షః పద్మముద్రా పదాం 


66 భాగవత సుధాలహరి 


బుజః 'హిరణ్యశ్శశ్రు హిరణ్యకేశః' అను శ్రతులచేత ఇవి శ్రీహరి లక్షణములు. 
ఈ లక్షణములు గల ఇతనిని శ్రీహరియనియే తెలిసికొన్నానని యర్థము. 

18. బ్రవ్మదేవుడు తన జగద్గురుత్వమును సిద్ధపజచుకొనుట్టతై దేవహూతికి 
కూడ తన విజానము నుపదేశించీచున్నాండ. హేమానవి. తే గర్భం ప్రవిష్టః 
=వోేష సన్నిధోనముతో ప్రవేశించిన, ఏషః శ్రైటభార్హన* తే, అవిద్యా సంశయ 
గ్రంథిం=అజ్ఞానము, వికల్పములు వీనిచేత గల్గిన సంసారపాశమును, 
భితా =తత్త్యజానోపదేశముతో పోలొట్టి, గాంాతన్నే ఆశ్రయించియున్న జనులకు 
తక్త్యోపదశీ మేనర్చుట్టై భూమండీలమును, విచరిష్యతి=తిరుగును. 

19. నీ యవిద్యా సంశయ గ్రంథినే కాదు - ఇతరుల సంశయ 
గ్రంథినికూడ తొలలించునను అభిప్రాయముతో చెప్పుచున్నాడ. సిద్దగణాధిశ 
=మ్ముక్రగణములకు ముఖ్యనియామకు.జైనటియు, సాంఖ్యాచార్యెఇ=సమిచీన 
జాన శాస్త్రము నొనర్చి దానిని ప్రవర్తింప చేయుట చేత దాసి యాచార 
జ్రీరుషులకు పరమగురువై సుసమ్మతజాసందేహములేక సమ్మతుండైన, 
క్రీర్తివరనః అయం లోకే కపిల ఇతాసంసార కంపమును లయ మొనర్చుట 
చేత కీపిలు డనెడు, ఆభ్యాంఅన్వర్హమైన నామమును, గంతా=పొందును. 
ఈ మోషణముతో లోకమందు. శీపుడు ప్రచారములో నున్నట్టియు 
కుతర్కబహుళమైన సాంఖ్యశాస్త్రమును ప్రచారము చేసినవాయడ కపిలుయ 
కాదని తెల్పినట్లైనది. 

20. హంసవానిర్మలుండును, జగత్రృష్తా లోకస్రష్ష్టమైన, తే*అ దంపతులను, 
ఆశ్వాస్య, సహ నారదళశ్ళ, కుమారై స్ఫవ్‌ హంీపీన్‌ యానేన, త్రిధామ్నః 
పరమం, యయా. 

21. పుత్రుని ముఖమును చూచినప్పటికినీ కర్షముయ బ్రహ్మదేవుని 
ఉపదేశమును మరువలేదని అతండు చెప్పిన మౌటవలెననే నడచెనని 
చెప్పుచున్నాయ - క్షత్తజావిదురుడా! శతధృతౌా గతేసతి తేన చోదితః తతః 
యథోచితంాబ్రహ్మచెప్పినట్పే, స్వదుహిత్యాః విశ్వసృజాంచమరీచ్యాదులైన 
ప్రజేశ్వరులకు ప్రాదాత్‌: 'తతీః అనుటచేత ఆలస్య మేనర్చ లేదని సూచితము. 

22, 23, 24. మందమతులకు చక్కగా తెలుపుట్టై వరులను స్పష్పపజచు 
చున్నాయ. కలాఅనుపేరుగల యామెను మరీచికి ప్రాదాత్‌. అనసూయను 
అత్రిమహర్షి కిచ్చినాండు. శ్రద్దను అంగిరోబుషికి, అయచ్చ్భత్‌, హవిర్భూః 
=అనెడు సామెను పులస్స్యునే కిచ్చినాయ. యుక్తాంంఅనుకూలవతియైన, 
గతియనెడు నామెను పులహునకు, సతీం=సాధ్వియైన క్రియఅనెడు నామెనూ 
శ్రతువునకును, ఖ్యాతియను నామెను భృగువునకును, అరుంధతిని పశిష్థునకును, 
సజాఆ కర్ణ్వముండు. య అయచ్చ్భత్‌. యయాఏ పత్నిచేత, యజ్ఞఃశ్రీహరి 
'సేవారూపమైన యజ్ఞము వితన్వతావోోషముగా చేయలుడునో అట్టి, శేంతియను 
నామెను అధర్వణున కిచ్చెను. అథ కృతోద్వాహాన్‌, సదారానీ విప్రర్షభాన్‌, 
సమలాలయతామర్యాదలతో సంతోషపజచెను. 


తృతీయస్కంధ చతుర్వింశాధ్యాయము 67 


25. తతః కృతదారాః తే బుషయఃనందం య 2 సంతః, 

౦=కర్షముని గూర్చి, నిమత్ర్య=పోయివత్తు మనిచెప్పి, స్వం స్వం 
మ. ప్రాతిస్టన్‌. 

26. సచ=ఆ కర్ణముండు, త్రియుగం=కృత త్రేతా ద్వాపరములందు 
అవతారము లెత్తెడు, 'విబుధర్హభం=దేవతోత్త ముండైన శ్రీహరియే, అవతీర్ణం= 
కపిలనామకుండై తనయింట “అవతరించెనని, ఆజాయాతన మనస్సుతోను 
బ్రహ్మదేవుని మాటతోను నిర్ణయించుకొన్నవాశై, వివో ఉపసంగమ్య, ప్రణమ్య 
సమభాషత=మాటలాడెను. "యుగత్రయావతారేణ త్రియుగళ్చేతి గచ్చతి” 
అనుప్రమాణముతో శ్రీహరికి త్రియుగుండని పేరు. 


27. స్వెః స్వెజతాము తాము చేసికొన్న, అమంగలైః నిరయే=నరక 
సదృశమైన సంసారిమందు. పాపచ్య మానానారాదుఃఖించుచున్న జీవుల 
విషయమందు, ఇహ=ఈ లోకమందు, భూయసాకాలేన దేవతాజాఇంద్రియ 
ప్రేరకులైన తత్త్వాభిమాని దేవతలు, నూనం=నిజముగా, ప్రసీదంతి ప్రసన్ను 
లగుదురు. 


28. శ్రీహరి ప్రసాదము లేనిది కేవల ప్రసాదముతో ప్రయోజనమేమి? 
అని ఆశంకించి దేవతా ప్రసాదము లేకున్నచో శ్రీహరి ప్రసాదము సాధ్యము 
కాకుండుట చేత శ్రీహరియెక్క ప్రసాదము ఒక జన్మమందు కాక అనేక 
జన్మలందు ప్రయత్నించి సంపాదింపందగినది. అది గూడ మృక్తి యోగ్యులైన 
ఉపాసకులకు మాత్రమే దొరకునదని చెప్పుచున్నాండు. యతయఃాఇంద్రియ 
సమూహమును జయించినవారు, బహుజన్మ విష్వేనాఅనేక జన్మములం 
దొనర్చిన పుణ్యముల ఫలముగా, శూన్యాగారేషూఏకాంత స్థలమందు, సమ్యక్‌ 
నవవిధద్వేష రహితమై శ్రేష్టమైన, యోగసమాధినా=భ్తక్తియోగముతో, అష్టాంగ 
యోగముతో కూడిన అనంప్రజ్ఞాత సమాధియనెడు ఏకాగ్రమనస్సుతో, యత్పదం 
ద్రష్టుం యతంతే. 

29. చాఇంకను, యజాఏ శ్రీవరి, స్వానాంాతన భక్తుల యొక్క, పక్షపోషకః 
=పక్షీయు లందరిని పోషించునో, సః ఏవ అద్య గ్రామ్యాణాంాంవిషయ సుఖములం 
దాసక్తులైన, నః హేళనాం గణయ్యకేవల అనుగ్రహబుద్దితో, గృహేషు, 
జాతః. 


30. భగవన్‌!=స్వామా! భక్తానాం, అభివర్ధనజాసాధన నభివృద్ధిపజచి 
మోక్షమున కర్తులగునట్టానర్చెడు, శర్మాభకు! లకు సుఖమును, 'కీర్తుః 
=కల్గించుటకు క్ర. త్వం, స్వయం వాక్యంానీమాటను, బుతం కర్తుం, 
మేగ్చేహే అవతీర్జోసి=దీనిచేత భక్తులకు సుఖమును కల్పించుట కొజకును 


68 భాగవత సుధాలహరి 


వారి యభిమానమును వృద్ది బొందించుట కొజకును తన వచనమును 
సత్య మొనర్చు కొనుటకుని భగవదవతారమైనదని సూచితము. 


31. హేభగవన్‌ స్వజనానాంానీ భక్తులైన (బ్రహ్మాది దేవతలకు, 
ఇహ=ఈలోకమందు, యాని యాని రూపాణి=వసుదేవుయు దేవకి మొదలైన 
రూపములు (దేహములు) రోచం తే=నీ అభివ్యక్తికి తగిన స్తానములని 
ఇష్టము లగునో, తాన్యేవ, అరూపిణజాప్రాకృత రూపములేని, తవ, 
అభీరూపాణి=అవతార మొనర్చుటకు ఇష్టమైనరూపములు. ఇప్పుడు బ్రహ్మాది 
దేవతలు కపిలావతారమునకు కర్దమ బష్ట్వా్టాత్రులు తగిన స్థలములని 
ఇష్టపడుటచేత శ్రీహరి అచ్చటనే అవతరించెనని అభిప్రాయము. ఏవేకారముతో 
"వ్యేక్రోభవేద్ధరిస్తత్ర యత్‌ స్థానం రుచిరం సఖాం' అనెడు ప్రమాణమును 
సూచించినట్లైనది. వ అనుచోట చతుర్జీ విభక్తికి బదులు షష్టిని 
వాడుటచేత స్ఞనులు శ్రీవారిని స్వామియనియే ఉపాసీంతురని జ్ఞాపించినప్లైనేది. 
బ్రవ్మోది రూపములని భాగవత తాత్పర్యము చెప్పిన శ్రీమదాహార్యుల మూట 
ఆయాయి ప్రతిమలందు యోగ్యులైన అధికారులు ఉపాసన యొనర్పవలెననుట 
గూడ సూచితమైనదని తెలియవలెను. 'సత్వం విశుద్ధం వసుదేవ శబ్దితం' 
అను మొదలైన వాక్యముల చేత వసుదేవుయ మొదలేన వారు స్వజనులని 
సిద్ధమైనది. 


32. కర్ణము డపరోక్షజ్ఞాని యగుటచేత కపిలుడు తన పుత్రుడని 
జ్ఞానము వడలి శ్రీహరియని తెలిసికొన్నవాండై శ్రీహరియందు తప్పు ఇతరుల 
యేందు కనలబడవియును అతనియందే కనశుడునవియును ఐన లక్షణములతో 
స్తోత్ర మొనర్చుచున్నాయడ. అహం=నేను, అద్ధాసత్యముగను, ప్రత్యక్షముగను, 
సూరిభిః నాబహ్మజ్ఞానులచేత, తత్త్వబు భుత్సయా=తత్త్యమును తెలిసెడు 
ఇచ్చతో, సదా అభివాదార్హణ పాదపీఠం,. ఐశ్వర్య వైరాగ్య యశోవబోధ 
వీర్యశ్రియాపూర్ణం, త్వాం, ప్రపద్యే. ఇచ్చట 'శ్రియా' అనెడు ఏకవచన 
ప్రయోగమదచేల్‌ శ్రీహరి మ. పరస్పరము భేదములేదని తెలిపినట్లైనది. 

33. పరంప్రకృతి పురుషులకంకె ఉత్త తృముండైనట్టియు (2) స సంపత్తుతో 
జనులను పూర్ణుల నొనర్చునట్టియు. ప్రధానంపురుషర= ముఖ్యపురుషుడ 
నిపించుకొన్న సి జగత్తుని ధరించిన, గమనశీలుండైన, మహాంతం= 
అనంతుండైన, కాలం=అనంతక్షాల స్వరూపియైన, కవిరాత్రికాలబ్డ డైన, 
త్రివతంచభూమి, నీరు, తేజస్సు వీనియందు వ్యాపించియున్న త్‌నళా 
స్వరూపముచేత అనంతుడైన మూడ వేదములచేతను తెలియందగినట్టి, 
లోకపాలం, ఆత్మానుభూత్యా=స్వరూపజ్ఞానముచేత, అనుగత ప్రపంచం=అేష 
వోషముగా ప్రపంచమును తెలిసికొనెడు, స్వేచ్చందక్తింాతన ఇచ్చాను సారముగా 


తృతీయస్కంధ చతుర్వింశాధ్యాయము 69 


జగత్సష్టి చేయుటకు శక్తిగల, కపిలంచబ్రహ్మదేవుని, రుద్రుని లాలించెడు, 
లయము నొందించెడు కపిలనామకుండైన నన్ను, ప్రపద్యే. 
"వేదైర్చృతాత్వాత్‌ భగవాన్‌ త్రివృదిత్యుచ్యతే బుధైః'' అనెడు ప్రమాణము 
త్రివృత్‌ పదముయొక్క అర్థమును దెల్పును. 
34. అవతీర్ణేన, త్వయా. ఆప్తకామః ఉతాఐష్టార్థము నెరవేరిన వాడనైనను, 
తంచపైనచెప్పిన్‌ అలక్షణములతో రూడిన, ప్రజానాం పతిం, త్వాం, "అద్య 
అభిపృచ్చే. అహం, పరివ్రజాంచంసన్యాసులయొక్క, పదవీం, ఆస్థితస్పన్‌, హ్చాది, 
త్వాం, యుంజన్‌ాయోగాభ్యాసముతో పొందుచున్న వాయనై, సళీకః చరిష్యే. 


35. కర్ణముని స్తోత్రముతో ప్రసన్నుండైన శ్రీహరి అతనికి జ్ఞానము 
నుపదేశించుచున్నాయ. మునే! సత్యలౌక్‌కాయథార్థ జ్ఞా జానవిషయమందు, “యత్‌, 
మయాప్రోక్తం, తత్‌, హి=అదియే, లోకస్య ప్రమాణించయథార్థజ్ఞాన కారణము. 
అథతుభ్యం, యత్‌, అవోచం, తత్‌, బుతం కర్తుం మహే అజని. 'హి' 
అనుటచేత తనమాట ప్రమాణయగుటకు తాను ఆప్తతముంగుటయే 
కారణమని తెలిపినట్లైనది. "బ్రహ్మా విష్ణుర్హి లోకస్య' "అనెడు స్కృత్యను 
సారముగా బ్రహ్మదేఖీయ చెప్పినది కూడ్‌ ప్రమాణమని సూచించినాయ 
'అవతార మొనర్చితినని' చెప్పుటతో శ్రీహరియందు ఆజ్జానాది దోషములు 
లేవని సిద్ధమైనది. అందుచేత శ్రీహరి అప్తతముండనియు, కత చెప్పినది 
ప్రమాణ 'స్ప్వసియు సూచితము. 

36. తన వారిపక్షమును పోషింతునని చెప్పిన దానిని వివరించుచున్నాండు. 
దురాశయాతొాదుఃస్థానమైన సంసారమునుండి, ముముక్షూణాం=విడుదలకై 
యత్నించుచున్న బేనులకు, తత్త్వానాంచదేహమందుండెడు పరమాత్ముడు 
మొదలైన తత్త్వముల, ప్రసంఖ్యానాయాచక్కని జ్ఞా జానమున్దై, ఉపదేశమున్రై, 
మే=ఆప్తకాముండైనను నాయొక్క, ఏతత్‌ జన్మ, "అస్మిన్‌ "లోకే. అంతేగాక 
ఆత్మదర్శనే, అపరోక్షజ్ఞానుల యొక్క, సమ్మతాయ=యథార్థజ్ఞానమును 
స్థిరపజచుట్టై. 

37. లోకమందు సాంఖ్యణాస్త్ర ప్రవృత్తి కనపడుచునే యున్నది. మరల 
దానిని చెప్పుటతో ప్రయోజనమేమి? అనలా వివరించుచున్నాయడ. భూయసా 
కాలేనాసమ్యక్‌ జ్ఞాన ప్రవర్తకులు లేనికాలమునుండి, అవ్యక్తజ౭అత్యంత 
సూక్ష్మమైన, ఏషజానేను ముందు చెప్పయోయెడి, ఆత్మపథకాపరమాత్మ తత్త్వ 
విషయక మార్గము, నష్ట అభూతీ. తం=ఆఅ ఆత్మ మార్గమును, ప్రవర్తయితుం= 
యథార్థ జ్ఞానమునకు సాధనమైన సాంఖ్యాస్త్ర నిర్మాణముచే వ్యాపింపచేయుట్టై, 
మయోధృతం ఇమం దేహం విద్ధి. 


70 భాగవత సుధాలహరి 


38. అవతార ప్రయోజనమును చెప్పి, తం త్వామపృచ్చే అనుటకుత్తర 
మిచ్చుచున్నాయ. మయా, ఆప్ఫష్టః౭అనుజను వడసి, కామం=చనీకు సుఖకర 
మగునట్లుగా, గచ్చ. మయిసన్యస్త కర్మణా, సుదుర్జ్ణయం, మృత్యుం ఇంద్రియ 
సమూహామును, జిత్వా, అమృతత్వాయ, మాం భజ. 

39. సేవించెడు ప్రకారము నుపదేశించుచున్నాండు. స్వయంజ్యోతిః 
=స్వప్రకాశకుడ, సర్వభూత గుహాశయం=సర్వప్రాణుల హృదయ గుహలందు 
వసించెడు వాయడనై, ఆత్మానంజీవు లొనర్చెడు కర్మలను గ్రహించి ఫల 
మొసతలెడు స్వామియైన, మాం, ఆత్మన్యేవాజ్ఞానస్వరూపియైన జీవునియందే, 
ఆత్మనా=లింగస్వరూప భిన్నమైన, నిత్య సేవారూపమైైన చిదానంద 
స్వరూపముచేత, వీక్షన్‌, విశోకళాసాంసారిక క్రేశములను వోంొట్టు కొన్న 
వాయ వై త్వం, అభయం బుచ్చసి. 

40. భయములేని యుక్తి ఇట్టిదని చెప్పుచున్నాయ. విశ్వం=ఈ ప్రపంచము, 
ఏతతాఇట్లు అనిత్యము, అసారమీ అని నీక్సు, హి=తెలిసినది కదా! అందుచేత, 
ఛాస్ట్రేనశాస్త్రీము నుపదేశించెడు ఆచార్యులనుండి, ఆత్మానంాఅంతర్యామియు, 
ఈశ్వరం=అఖండైశ్వర్యము మొదలైన గుణములకు గనిర్లైన శ్రహరిని, 
విజాయాసరో గత్తముండని తెలిసి, మునిఃఅపరోక్షజానియు, యదా=ఎప్పుడు, 
శారీతమనో వాళ్యజాలింగశరీర రూపమైన మనస్సు ముదలైన ఇంద్రియములు 
లేనివాండవగుదువో, తదా=అప్పుడు, ఉపప్టవాదుంఖాబ్డాన భయశోకరూపములైన 
ఉపద్రవము, న ఆఖ్యాతాప్రకాశింపదు. ముక్తియనళలా నిట్టిదేయని భావము. 

41. తల్లిగతియేమి? అనెడు ఆశంకకు చోటులేదని చెప్పుచున్నాడ. 
అహం, 'సర్షకర్మణాం=సమస్త కర్మముల యొక్క, శమనీంంముఖ్యతను 
పోలొట్టునట్తీ, ఆధ్యాత్మికీంపరమాత్మ మొదలైన తత్త్యముల విషయమేులు 
తెల్లుప్పువ్‌ట్సి సాంఖ్యవిద్యను. మాత్రే, వితరిష్యే. యయా=ఏ ఈ విద్యచేత, 
అసౌదేవీహూతియు, భయం అతితరిష్యతి-ఈ సంసారమును దాటి 
నిత్యాభయదుండైన శ్రీహరిని చేరును. 


42. తేన, కపిలేన, ఏవం, సముదితః, ప్రజాపతి, తం, 'ప్రదక్షీకృత్య, 
ప్రీతః వనం జగామ. హ ప్రసిద్దము. ఏవ భిక్షకు మాత్రమే (గ్రామమును 
ప్రవేశించు చుండెను. ల 


43 తక్కిన సమయములందు గ్రామ ప్రవేశము లేదని యర్హము. 
వనమును చేరె ననుట చేత ఒక్కకేచోట యుండెనని యర్హమగుచున్నీది. 
భూసంచారము చేయలేదని తాత్పర్యము. సన్యాసధర్మమునకు భంగేము 
వచ్చెను కదా! దానికి సమాధానము. మునిః నిస్పంగః అనగ్నిఃణలఅగ్నిని 
ఆత్మారోప మొనర్చుకొనుట చేత వోమాది కార్యములని, అనికేతనజాగృహము 
మొదలైన ఆశయములేని, ఆత్తెకశరణజాఆత్ముండనిపించుకొన్న శ్రీహరియే 
రక్షకుండై. నివాసస్తానమై యున్న, సః మౌనవ్రతం ఆస్టితః సన్‌ క్షోణీంవ్యచరత్‌. 
వాగింద్రియముచేతీ వ్రియా ప్రియవ్యవవోరము జరుగునీ. అది ప్రీతి ద్వేషములకు 


తృతీయస్కంధ చతుర్వింశాధా ర్ట్‌ియము "గ 


కారణ మగును. మనస్సు స్వాభావికముగనే కల్మష మైనది. వాగింద్రియ 
ఫ్యేచతో అది మరియు నీధికమీగును. కనుక ప్రియాప్రియ నివృత్తి ఏర్పడదు. 
ఇదియ సంసార మగును. అందుచేత మొదలు వాగింద్రియమును నియమింప 
వలెనని చెప్పినప్లైనది. 


44. ఇట్టు సంచరించుచు మనన మేమి యొనర్చుచుండెననుటకు బదులు, 
యత్తతాఏ ప్‌రబ్రహ్మ వస్తువు, సదసతోజామూర్త అమూర్త వస్తురూపమైన 
ప్రపంచమున కంటెను, పరం=విలక్షణమైనదో, అట్లి గుణావభాసే=జానాది 
గుణస్వరూపమై ప్రకాశించునట్టి (2) సృష్టి కుపకారకిములైన మహత్రక్య్యాది 
ప్రాళ్ళత పదార్థములందంతర్యామియై ప్రకాశించునట్టి, విగుణాసత్వరజస్తమోగుణ 
హూన్యమైన, ఏకభరక్తాశ్రీ హరియే సర్వోత్తముంఏ్‌ మరియొక్కండు కాయను 
సమిచీన జానపూర్వకమైన భ్ధక్తిచేత, అవభావితే=అనేకజన్మలందు సంపాదించి 
కొన్న సంస్మోరముచేత దృఢతరమైై అవిచలితమై ఈభావమందే సిరముగానుండు 
నట్టి (2) అనీశత్వము మొదలైన దోషలేశముకూడ లేనట్టి అీనవ్య భక్తిచేత 
చక్కీని ధ్యానమునకు విషయమైన, బ్రహ్మణాగుణపరిపూర్తు£2ైన శ్రీహరియందు, 
మనఃమనస్సును, యుంజానజాచేర్చినవాడై అపశ్యకత్‌ అని ముందున 
కన్వయము. మనస్సును చేర్చినవాండని చెప్పుట చేత భూసంచార సమయ 
మందును అతని మనస్సు విక్షిప్తము కాలేదని చెప్ప బడినది. అప్పుడు 
గూడ శ్రీహరి ఉపాసనకు కతి రాలేదని అర్దము. శ్రీహరి ఉపాసన యనలూ 
వాని విశిష్ట గుణములచింతన. ఆతని సర్వోత్తీ మత్వమునకు భంగము తెచ్చెడు 
దోషరాహాత్యములయొక్క చింతన. దీనినే "గుణావభాసే విగుణీ” అనుటతో 
చెప్పినాడు. అధిష్టాన విశిష్టము కాననే శ్రీహరి నుపాసింపవలెనని చెప్పినట్లైనది. 
దోషరహితుండని " చెప్పుపిచేత శ్రీహరియందు రాగద్వేషములు లేవని 
చెప్పినట్రైనది. 'ఏకభక్ష్యా' అనుటచేత నిగ్రహించుటకు సాధ్యము కాని మనస్సు 
శ్రీహరియ్‌ందే లగ్నమైనదని సూచితము. 


45,46. నిర్మిమజాశ్రీ హరియే స్వామి యని తెలిసి తనదేమియు లేదనెడు 
దృఢజ్ఞ్తానమున్న వయు, నిర్ణ ఏంద్వజద్వంద్వములను సహించునటియు, 
సమద్దకావస్తువులిను యథావత్తుగా తెలియునట్టియు స్వదృకొశ్రీపోరియే 
స్వతంత్రుండని తెలిసినట్టియు. ప్రత్యకాతన అంతర్యామియైన శ్రీహరియందే 
రమించు నటియు, అందుచేతనే శాంతధీకాదాని చేతనే హ్రూంతోర్మిః ఉదధిరివ, 
ధీరజాసంపడ్దోపత్తులందు నిశ్చలుైన, సః సర్వభూతేషు, అవస్థితం, ఆత్మానం, 
భగవంతం, అపశ్యత్‌=అపరోక్షజ్ఞానముతో చూచెను చ=ఇంకను, 
సర్వభూతాన్యపి=సమస్త పదార్థములను, ఆత్మని=*సర్వత్ర వ్యాప్తుండైన, 
భగవతి=త్రీహరియందు, వానినే అశ్రయించుకొనియుండువానిగా, అపశ్యత్‌. 
అపరోక్షజానమునకు ముందు భగవద్యానాదులతో నిర్మలత్వాది అధికార 
సంపత్తు" ఏర్పడును. "భూతగర్చ భూతిస్ట” అనెడు రెండు దొపములును 
ఆత్మశబమునకు అరములని సిదమైనది. "భూతగర్భశ్చ భూతసః 
పుర్ణేఏపద్విరూపవాన్‌, "అత ఆత్మేతి “తం ప్రాహుః సదైవాప్త గుణోయతః” 


అవ్‌ 


అని ప్రమాణము. 


గా భాగవత సుధాలహరి 


శౌ వాసుదేవే, సర్వజ్జే ఆతేష వోోషాకారములతో సర్వము నెజిలిన, 
ప్రత్యగాత్మని, భగవతి, పరేణ, చొజక్తి భావేన, లబ్తాత్మాజమనస్సును బొందిన 
వాడై, ముక్తబంధనజాఇచ్చా ద్వేష | విహీనేన, సర్వోత్ర, సమచేతసా, అనంా 
నిషిదమెన ఇ విష్ణ వైష్ణవ ద్వే షము అవి లేకున్నట్టిదై, సమస్త 
ప. రోపీములీందు ఫేర్రపత్తగుణ పూర్తతా ది రీతులతో 
సమత్వీ దృసయేమైన మనస్సుతో ఖగవరిత్రునందు భక్తి జల్లించి, భాగవతీం 
గతించభగేవతాప్తి రూపమైన మోక్షమును. ప్రాప్తజాపొందెను. 'పిక్కడ మొదలు 
వాసుదేవుడనీ[ూ అవతార రూపమునందు మనో లాభము. తరువోత నృష్టాది 
క్రర్తమైన మూలరూపమందు మనోలాభము పిదప తత్త్వ్వజ్తాన అంతర్యామియైన 
సూక్ష్మీ బింబరూపమందు మనోలాభమును కావలెననెడు 'శ్రమీమున తెలియవలిను. 
ఇటు అపరోక్షీకరించు వారికి సంసారమునందెడు కారణములేదు. మరల 
జననేము యొక్క అగత్యము లేని నారాయణ ప్రాప్తిథైన మృుక్తియే ఏర్పడునని 
కర్ణముని కథతో ఉపదేశించిన స్లైనది. 


ఇతి శ్రీమద్భాగవతే భాగవత సుధాలహరి వ్యాఖ్యయందు 
చతుర్వింశోధ్యాయము సమాప్తము. 


ఇరువది నాలుగవ అధ్యాయము 


కం. అని యిట్టు వేదనాభర 
మున ముసుకుచుం బలుకం గర్హ్వముయ మనుపుత్రిన్‌ 
గనుణొని సరసిజ నయను వ" 
చనములు మది సంస్కరించి సతి కిట్టనియెన్‌. 824 


కం. మనుసుత! నీమది దుఃఖం 
బును బొందకు మచిరకాలమున భగవంతుం 
డనఘుం డక్షరుంయడ జనా 
ర్దనుడ భవద్గర్భమందు. దగ వసియించున్‌. 825 


క0. వరనియమ వ్రతనిష్టా 
చరణ నియుక్తా ంతర్‌ంగ సమధికవై స సం 
భరిత తపోధన దాన 
స్ఫురిత శ్రద్ధానుభక్తి పూర్వము గాంన్‌. 826 


మ. మజి నారాయణ పాదపద్మములు సమ్యగ్నక్తిం బూజింపు త 
త్పురుష శ్రేష్టుడు మానసంబున భవత్పూజానుస 0ప్రీతుథై 
కరి మర్థిం తీరుణీశిరోమణి! భవద్గర్భష్టుంై యుండి తాం 
గరుణరే జేయు భవన్మనో జనిత కో (గ్రంథి విచ్చేదమున్‌. 827 


తృతీయస్కంధ చతుర్వింశాధ్యాయము 7 


దేవహూతి గర్భంబున విష్ణుండు గపిలాచార్యుండుగా నుదయించుట 


చ. అనవుడు దేవహూతి హృదయంబున సంతస మంది య మ్మునీం 
ద్రుని వచన గక్రమంబునం బరున్‌ భగవంతు ననంతు. బద్మలో 
చను హరి విష్ణు నర్చనము సల్పుచు నుండం గొన్ని యబ్దముల్‌ 
చనునెడ దానపొంతకుడ సమ్మతిం గార్హమమైన తేజమున్‌ 828 


కం. ధరియించియ మ్మునీంద్రుని 
తరుణీగర్భంబువలన దనుజారి శమా 
తరు కోటరమున వైూ 
నరు6 డుదయించిన విధంబునన్‌ జనియించెన్‌. 8౭29 


సీ. అ య్యవసరమున నాకాశమున దేవ 
తూర్య ఘోషంబులు దుముల మయ్యె 
నందిత దేవతా బృందంబు లందంద 
కురిసిరి మందార కుసుమవృష్టి 
గంధర్వ కిన్నర గానంబు వీతెంచె 
నప్పరోగణముల యాట లొప్పె 
వావిరి దిక్కులం గావిరి విరిసెను 
దవిలి వారుల కలంకువలుమానె 
తే. సాధుజనముల మన్‌ములు సంతసిలె 
హోమ వహ్నలు ప్రభలం జెన్నాంద వెలిలెం 
గుసుమఫల భారముల నొప్పెం గుజము లెల్ల 
సర్వసస్యాళిచే నొప్పె జగతి యెల్ల. 80 


వు ఇట్టి మవహోత్పవంబున దేవహూతికిం దత్త్వబోధంబు గావించు 
కొటీకుం దదీయ గర్భంబున నుదయించిన పరబ్రహ్మస్వరూపుండైన 
నారాయణుని దర్శించు కొజకు మరీచి ప్రముఖ మునిగణ సమేతుండై, 
చతుర్ముఖుండు చనుదెంచి, యమ్మహాత్ముని దర్శించి, కరమ 
దేవహూతులం గనుంగొని యిట్లనియె. ఫ్‌! 


కం. నుత చరితులార! మారలు 
కృతకృత్యులు విష్తుపూజం గేవల భక్తిన్‌ 
మతి నిష ష్కపటులై చే, 
సితిరి తదర్భన ఫలంబు చేకుటె మోకున్‌. 82 


కం. శ్రితభయ హరణుయడ మునిజన 
నుతచరితుడ పరుయ మా మనోరథ సిద్ధిన్‌ 
వితతంబుగట4ావించు 
జతురత మా జన్మమింక సఫలతం బొందెన్‌. జూ 


7/4 


కం. 


౬ 


కం. 


కం. 


భాగవత సుధాలహరి 


వినుయ సకామనులై హరి 

ననుపమ భక్తిన్‌ భజించు నదె ముక్తికి జా 

లును మా పుణ్యం బేమని, 

కొనియాడంగ వచ్చు? నీతికోవిదులారా! 84 


అని వెండియుం గర్జముని గనుంగొని యిట్లను. భవదీయ తనూభవలం 
బ్రకట సీ వ్రతాచార స ౦పన్నులైన మునివలీణ్యులకుం బెండ్రి "సేయుము. 
అట్లైన వారివలనం బ్రజా సృష్టి బహు విధంబుల వృద్ధిం 'హిందు నని 
చెప్పి మజియు నిట్లనియె 835 


అనఘ! భవత్సుతుండు సముదంచిత తేజుడనైన యి మ్మవాో 
త్మునిం బరమేశు నీశు నజితు న్న వికారు నమేయు నచ్యుతు 
న్ననఘుని నక్షరున్‌ హరి ననంతుని నీశునిం గాదలంతు నీ 
ఫఘనుయ సమస్తచేతన నికాయ హృదీప్పిత దాయిగావున్‌. 836 


మానిత జ్ఞాన విజ్ఞాన యోగంబులు 
ననునుపాయంబులు నొనరం జేసి 
యోలిమై కర్మజీవుల నుద్ధరించుట 
"కొజకు నమ్మహితొత్మకుండ సమగ్ర 
హాటక రుచి జటాజూటుండు నుత్స్ఫుల్ల 
పంకజనేత్రుండు పద్మ వజ్ర 
హల కులిశాంకుశ లలితరేఖాంకిత 
చరణ తలుండును సతగుణుడు 


నగుచు నిప్పుడు సరసీరుహాక్షి! నీదు 

గర్భమం దుదయించెను ఘనుయ నీకుం 

దత్త్వబోధంబు గావించుం దావకీన 

హృదయ మందుల సంశయ మెల్లం బాపు. 87 


మజియును. జః 


నుతి కెక్కి సిద్ధగణసే వితుండై 

ఘనసాంఖ్యయోగ విలసిత తత త్వ 

స్ధితి నిరతుండగుచు. గపిలా 

ఖ్యత దనరి చరించు నీ జగత్తయ మెల్లన్‌. జ 


అని పలికి య మృ్మరీచిం 
గని యుద్వాహార్థమునిచి కమమలజుండంతన్‌ 


తృతీయస్కంధ చతుర్వింశాధా్య్యయము 75 


హ్‌ 


దననందనులగు నారద 
సనకాదులయగూడి యాత్మసదనము కరిగెన్‌ జం 


అంతనా కర్ణముండు కమల సంభవ చోదితుం డగుచు యథోచితంబుగా 
నాత్మీయ దుహితల వివాహంబులు సేయందలంచి, మరీచికి గళయను 
కన్యకను, అత్రికి ననసూయను, అంగిరసునకు శ్రద్ధను, పులస్త్యునకు 
హవిర్భువును, పులహునకుం గతిని, క్రతువునకుం గ్రియను, భృగువునకు 
ఖ్యాతిని, వసిష్ణునకు నరుంధతిని, అధర్వునకు శాంతినింగా నిజకులాచార 
సరణిం బరిణీయంబు గావించిన, వారును గృత దార పరిగ్రహులును, 
కర్షమ కృత సంభావనా సంభావితులును నగుచు నతనిచేత ననుజ్ఞాతులై 
జాయాసహితు లగుచు నిజాశ్రమ భూములకుం జనిరి. అనంతరంబు 
కర్ణముండు దేవోత్త ముండగు విష్ణుండు దనమందిరంబున నవతరించి 
యుంటం దనచిత్తమున నెజింగి వివిక్త స్టలంబునకుం జని యచ్చట. 
గపిలునికి వందనం బాచరించి యిటనియె. 841 


చతురాత్మ! విను మాత్మకృతములైనట్టి య 

మంగళ భూతకర్మంబు లనెడి 
దావాగ్ని శిఖలచే దందహ్యమానులై 

నట్టి జీవులు దుదముట్టలేక 
పాయక సంసారబద్దులై యుందురు 

బహుళ కాల మ్మిట్టు పరంగు చుండ 
సకలదేవతలు ప్రసన్నత నొందంగ 

బహు జన్మ పరిచయ ప్రాప్తయోగ 
చిరసమాధి తపోనిష్టచే వివిక్త 
దేశముల యోగి జనములు ధృతులు నేమ 
హానుభావు విలోకింతు రట్టి దివ్య 
పురుషరత్నంబ! నాయింటం బుట్టి త్రీశ! 842 
మజియు సంసార చక్ర పరిభ్రామ్య మాణుల మగుచు గ్రామ్యులమైన 
మావర్తనంబులు గణింపక మదీయ గృహంబునం బూర్వంబునం బ్రతి 
శ్రుతంబులైన భవదీయ వాక్యంబులు దప్పకుండ నుగ్రహింప నుదయించి 
తని వెండియు నిట్లనియె. 843 


6 


7/6 


కం. 


కం. 


కం. 


యూ 


కం. 


భాగవత సుధాలహరి 


తలపోయల నప్రాకృత 

బలయృక్త చతుర్చు జాది భవ దవతారం 

బులు నీ కనురూపములై 

పొలుపొందుం గాదె? పరమప్పురుష! మహాత్మా! ౪84 


అదియునుంగాక. జ్‌ 


అనయము భవదీయాథ్రిత, 

జన సంరక్షణము కొజకు సమ్మతితో. దా 

లిన మానవరూపంబులు 

ననురూపము లగును గాదె? హరినీ కెపుడున్‌. జం 
సుమహిత తత్త్వజ్ఞానా 

రము విద్వజ్ఞనగణంబు దవిలి నమస్కా 

రము లోలిం జేయు పదపీ 

ఠము గల నిను బొగడ వశమొ? ఠవణింపంగన్‌ ఖ్‌ 


సమధిక షడ్తుజైశ్వర్య కారణుండవు 
పరమేశ్వరుండవు ప్రకృతిపురుష! 
మహ దహంకార తన్మాత్ర తత్‌ క్రోభక 
హేతు కాలాత్మ విఖ్యాత ధృతివి 
జగదాత్మకుండవు చిచ్చక్తి వి 
నాత్మీయ జఠర నిక్షిప్త విశ్వప్రపంచ 
మును గల సర్వజ్ఞమూర్తివి స్వచ్చంద 
శక్తి యుక్తుండవు సర్వసాక్షి 
వగుచుం గపిలాఖ్యం దనరారు నటినీకు 
ననఘ! మొక్కెదం బుత్రుండ వగీచు నీవు 
నాకుం బుట్టిన కతన బుణత్రయంబు 
వలనం బాసితి నిశ భక్త వరద! నేను. జం 


మానిత వ్రత యోగసమాధి నియతిం 

జెంది భవదీయ పొదారవిందయుగము 

డెందమునం జేర్చి శోకంబులందుం దొలణి 

సంచరించెద నంచితస్థలములందు. ఖం 
అని యిట్టు విన్నవించిన 

మునిపుంగవుండైన కర్ణముని వచనంబుల్‌ 

విని భగవంతుండగు న 

య్యనఘుయడ కపిలుండు వలికె నర్మిలి దోతన్‌. 850 


తృతీయస్కంధ చతుర్వింశాధ్యాయము 


సీ. 


కం. 


కం. 


కం. 


కం. 


నాచేతం బూర్వంబునం (బ్రతి శ్రతమైన 
వచనముల్‌ దప్పక వరమునీంద్ర! 
నీయింట బుట్టితి నిర్హేతుకస్థితి 
భూరిదయాగుణంబున నవాప్త 
సకల కాముయడ నేను సన్ముని వేషంబు 
ధరియించు టెల్లనా కొబికుంగాదు 
విను మహాత్మకులైన మునులకు. బరమాత్మ 
గురు సద్వివేకంబు నరసిచూప్ప్తు. 
తత్త్వబోధంబు కొజుకును దాల్బడుడిన 
యంచిత వ్యక్తమార్గమైనట్టి దేహ 
మని తలంపుము స్టుత్పద్‌ ధ్యానశ్తి 
ధీపరాయణ మహిమంబు తేజరిల్ల. 


సమధిక నిష్టం గృతయో 
గమునన్‌ స్ప్యస సకల కర్ముండవై మో 
హముం బాసి భక్తిచే మో 
క్షముకై భజియింపు నను వూరరహితుండై. 


నను. బరమేశు. బరంజ్యో 

తిని ననఘు ననంతు దేవదేవు సకలభూ 
తనికాయ గుహాశయు నా 

ద్యుని నజు నాద్యంతహన్య దురితవిదూరున్‌. 


తిరముగ భవదీయాంతః 

కరణ సరోజాత కర్ణికా తలమున సు 

స్ట్‌రుం జేసి యింద్రీయంబుల 

నీరసించి మనోంబకమున నెజిం గను మనఘా! 
అట్లేని 

తనరిన మోక్షము నొందెద 

వని పలికిన. గర్హముండు నమ్ముని కరులచం 
ద్రుని వలగొని వందనములు 

ఘనముగ నతిభక్తి ౬ బేసి కౌతుక మలరన్‌. 


మునిగణ సేవిత మగు వన 

మునకుం జని యందు మౌొనమున నిస్పంగుం 
డును వహ్ని రహితుండనికే 

తనుయను నాత్తెకశరణ తత్పరుండగుచున్‌. 


స// 


జ్‌! 


జా 


జై 


ట్‌ 


ట్‌ 


గ్య భాగవత సుధాలహరి 


వ. పరబ్రహ్మంబు. జిత్తంబున నిల్పి యహంకారంబు విడిచి, మమత్వంబు 
నిరసించి, దయాగణంబునంజేసి సకల భూతంబులందు సమత్వంబు 
భజియించి, శాంతి శేముషీ గరిష్టం డగుచు, నిస్తరంగం బగు వార్టి 
చందంబున ధీరుండై నిఖిల ప్రవీంచంబును వాసుదేవమయంబుగ్య, 
దలంప్పుచు భక్తి యోగంబున భాగవత గతిం బొందె. 858 


ఇది పోతనామాత్య విరచితంబైన ఆంధ్రమహాభాగవతమున 
తృతీయస్కంధమున ఇరువది నాలుగవ యధ్యాయము. 


824 వేదనాభరమునన్‌ాదుఃఖము యొక్క భారమునందు, 
మునుయుచున్‌మునిలినదై, సరసిజనయనువచనములుూశ్రీ మహావిష్ణువుయొక్క 
మాటలు. 


825. అచిరకాలమునస్‌=శీ ఘ్రముగానే, భవద్గర్భమందున్‌ొనీయొక్క 
కడుపులో, 


826. వరనియమా్రేస్టములై నియమములు గల, ప్రతనిష్టా+ఆచరణా 
ఎక్కువ [వ్రతములయొక్క చేయుటచేత, నియుక్తానియమింపణుడిన, 
అంతరంగామనస్సు కలిగిన దానివలన, సమధికవైగొప్పదానవై, సంభరితా 
ఎక్కువైన, తపజాతపస్సుచేతను, ధనదానాధనము యొక్క దానముచేతను, 
స్ఫురిత ప్రకాశింపచేయలుడిన, శ్రద్దానుభక్తి పూర్వముళా భమ్‌శ్రద్ధతో కూడుకొన్న 
భక్తి పూర్వకముగా. 

827.సమ్యక్‌భక్తి న్‌ఎక్కువ భక్తిచేత, తత్‌*పురుష శ్రేష్టుడు ఆ 
భగవంతుడు, పూజా+అను సంప్రీతుడై=పూజతో ప్రీతినందినవాతైై, భవన్మనో 
జనితానీయొక్క మనస్సు నందేర్చడిన, శంకా [గగ్రంధాసందేహ మనెడు 
ముడియొక్క, విచ్చేదమున్‌ఛేదించుటను. 


828. అమ్మునీంద్రుని వచన క్రమంబునన్‌ఆ కర్ణమముని చెప్పిన మాటల 
ననుసరించి, పద్మలోచనున్‌-తామరలవంటి కన్నుల గలవానిని, అబ్బముల్‌ొ 
సంవత్సరములు, కార్థమమైన తేజమున్‌కర్ణమమునికి సంబంధించిన తేజస్సును. 


829. దనుజ+అరి=శ్రీ మహావిష్ణువు, శమితరుకోటరమునన్‌=శమివృక్షము 
యొక్క తొజ్బయందు, వై్వైనరుడ-అగ్ని, 

830. తూర్యఘోషంబులుూతప్పెటల యొక్క ధ్వనులు, తుముల 
మయ్యెన్‌ఎక్కు వయ్యెను, నందిత దేవతాబ్బందంబులుూఆనంద మొందిన 


తృతీయస్కంధ చ తుర్వింశాధ్యాయము 79 


దేవతల గుంపులు, వీతెంచెనావచ్చెను. కావిరి విరిసెనూక్రమ్ముకొన్న మేఘముల 
గుంపు తొలగెచు. కలంకువలు=సంక్షోభములు, కుజములు=వృక్షములు. 


831. పరబ్రహ్మ స్వరూపుయాసర్వోత్తమ దేవస్వరూపుయు. 
832. కృతకృత్యుండయాసార్థకమైన జన్మము కలవాయ, కేవల ఛభక్తిన్‌= 


ఇతరమార్గముల సంకలనములేని భక్తిచే, నిష్కపటులర్రైమోసము లేనివారై, 
చేకుజెన్‌ఏర్పడెను. 


83. _ చతురతన్‌ానైపుణ్యముతో, వితతంబుగన్‌విస్తారముగా, 

తాత్పర్యము : కర్టముంన్న మాటలతో దేవహూతికి గొప్పదుఃఖము 
కలిగెను ఆమె యా దుఃఖములో మునింగి ముందు చెప్పినట్లుగా పలికినది. 
ఆ మాటలు కర్షముంయ విని శ్రీమహావిష్ణువు తన కిచ్చిన వరీములు దలంచి 
ఆమెతో నన్నాయ. దేవవూతీ! నీమదియండు దుఃఖమునందకు. శీఘ్రకాలముననే 
భగవంతుడైన జనార్హనుయ నీ గర్భమున ప్రవేశించుచున్నాడ. నీవు 
కూడ నా భగవంతుని జన్మకు తగిన యోగ్యతను సంపాదించుట్టై నియమ 
పరిపూరితములైన వ్రతములు వట్టుము. తదాచరణముతో నీ మనస్సు సకల 
రీతుల నియుక్తమగుగాత. దానితో నీవ్యక్తిత్వమున కొకగౌరవ మేర్చేడును. 
తపస్సు దానము పుష్కలముగా నొనరింపుము. ఇవి రెండును శ్రద్దాపూర్వకముగా 
నొనర్చుము. వాని వెనుక సమ్యగనుష్టితమైన భక్తి బలముండవేలెను సుమా! 
వేరుచింతలు మాని శ్రీమన్నారాయణుని పాదపద్మములను చక్కని భక్తితో 
పూజింపుము. అతయడ నీ పూజలచేత సంతుష్టుడై నీగర్భమునుండి జన్మించి 
నీ మనస్సునం దేర్ప్చడిన సంశయ మనెడు 'ముడిని విచ్చేద మొనర్చును” 
ఈ మాటలతో దేవహూతి మనస్సు ఆనందముతో నిండినది. అతయడపదేశించి 
నట్లామె భగవంతుని పూజింప. దొండగెను. ఆ పూజతోనే కొన్ని సంవత్సరములు 
గడేచినవి. ఆమె పూజానిష్షతో సంతృప్తుడైన పరమాత్ముంయ కార్లమమైన. 
వీర్యమును జెంది యామెలో ప్రవేశించినాండు. దేవహూతినుండి భగవంతుం 
శమివృక్షము యొక్క తొబ్దనుండి అగ్నిదేవుం డుదృవించినట్టు జన్మించినాయ. 
ఆ శ్రీమహావిష్తువు యొక్కీ జన్మవేళయందు దేవతూర్యములు గగనమందు 
బిట్టుగా మైసినీవి. సంతోష భరిత వృదయములతో దేవతలు కల్పవృక్షముల 
పూలు గురియించిరి. 


గంధర్వులు కిన్నరులు గాన మొనర్చినారు. అప్పరసల యాటపాటలు 
చెలఠెను. దిక్కులు మాలిన్యమును దొలంి ప్రసన్నము లయ్యెను. 
సముద్రములందు తరంగ క్షోభములు తగ్గినవి. వార్డులు హౌూంతము లైనవి. 
సత్పురుషుల మనస్సులు సంతోషముతో నిండినవి. హోమవహ్నలు 
ప్రభాసమన్వితములై వెల్‌ళెను. ఏ చెట్టునందు, జూచినను పూలు, నమృద్ధమలైన 
ఫలములు. ఏ పొలములందు. జూచినను సస్యాళి విరివిగా పండినది. 


80 భాగవత సుధాలహరి 


ప్రపంచమున కంతయు మహోత్సవ మయ్యెను. దేవహూతికి త త్త్యబోధ 
గావించుటకు పరమాత్మ యామె గర్భమున జన్మించినాడయ. పరబ్రహ్మ 
స్వరూపుడైన ఆ శ్రీహరిని ద) లచుట కొజకు బ్రహ్మదేవుయ వచ్చెను. 
ఆతని వెన్మ మరీచ్యాదులైన బుషులు చతుర్ముఖుయ వచ్చి నారాయణుని 
దర్శించి కరమ దేవహూతులను జూచి ఇట్ట్లన్నాంయ. "వవిత్రము లైన 
చరితముగల దంపతులారా! మాజన్మలు సార్ధకమైనవి. 'కేవలభ్ధక్తి పూర్వకముగా 
అనేక వర్షములు విష్ణు పూజ లొనర్చితిరీ. 'తదర్భనా ఫలములు నేటికి 
మోకు సిద్ధించినవి. ఆ్రీతుల భయములు దొలశ4శించువాయడ, మునులచేత 
పాగడశుడీనవాయ నీ కోర్కెను తీర్చినాండు. నీ జన్మము నూరుపాళ్ళు 

సఫలమైనది. సకామఖభ్గక్తియైనను భగవంతుని యెడ నొనర్చినప్పుడు అది 
గంగాజలమువలె సార్దకము. ఆ భక్తియే మోక్షిమివ్వయాలును ఇత మిరు 
నిష్కామముగా భగవంతుని భజించితిరి. దాని పుణ్యఫలమేమని చెప్పవచ్చును? 


835. వెండియున్‌ాఇంకను, భవదీయ తనూభవలన్‌ానీయొక్క బిడ్డలను, 
ప్రకట శీలవ్రతాచార సంపన్నులుూప్ర ప్రసిద్ధమైన సత్స్వభావము వ్రతములు 
బాహ్యాచారములు వీనిచేత కూడినవారు.” 


836. సముదంచిత తేజుడూఎక్కువగా ప్రకాశించుచున్న తేజస్సు 
కలవాయ, అజితుయాఎవ్వరిచేత జయింపలుడనివాంయడు, అమేయున్‌=అతని 
శక్తి ఇంతటిదని కొలంత కందనివాయ, అచ్యుతున్‌తన సహజ జ్ఞానయోగము 
నుండి ఎన్నండును చ్యుతుడగాని వాయ, అనఘుండయాపాపరహితుయ, 
సమస్త చేతన నికాయాసమస్త జీవరాసుల యొక్క, వృదీప్పితదాయిమనస్సు 
నందుంగల కోర్కెల దీర్చువాయడు, 


837. మానితాగౌరవింపందగిన, జ్ఞానవిజ్ఞాన యోగంబులుాస్త్రదృష్ట 
జానము, అపరోక్ష జానము, అనూ ఉపాయంబులూమార్ష ముల్‌ 
కర్మజీవులస్‌=కర్మములజేత జన్మమందిన వారిని, సమగ్రావిస్తారమైన. 
హాటకరుచి=బంగారువన్నెలుగల, జటాజూటుండు =జడలగుంపు కలవాయు, 
ఉళ్ళుల్ల పంకజనేత్రుండుూవికసించిన పద్మముల వంటికన్నులు కలవాయడ, 
హలానాగలి, కులిశావజ్రాయుధము, అంకుశ=అంకుశము, సత్త్వగుణుయా 
సత్త్వమే గుణముగాం గలవాయు, తావకీన హృదయమూనీయొక్క మనస్సు. 


839. సాంఖ్యయోగ విలసితాసాంఖ్యయోగమందు ప్రకాశించెడు 
తత్ర్త్వస్థితియందున్నవాయ, కపిలాఖ్యతన్‌ాకపిలుండనే పేరుతో 

జం. ఉద్వాహార్థము ఉనిచాబిడ్డలకు 'పెండ్దియగువణకు ఉండుమని 
యాజ్జాపించినవాత్రై, ఆత్మసదనమూతనే నివాసమైన సత్యలోకము. 


తృతీయస్కంధ చతుర్వింశాధ్యాయము 81 


౪1... కృతదార పరిగ్రహములుభార్యలను (గ్రహాంచినవారు, కర్దమ క్చత్ర= 
కర్ణమమునిచే చేయణతుడిన, సంభావనా=గౌరవములచేత, సంభావితులు 
=సంతోషపడిన మనస్సు కలవారు, అనుజ్డా తులు= అనుజ్జ ఇవ్వ ణుడినవారు, 
జాయా సహితులూభార్యలతో కూడినవారు, వివిక్త స్థలమూపీకాంతము. 


842. ఆత్మకృతములు=త మచే చేసికొన ణుడినవి, అమంగళభూత 
కర్మంబులు=అమంగళమును తెచ్చి పెట్టడు పాపముతో కూడిన చేష్టలు, 
దావాగ్ని నిఖలచేన్‌= =అడవికంటుకొన్న అగ్నిజ్వాలలచేత, దందేహ్య 
మానుయ= =ఎక్కువగా దహింపడుడుచున్నవాయ, సకల దేవతలు ప్రనన్నతస్‌ 
ఒందగన్‌=ఇంద్రియా ధిష్టాన దేవతలు సంతోషమును బొందగా, బహు 
జన్మ పరిచయప్రాష్త=అనేకీ జన్మలసంబంధముచే నేర్పడిన, వివిక్త దేశములన్‌ 
=ఏకాంతములందు, ధృతులూధైర్యము కలవారు. 


843. సంసార చక్ర పరిభ్రామ్యమాణులు=సంసారచ క్రమందు నిలువక 
తిరుగుచుండెడివారు, (గగ్రామ్యులు= అసంస్కృతమైన బుద్ధిగలవారు, గణింపక= 
లెక్కింపక, ప్రతిశ్రతంబులుూప్రతిజ్ఞచేయ ండినవి. 

౪౫4. " తలపోయణభన్‌ాచింతింపంయ, అప్రాకృత బలయుక్త=ప్రకృతి 
సంబంధముకాని బలముతో కూడిన, చతుర్చుజాది భవదవతారంబులు= 
చతుర్భుజుడ మొదలైన అవతారములు, నీకు అనురూపములూనీకు తగినవి. 


తాత్పర్యము : మరల కర్షమునిం జూచి బ్రహ్మదేవుడిట్టన్నాయ. నీ 
గర్భమందు జనించిన కూతులకు గొప్పదైన శీలముచేతను వ్రతానుష్టానముల 
చేతను ప్రసిద్దులైన మునిశ్రేష్ణులకిచ్చి వివాహమొనర్చుము. అప్పుడు వారివలన 
సృష్టి క్రమము గొప్పగా నభివృద్ధి బొందంగలదు. నీ గర్భమందు జన్మించిన 
కుమారుడ నిస్సమమైన తేబిస్సుగల భగవంతుయ. సర్వదేవోత్తముండు. 
ఎన్నడును పరాజయములేనివాండు. వికారములేనివాండు. అతని శక్తి ఇట్టిదని 
చెప్పుటకు సాధ్యముకాదు. తన సహజస్టితి నుండి చ్యుతుండ కానివాడు. 
పాపరహితుండు. సమస్త జీవనికాయముల యొక్క మనస్సునందుండు కోర్కెను 
వారి వారి యోగ్యతలను బట్టి దీర్చువాండు. జ్ఞానవిజానాది యోగములు 
అతండు చూపించిన మార్గములి. ఆతంయడ కర్మజీవుల మేద్ధరించుట కొణరు 
ఈ యుపాయముల నేర్చటిచెను. అతంయడ వితతమైన బలిగారు కాంతిగల 
జటాజూటము గలవాడై నీయం దవతరించినాయ. వికసించిన తామరల 
వంటి వాతని కన్నులు. ఆతని పాదములన్‌ పద్మరేఖలు వజ్రచిహ్నములు. 
హలలక్షణము, కులిశాంకనము, అంకుశరేఖలు, సత్త్వప్రధానమైన మూర్తి 
ఆస్వామి. ఓ దేవహూతీ! ఆతయ నీకు తత్ర్త్వమార్గము నుపదేశించి నీ 
సంశయ (గ్రంథిని వినాశ మొనర్చును. అంతేకాదు. సిద్దేగణ "సేవితుండై తత్త్వ 


ణి భాగవత సుధాలహరి 


స్వరూపములను నిరూపించి సాంఖ్యయోగమున కధినేతమై కపిలుండను పేరుతో 
ఈ ప్రపంచమున సంచరించును. మరల బ్రహ్మదేవుండయ కర్షముని వైపు 
తిరిగి యన్నాండు. -"నాయనా! కుమార్తెలకు వివాహ మొనర్చిన తరువాతనే 
నీసన్యాస గ్రహణము". ఈ మాటలతో బ్రహ్మ సత్యలోకమున కేగెను. ఆతని 
వెంటనే నారద సనకాదులు కూడ. బోయిరి. కర్టముడు బ్రహ్మచేత 
ప్రేరేపింపబడినవాథై యథోచితముగా తన కన్యలను మహర్దుల కిచ్చి వివావము 
చేసెను. మరీచికి కళ నొాసలెను. అత్రి అనసూయను చేపట్టెను. శ్రద్ధను 
అంగిరసుడు చేపట్టెను. పులస్త్యునకు హవిర్భువు నొసణెను. గి పులహేని 
భార్య. 'క్రతువునకు కీయ భార్య. భృగుమహర్షి ఖ్యాతిని చేపట్టినాండు. వశిష్థుం 
డరుంధతికి భర్త. అధర్వుండు శాంతిని చేపప్టైను. ఈ వివాహీము లన్నియే 
కులాచార సరణీగనే సాగీను. కర్ణముయ అట్జుండ్రను గొప్ప గౌరవములతో 
సన్మానించినాయ. వా రెంతయో సంతోషమొరదిరి. ఆ మహర్షులు కర్ణమునిచే 
ననుజ్ఞాతులై భార్యలతోయాడ నిజాశ్రమములకు. బోయిరీ. కర్ణముడ 
సర్వోత్త్‌ ముంజైన శ్రీహరి తనయింట పుట్టినాండని బ్రహ్మదేవుని వచనముల 
చేతను, శ్రీహరి తన కిచ్చిన మాటవల్లను తెలిసికొన్నాండయ. ఆతండే కాంత 
స్థలమునం కేగెను. కపిలునకు నమస్యోర మొనర్చి ఇట్టన్నాడు. 


స్వామి! ఈ మానవులు తమజన్మములలో అమంగళకరములైన అనేక 
దుష్కర్మలొనర్హురు. అ దుష్కర్మలచేత నిరంతరము పరితపించు చుందురు 
తత్ఫలము వారికి అనంత సంసారమును అనంతవేదనను గల్గించును. వారి 
జనన మరణములకు విడుమరయే లేదు. నిత్య సంసోరులు. ఇస్తే 
అనంతకాలము గడచును. అనేక వ్రతనిష్టలతో ఇంద్రియముల జయింపీ 
యత్నింతురు చాల జన్మలకు ఇంద్రియాధిష్టానదేవతలు తృప్పినంది 
కరుణింతురు. బహుజన్మలు సాంకేతికమైన యోగమార్గముల ననుష్టించి 
, సమాధిని సాధించుకొందురు. దుష్కరములైన తపముల సానర్తురు. ఆ పః 
(ఫలముగా ఏకాంతమందు నీ పాదపద్మములు పొడగందురు. నిన్ను 
సాక్షాత్కరించు కొనుట మహాదుర్లభమైనపని. అట్టి పురుషోత్తముడవైన నీవు 
కరుణతో నాకొసణిన వరదానమును బట్టి నా 'ముంట బుట్టితివి. స్వామి! 
మేము సంసార చక్రమందు తిరుగుచుండువారము. గ్రామ్యులము. నీవు మా 
ప్రవృత్తులలోని దోషములు గణింపక నాకు నీ విచ్చిన మాటను దప్పక న 
న్ననుగ్రహింప దయచేసినావు. అనాద్యనంత! నీ యవతారము లన్నియు 
అప్రాకృతమైన తత్త్యముతో కూడినవి. చతుర్భుజాదు లయిన నీ మూర్తి 
కను రూపములై యుండును. నీవే పరమ పురుషుడవు. పరమాత్ముండవు. 
నీకు నమస్కారము. 


తృతీయస్కంధ చతుర్వింశాధ్యాయము 8 


846. భవదీయానీ వారైన, ఆ్రితజన=ఆశ్రితులయొక్క, సంరక్షణము 
కొజకునూరక్షించుటకొజకు, మానవ రూపంబులుూతాల్చినట్షిరూపంబులు, 
అనురూపము లగును గాదెతగినట్టివి అగునుగదా! “ 


847. సుమహితాగొప్పదైన, తత్త్వజ్ఞానార్రమూతత్త్వముల నిజస్వరూపమును 
గూర్చిన జ్ఞానము కొజుకె విద్వజ్ఞన గణంబూఅనుభవజ్హానులయొక్క గుంపు, 
పదపీఠమోపాదములయొక్క (ప్రదేశము. ఠవణించుూప్యాఖ్యానించు. 


౪8. సమధికాగొప్పదైన, షడ్డుజ్ర్చుర్య-ఆరువిధములైన ఐశ్వర్యములకు, 
కారణుయవుూకారణభూతు.డైనవాండవు. పరమేశ్వరుండవు=అందరికం టె 
నుత్తముండవు. ప్రకృతి పురుషూప్రకృతిని నడిపించెడి పురుషుడైనవాయా! 
వ అవాయార తత్త్వము, తన్మాత్రాపంచభూతముల 
యొక్క మాత్రలు, తత్‌ క్ష్‌ భకామహత్తత్త్వము యొక్క సామ్యస్థితిని క్రోభింపం 
జేసెడు అహంకార తత్త్వమును, హేతూసమస్తమునకునో కారణమైన, 
కాలాత్మ=కశాలము యొక్క స్వరూపము, విఖ్యాత ధృతివిజప్రసిద్దమైన ధైర్యము 
కలవాండవు. జగత+ఆత్మకుంవూప్రపంచము నీస్వరూపమైన వాయవు. 
చిచ్చక్తి వాజ్తానస్వరూపుండవు. జఠర నిక్షిప్తాఉదరమందున్న, విశ్వ ప్రపంచమును 


గలాసమస్త ప్రపంచమును కలిగినట్టి స్వచ్చంద శక్తియక్రుండవూ స్వతంత్రమైన 
శక్తితో కూడినవాండవు. నర్వసాక్షిమానమస్రము నెజిలెడి వాడవు. నాకుప్పుట్టిన 
కతనన్‌=నాకు జన్మించిన కౌారణముతో, బుణత్రయంబువలనన్‌ పాసితినాదీవ 
బుషిమానవ బుణములను తీర్చికొన్నాను. భక్తవరదాభక్తుల కొజతలు 


తీర్చి రక్షించువాంా! 


ఖ9.  వ్రతయోగ సమాధినియతావ్రతములు యోగములు వీనిచేత 
ఏర్పడిన సమాధి న్పితితో, డెందమునన్‌మనస్సులో, శోకంబులందున్‌ తొలలా= 
శోకములనుండి వీడివడిన వాండనైై అంచిత స్టలములందునొ ప్రసిద్దమైన 
తీర్థములలో, 2 


0. మునిపుంగవుడూమునిశ్రేష్ణుడు, ఆర్మిలాప్రీతి, 


తాత్పర్యము : స్వామా! నీ యవతారము లన్నియు యలౌకికములే. నీ 
చతుర్భుజాదిరూపములును అలౌకికములే భక్తులకు రోచమానములైనవి. 
ఏయే రూపములు కలవో భక్తా భీష్ట ప్రదాయకుడ వగుట వలన నీవాయా 
రూపముల ధరింతువు. ప్రాకృతములైన రూపములు నీకులేవు. నీ స్వరూపము 
లన్నియు స్వేచ్చగా నీ వంగీకరించుకొన్నవే. తత్త్యమును తెలిసికొన గోరడు 
విద్వజ్ఞనులు నీపాదపీఠమును నిరంతరమును నమస్మ్కరింతురు. ఐశ్వర్యము. 
వైరాగ్యము, యశము, పరిపూర్ణజ్ఞానము, వీర్యము, తేజస్సు ఇవన్నియు నీ 
స్వరూపములు, ఇవన్నియు నోయీందు పూర్తములై యుండును. ప్రధానమని 
పిలువడుడెడు ప్రకృతీ స్వరూపుడవు నీవే ప్రకృతి పురుష విలక్షణుండైన 


థ్‌ భాగవత సుధాలహరి 


వాయవును నీవే. ప్రధాన మని పిలువలుడెడు ప్రకృతియే నీశరీరము. పురుషుడని 
పిలువడుడెడు జీవశరీరకుండు నీవే. నీవే ప్రకృతిని నియమించెడి అధిష్టాతవు. 
మహత్తత్ర్త్యరూపమును నీవే. కాలశరీరకుడవు కారణావస్థ ప్రకృతి న్సీరుష 
కాలస్వరూపుయవు. కార్యావస్థ తచ్చరీర కర్త క్రర్తయుక్తుండవు. మహచ్చరీరకుడవు 
నీవే అహంకారము ఈశ్వరీరూపము. "ప్రధానము యొక్క సహజస్టితిని 
అహంకారము క్షోభింప శేయును. చిచ్చక్తి చేత నీయందే సమస్త ప్రపంచమును 
లీనమై యుండును. నీవు ప్రధానావర్భావలయ సాక్షివి. కశార్యావస్తయందు 
సత్త్యరజస్తమోగుణముల యొక్క వర్తనమును తచ్భరీరకుండవు నీవ్సీ. వాడు 
నీస్వరూపమే. నీది స్వచ్చందవైన శక్తి |. కపిలనామకు(డవై నీవు గ్రామ్యులమైన 
మాయం దవతరించితివి. సర్వసాక్షివగు నీకు నమస్కారము. అత్సీయ 
జళరమందు నిక్షిప్తమైన విశ్వప్రపంచుడవైన సర్వజ్ఞమూర్తి నీ కేటికోలు. 
నీవు నాయం దవతరించిన కతమున బుణత్రయముసునడి విముక్తు యనైనాను. 
శ్రేష్టములైన వ్రతములు యోగములు వినిచేత సాధింపడుడిన సమాధి 
స్టీతీకలవాయనై నీపాదపద్మములందు నా ఆత్మను క్రోడీకరించి దివ్యక్షేత్రముల 
తీరుగుచు కాలము గడ పెదను. ఇట్టు విన్నవించిన కర్ణముని జూచి భక్తుల 
యందు గల అవ్యాజ (ఢ్రేమతో కపిలిభగవానుండిట్లస్నాయ. 


851. పూర్వంబునన్‌-ముందు, ప్రతిశ్రతమూప్రతిజచేయ ుడినరది, 
వరమునీంద్రాముని శ్రేప్తుడా!నిర్హేతుక స్టితిస్‌-కారణములేకుండ గనే, 
భూరిదయాగుణంబునసాగొప్ప” దయాగేీణముచేత, అవాప్త సకల 
కాముండూపొందడుడిన సమస్తములైన కోర్కెలు గలవాండవు, "పరమాత్మ 
గురు సద్వివేకంబూపరమాత్మునకు సంబంధించిన గొప్పదై చక్కనిదైన 
వివేకము, మత్ప్చద ధ్యానశక్తానాపాదములను నిరంతరము ధ్యానించుట 
చేత, ధీపరాయణ మహిమంబూబుద్ధి వికాసముతో కూడిన మహత్తు. 


852.  సమధిక నిస్తనాచక్కని నిష్టచేత, కృతయోగమునన్‌సాధింప. 
బడినట్టి యోగముతో, సన్యస్త సకలకర్ముడమైవదలి పెట్టడుడిన సమస్త 
కర్మమీలు కలవాయవైై వికార రహితుండై=ఏ వికారములు "లేనివాండవై, 


853. సకల భూతనికాయాసమస్త ప్రాజ్‌ిసమూహముయొక్క 
గుహాశయున్‌గుహయందు -- హృదయమందు 'నివసించెడి వానిని. 


జ తిరముగన్‌స్థిరముగా, భవదీయానీయొక్క, అంతః కరణ= 
మనస్పనెడు. సరోజాతాపద్మము యొక్క కర్ణికా తలమునన్‌ొదిమ్మె పైన, 
సుస్థిరున్‌ చేసాస్టిరముగానున్న వానినిగా చేసికొని, ఇంద్రియంబులన్‌ 
నిరసీంచాఇంద్రియములను వాని విషయములనుండి మరలించుకొన్న వాయవై 
మనస్‌+అంబకమునన్‌మనస్త్సనెడు నే,తముతో. 


తృతీయస్కంధ చతుర్వింశాధ్యాయము 85 


855, 856, 857. తనరిన మోక్షమునొందెదవూప్రసిర్ధమైన మోక్షమును 
పొందెదవు, వలగొనిాప్రదక్షిణమొనర్చి, వహ్నిరహితుయ=అగ్నులను 
తనయందారోపించి కొనుటచేత బాహ్యములైన హోమాదులు లేనివాయ, 
ఆత్మ+ఏక శరణ తత్పరుడయాఆఅత్మ స్వరూపుడైన భగవంతుని శరణుం 
జొచ్చుటయందే తాత్పర్యము కలవాయ. 


858. దయాగుణంబునన్‌ చేసిాిదయవలన, శాంతి శేముషీ గరిష్టుడా 
శాంతితో కూడిన బుద్ధిచేత గొప్పవాయ. 


తాత్పర్యము : "ఓయి కర్ణమా! నీకు నేను నీయం దుదయింతునని 
పూర్వము ్రతిజ్ఞయొనర్చియున్నాను. ఆ వచనము పాలన మొనర్చుటై 
నీయింట జన్మించితిని. నేను నీ గృహమున నవతరించుటలో నాదైన 
ప్రత్యేక కారణ మేదియును లేదు. ఎందుకనలణా నేను అవాప్త సకల 
కాముయను. నాకు ప్రత్యేకముగా కోరందగిన కోర్కెలేదు. నీ యింటం 
బుట్టుట ప్రాణులందును, నీ యందునుగల కారుణ్య భావమువలననే. 
కపిలొవతారము మునివేషముతో నున్నది. పరమర్హులకు పరమాత్మను గూర్చిన 
వివేకమును దెలుపుటకే నాయీ యవతారము. పరమాత్మ యొక్క 
స్వస్వరూపానుభూతికి తత్త్వములు బాధకములు. తత్త్వము లిట్టి విట్టివని 
వేర్చరించి చెప్పినచో వానికి భిన్నమైనది పరమాత్మయే. వస్తా మరికమవలె 
స్పష్టముగా ప్రత్యక్షమగును. నా యవతారము యొక్క ప్రధాన ప్రయోజన 
మిదీయే. ఆ మార్గము సంశయ రహితముగా అధికారులైన వారికి నిరూపించుట 
రొజుకే సచ్చిదాత్మకమై స్వచ్చందమైన దేహమును ధరించి వచ్చినాను. ప్రకృతి 
పురుష వివేకవంతులైన మహామునులు నా బోధతో వివేకులై పరమాత్మ 
తత్త్వమును స్పష్టముగా గుజుతింపంలరు. నీవు నిష్టావంతుయవై మెలం 
గుము. ఆష్టాంగ యౌగములతో శరీరమును స్వాధీనపణచుకొనుము. బావ్యాముగ 
నాంతరికముగ సకల కర్మలను వదలుము. ఒకవేళ కర్మల ననుష్టించినచో 
వానిని నాకే సమర్పించుము. మోహమును సమూలముగా ఖండేంచుము. 
నిర్మలమైన భక్తి సహాయముగా మోక్షము నందుటకు యత్నించుము. ఏ 
వికారమునకును లోగకుము. మానసికములైన వికారములును దైహికములైన 
వికారములును మానవుని లక్ష్యమునుండి కూల గద్రేయనవి. దైహిక వికారములకు 
మూలము మానసిక వికారమే యని గుర్తి ంచుకొనుము. నేను పరమేశుడను. 
సకల ప్రాణి హదయములందును జ్యోతి స్ప్వ్రరూపుడగా వెలుగయుచుండు 
నంతర్యామిని నేనే. సమస్త ప్రాణులకు గుహతో సమానమైనది వృాదయము. 
ఆ వృదయమున నిరంతరము సాక్షిభూతుండనుగా వెలుయచుందును. మానవు 


జ్‌ భాగవత సుధాలహరి 


లొనర్చు కృత్యా కృత్యములతో సంబంధము లేక సాక్షిభూతుండనై యుందును. 
అహంకార (ప్రేరితులై మానవులు కృత్యాకృత్యము లొనర్హురు. వానిని గూడ 
నాకు సమర్పించినపుడు అవి పరిశుద్ధములే యగును. నాకాద్యంతములు 
లేవు. సుఖదుఃఖాదులు పాపపుణ్యములు మొదలైన ద్వంద్వముల కతీతుండను. 
నీయొక్క హృదయ కమల కర్షికయందు నన్ను ప్తి సిరముగా నిలుపుకొనుము. 
ఇంద్రియములను విషయములనుండి మరలింప్పము. ఇంద్రియములు 
మహాప్రమాదము కలిగించును. వానిని నిర్దించుట కష్టమే కాని అభ్యాస 
ఫలముచేతను, యోగబలము చేతను వానిని స్వాధీనమునకు తెచ్చుకొను 
మనస్ఫనెడు చక్షువుతోనాస స్వరూపమును చూడుము. ఇట్టు వర్తించుటయే 
మోక్షమునకు మార్గము. “కర్దమున కీబోధలు మహార్హములుగా కనిపించినవి. 
ఆతండు కపిల మహర్షికి త్రిః ప్రదక్షిణ మొనర్చెను. మనస్తృప్తిగా వందనము 
లొనర్చినాయ. శరీరమంతయు. భక్తి తో పులకితమైనది. ఆతండు మునిగణ 
"సేవితములగు వనములకు బయలుదేరెను. వొనము వహించినాండు. జీవితమున 
జరిగిన ఏ సన్నివేశమందును సంగములేదు. భార్యాదుల నెన్నడో విస్మరించి 
నాయ. బాహ్యాభ్యంతరములందు దేనియందును సంగము లేదు. వహ్నల 
యం దారోపించుకొన్నాయ. అందుచే బాహ్యమైన అగ్నియం దొనర్చెడు 
ఆవుతులచే తలను. అతండనికీతనుంయడ. ఒక్క స్థలమని లేదు. సంగమేర్ప్చడు 
నని ఒక్కచోట నిలుకడగ నిలుచుటలేదు. ఆతని దృష్టియంతయు 
భగవత్పదముల యందే. నే ననెడు భావ మాతని కెప్పుడో తొలంగిపోయెను. 
ఆతని యందు మమత్వమునకు చోట్‌ లేదు. సమస్త భూతములను దయతో 
పరబ్రహ్మ మనియే ఉపాసించుచున్నాయ. సకల భూత సమత్వ మాతని 
సమత్వమే య్రైనది ఎట్టి పరిస్థితిలో ను వికారమునొందని మన్మూంతి యాతని 
తపస్ఫునకు ప్రధానాంగ మయ్యెను. వికార రహితమైన మనస్సుతో నాతయడ 
తరంగ చలనములేని సముద్రమువలె నున్నాయ. ధైర్య మెప్పుడును దలయట 
లేదు. సమస్త ప్రపంచ మాతనికి వాసుదేవమయమే అయినది. "వాసుదేవ 
స్పర్వమితి, స మహాత్మా సుదుర్లభః" అనువచనమున కాతయ ప్రధాన 
లక్ష్యమైనాండ. భక్తియోగము నాశ్రయించిన కర్ణమ మపర్హి కొన్ని దినములకు 
భాగవత గతి నందినాయ. 


ఇది పోతనామాత్య విరచితమైన ఆంధ్ర భాగవతమున 
భాగవత సుధాలహరి వ్యాఖ్యయందు తృతీయస్కంధమున 
ఇరువది నాలుగవ యధ్యాయము. 


పంచవింశో5 ధ్యాయః 
రపిలదేవహూతి సంవాదారంభః 
శ్రీశానక ఉవాచ 
కపిల స్త్వ సంఖ్యాతా భగవా నాత్మమాయయా, 
జాత స్వయ మజ స్సాక్షా దాత్మప్రజ్జిప్త యే నృణామ్‌. 
న వ్యాస్య వర్మణః పుంసాం వరిష్టో సృర్వయోగినామ్‌, 
విశ్రతా శ్రతదేవస్య భూరి తృష్యంతి మే5సవ£ 
యద్యద్విధత్తే భగవాన్‌ స్వచృందాత్మావ2 త్మృమాయయా, 
తాని మే శ్రద్దధానస్య క్రీర్తనీయాని క్రీర్తయ. 
శ్రీ సూత ఉవాచ. 
ద్వెసాయనసఖ స్ర్వైవం మైత్రేయో భగవాం స్తథా, 
ప్రాహేదం విదురం ప్రీత అన్వీక్షక్యాం పప్రచోదితఓ 
శ్రీమైత్రేయ ఉవాచ 
పితరి ప్రస్టితేరణ్యం మాతుః ప్రియచికీర్ణయా, 
తస్మిన్‌ బిందుసరే5్‌ వాత్సీ దృగవాన్‌ కపిలః కిల. 
తమాసీన మకర్మాణం తత్త్వ మార్గాగ్రదర్శినమ్‌, 
స్వసుతం దేవహాత్యాహ ధాతు స్పంస్కరతీ వచ£ 
దేవహూతి రువాచ 
నిర్విణ్లా నితరాం భూమ న్నసదింద్రియ తర్చణాత్‌, 
యేన సేంభావ్యమానేన ప్రవిషాంధం తమః ప్రభో! 
తస్య త్వం తమసోఇ౦ధస్య దుష్పార స్యాద్య పారగః 
సచ్చక్షు ర్దన్మనా మంతే లబ్ధం మే త్వదనూగ్రహాత్‌. 
య అద్యో భగవాన్‌ పుంసా మోశ్వరో వైభవాన్‌ కిల, 
లోకస్య తమసాఇ౦ధస్య చక్తు స్పూర్య ఇవోదితః. 
అథ మే దేవ సంమోహ మపా్రష్టం త్వ మర్హసి, 
యో. గ్రహోఇఒహం మమే తీత్యేతస్మిన్‌ యోజిత స్త స్త్వయా. 
తంత్వాం గతాహం శరణం శరణ్యం 
స్వభృత్య సంసారతరోః కుఠారమ్‌, 
జిబ్హాసయా ప్రకృతేః పూరుషస్య 
నమామి సద్దర్మవిదాం వరిష్టమ్‌. 


మైత్రేయ ఉవాచ 
ఇతి స్వమాతు ర్నిరవద్య మిప్పితం 
నిశమ్య పుంసా మపవర్గ వర్ధనమ్‌, 
ధియా౨భి నంద్యాఇ2.త్కవతాం సతాం గతి 


రృభాష ఈషత్స్మిత కోభితాననఒ 12 
శ్రీభగవానువాచ 

యోగ అధ్యాత్మికః పుంసాంమతో నిళ్ళేయసాయ మే, 

అత్యంతోపరతి ర్యత్ర దుఃఖస్య చ సుఖస్య చ. 13 

తమిమంతే ప్రవక్ష్యామి య మవోచం పురాఇఒనమేే, 

బుషీణాం శ్రోతుకామానాం యోగ ముర్వంగ నైపుణమ్‌. 14 

చేతః ఖల్వస్య బంధాయ ముక్త, యే చాత్మనో మతమ్‌, 

గుణేషు సక్తం బంధాయ రక్తం వా పుంసి ముక్తయే. 15 

అహం మమాఖభిమానోతె: కామలోభాదిభిర్మలైః 

వీతం యథా మనశ్ళుద్ట్‌ మదుఃఖ మసుఖం సమమ్‌. 16 

తదా పురుష ఆత్మానం కేవలం ప్రకృతేః పరమ్‌, 

నిరంతరం స్వయంజ్యోతి రణిమాన మఖండితమ్‌. 17 

జ్ఞానవైరాగ్యయ్యుక్తేన భక్తియుక్తేన చాత్మనా, 

పరిపశ్యత్యుదాసీనం ప్రకృతిం చ హతౌొజసమ్‌. 18. 

న యుజ్య మానయా భక్త్యా భగవత్యభిలాత్మని, 

సదృశో5స్తి శివః పంథా యోగినాం బ్రహ్మసిద్ధయే. 19 

ప్రసంగ మజరం పాశ మాత్మనః కరవయో విదుః 

స ఏవ సాధుషు కృతో మోక్షద్వార మపావృతమ్‌. 2 

తితిక్షవః కారుణికా స్పుహృద స్పర్వదేహినామ్‌, 

అజాతశత్రవ శ్శాంతా స్పాధవ స్పాధుభూషణా£ 21 

మయ్యనన్యేన భావేన భక్తిం కుర్వంతి యే దృఢామ్‌, 

మత్కతే త్యక్తకర్మాణ స్యక్తస్వజన బాంధవా£౬ రా 


మదాశ్రయకథా హృష్టా శ్చృణ్వంతి కథయంతి చ 
తపంతి వివిధా స్తాపా నైతా న్మద్ధతచేతసః. 2 


తృతీయస్కంధ వంచవింశాధ్యాయము 89 


త ఏతే సాధవ స్పాధ్వి! సర్వసంగవివర్షితాః 

సంగ స్తేప్వథ తే ప్రార్ధ్యః సర్వదోషహరా హితే. 24 
సతాం ప్రసంగా న్మమవిర్య సంవిదో 

భవంతి హృత్కర్హ రసాయనాః కథాః 

తజ్జోషణా దాశ్వపేవర్గవర్త ర్మ్మని 

శ్రద్దా రతి ర్బక్తి రనుక్రమిష్యతి. 25 
భక్త్యా పుమాన్‌ జాతవిరాగ ఐంద్రియా 

ద్ధృష్టశ్రుతా న్మద్రచనానుచింతయా 

చితొస త్తస్య యత్తో గ్రహణేన యుక్తో 

యతిష్యతే బుజుఖి ర్యోగమార్డె ఒ య్‌ 
అసేవ యాఇఒయం ప్రకృతే ర్లుణానాం 

జ్ఞానేన వైరాగ్య విబ్బంభితేన, " 

యౌగేన మయ్యర్పితయా చ భక్త్యా 

మాం ప్రత్యగాత్మాన మిహాఇవరుంధే. 27 


దేవహూతి రువాచ 


కాచి త్త్యయ్యుచితాభక్తిః కీదృశీ మమ గోచరా, 
యయాపదంతే నిర్వాణ మంజసా2న్వన్నవా అహమ్‌. 28 


యో యోగో భగవద్చాణో నిర్వాణాత్మం స్త్వయోదితః 


కీదృశః కతి వాంగాని యత స్పత్స్వావబోధనమ్‌. 29 

తదేత న్మే విజానీహి యథాఇఒహం మంధధీ ర్తరే, 

సుఖం బుధ్యేయ దుర్చ్పోధం యోషా భవదనుగ్రవాత్‌. 30 
శ్రీమైత్రేయ ఉవాచ 


విదిత్వార్థం కపిలో మాతు రిత్తం జాతస్నేవో యత్ర తన్వాభిజాతష 
తత్ర్యామ్నయం యత్తవదంతి సాంఖ్యం ప్రావోచద్వెళ్తి వితానయోగమ్‌. 31 


శ్రీభగవా నువాచ 
దేవానాం గుణలింగానా మానుశ్రవికకర్మణామ్‌, 


సత్వ ఏవైక మనసో వృత్తి స్ప్వాభావికీ తు యా. 22 
అనిమిత్తా భాగవతీ భక్తి స్పిద్దే ర్ల రరీయసీ, 
జరయ త్యాశ యా కోశం నిగేర్ల మనలో యథా. 33 


నైకాత్మతాకం యే స్పృ్రహయంతి న్‌శేచి 
న్మత్పాదసేవాభిరతా మదీహా,, 


భాగవత సుధాలహరి 


యోఇన్యోన్యతో భాగవతాః ప్రసజ్య 
సభాజయంతో మమ పొరుషాణి. 
పశ్యంతి మే రుచిరాణ్యేవ సంతః 
ప్రసన్నవక్షారుణలోచనాని, 

రూపాణి దివ్యాని వరప్రదాని 

సాకం వాచం స్పృహణీయాం వదంతి. 


తై ర్థర్శనీయావయవై రుదార 

విలోస హాసేక్షిత వామసూక్తై* 
హృతాత్మనో వృత ప్రాణాంశ్ళే భ్‌క్తి 
రనిచ్చతో గతి మణ్వీం ప్రయుర్తో. 

అథో విభూతిం మమ మాయయా వినా 
మైశ్వర్య మషాంగ మను ప్రవృత్తమ్‌, 
శ్రియం చ యీ న స్పృ్రహయంతి భద్రాం 
పరస్య మేతేఒన్నవతే నుఇలోకే. 


న కర్షిచి న్మత్చరా శ్శాంతరూపే 

నంక్ష్యంతి నోమేవనిమిషో లేఢడి హేతి 

యేషా మహం ప్రియ ఆత్మా సుతశ్చ 

సఖా గురు స్ఫువృదో దైవమిష్టమ్‌. 

ఇమం లోకం తథైవాము మాత్మాన ముభయాయినమ్‌ 
ఆత్క్మాన మను యే చేహ మే రాయః పశవో గృహా 
విసృజ్య సరంశ్చ మా మేవం విశ్వతో ముఖమ్‌, 
భజం త్యనన్యయా భక్త్యా తా న్కృత్యో రతిపారయే. 
నాన్యత్ర మద్భృగవతః ప్రధానపురుషేశ్వరాళ్‌, 

ఆత్మన సర్వభూతానాం భయం తీవ్రం నివర్తతే. 
మద్భయాద్వాతి వాతో5యం సూ ర్యస్త్రపతి మదృయాత్‌, 
వర్షతీంద్రో దహత్యగ్ని రృత్యు శృరతి మదృయాత్‌. 
జ్ఞానవైరాగ్య యుక్తేన భక్తియోగేన యోగినః 

'క్రేమాయ పాదమూలం మే ప్రవిశం త్యకుతోభయమ్‌. 


ఏతావా నేవ లోకేఇస్మిన్‌ పుంసాం నిశ్రేయపోదయః*, 
తీవేణ భక్తియోగేన మనో మయ్యర్పితం స్థిరమ్‌. 
ఇతి శ్రీమద్భాగవతే తృతీయస్కంధే పంచవింశోవధ్యాయః 


వై 


38 


తృతీయస్కంధ పంచవింశాధార్ట్యయము 091 


1. అజజజన్మాది రహితుడుంను, భగవాన్‌జ్ఞానస్వరూపుం డును, 
ఆత్మమాయయా=స్వేచ్చచేత, నృణాం=జమనుష్యులకు, తత్మప్రజ్ధప్తయే ఆత్మ 
తత్త్వమును తెలిసికొను యోగ్యతను ప్రసాదించుటక్రై, అయ్‌ం సాక్షాత్‌ 
తత్త్వసంఖ్యాతాజతనకు తానే ప్రత్యక్షమై తత్త్వ సంఖ్యను నిర్ణయించెడి 
శాస్త్రమును ప్రచారము చేయుచున్నవాత్తై, కపిలఃజాతః=కపిల మహర్షిగా 
జన్మించెను. 


తాత్పర్యము : మనువు యొక్కయు, ఆతని సంతానము యొక్కయు 
చరిత్రను విన్న శౌనక మహర్షి కపిల మహర్షి చరిత్ర వినలోరువాయై 
సూతుని ప్రన్నించుచున్నాయ. జన్మాదులైన వికారము లేని జ్ఞానస్వరూపుడైన 
భగవంతుడ తనకుతానే మహర్దులకు పరమాత్మ బోధన్‌ గూర్చి తెలుప 
వలెనను కామ్యముతో దాని కుపికరించెడు సాంఖ్యశాస్త్రమును లోకమున 
వ్యాప్తికి తేంధలంచినవాండై కపిల మహర్షిగా జన్మించెను. 


2. పుంసాం వర్ష్మ్మణజాపురుషులలో శ్రేష్టుడును, సర్వయోగినాం వరిష్లోః 
=సర్వయోగి గణములలో వరిష్ణుడును, వ్రతీదేవస్యాతన్నుగూర్చి విన్నప్పుజే 
జ్ఞానస్వరూపుండై మనస్ఫులందు 'ప్రకాశించువాైన, అస్యైకపిల మవార్షియొక్క, 
విశ్రుతక్తీర్తి శ్రవణమందు, మేఅసవఃజానా ఇంద్రియములు, భూరినతృష్యంతి= 
ఎక్కువగా తృప్తిపడుటలేదు. 

తాత్పర్యము : ఆ భగవంతుయడ పురుషోత్తముయ. సర్వయోగులకును 
వారి వారి యోగానుష్టాన ఫలమును ప్రదానమొనర్చెడు సర్వశ్రేష్టుడైన యోగి, 
ఆతని చరిత్ర వినుమున్నప్పుడే హృదయమందు జ్జాన స్వరూపుడగా 
ప్రకాశించెడు భగవంతుడు. అట్టి దివ్యమూర్తి మహిమను 'వీని నా శ్రోత్రాదులైన 
ఇంద్రియములు తృప్తి నందుటలేదు. 


3. స్వచ్చందాత్మాతన ఇచ్చతోనే దేహమును ధరించిన, భగవాన్‌ 
జ్ఞానస్వరూపుంయడు, ఆత్మమాయయా=తన ఇచ్చచేతనే, యద్యద్విధత్తేదేని 
దేని ననుష్టించెనో, క్తీర్తనీయాని=క్తీర్తించుటకు యోగ్యములైన, తానిావానిని, 
శ్రద్దధానస్యశ్రద్దాయక్తు డై యడెన, మే=నాకు, క్రీర్తయాక్రమముగా వర్లింపుము. 


తాత్పర్యము : ఆ భగవంతుం ఆత్మేచృతోనే దేహాదులను గ్రహించి 
ప్రపంచమం దవతరించెను. ఆ కపిల మూర్తికి జీవానుగ్రహమే ప్రధానమైన 
చోదకశక్తి. ఆతంయడు తనజీవితమందు స్వయముగా ఏయే ప్రవృత్తుల ననుస 
రించెనో, ఏయే అనుష్టానము లాచరించెనో అవి నాకు విశదముగా వర్షించి 
చెప్పుము. క్షీర్తించెడి వోరికి పరమపురుషార్థమునందింపగలిగిన శక్తి శక్తిగల పొతని 
చరిత్రలు. వాని వినెడు నాస్తక్తి యెంతయో గలదు. దయచేసి వివరింపుము. 


02 భాగవత సుధాలహరి 


శీ భగవానొపరిపూర్ణ జ్ఞానియు, ద్వెపాయన నఖజావ్యాసుని చెలికాడునునైన, 
మైత్రేయజామైత్రేయుడు" తీథా=ఆరిత్‌గా, అన్వీక్షక్యాంజబ్రహ్మవిద్యయందు, 
ప్రచోదితజా(ప్రేరేపించబడినవాయను, ప్రీతకాసంతోషముతో కూడినవాంై, 
విదురం=విదురునిగూర్చి, ఇదం ప్రాహ=ఇట్టు పలికెను. 


తాత్పర్యము : సూతుతు శౌనకునితో ననుచున్నాడ. ఓయీ శానకమునీ! 
ఇప్పుడు నీవు నన్నడిగినక్లే జ్ఞానాదులైన భగవద్గుణముల యందు పరిపూర్హుడైన 
పరాశర శిష్యుడైన మైత్రేయని విదురుడు కేపిలభగవంతుయ లోకమందు 
ప్రచారమొనర్చిన బ్రహ్మవిద్యను గూర్చి ఉపదేశింపవలెనని ప్రార్థించినాడు. 
ఆ ప్రశ్నతో సంతోషించిన మైత్రేయుయ విదురునకు ఉపదేశించిన మేర్గముననే 
నేను నీకు వివరించుచున్నాను. శ్రద్ధగా వినుము. 


5. పితరిాతండ్రియైన కర్టముండు, అరణ్యం ప్రస్థితే-అడవులను 
గూర్చిపోగా, భగవాన్‌ కపిలః భగవంతుడైన కపిలమహర్తి, మాతుః 
ప్రియచికీర్ణయా=తల్లికి సంతోష మొనగూర్చవలెనను ప్రయత్నముతో, తస్మిన్‌ 
బిందుసరే=అ బిండు సరస్సునందే, అవాత్సీత్‌కిల=వసించెను. 


తాత్పర్యము : మైత్రేయుం డనుచున్నాయడ. తండ్రిమైన కర్ణముండు 
వనమున కేగెను. భగవంతుడైన కపిలుడు తల్టికి ప్రియము గూర్చ నెంచేనాయడు. 
అది అతని కేర్పడిన కారుణ్యమే. ఆ కేరుణ్యముతో నాతంయడ బిందు 
సరస్సు నందే వసించెను. 
ఫ్‌ అకర్మాణం=కర్మమునుండి నివృత్తుయడను, త త్ర్వమార్గాగ్రదర్శినం 
=త్రత్ర్యమార్గ సిద్ధాంతమును సూచించెడు వాయను, ఆసీనంాసర్వనుఖిగానున్న, 
స్వనుతంాతీనకుమారుైన కపిలునిగూర్చి, ధాతుర్వచజాబ్రవ్మదేవుని వాక్కును, 
సంస్మరతీదేవహూతిఃణచక్కగా జ్ఞాపకమునకు. దెచ్చుకొన్న దేవహూతి, 
అహ=బఇట్టన్నది. 
తాత్పర్యము : అఆతయ సకల కర్మలనుండి నివృత్తుయ. తత్త్వ 
మార్గమును లోకమునందు ప్రచారము చేయుటకై దయచేసిన భగవంతుయ. 
ఆతనీ మనస్స్ఫునం దసుఖలేశము లేదు. తన గర్భమందాతయ జన్మించుటకు 


దేవహూతి పొంగిపోవుచున్నది. ఆమెకు బ్రహ్మదేవుడ పల్కిన మాటలు 
మనసులో ఉన్నవి. ఆమె కపిలునితో నన్నది. 


7.భూమన్‌ ప్రభో!=సర్వమునందును నిరంతరా విచ్చిన్న స్వరూపముతో 
వెల్లొందుచున్న ఈశ్వరుడవైన కపిల మహర అసదింద్రియ తర్చణాతాఅసత్తు 
లైన ఇంద్రియములను విషయములందు వినియోగించి వానికి సుఖముగూర్చుట 
యను చాపల్యము కారణముగా, నితరాం నిర్విణ్లాంంఎక్కువగా నిర్వేద 


తృతీయస్కంధ పంచవింశాధ్యాయము ౦ 


మొందుచున్నాను. సంభావ్యమానేన యేనానిరంతరము వానియందే దృష్టియుంచి 
వానిని తృప్తి పణచెడు వ్యాపారముతో, అంధం తమజామవహామోపామును, 
ప్రవిష్టాంపాందినదాననైనాను. 


తాత్పర్యము : దేవహూతి యన్నది. స్వామి! నీవు సకలానందావిచ్చిన్న 
స్వరూపుండవై వ్యాపించియున్నవాంయవు. నీకు నేను వేజుగా నామనస్సును 
విప్పిచెప్పవలసిన పనిలేదు. అయినను నాసంతాపమును నివేదించుకొనుట 
నావిధి కనుక తెల్పుచున్నాను. ఇంద్రియ సుఖము లెంత యనుభవించినను 
మరల మరల అవి కోరుచునే యుండును. శబ్దాది విషయములతో లభించెడి 
ఇంద్రియ సుఖములను గూర్చి చింతించుటతోనే ఆయుస్పంతయు గడచి 
పోయినది. ఈ మవామోహము నుండి విడుమర లభించుటయేలేదు. దీనినుండి 
మనస్సున శ్షేశ మావరించుకొన్నది. 


8. దుష్ఫారస్యాపారములేనట్టి అంధన్యాఅగాధమైనదియనైన, తస్యతమసః 
=ఆచీకటినుండి, పారగజాగట్టును పొందించునదైన, సచ్చక్షుణాశ్రేస్టమైన 
నేత్రముగానున్న, త్వంజ=నీవు, '్త్రదనుగ్రహాత్‌ానీయొక్క అనుగ్రహమిచేత. 
జన్మనాం అంతే=అనేకజన్మల అవపానమందు, మేలబ్బం=నానుండి 
పొందయుడితివి. 


తాత్పర్యము : స్వామా! ఈ మహామోహము ఒడ్డులేని 'పెద్దప్రవాహము. 
దీనిలోతు తెలియుట కెవ్వరికిని సాధ్యముకాదు. నే ననేక జన్మములుగా 
అంధురాలనై దానియందే కొట్టుకుపోవుచు మునుయచు లేచుచుంటిని. ఇది 
యంధం తమస్సని ఇంతవరకూ తెలియదు. దీని గట్టెక్కడనున్నదో తెలియదు. 
నీవు నాకు ఉత్తమమైన నేత్రమై లభించితివి. ఈ అభించుటయు నీఠరుణా 
వోోషమే. అనేక జ జన్మముల దుఃఖము ఈ జన్మతో తీరిపోవుచున్నది. ఎందుకనగా 
మూర్తమైన జ్ఞాననేత్రము నీవు లభించితివి. 


9, యజాఎవ్వండు, ప్తంసాయాీతలటుక. అద్యజకారణభూతమై యున్న, 
భగవాన్‌భగవంతుండవో, సః ఈశ్వరః వైభవాన్‌సర్వ నియంతవును, 
సర్వాధిష్థాతవునైయున్న నీవు, లోకస్య=లోకముయొక్క, చక్తుఃానేత్రమైన, 
సూర్యఇవీ=సూర్యునివలె, ఉదితజాజన్మించితివి. 


తాత్చర్యము : స్వామా! నీవు సమస్త లోకములకును మూల కారణమైన 
వాడు. సమస్త పదార్థములంద వసించుచు వానిని నియమించువాండవు. 
అట్టి ఆ భగవంతుయీవు నీవుద్భృవించితివి. ఈ లోకము అజ్జానమనెడు 
అరిధకారములో మునిలియున్నది. పరమార్థ వస్తువును వారెబులర ఎజుంక 
మవామోవామందే పరిభ్రమించుచుందురు. యా పరిభ్రమణము వినాశన మొనర్చ 


94 భాగవత సుధాలహరి 


నీకు కరుణ యేర్పడినది. అజ్ఞానమును పోలొట్టుటకు సాధనమైన జ్ఞానదృష్టిని 
సాధనా వోషములతో ప్రపంచమేన కివ్వ వచ్చినాన్సీ. నీవు నిజమైన నోర్యుజవు. 
ప్రకాశ స్వరూపుడవు. జ్జానమే నీ ప్రకాశము. 


10. ఏతస్మిన్‌=ఈశరీరమందు, అహం ఇతి=నేననియును, మమణఖత్రి= 
నొదనియు, యః అవగ్రహఃజఏ అభిమానము, త్వయా=నీచేత, యోజితః 
=యోజితమ్లైయున్నదో, దేవాఓ ఈశ్వరా! మే సమ్మాహం=ఆ నా సమ్మోహమును, 
అపాక్రష్ణుంానిరాకరించుటకు, త్వం అర్హసి=నీవు యోగ్యుడవు. 


తాత్పర్యము : జడమైన ఈ దేహమందు ఆత్మాభిమానమునారోపించుటచేత 
నేననుభావ మేర్పడినది. దాని ననుసరించి నాదనుభావము. ఈభావముయొక్క 
సంతానమే దార పుత్త్హాదులు. ఈ రెండు భావము లెప్టేర్చడినవి? భగవంతుని 
మాయాక్రక్తిచే నేర్పడినేవి. ఈమోహమున కంతమెప్పుడు? భగవంతుని కరుణా 
వేషము | జీవునందు ప్రసరించి నపుడు. ఈ అభిమానము తొలణినపుడు 
అత్మస్పరూపుయడగా వ భాసించును. కనుక నేను నాదను భావము 
భగవంతుని మాయాశక్తితోనే ఏర్పడును. ఆ అభిమానము నశించి నపుడు 
పరమార్థజ్డానమేర్పడును. ఆ జ్ఞానమును నీవులోకమునకు ప్రసాదించుట్టై 
కరుణటో “సళ్రైచినావు. అందుబే నీవు నాయభిమానమును సమూలముగా 
నశింప జేసిన న్నుద్ధరించుట కై కాధారమైన వాయవు. 


11. స్వభృత్య సంసార తరోజానీభృత్యుల యొక్క సంసారమనెడు చెట్టునకు, 
కుఠారణాభేదించెడి గండ్రగొడ్డలియు శరణ్యం=శరణార్హు యడగానున్న" తం 
త్వాంచఅట్టినిన్ను, అహం శరణంగతాానేను శరణుజొచ్చిన దానవైతిని, 
ప్రకృతేజారీకృతి. పూరుషస్య=పురుషుడు వీనియొక్క స్వరూపములను గూర్చి, 
జిజ్ఞాసయాాతెలిసికొనవలెనను ఇఛ్ళచేత, సద్ధర్మవిదాం వరిష్టంంనాశరహితమైన 
సద్డేర్మము యొక్క ఉపాయము తెలిసిన పారిలో వరిష్ణడ్డిన నిన్ను గూర్చి, 
నమామినమస్కరింతును. 


తాత్పర్యము : ఓ భగవన్‌! ప్రకృతి పురుష తత్త త్త (మును తెలిసికొనవలెననెడు 
తీవ్రేచ్చగలనేను మోక్షోపాయవిదులలో వరిష్ణండు. భక్తులయొక్క జన్మ 
జరామరణాది స్వరూపమైయున్న, సంసారమనేడు వృక్షమును సమూలముగ 
భేదించెడు పరమగురు స్వరూపుండవైన నిన్ను శరణు. జొచ్చుచున్నాను. 
నీవే శరణుం జొచ్చుట కర్షుంవు. నీకు మనః పూర్వకమైన నమస్కారము. 


12. పుంసాం=ప్పురుషులకు, అపవర్గ వర్ధనం=మోక్షమునందలి తాత్చర్యమును 
వర్థింపశేయునద్సి, నిరవద్యాంాదోషరహీతమునైన, స్వమాతుజతన తల్లియొక్క, 
ఇతీ ఈప్పితం=ఈ ప్రకారముగా నున్న అభీష్టమును, నిశమ్యావిని, ధియాబుద్ధితో, 


తృతీయస్కంధ పంచవింశాధ్యాయము టో 


అభినంద్య=మంచిదని యభినందించినవాయై, ఆత్మవతాంచాతన్నుపాసించెడి, 
సతాంచసత్పురుషుల యొక్క గతికాప్రాప్యస్తాన భూతమైన భగవంతుయ, 
ఈషత్‌ స్మిత శోభితాననాతిన్నని చిరునవ్వుతో కూడినవాటై, బభాషేాపలికెను. 


తాత్పర్యము : మైత్రేయుండనెను. జీవిత క్రేశము లనుభవించువారికి 
తన్నివృత్తికరమైన మోక్షమార్గమందు తీవేచ్చను వర్డ్‌రచునదియ, నిర్జీషమునైన 
తనీతల్లియొక్క ఈ ్రూరీముగానున్న హృదయేచ్భను విన్నపుడు కపిలున 
శెంతతూ ఆనందమైైనది. దానిని నాతయ హృద్యముగా నభినందించెను. 
తన్ను భజించెడు భక్తు లకు ఫలభూతుయగా నున్న భగవంతుయ అల్పమైన 
మందహాసముతో శోభించుచున్న ముఖకమలముతో మాతృవిషయమై తనకున్న 
ప్రసన్న భావము తోపింపశేయుచు ఇట్లనెను. 

13. పుంసా=పురుషలయొక్క న్సోయసాయామోక్షము కొజకు, ఆధ్యాత్మిక 
యోగజాఅత్మసాక్షాత్కారలక్షణమైన యోగము, మే మతజానాకు సమ్మతమైనది. 
యత్రాదేనియందు, దుఃఖస్యచాదుఃఖము యొక్కయు, సుఖము యొక్కయు, 
అత్యంతోపరతిః నాఅత్యంతమైన నివృత్తి ఏర్పడుచున్న దో. 

తాత్పర్యము ; భగవంతుయిట్లను గ్రహించినాయ. సంసారమునుండి 
విడివడవలెనని తీవ్రముగా నిచ్చిరచువారలకు ప్రకృతికంకు భిన్నముగా 
ఆత్మను సాక్షాత్కరింప. జేసికొనుటకు ఉపకరించెడు ఉపాయభూతమైన 
యోగమే నాకు సమ్మతమ్రైయున్న యోగసాధనము. ఎందుకనలా 
అత్మసాక్షాత్కారము సిద్ధించినపుడు దేహము ఇంద్రియములు అంతఃకరణము 
వానివిషయమ్రైయున్న "అత్మత్వబుద్ధి నివృత్త మగును. అప్పుడు సంసార 
ధర్మములతో నేర్పడెడు సుఖము, "దుఃఖము ఇవి రెండుకూడ నివృత్తము 
లగును. ప్రకృతి కార్యములైన దేహేంద్రియాంతః కరణములందు ఆత్మయొక్క 
అధ్యాసము నిమిత్తముగా నేర్పడెడు శోకమోహాదులు పునర్జన్మకు కారణ 
మగును. వాని ఆత్యంతిక నాశనమునకు కారణము ఆత ్కసాక్షిత్కారమే. ఆ 
ఆత్మసాక్షాత్కారమున రుపకరించెడి యోగము ఉత 'త్తృమమైన మోక్రసాధనము. 


14. శ్రోతుకామానాం=వినవలెనను ఇచ్చగల, బుషీణాం=బుషుల కొజ్ట్రై, 
సర్వాంగనైపుణం=సమిచీనముగా అన్ని వైపులను నిపుణముగా నున్న, యం 
యోగం=ఏయోగమును, పురా=పూర్వకాలమందు, అవోచం=చెప్పితిమో, అనఘే= 
నిష్పాపురాలైన ఓ తల్లీ! తం ఇమం=ఆ యోగమార్గమునే, తే ప్రవక్ష్యామినీకు 
చెప్పెదను. 


తాత్వర్యము : పూర్వకాలమందు మోక్షమార్గమును గుజించి ప్రన్నించెడు 
తీవ్రేచృగల బుషుల్రై యమనియమాదులైన సర్వాంగములతో రూడి మోక్షమును 
సాధించుటకు సర్వసమర్దమైనట్టి, వ యోగము నుపదేశించితినో దానిని 
పరిశుదాంతః కరణముతో కూడీన నీ కుపదేశింపం బోయెదను. 


96 భాగవత సుధాలహరి 


క ఆస్యాత్మనఃఈజీవియొక్క, బంధాయాబంధమునకును ముక్తయేచ= 
మృుక్తికినీ, చేతఃఖలుూమనస్పే కారణము అని, మతం=నా సిద్ధాంతము, 
గుణేషాగుణముల కార్యములైన విషయములందు, సక్తం=తాత్పర్యము శేలదైనవో, 
బంధాయాసంసారబంధము కొజకగును, పుంసి=ఈశ్వరుని యందు, రక్తంవా= 
తాత్పర్యము కలది యైనచో, ముక్తయే=ముక్తికొజకును (అగును) 

తాత్పర్యము : మోక్షసాధనములలో యోగమ ఉత్తమైనదని చెప్పుటకు 
గల కారణము వివరించుచున్నాండు. ఈ జీవుని యొక్క బంధమునకును 
మృక్తికినీ కారణమైనది మనస్సే. మనస్సే సర్వమునొన్న్పొడిదని నాయభిప్రాయము. 
బే మనస్సు "అన్యోన్య విరుద్ధ కార్యములైన బంధమోక్షములకు కారణ 
మెట్టగును? దానికి గల శక్తి వేట్టిది? అని యందువా? గుణకార్యములైన 
శబ్దాది విషయములందు తీవ్రవన్‌గా సక్తమైన మనస్సు బంధకారణము. 
పరమేశ్వరునం దాస్తక్తమైన మనస్సు మోక్షకారణము. ముముక్షువైన వాడీ 
విషయమును ఎప్పుడును జ్ఞాపక ముంచుకొనవలెను. 


16. అహం మమాఖి మానోతె ౪=నేను నాది అను అభిమానమున నుండి 
ఏర్పడునట్టి, కామలోభాదిభికాశామము లోభము మొదలైన, మలైజాదోషములచేత, 
మనః =మనస్సు, యదావీతం=ఎప్పుడు సంబంధములేనిదై యుండునో 
తదాశుద్ధం=అప్పుడు పరిశుద్ధమైన దగును. అదుఃఖం=దుఃఖరహితమైనదియు, 
అసుఖరాసుఖముకూడ, లేస్టై యుండును. సమం=తుల్యావస్థితియై ఉండును. 


తాత్పర్యము : బంధమోక్షములకు చిత్తమే కారణమంటివి. ఇది నిశ్చితమైన 
సిద్ధాంతము. చిత్తము యొక్క చాంచల్య రూపమైన దోషము దాని కశుద్దిని 
కలిగించును. తదభావము ఆ చిత్తము యొక్క వద్ధి కారణము. కనుకచిత్తమే 
పరిశుద్ధము కానిచో యోగమును ) సాధించుటకు సోధ్యముకాదు. ఆ చిత్తము 
పరిశుద్దీ మగుటకు కావలసిన మారములు కపిలమహర్షి సూచించుచున్నాయ. 
శరీర 'ఉంద్రియాదుల యందు నే ననుభావము, భౌర్యాపుత్రాదులయందు 
నాదియను భావమును అభిమానముతో నేర్చడును. ఈ సంకల్ప నిమిత్తముగా 
కామజ్రోధాదులైన గుర్తులు చిత్తమం దేర్చడును. అప్పుడు శద్దాది విషయములను 
స్వాధీనపణచుకొనుటకును, "స్తా "(ధీనమైైనచో లభించిన పొనితో తృప్తి పడక 
నంతకంకు నెక్కువగా హద. జీవి నిరంతరము యత్నించును. ఈ 
విధముగా నేర్చడెడు మనశ్చాంచల్యమే మనస్సు యొక్క మలము అనలా 
దోషము. ఈ దోష సంబంధము మనస్సునకు లేనిచో అది శుద్దమైనది. 
అప్పుడు దానికి శబ్దాది విషయములు ప్రాప్ప్తింపలేదని దుః ఖమేర్చడదు 
లభించిన దానివలన * సుఖ మేర్చడదు. లభించినను లభింపక పోయినను 
సుఖదుఃఖములు లేక సమానమైన స్థితియం దుండును. ఈ స్ధితి మనస్సున 
కేర్పడువజకును యోగసాధన సాధ్యము కానేరదు. 


తృతీయస్కంధ పంచవింశాధా్యయము 07 


17,18. తదా=అప్పుడు, పురుషజాజీవాత్మ, బవోగ్య యే నాజ్ఞానము 
తోను వైరాగ్యముతో ను కూడినదియు, భక్తి యుకే క్తేనీవాభక్తి స ంసర్గము కేరిదైన, 
ఆత్మనా*మనస్సుచేత, నిరంతరం=నాశరహితముగా, అఖండితం=ఫీండించుటకు 
సాధ్యముకానిదియు, అణిమానం=అతి సూక్ష్మృములైన, స్వయంజ్యోతిణస్వయముగా 
ప్రకాశించునది, కేవలం=అన్యవస్తు సంగము లేనిదియు, ప్రకృతేః పరం=ప్రకృతి 
కంట భిన్నమైనదియు,. ఉదాసీనం=ఏ వ్యాపారము లేనిదియనైన, ఆత్మానరాపర 
మాత్మయును, హతొజసం=నశించిన శ్షక్తితోకూడినదైన, ప్రకృతించా ప్రకృతిని, 
పరిపశ్యతి=*సమ[గ్రముగా చూచును. 

తాత్పర్యము : కామలోభాది దోషరహితమై పరిశుద్ధమైన మనస్సునందు 
శాస్త్ర పఠనముచే సిద్ధించిన జ్ఞానమును విషయములందు తాత్పర్యము 
లేకయుండెడి వైరాగ్యమును, భగవీంతుని యందు పరమభక్తియు దృఢముగా 
నెలకొనును. ఈ ్రారము మనస్సున్నపుడే జీవాత్మ పరమాత్మను సాక్షాత్కరించి 
కొనును. అపుడు ప్రకృతికి అజీవుని యందులల శక్తి లోపించును సాంసారికము 
లైన సనుఖదుఃఖాదులను ఆజీవాత్మతో ప్రకృతి అనుభవింపచేయలేదు. జీవాత్మ 
పరమాత్మల స్వభావము వానికి చూచినట్టు సరిగా ప్రత్యక్షమగును. అప్పుడు 
ఆజీవాత్మునకు పరమాత్మ యొక్క అనుభూతీయేర్చడును. పరమాత్మ స్వరూపము 
శస్తా దులచేత ఖండించుటకు సాధ్యముకానిదిగా పరమసూక్ష్మమైనది. 
ఇతరములనుండి ప్రకాశమునాశింపక స్వయం ్రకాశకముగా వెల్గునది. తన 
ప్రకాశముతో జడపదార్థము ప్రకాశింప జేయునది. వేనితోను సంసర్గము లేక 
శుద్ధమైనది. కార్యకారణ రూపముగా ప్రకాశించెడి ప్రకృతికంఠు విలక్షణమైనది. 
సర్వేమునం దాసీనము. ఈ స్టితియే జీవున కేర్పడునది. 


19, యోగినాంయోగులకు బ్రహ్మసిద్ధయే*బ్రహ్మ ప్రాప్తికి అఖిలాత్మని= 
సర్వాత్మయై వెలుయగచున్న, భగవతీ=భగవంతునందును, విద్యమానయా 
భక్త్యాయోజింపం జేసెడు భక్తితో, సదృశః=సమానమైన, శివః పంథా=మంగళ 
కరమైన మార్గము, నాలేదు. 

తాత్పర్యము : పరమాత్మ సాక్షాత్కారమునకు ప్రధాన కారణము 
జ్ఞానవైరాగ్య భక్తులని చెప్పణుడినది. ఈ మాటలోను కూడ భక్తికే ప్రాధాన్య 
మని చెప్పుచున్నాడు. సంసారము నుండి విడివడుటకు తీవ్రముగా నిచ్చించు 
యోగులకు బ్రహ్మసాక్షాత్కార మెట్లర్భడును? పరమాత్మ సర్వులయందును 
ఆత్మస్వరూపుడుగా ఉన్నాయ. అట్ట్‌ ఆ ఆత్మస్వరూపుటైన భగవంతునియందు 
తీవ్రమైన భక్తిని ఏర్పజచుకొనవలీను. ఇదియే దోషరహితమైన మార్గము. 
సుఖకరమైన ఇ మార్గము కూడ. సర్వమునందు ఆత్మగా వెలుయ భగవరతుని 
సర్వోత్కృష్టముగో' తీవమైన భక్తితోనుపాసించు చున్నప్పుడు ఆ పురుషుని 
ఇతరమెన లి దేవతగానీ వాని యానందమునుండి మరలింపం జేయలేదు. 


రి భాగవత సుధాలహరి 


సర్వ విఘ్నములకు వాండతీతుండగా ఉండును. అందుచేత వాండితర 
దేవతలనుపాసించవలసిన పనిలేదు. మనస్సును భగవత్‌ (ప్రేమయృుక్తముగా 
నొనరించు మని ఇతరదేవతలను దేబెరించవలసిన పనిలేదు. మనస్సు 
భగవంతుని యందు లయించినపుడు తీవ్రమైన సుఖానుభూతి ఏర్పడును. 
కష్టలేశమ్లైనను ఉండదు. అందుకే ఈ యోగము సుఖకరమైనది మంగళకరమైనది. 
ఈ విధమైన భక్తి దప్ప తక్కిన వన్నియు ప్రయాసలు. 

20. ఆత్మనజామనస్సుయొక్క, '్ర ప్రసంగం ప్రకృష్ణమైన సంబంధము, అజరం 
పాశం=దృథబంధ మని, కపాఅనుర వాలు, విదుః=తెలిసిరి. 
సాధుషూసత్పురుషులయందు, కృతః =చేయబడినీ స ఏవాఆ సంగమే, 
అపొవృతం= తెజచుకొనియున్న, మోక్షద్వారం=మోక్షమునకు ద్వారము. 


తాత్పర్యము : బంధమోక్షములకు మనస్ఫుయొక్క శుద్ధశద్దులు కారణమని 
నిశ్చితమైనది. ఈ రెంటికినీ. కారణము సంసర్గమని చెప్పుచున్నాయ. 
విషయములు, విషయపరాయణులు వీరితోడి స ంసర్గము మనస్సునకు బలమైన 
సంసార బంధకారణము. వారితోడి సంసర్గమీతో విషయ సుఖము 
లనుభవించుటకు పయత రుడు తీ వేచృకలుగును. దానితో పాపము 
సంభవించును. కనుక అసజ్జన స ంసర్గము విడువదగినది. అదే సాధువులతో 
ప్రకృష్ణమైన సంసర్గ మేర్చడినచో థ్‌ది మోక్షద్వారమునకుం గల సకల 
విఘ్నములను నాశనీ మొందించును. అప్పుడు మోక్షము సుఖప్రాప్యమగును. 


21. తితిక్షవః=క్రమాశీలురు, కారుణికాః=కరుణగలవారు, సర్వదేహినాం 
=సమస్త ప్రాణులకును, సుహృదః నామిత్రులైనవారు, అజాత శత్రవజాశత్రువను 
వాథెవ్వయ లేనివాడు. శాంతాఃారాగాది వృత్తులు లేనివారు, సాధుభూషణాః 
=శోభనమైన భూషణణుగలవారు, సాధవజాసాధువులు. 


తాత్పర్యము : సాధుసంగమే చిత్త శుద్ధికి కారణమని ముందు చెప్పినారు. 
ఆ సాధుపురుషుల స్వభావమును నాల్లు "శీకములతో వివరించుచున్నారు. 
సత్పురుషు లెల్లరు ఇతరులు తమయం దీపకొధ మొనర్చినను వారు సహించి 
యుందురు. ప్రతీకార దృష్టి వారి కెప్పుడును ఉండదు. స్వప్రయోజనమనుట 
వారికి ఉండదు. నిరంతరము పరులదుఃఖమును పోంగొట్టుటందే వ్యాపృతులు. 
కరుణతో వారి దుఃఖాపనోదనమునై ఎల్ల విధముల “శ్రమింతురు. సకల 
జీవులకును క్షేమమునే ఆకాంక్షించు నిర్దేతుక మిత్రులు. వారికి శత్రువు 
లెప్పుడును లేరు. రాగాది వృత్తుల నతిక్రమించినందుచేత వారి చిత్తశాంతి 
ఎన్నడును చెడదు. శోభనమైన స్వభావము వారికి భూషణము. ఇట్టివారే 
సాధువులు. విద్య, కులము, ఆఢ్యత ఇవేవియు సాధు లక్షణములుకోవు. 


తృతీయస్కంధ పంచవింశాధ్యాయము ౦ 


22. మయి=నాయందు, అనన్యేనభావేనాఇతరులయందు లేశముగూడ 
ప్రసరింపని మనోభావముతో కూడ, దృఢాం భక్తించదృఢమైన భక్తిని యే 
కుర్వంతి=ఎవరు చెల్లించుచుందురో, మత్కృతే=నాకొజకై, త్యక్తకర్మాణః 
=ఉ పేక్షింపతుడిన కర్మలు గలవా రెవ్వరో, త్యక్త స్వజన బాంధవాణజి పేక్తింపం 
బడిన స్వజనములు బంధువులు గలవా రెవ్వరో వారు సత్పురుషులని 
యందురు. 

తాత్పర్యము : ఇతర దేవతలయందు లేశముగూడ తాత్పర్యము లేని 
చిత్తవృత్తిగలవారు, మాయందే నియత దీప కళికవలె చాంచల్య రహితమైన 
భక్తితో కూడినవారు, నాభజన కడ్డువచ్చెడి కర్మల యందాస్తిలేనివారు. 
ఎవరో నాకొజకై బంధువులను స్వజనులను వదలినవారు ఎవరో వారు 
సాధువులు. 

23. మదాశ్రయాజానాకు సంబంధించియున్నవి. వృష్టాణాపరిశుద్దములూఐన, 
కథాః యే శృణ్వంతిాఎవరు సాభిలాషముగ వినుచుందురో, కథయంతి 
చాఇతరులకు సాభిలాషముగ బోధింతురో, తే సాధవజావారే సాధువులు. 
మద్దతిచేతసజానాయందే సర్వాత్మనా నిష్టితమైన మనస్సు కల్షిన, ఏతాన్‌వీరిని, 
వివిధాః తాపాజాబహువిధములైన తాపములు, న తపంతి=బాధింపనేరవు. 

తాత్పర్యము : నిరంతరము నా కథలు వినుటయందే వారిచూప్పు. 
పరమ శుద్ధములైన నాకఠథలను దృఢథమ్వూసముతో సర్వదా నమ్ముచుందురు, 
వారే సాధువులు. వారి మనస్సులెప్పుడును నా స్వరూపమునందే నిహితములై 
ఉండును. అట్టివారిని తాపత్రయములు లేశముగూడ బాధింపనేరవు. 

24 సాధ్వాఓ సాధుశిల! సర్వసంగవివర్షిజితాణానాతో తప్ప 
ఇతరములైన సకల సంగముల వర్షించి యున్నట్టి తేఏతే=విశిష్టులైన అట్టివారు, 
సాధవః వాసత్చురుషులు, హిా=ఎందుకనలా, తవారు, సంగదోషహీరాకాసరిగమచే 
నేర్చడెడు దోషములను నశింపంజేయువారు, అథ=అదికారణముగా, 
తేషు=వారియందు, సంగజాసంగతి, తే ప్రార్ధ్యణానీకు ప్రార్థింపందగినది. 

తాత్పర్యము : ఓ సౌశీల్యవతీ! నాతోడ తప్పమజిదేనితోడ సంగములేని 
వారే సాధువులు. దుస్సంగతి కారణముగా నేర్చడెడు దోషములను వారు 
నశింపశేయుదురు. అందుచే వారితోడి సంగతి ఏర్పడవలెనని నీవు సదా 
ప్రార్థింపవలెను. 

25. సతాం=సత్పురుషులు, మమ వీర్యసంవిదజానాయొక్క వీర్యజ్ఞాన 
యృక్తమైన, ప్రసంగాతాప్రసంగముచేత, హృత్కర్ణ రసాయనాజామనస్సునకీను 


10 భాగవత సుధాలహరి 


కర్ణములకును ఆనందకరములైన, కథాః=కథలు, భవంతి=ఉండును, 
తజ్టోషణాతావాని సేవనము వలన, ఆశాశీఘ్రముగా, అపవర్గ వర్మ్మని=మోక్ష 
మార్గమందు, శ్రద్ధా=వ్వూసము, రతిజాప్రీతి, భృక్తిణ(ప్రేమయు, 'అనుక్రమిష్యతి= 
క్రమముగా నేర్పడ్రును. 

తాత్సర్యము : సత్సంగతితో దోషనివృత్తి ఏర్ప్చడుటయేకాదు మోక్షసాధన 
సంపత్తి ఏర్పడును. ఎట్లనంగా వారు నావీర్యమును గూర్చి సమగ్రముగా 

నెజిలినవారు. నాపరాశ్రీమమును ప్రకాశింపశేయు కథలనే నిరంతరము 
గానించుచుందురు. వారిజీవన విధానము కూడ నామహిమనే తెలుపుచుండును. 
వారు నిరంతరము రసమయములైన నాకథలు పొడుచుందురు. వారి 
సంబంధముతో చెవులకును రసాయనములైనవి. హరికథలు వినెడు నవకాశము 
లభించును. వారిని నిరంతరముగనుట చేత మోక్షమార్గమందు వ్యూసమేర్చడును. 
ప్రీతి జనించును ప్రేమ వోోషమైన భక్తి అంకురించును. 

26. మద్రచనాను చింతయా=నా ప్రవృత్తులను గూర్చియే నిరంతరము 
ధ్యానించుటతో కూడిన, భక్ష్త్యా=భక్తి చేత, దృష్టశ్రతాతాకనపడుచున్నవియు, 
విన్నవియునైన, ఇంద్రియాతాఇంద్రియసుఖముల్‌ యందు, జాతవిరాగూఏర్చడిన 
విరక్తి భావముతో కూడినవాండై, పుమాన్‌*పురుషుండు, జాతవిరాగః=ఏర్పడిన 
విర్తక్తి భావముతో కూడినవాల్డై, వుమాన్‌=పురుషుడ వ్యక్తజఉత్సాహయుక్తు డై, 
యోగయుక్త జాయోగమునా శ్రయించినవాంై, బుజాభిఃప్రయాసము లేనట్టి, 
యోగమార్గెః జాయోగమార్గములతో, చిత త్తస్యగ్రహణే=చిత్త నియమనమునండు, 
యతిష్యతేప్రయత్సించును. 


తాత్పర్యము ; కథాశ్రవణాదులం దాస్తక్తమైన మనసు నాకృత్యములైన 
లోకసృష్టి స్థితి సంహార కార్యములను గూర్చియే నిరంతరము చింతింప. 
దొడయను. అప్పుడు నాయందవ్యవహితమైన (ప్రేమ జనించును. దృష్టములైన 
ఇంద్రియ సుఖములు శ్రతములైన స్వర్గాదిలోకము లందుండు సుఖములు 
నశ్వరములను విషయము అనుభవమునకు వచ్చును. ఆ విషయభోగములందు 
విర్తక్తి జనించును. వానిని సాధించెడు యత్నలేశముగూడ నాశమగును. 
నాయందవ్యవహితమైన (ప్రేమ జనించును. భక్తి ప్రధానమైన యోగమార్గములను 
క్రమముగా నభ్యనింపయొడలును. అట్టి పురుషయ మనస్సు యొక్క చాంచల్యము 
తీవ్రముగా నరికట్టును. దానితో మోక్షమార్గము వాని కందుబాటులో ఉండును. 

27. ప్రకృతేజాప్రకృతికి సంబంధించిన, గుణానాం=గుణములయొక్క, 
అసేవయా=సేవింపక పోవుటచేతను, వైరాగ్య విబృంభితేన=వైరాగ్యముతో 
విజృంభమాణమైన, జ్ఞానేనాజ్హానముచేతను, యోగేన=యోగము చేతను, 


తృతీయస్కంధ పంచవింశాధార్ట్యయము 101 


మయి=నాయందు, అర్పితయా=సమర్ప్చింపడుడిన, భక్తిచేతను, అఆయం=అట్టి 
పురుషుడ, ప్రత్యగాత్మానం మాం=ప్రత్యగాత్మ స్వరూపుండైన నన్ను, ఇవ=తీ 
శరీరమందు, అవరుంధే=ప్రాపించును. 

తాత్పర్యము ప శబ్ద్బస్వరూప గంధాదులైన విషయసుఖములు క్షణికము 
లగుటచేత అవి ఉపేక్షింపం దగినవనెడు వ్యాసము క్రమక్రమముగా దృఢమగుట 
చేతను విషయములను వైరాగ్యభావముచేత శాస్త్రాభ్యాసముచే నేర్పడిన జీవాత్మ 
పరమాత్మలకు ఐక్యమనెడు భావనతో అష్టాంగ యోగసాధనతో సిద్ధించెడు 
ఫలాభి సంధిలేని భక్తి చేతను - వీనియన్నిటి సమావేశముచేత పూఠిషుతు 
ఈ శరీరమునందే ప్రత్యగాత్మ స్వరూపుంజైన భగవంతుని ప్రాపించును. 


28. త్వయినీయందు, ఉచితా=యోగ్యమైైన, భక్తిజాభక్తి కాచిత్‌=ఏ 
విధమైనట్టి, మమ=నాకు, గోచరా=విషయమైనట్టిది, కిదృశీయద్విధమైనది? 
యయా=డీనిచేత, నిర్వాణంామోక్షస్వరూపమైయున్న, తేపదం=నీ పాదమును, 


అంజసా=ప్రయాసము లేక, అహం=నేను అన్వశ్నవైఅనుభవింప లను. 


తాత్పర్యము : దేవమూతి యనుచున్నది - భగవంతుండే పరమాత్మయనెడు 
అనుభవము యోగముతో లభించును. యోగాంగములో ప్రధానమైనది భక్తియే. 
భక్తి సత్సంగముతో లభించును. ఈ సంక్షేపమైన ఉపదేశమును కపిల 
మహర్షినుండి దేవహూతి విన్నది. ఆమె కానంద మయ్యెను. కాని భక్తి 
స్వరూప వోోషములను సమగ్రముగా తెలియవలెనని ఆమె ఆశ. ఆమె 
మూయకళ్లోకములలో ప్రశ్నించుచున్నది. భగవాన్‌! మృుక్తిని సాధించుటకు 
స్వరూపమైన భక్తి ఎట్టిది? అందులో. గూడ స్త్రీయైన "నాకు సాధించుట 
కర్ణమైన భక్తి స్వరూపమేవ్విధము? మోక్షరూపమైన “నీయొక్క పాదములతో 
నొకు ఏ సంభవించుటకు ఉపకరించెడు మోషములు | తెలిసికొనవలెనని యున్నది. 


2. నిర్వాణాత్మనామోక్షస్వరూపుడవైన కపిలమునీ! భగవద్చాణః 
=భ్రగవంతుని పొందయటేసెడుు యఃయోగః=ఏ యోగము, త్వయా=నీచేత, 
ఉదితవాచెప్పలుడినరో, సః కీదృశణాఅది ఎట్టిది? అంగాని=దానియంగములు, 
కతిఎన్ని? యతకాదేనినుండి, తత్వావబోధనరంాతత్త్యములను గూర్చిన జ్ఞానము 
(ఏర్పడుచున్నదో) 

తాత్పర్యము :మోక్షస్వరూపుడవైన కర్షమ మునీ! నిన్ను ప్రాపించుటకు 
సహాయకమైన ఏ యోగమునీచే ఇంతకుముందు. నిర్వచింపబడెను? ఏ 
యోగముచేత తత్త్వములను గూర్చిన వివేకము సిద్ధించునో ఆ యోగముయొక్క 
స్వరూప మెట్టిది? దాని యంగము లెన్ని? 


102 భాగవత సుధాలహరి 


౩0. హరే!ఃదుఃఖములను నశింపయథేసెడు ఓదేవా! మందధీః యోషా 
అహం=మందమైన బుద్దిగల స్త్రీ స్త్రీ యునైన, దుర్పోధంచంప్రయాసమున కోర్చి 
ప్రయత్నించినను చక్కగా తెలిసికొనుట కసాధ్యమైన, తత్‌ ఏతతాఆయోగమును, 
భవదనుగ్రవోతానీయొక్క అనుగ్రహముతో, యథాసుఖంబుధ్యేయాఏ రీతిగానైనచో 
సుఖముగా తెలియలయలనో, తథామే=ఆ ప్రకారమును నాకు, విజానీహి= 
తెలుపుము. 


తాత్పర్యము : ఓహరీ! ఈ సాంఖ్యమనెడు యోగము ఎంత ప్రయాస 
పడినను తెలిసికొనుటకు సాధ్యముకానిది. అందులో నేను స్త్రీని. మందబుద్ది 
గలదానను. ఏ రీతిగా బోధించినచో నాకు సులభముగా నర్దమగునో, 
సాధించుటకు సాధ్యమగునో ఆ పద్దతిగా నా కుపదేశింపుము. ల 


31. కపిలఃమాతుః, ఇత్తం అర్ధం=ఈ ప్రకారముగా నున్న తల్లికి కావలసిన 
ప్రయోజనమును, విదిత్వాతెలిసికొన్న వాత్రై, యత్రావస్తానమందు, తన్వా 
అభిజాతః=తాను దేహముతో జన్మను గై గకానెన, తత్ర జాతస్నేహః =ఆస్తానమందు 
జనించిన స్నేహముతో కూడినవాండై. యత్‌సాంఖ్యం ప్రవదంతి=దేనిని 
సాంఖ్యమని అందురో, తత్తా త్ర్యామ్నాయంాఆత త్వశాస్త్రమును, భక్తివితాన 
యోగం=భక్తి దానిని బలపజచెడి యోగమును, ప్రోవాచాచెప్పెను, వై=ఈ 
విషయము ప్రసిద్ధము. 

తాత్పర్యము : మైైత్రేయుండన్నాండు. కపిల మహర్షి దేవహూతికిం గల 
ఇచ్చా వోోషమును గ్రహించినాయడ. అమె భ్ధక్తి యోగమును గూర్చి తెలిసికొనవలె 
ననుకొన్నది. సాంఖ్యశాస్త్రమును గమనించు ఇచ్చయున్నది. దాని తత్త్వ 
విచార స్వరూపమైన ర్రమముగూడ స్పష్టముగా తెలిసికొనవలెను. ఆమెకీ 
ఇచ్చలున్నవని కపిల భగవానుం డెజింినాండు. తాను దేవహూతినుండి 
దేహమును ధరించి అవతరించినాండు. అత. డామెకు తత్త్వములను 
నిరూపించవలసిన క్రమమును భక్తి స్వరూపమును దానిని వర్థించుట 
కుపకరించెడు యోగమును దేవహూతికి దెల్బెను. ఆ తత్త త్త విచారక్రమమునే 
పూర్వాచార్యులు సాంఖ్యశాస్త్రమని ప్రచార మొనర్చిరి. కపిల మహర్డి ప్రాణు 
లన్నిటి యందును సమానమైన దృష్టి గలవాయ. కాని దేవహూతి తనకు 
తల్టి. అందువలన ఆమెయందు కరుణా వోషము నెక్కువగా ఉంచినాయ. 
లోకము నందలిజనులు మాతృభక్తిని తప్పక చూపవలెనని శిక్షించుటకే ఈ 
ప్రవృత్తి. సాంఖ్యశాస్త్రము, భక్తి స్వరూపము, యోగ క్రమ 'మనెడు ఈ 
మూడింటిని గూర్చియే కపిలుయ దేవహూతి కుపదేశించినది. 


తృతీయస్కంధ పంచవింశాధ్యాయము 10 


32,33. ఆనుశ్రవిక 8ర్కణాంావేదోక్త కర్మమును అనుసరించు చున్నవియు, 
గుణలింగానాం=శబ్దాది గుణములను తెలిసినవియునైన, దేవానాం= 
ఇంద్రియముల యొక్క, స త్తే ఏవ=సత త్త్వగుణము నందలి, యావృత్తిః 
=ఏవృత్తి, స్వాభావికీ=స్వభావ సిద్ధమును, అనిమిత్తా=ఇతర కారణముతో 
కూడనిదైయుండునో, సా భాగవఠీ భక్తిజభగవంతుని గూర్చిన ఆ భక్తి 
సిద్ధేశాసిద్ధికంకెను, గరీయసీ=గొప్పది, "ఏకమనసకా ఏకచిత్తముతో నున్న ఆ ఆ 
ప్తత్‌షునీ యొక్క, కోశం=కోశమును, అనలా ఆత్మను కప్పియున్నట్టి 
ఆవరణమును, అనలా అజ్ఞానమును, అనలః అగ్ని, నిగర్హం యథా=తనయందడే 
ఉన్న వస్తువునువలె, అశుపరయతిావేగముగా నశింపజేయును. 


తాత్పర్యము : నీయందు నెజపవలసిన బక్తి యొక్క స్వరూప మెట్టిది? 

అనెడి తలి ల్లి ప్రశ్నకు భగవంతుండు సమాధాన మిచ్చుచున్నాయ. శబ్దస్పర్శాడులైన 
విషయములను తెలిసికొనెడు ఇంద్రియములకు దేవతలని పేరు. 
నమస్తేంద్రియముల యొక్క వ్యాపారమును సత్త్వగుణ న్వరూపిలైన భగవంతుని 
యొక్క చరిత్ర శ్రవణాదుల యందే ప్రవృత్తమై యుండుట స్వభావమైనచో 
దానిని భక్తియందురు. ఐహికమో, పారత్రికమో అయిన ఏసుఖమును గాని 
ఉద్దేశింపక పరిశుద్ధమై ఆ భక్తియున్నచో దానికి శుద్ధ భక్తియనిపేరు. అట్టి 
భక్తీ సిద్ధింపవలెనన్నచో వేదోక్తములైన నిషిద్ధ కర్మలను మానుకొనవలెనప 
విధింపయుడిన కర్మలను ఫలాఖి సంధిలేక భగ్‌వత్ర ససాదనమునై మాత్రమే 
ఒనర్చవలెను. భగవంతుని యందే ప్రవర్తించుట మనస్సునకు స్వభావమై 
పోవలెను అప్పుడు అగ్నితనయందు వేయలుడిన సమస్త పదార్థములను 
కాల్చివేయునట్టుగా నిష్కామత అనెడు అగ్ని తొందరగా భగవదితరములైన 
వాసన లన్నిటీనీ దహింపం జేయును ఆత్మయొక్క స్వస్వరూపమును 
నశింపచేయునది అవిద్య. అది శుద్ధ భక్తితో దహింపం జేయలుడును. 
స్వరూపబోధ అనుభవరూపముగా పహ్రౌశవై ఆనందించును. ఇదియే ముక్తి. 
కనుక శుద్ధ భక్తి ముక్తి కంటెను గొప్పది. 

34. కేచిద్భాగవతాజకొంతమంది భగవద్భక్తులు, మత్వాద 'సేవాభిరతాః 
=నాపాదసేవయందే అతిశయమైన తాత్పర్యము గలవారై, మదీహాః=నాకొజ్టై 
ప్రవర్తించెడు సకల ప్రవృత్తులు ) గలవారై, అన్యోన్యతః ప్ర ప్రసజ్యాతమలోతాము 
గుంపుగా కూడుకొన్నవారై, మమ పౌరుషాణిానాపరా[క్రమములను, 
సభాజయంతే=సత్కరింతురు. 

(అనలా గౌరవించుచు పరస్పరము మాటాడుకొందురని భావము. యే 
ఏకాత్మతాం=నాతో ఏకమ్రైయున్న మానసికస్థితిని, యే=ఎవ్వరు, 
నన్పృహయంతి=కోరుకొనరు.) 


104. భాగవత సుధాలహరి 


తాత్పర్యము : భక్తి ముక్తి కంకొ గొప్ప దన్నారు. దానిని వివరించు 
చున్నాండు. కొందజు ఏకాంత భర్తు లుందురు. వారు నాతో నైక్యమందిన 
ఆనంద స్వరూపము నంగీకరింపరు. అనంగా సాయుజ్యమృుక్తియందు వారి 
కాశ లేదని యర్థము. వారు ఈ దేహములతోనే ఉందురు. నమాన చిత 'త్తవృత్తులు 
గల భక్తులతో 'ఆరుదురు. వారు తమలో తాము పరస్పరము పరాశక్రమాదులను 
క్రీర్తింతురు. స్థావర జంగమ స్వరూపములైన నామూర్తులను స్తుతింతురు. 
నా యా సంగ్రహేమున్దై శరీరేంద్రియ మనోవ్యాపారములను వినియోగింతురు. 
వీనితోనే వారికి పరమానంద మేర్చడును. దీనితో పోల్చినపుడు సాయుజ్య 
మృుక్తితో నేర్చడెడు నానందము వారి దృష్టిలో తక్కువ. ఇత సాలోళ్యాదులు 
వార్‌ దృష్టిలోనే ఉండవు. కానీ ఇట్టి భీక్తులు చాల దుర్లభము. అందుకే 
'ేచిత్‌' తన్నారు. భక్తి ముక్తి కంటెను గొప్ప దనుటలో శుద్ధభక్తి 
సదాచారముతోడనే సిద్ధించు ననెడి మాట కూడ నున్నది. 


35. అంబకాఓతల్లీ: సంతవాసత్పురుషులు, ప్రసన్న వర్చారుణ లోచనాని= 
ప్రసన్నమైన ముఖముతోను, అరుణములైన వేగమదకోన్‌ కూడియున్నవి, 
ను దయచేయునట్టివియ, రుచిరాణి=మనోహరములు, 
దివ్యానిఅప్రాకృతమునునైన, మేరూపాణో నారూపములను, పశ్యంతి=చూతురు, 
సాకం=నాతోడకూడ, స్పృహణీ యాం వాచం= అభిలషింపం దగిన వాక్కును 
వదంతి. 
తాత్పర్యము : దేవమాతీ! ఆ సత్సురుషులు నాయొక్క మూర్తి భేదములను 
నిరంతరమును దర్శించుచుందురు. ప్రసన్నమైన వక్రము వశూలములై 
ఆకర్షకములైన కన్నులు మనస్సును ద్రవింపయేసెడు మూర్తి, స సత్త్వగుణ 
ప్రధానమలైన నామూర్తులిట్టుండును. నేనటి సత్పురుపులయందు ప్రసన్నుండనై 
నీరంతరమును ధర్మేతరములు గాని వారి శ్రోర్మెలను తీర్చుటకు జిగరూటే నై 
యుందును. నామూర్తులు అప్రాకృతములు. సద్భక్తులా మూర్తులతో స్పృహ 
ఇజీయములైన సల్దాపము లొనర్చు చుందురు. 


36. తైః దర్శనీయ అవయవైజాదర్శించుటకు యోగ్యములైన ఆ 
అవయవములతోను, ఉదార విలాసవిసేక్షిత వామనూక్‌ళైణాఉదారమైన విలాసము, 
హాసము, ఈక్షితము, స్పృ్రహణీయములైన మాటలు వీనిచేత, . హృతాత్మనః 
=హరింపయిడీన మనస్సుతోను, హృత ప్రాణాంశ్చ=హరింప అుడిన 
ప్రాణములతోను, అయినవార్‌కే, అనిచ్చతః అపి=వారి కాశ లేకున్నను, మే 
భక్తిణనా యందు వారు చూపెడు పరమ (ఫేమము అణ్వీం గతిం=అణు 
స్వరూపమైన సి సితిని, ప్రయుర్త్తో=కల్సించి తీరును. 


తృతీయస్కంధ పంచవింశాధ్యాయము 105 


తాత్పర్యము : వా రెప్పుడును నాఅవయన సౌందర్యములందే లగించిన 
దృష్టి కలవారై యుందురు. నా విలాసములను గమనించుటందే వారి చూపు. 
నా నవ్వులను వెన్నెలలో వారు మునుయదురు. నాచూప్పలలో కరగి 
పోదురు. నాసంభాషణలు వారిజీవనమై యుండును. వారి మనస్సులకు 
నేను దప్ప వేరు లక్ష్యమే లేదు. వారు ప్రాణములు నాపై నిలిపికొనియుందురు. 
ఈ స్ధితి భక్తియనుట వారెజుంగక పోవచ్చును. వారి స్వభావమే అట్టిదై 
యుండును. ఇట్టివారికి కోర్కెలేకున్నను దేహపాతానంతరము మోక్షమిసు 
లభించితీరును. * 

37. అథ=అనంతరము, మాయావినః మమామాయాధిప్పండైన నాయొక్క, 
తాం విభూతింంఆ భోగ సంపత్తిని, అను ప్రవృత్తం౭అనుసరించియున్న, 
అష్టాంగం ఐశ్వర్యం=ఎనిమిది రితులుగా నున్న ఐశ్వర్యమును, భాగవతీం 
్రీయ్‌ం=వైకుంఠ లక్ష్మిని, అనృహయంతావారుకోడకొనన్న ప్పటికని త్రే=వారు, 
పరస్యమేలోకేపరుంయనైన నాలోకమందు, భద్రాంాదుఃఖ సమ్మిశ్రణము లేకున్నట్టి 
శ్రియం=ఆనందమును, అవ్నవతే=పొంది తీరెదరు. 

తాత్పర్యము : భక్తితో అవిద్యానాశయేర్పడును. దానితో సత్యలోక 
పర్యంతమున్న పరలోక భాగములను భక్తి మాహాత్మ్య కారణముగా వారికిచ్చ 
లేకపోయినప్పటికినీ సమిపమునకు వచ్చి నిలుచును. అట్టి సిద్దులు వారికి 
కైవసము వైకుంఠ లోకమందున్న ఆనందమును వారు బౌందెడీరు. వారికి 
'దానియం దభిలాష లేదు. కానీ వారికవి ప్రాప్తము లగును. నాలోకమనెడు 
వైకుంఠమును చేరి దుఃఖసమ్మిశ్రణములేని ఆ యానందమును పొంది తీరెదరు. 


38.శాంతరూపే-శాంతమైన రూపముతో కూడిన ఆరూపమందు, మత్పరాః 
=నన్నే ఆశ్రయించిన వారును, కర్షిచితాఏకాలమందైనను, నక్ష్యంతి=నశింపరు, 
యేషాం=ఎవరిక్షి అహంానేను, ప్రియజాప్రియుండనో, ఆత్మాఆత్మనో, సుతశ్ళ 
సుతుడయను, సఖాబప్టుడను, గురుజూఆచార్యుడను, సువృదూస్నేపాతుడను, 
ఇష్టం దైవం= ఇష్టమైన దేవునిగా నుందునో, తాన్‌=వారిని, అనిమిషః 
=మ్పరెప్పగొట్టనట్టే మేహేతికానా ఆయుధమైన కాలచక్రము, నోలేఢొస్ప్రశింపదు. 

తాత్పర్యము : వైకుంఠము స్వర్గాదిలోకముల వంటిదికాదు. అచ్చట 
ప్రవేశించిన వారికి పునరావృత్తి లేదని తెల్పుచున్నాడయ. ఆ వైకుంఠము 
శుద్ధ స సత్త్వ స్వరూపమైనది. నిరంతరము నిర్నిరోధమైన శాంతి. నా భక్తులచ్చట 
చేలీదరు ఎన్నడేకాని వారికా సానము నుండి భ్రంశము లేదు. వారికి 
నిరతిశయ ప్రీతిపాత్రుయను నేనే లౌకికులు పుత్రాదులను (ప్రేమించినట్టు 
వారు నన్నే ్రేమింతురు. వారికి ఆత్మ స్వరూపుడను నేనే. పుత్రుడే 


106 భాగవత సుధాలహరి 


నేనే. చెలికానివలె వారు నన్నే నమ్మెదరు. గురువునువలె వారు నావాక్యమునే 
విశ్వసింతురు. మిత్రునివలె వారికి పితకారిని ఇష్టదైవమును నేనే. నా 
ఆయుధమైన కాలచ[క్రము నిర్నిమేషమై సర్వులను కబళించుచుండును. నా 
పరమ భక్తులను కాలచక్రము బాధింప నేరదు. అందుచే వారికి నాశము 
లేదు. ఆనందచ్యుతి లేదు. వైకుంఠమందు కాలబాధ శూన్యము. 


3940. ఇమం లోకం=ఈ లోకమును, ఉభయాయినం=రెండు 
లోకములను పొందెడునట్టి, అత్మానంాదేహమును, అహ=ఈలోక మందుండెడు, 
ఆత్మానంాదేహమును, అనుమేరాయః=అనుసరించియున్న ఏ ద్రవ్యములు, 
పశవజపశువులు, గృహాజగ్భహములు కలవో, సర్వాన్‌=వానిని సర్వమును, 
అన్యాన్‌చాఇతరములను, విసృజ్యాఉి పేక్తించి విశ్వతో ముఖంచసమస్తమునందును 
వ్యాపించియున్న, మాం=నన్ను, అనన్యయా భక్త్యా*-ఇతరుల నెవ్వరిని 
ఆ(శ్రయింపని తీవ్రమైన భక్తి యోగముతో, యే భజంతి=ఎవ్వరు భజింతురో, 
మాంానేను, మృత్యోజానాశమునుండి, అతిపారయే=దాటింతును. 

తాత్పర్యము : ఇహమునందును పరమునందును ఉన్న సుఖభోగములు 
ఆ రెండు లోకములందు సంచరించెడు స్టూలసూక్ష్మ దేహములు, వానిపై 
నున్న మమళలు, స్టూలదేహము ననుసరించుకొని యుండెడు ధన ధాన్య 
పశుభృత్య గృహాదులు - ఇతర సకలము నందును మమతలు వదలి 
సర్వమునందును వ్యాపించి ప్రకాశించుచున్న నన్ను మాత్రమే ఏకాంత 
భక్తితో 'సేవించువారిని నేను జనన మరణ రూప సంసారమునుండి గడ్డ 
కెక్కింతును. 

41. ప్రధాన పురుషేశ్వరాత్‌ాప్రకృతి పురుషుల కీశ్వరుండును, 
సర్వభూతానాం=సకల భూతములయొక్క, ఆత్మనవాఆత్మస్వరూపుయను, 
భగవతజాభగవంతుండైన, మత్తజానాకంటె, అన్యత్ర=భిన్నమైనదానియందు, 
తీ.వంభయం=అసహ్యమైన భయము, న నివర్తతే=తొలలదు. 


తాత్పర్యము = ప్రకృతి పురుషులను నియమించు వాండను నేనే. 
సర్వభూతములందును అంతర్యామిగా వర్తించువాండను నేనే. భగవంతుడైన 
నన్నాశ్రయించెడి వారు మాత్రమే జనన మరణాది రూపదుఃఖమునుండి 
తొలలెదరు. అన్యదేవతల నాశ్రయించుటతో నివృత్తి సిద్ధింపదు. ఎందుకనతఠా 
వారు కూడ కాలమున కధీనులైనవారే. 


42. వాతజావాయువు మద్భృయాతానావలని భయముచేత, వాతి=వీచు 
చున్నది, అయంసూర్యః=ఈ సూర్యుయ, తపతి=వెలుయచున్నాయడు, ఇంద్రః 


తృతీయస్కంధ పంచవింశాధ్యాయము 107 


వర్షతి=ఇంద్రుండ వర్షించును, అగ్నిః దవతిా=అగ్ని దహించును, మృత్యుశ్చరతి= 
యముయ వ్యాపార మొనర్చును. 


భీషాంస్మాద్వాతః పవతే భీషోదేతి సూర్యః 
భీషా5స్మాద్యగ్ని శ్చేంద్రశ్చ మృత్యు ర్థావతి పంచమః. 


అను శ్రుతియందు చెప్పడుడిన యర్థమా శ్లోకమందు వర్ణింప డుడినది. 
దేవతలు భూతములు వారి వారి కేర్పజేచిన 'కార్యములన్నియు కాలము 
తప్పక యనుసరించుచున్నవి. దీనికి కారణము పరమాత్మ దండనమునుండి 
వారికున్న భయమే. గాలివీచుట, సూర్యుడుదయించుట, ఇంద్రుని వర్షణము, 
అగ్నిదాహము, అంతకుని ప్రవృత్తి సర్వమును భగవంతుడు దండించునను 
భయముచేతనే సక్రమముగా జరుగును. 


4. జ్ఞానవైరాగ్యయుక్తే నాజ్ఞానము వైరాగ్యము. వీనిచే చేరిన, 
భక్తియోగేనాభ్ధక్తియోగముచేత, యోగీనణాయోగులు, క్రేమాయాక్షేమము కొజకే, 
అకుతోభయం=దేనినుండి భయములేని, మే పాదమూలం=నా పాదమూలమును, 
ప్రవిశంతి=ప్రవేశింతురు. 


తాత్పర్యము ఏనా మాహాత్మ్యము నెజిగిన మహాభక్షులు విషయముల 
నుండి వైరాగ్యము ననుప్తింతురు. తీవ్రమైన భక్తియోగము ననుష్టింతురు. 
అది జ్ఞానపూర్వకమై ఉండును. వారు సమస్త దుఃఖ వినాశనము కొజకై 
నాపాదమూలము నాశ్రయింతురు. ఇక వారియానందమే ఆనందము. ఎవ్వరినుండి 
వారికి భయముండదు. ఎందుకనలా నాచరణాశ్రయమట్టిది. 


44. తీవేణాతీవ్రమైన, భక్తియోగేనాభక్తియోగముచేత, మయినాయందు, 
అర్చితంచసమర్ప్చింప ుడిన, మనజామనస్సు, సి స్థిరం=స్థిరముగా నుండుకేదికలదో, 
అదికారణముగా, అస్మిన్‌లోకే= =ఈలోకమిందు." పుంసాం=ప్పరుషులకు, 
నోయసోదయణాసమస్త పురుషార్ధములును సిద్ధించు, ఏతావాన్‌ ఏవాఉత్రమమైన 
మార్గమిదే. 


తాత్పర్యము 2 తీవ్రమైన భక్తి యోగముతో మనస్సులను నాకు 
సమర్పించవలెను. అది నివాత దీపమువలె నాయందే స్థిరముగా నిలువవలెను. 
ఇది ఒక్కకే పురుషులకు సమస్త పురుషార్థములను సాధించుటకు మార్గము. 
తద్భిన్నములు విడంబనా మాత్రములు. 


108 భాగవత సుధాలహరి 


విజయధ్వజవ్యాఖ్య 

. శ్రీహరి యందు అనుష్టింపవలసిన ఉత్కృష్టమైన భక్తియోగము, 
త. మనస్సుంచెడి బ్రైకారము, భక్తి యోగము ననుష్టించుటకు 
ఉపయోగపడు సాధనమును - ఈ విషయమున తెలియ +జేయటకు ఈ 
యధ్యాయమును ఆరంభించుచున్నా +డు. ముందు కపిల దేవహూతి 
సంభాషణమును సాకల్యముగా వినవలెనని ఇచ్చించిన పరీక్షిత్తు ఇదివరకు 
అడీగిన దానిని అనువదించి, ప్రశంసించి ముందు చెప్పవలసిన దానిని 
గూర్చి ప్రార్థించుచున్నా 4డు. సాక్షాతాతుల్యనామకు డైన, అజజానారాయణు 
€డు, స్వ్యయేం=ఆవేశములేక తానే అత్మమాయయా= తన ఇచ్చచేత, నృణాం, 
ఆత్మ ప్రజ్ధిప్త యే= రు కొజకే, పరమాత్మ మొదలైన తత్త్వముల 
యథార్ధిజ్డా జ్ఞానము కొజకే. తత్త్రసంఖ్యాతా= అవ్యక్తము మొదలుకొని సమస్త 
చశ్రమీల శీకైచీన జ్ఞానమును కలిగించెడు, భగవానొసర్వ సిద్దియుక్తు (డైన, 
కపిలః=కపిల మహర్షిగొ, జాతజఅవతరించెనని , శుకమహర్తీ! సివుచెప్పితివి. 
నేనుకూడ దానిని వీన్నాను. 


తాత్సర్యము: పరీక్షిత్తన్నా 6డు సాక్షాత్‌ శ్రీహరియే సజ్జనుల 
శాత్మవిద్యోపదేశమునై తన ఇచ్చచేత కపిలావతార మొనర్చితత్త్వ సంఖ్యానేమును 
ప్రవర్తింపజేసెనని మారుపదేశమిచ్చితిరి గదా! 


2. శ్రీహరి చరిత్రను వినుటయందు ప్రవర్తించిన జనులకు భోజనము 
మొదలైన వానియందు ఆశ లేకున్నను మనస్సు నిరోధించుటచేత "ఇంక 
చాలునను” భావము పుట్టవచ్చును. కాని నాకు తిండి మొదలైన భోగములు 
లేకయున్నను రసాయనము "సేవించు వారికున్నట్టు శ్రీహరి కథాశ్రవణముతో 
ఇంద్రియములు సంతృప్తి నందిన వని పరిక్షిన్మవోరా 'దేనుచున్నా (డు. ధర్మిణాం= 
నివృత్తి ధర్మమే స్వరూప భూతమై యున్న, హంసాం=మ్ముక్తియోగ్య జీవులకు, 
అర్హస్య= సన్మాన్యమైనట్టియు, సర్వయోగినాం=సనకాది యోగులందరికిని, 
గరిమ్నఃా గొప్పవా డైన, 'ఫ్రతదేవస్యా శాస్త్రముచేత నారాయణుని యందుండెడు 
క్రీడాది సమస్త గుణములను పొందిన వండని ప్రసిద్ధిగల, తస్య=ఆ కపిలుని 
యొక్క మహిమను, విస్త్రృతే= వోషముగా వినుటంపీందు, మౌ నాయొక్క 
అసవఃజఇంద్రియములు, భూరి=ఎక్కువగా, తృష్యంతిాసంతోషమును 
పొందుచున్నవి. 

3. స్వచ్చందాత్మా= స్వతంత్రమైన మనస్స్ఫుగల, భగవాన్‌= కపిలరూపియైన 
శ్రీహరి, ఆత్మమాయయా= తన ఇచ్చచేత, యద్యతాదేనిదేనిని, విధత్తే=చేసెనో, 
క్రీర్తనీయానింభగవద్భక్తు (డు నిత్యమును క్రీర్తించెడి, తాని=ఆచరిత్రలను, 
శ్రద్దధానస్య=్రద్ధగా వినుటకు కాచుకొన్న, మే=నాకొజ్టై, అనుక్తీర్తయ=చెప్పుము. 


తృతీయస్కంధ పంచవింశాధా్యాయము 109 


4. పరీక్షిత్తు యొక్కట్రశ్నకై శుక్రాచార్యుడు విదుర మైత్రేయ నంవాదమునే 
ఉత్తరముగా చెప్పుచున్నా +డు. యథా=ఎట్స, త్వయా=నీచేత, అహం, 
అన్వీక్ష్యాం= తత్త్వ విద్యయందు, ప్రచోదితకాద్రేరితు 4డనైతినో, తథా=అట్టు, 
తత్త్య విద్యయండు విదురునిచేత 'ప్రచోదితు డైన, ద్వెపాయన సఖకావేద్‌ 
వ్యాసులను 'స్నేహితు €డ్తుగా పొందియున్ను భగవాన్‌మైత్రయు +డు, ప్రీతస్సన్‌, 
ఏనం విదురంజప్రన్నించిన విదురుని కొజ్టై, ఏవం=ముందుచెప్ప 6బోవునట్టు, 
ప్రాహ= పలికెను. 

క్‌ 6. పితరి=కర్ణము 6 డు, అరణ్యం ప్రతిప్రన్థితే, మాతుజతల్లిమైన 
దేవహూతికి ప్రియచికీర్ణయా=ప్రియ మొనరించుటికై భగవాన్‌ కీఏలః 
తస్మిన్‌కర్ణమాశ్రమమని ప్రసిద్దమైన ఆబిందు సరోవరమందు, అవాత్సీత్‌కిల= 
నివసించెను. అచట దేవహూతియు ప్రశ్నించుటకిదే సమయమని తెలిసి ఈ 
రీతిగా పలికె ననుచున్నా +డు. దేవహూతియు ఆసీనం, అకర్మాణం=ఏచేషయు 
చేయకయున్న, తత్త్వమార్తాగ్రదర్శినం=పరమాత్మ మొదలైన తీత్త్వ 
విషయమునందు పూర్ణ జ్ఞానముగల, ససుతం=తనకుమారు డుగా జన్మించి 
యున్న, తం=కపిలుని గూర్చి, ధాతుజాబ్రహ్మదేవుని యొక్క, వచజామాటను, 
సంస్మరతీ=స్మరించు కొనుచున్నదై. ఆహాపలికెను, ఆసీనం, అకర్మాణం 
అనెడు రెండు వోషణముల చేత శ్రీహరికి స్వాభావికముగా నిశ్చయమైన 
మనస్సున్నది. అయినను లోక దృష్టితోకూడ అట్టు తోపింప +జేసెనని భావము. 
'ఆసీనం' అనుటచేతను అకర్మత్వేము సిద్దించీయున్నను మరల చెప్పుట 
చేత' శరీరము మజచిపోవుట మొదలైన చేష్టలుకూడీ లేవనియు దానిచేత 
ఆతని దేహము సచ్చిదానందాత్మక మైనదని 'జెలిపియున్నా +డు.ఎతత్త్వబ్ఞాని' 
అనుటచేత తెలుపవలసిన విషయమందు పరిపూర్ణజ్తానము కలవా+డని 
తెలిపినట్లైనది 'స్వసుతం' అనుటతో సిద్ధమైన ఆప్తతీను ధాతుః సంస్కరతీ 
అనుటచేత మరికొంత పోషించినది. 

7. ప్రన్నింపవలెనని అనుకొన్న విషయమందు దేవహూతికి తాత్పర్యము 
కలదని ఆ ప్రశ్నకొజ్టై ఉపోద్దాతము ఆరంభించిన దనియు అనుచున్నా +డు. 
భూమన్‌=స్వయముగా పూర్ణ +డవైనవా 6డా! అహం, అసదింద్రియ తర్పణాత్‌= 
దుష్టములైన ఇంద్రియముల తృప్తియందే ఆస్తక్తి గల దాననై ఇంతకాలము 
గడపి ఇప్పుడు, నితరాం=ఎక్కువగా, నిర్విణ్ఞావిషయములయందు 
నిర్విణ్లనైనాను. సంభావ్యమానేనాఎక్కువ ఆస్తక్తమైన, యేన=ఏ ఇం(ద్రియ 
తర్పణము వలన ప్రభో! అంధం తమఃాతత్ర్వబజ్ఞానము లేశయుండుటను, 
ప్రపన్నా=పొందిన దాననైతిని. దీనిచేత ఇంద్రియముల దౌష్ట్రమును 
స్పష్టపజచినట్లైనది. 


110 భాగవత సుధాలహరి 


8. తస్యూఆ, దుష్పారస్యాఇతర తీరము దూరమందున్న, తమసః= 
తత్త్వము యొక్క అజ్జానమునుండి, పారగం=తీరమును చేర్చెడు, త్వంచనీవనెడు, 
సచ్చక్షువాచక్కని కన్ను, త్వదను గ్రవాతానీయను గ్రవముచేత, మే=నాకు, జన్మనాం 
అంతే=అనేక జన్మముల కొనయనిపించెడు, ఈచరమ జన్మమందు. లబ్ధం= 
దొరకినది. పొందవలసిన తీరము సమిపమునందే యున్నదని తాత్పర్యము. 
దీనిచేత బోధించెడు విషయమును (గ్రహింప €గల దేవహూతి సామర్థ్యము 
గూడ తెలిపినట్లనది. అనేక జన్మముల నుండి సంగ్రమింప 6బడిన పూర్వ 
పుణ్యముల పరిపక్వత చేతనే నిన్ను కుమారునిగా పొందితి నని తాత్సర్యము. 


9. నీ వనెడు సచ్చక్షువు నాకొజికుగానే భువికి రాలేదు. నన్ను నిమిత్తముగా 
నొనర్చుక్షొని లోకమునకు మేలుకల్షించుటకే నీయవతారము. తిందుచేత నేనే 
అత్యంత పుణ్యవతినని దేవహూతీ యనుచున్నది. యజాఎవ €డు, పుంసాం= 
బ్రవ్మోదులగు పురుషులకు, ఆద్యః ఇ=మొదటివా €డో, అంతే గాక వారికి ఈశ్వరః 
=ఐశ్వర్య ప్రదు (డో, సః =అట్టి, భగవాన్‌వై=ఐశ్వర్యాది గుణసమూహములకు 
సముద్రు +డవైన నీవు, తమసాఅజ్ఞానమనెడు చీ +కటిచేత, అంధస్యాగ్రుడ్డిదైన, 
లోకస్థాలోకమునకు, చక్తుః =దృష్టిన్‌ వ్రసాదించెడు, సూర్య ఇవాసూర్యునివలె, 
ఉదితజాజన్మించితివి, కిలాసత్యమేకదా! 


10. ఈ రీతిగా శ్రీవారిని తన యఖభీష్టమన కభిముఖునిగా నొనరించుకొన్నదై 
తమ యఖభిప్రాయమును తెల్పుచున్నదీ, దేవ!=స్వామా! అథావిహిత కర్మ 
నాచరింపక పోవుటచేత పాపము ప్రాప్తించి నరకవాసమగు నప్పుడు, జ్ఞానదాన 
మొనర్చెడు నీ వంటి సూర్యు +డుండ €గా జ్ఞానమును గ్రహింపక పోయినచో 
పునరుత్థానము లేదు. తమస్సేఒదవెడు కోరణము చేత, త్వయా=నీచేత, 
యజావ, "ఏతస్మినాదేవ గేవాదులందు, అహంమమ ఇతి=నేను నాది యనెడు, 
అవ గ్రహభాజ్ఞాన ప్రతిబ్తధక మైన మిథ్యాభిమానము, యోజితకానాపూర్వ 
కర్మానుగుణమ్‌గా ఏర్చేడినదో, -తంసమ్మోహం=అమిథ్యాబ్ఞాన భ్రాంతిని, మే= 
నానుండి, అపాకృష్ణుంాత త్త జ్జా జానోపదేశముచే, పో గొట్టెటకు, త్వంానీవు, 
అర్హసాసమర్థు 6డవు. 


11."ఉపసన్నాయ శిష్యాయ వక్తవ్యం బ్రవ్మాశాశ్వతం" నాకుపదేశింపవలెనని 
అడిగిన శిష్యునకే బ్రహ్మోపదేశ మొనర్చవలెనని చెప్పినట్టుగా నీకు నేనేమి 
చెప్పవలెనని శంకఠకు అవకాశమే లేదని కపిలు 6డనుచున్నా +డు. శరణ్యం= 
సజ్జనులకు ముఖ్యరక్షకు +డైనట్టియు, స్వభృత్య సంతానతరోఃతనభృత్యుల 
జననమరణాది రూపమైన సంసారమనెడు వృక్షమునకు, కుఠారంాగొడ్డలివలె 


తృతీయస్కంధ పంచవింశాధ్యాయము [11 


ఉన్నట్టియు. సద్ధర్మ విదాంంసమోచీనమైన ధర్మమును తెలిసిన వారియందు, 
వరిష్టరాశ్రేష్టు (కైనట్టియు, తంజసిద్దులకు జ్ఞానోపదేశమునై అవతరించిన, 
త్వాంచనిన్ను, అహంనేను, పూరుషస్తానారాయణు .డు మొదలైన పురుషులని 
పిలువ €బడెడు వస్తువుల యొక్కయు, ప్రకృతేజాలక్ష్మి మొదలైన ప్రకృతియని 
పిలువబడెడు వస్తువుల యొక్కయు, బిజ్దాసయా=వివేకమనెడు తారతమ్య 
జ్ఞానమును పొందెడు ఇచ్చచేత, శరణంగతా శరణుపొందిన దాననై, నమామి= 
నేమస్కరించు చున్నాను. 


"నారాయణో బ్రహ్మవాయూవీంద్రశేషా హరస్తథా, 
కామశ్ళ్రో గురుర్హక్షో మన్వాద్యాః భాస్కరాదయః, 
సర్వజీవాశ్చ క్రమశః పురుషాఖ్యాభి శబ్దితాన 

ఏత త్పత్న్యో బంధశక్తిః స్టియస్సర్వాస్తథా జడే, 
క్రమౌత్‌ ప్రకృతి శబ్లోక్తాః పేతజ్ఞానాద్వి ప్రముచ్యతే. 


నారాయణ, బ్రవ్మ వాయుగరుడులు, శేషరుద్రులు, కాము +డు, ఇంద్రు+డు, 
గురువు, దరక్తు+డ్రు మొదలైనవారు సూర్యు 6డును పురుషజీవులు. క్రమముగా 
పరుష శబ్దవాచ్యులు. వారీ భార్యలు బంధశ్రక్తి సర్వస్త్రీలు జడపదార్థములు 
క్రమముగా ప్రకృతి శబ్దవాచ్యులు. వీరి తారతమ్య జ్ఞా జానముచేత పురుషు €డు 
ముక్తు డగును అను హతా యగ పురుష ష బ్రకృతి శబ్దముల అర్ధమును 
తెలిసికొనవలెను. 'సంసారతరోః కుఠారం'అనుటచేత సేంపూర్ణామేగ్రహ 
మొనర్చుటకు సమర్హు డని చెప్పినటైనది. 'నమామి'అనుట చేత శేవల్‌స్తోత్రము 
కాదు. సంసార తటీవును ఛేదించే కొనుటకు సిద్ధమైయున్నానని భావము. 
ఉపదేశమున్ట్రై శరణి 6బొచ్చుటచేత ఉపదేశ మొనర్చీ తగిన దని తాత్పర్యము. 


12. తల్పిచేత ప్రార్ధింప (బడిన కపిల బుషి అమె కుత్తర మిచ్చెనని 
మైత్రేయు (టీ విదురుళడనుచున్నా +డు. అతిః=ఈ రీతిగా. నిరవద్యంా 
ద్వేషరహితమై, పుంసాంాంముముక్షు జీవులకు, అపవర్గవర్ధనం= సంసార 
వినాశమునరకు సూచకమైన, స్వమాతుః, ఈప్పితంచతెలిసికొనీవలేనను ఇచ్చను, 
నిశమ్య=విని, ఆత్మవతాం-సరమాత్మజ్ఞానులైన, సతాం=సజ్జినులకు, గతిః 
=ఆ(శయు (డైన కపిలు+డు, ధియా*మనస్సుతో, అభినంద్య=ఆ(ప్రశ్నకు 
మెచ్చినవా +డై స్మితశోభి తాననః ఈషత్‌, బవ్వార్థ గర్భితమై స్వల్చశబ్దములతో 
కూడియుండునట్టుగ, బభాషే=పలికెను. మహనీయులు మితభాషులని 
సూచించినకొనది. 


112 భాగవత సుధాలహరి 


13. ఆధ్యాత్మికవాదేహమందుండెడు పరమాత్మ మొదలైన తత్త్యముల 
స్వరూపమును తెలిపెడు. యోగఃజ్ఞానము, పుంసాంజీవులయొక్క, 
నిశ్రే ఛయసాయ=మోక్షముకొ అకు సాధనీమని, మేమతజాఇష్టము. నాచేత 
నిరూపితమైన విషయము. యత్ర=ఏవిషయమందు, దుఃఖస్యాదుఃఖముయొక్కయ, 
సుఖస్యవైఅంతఃకరణ పరిణామరూపమైన శరీరముచే అనుభవింప +(బడెడు 
సుఖము యొక్క ఉపరతికాసంపూర్ణనాశము ఏర్చడునో, అట్టియోగమును 
నీకు తెల్పెదనని అన్వయము. 


14. అప్తతను తెలుపుట్టై అనుచున్నా+డు. అనఘే! పురాముందు, 
శ్రోతుకామానాం=విననిచ్భించిన, బుషీణాంాబ్రహ్మ మొదలైన జ్ఞానులకు, 
ఉర్వంగనైపుణం= ఎక్కువైన యమ నియమాద్యంగములతో అత్యంతము 
పటుత్వమును పొందిన యం యోగం=ఏ మోక్షోపాయమును, అవోచం= 
చెప్పితినో, ఇమం=ఈ, తం యోగం, తేనీ కొజ్జ, ప్రవక్ష్యామి. క్రిందటి 
శ్లోకములో అపాతతః చూచినచో మోక్షమందు సుఖదుః ఖములు రెండు కూడ 
ఉండవని చెప్పినట్టు కానవచ్చుచున్నది. కాని జనులు దుఃఖమును కోరరు. 
సుఖమే కావలెనని 'అందురు. దీనికి సమాధాన మేమన €గా 'చకారము చేత 
ఈక్రింది ప్రమాణమును సూచించినా డు. 


సుఖం శరీర భోగ్యం తు దుఃఖం సర్వం తథైవ చ. 
ముక్తా విలయమాయాతి నిత్యానందస్తు భుజ్యతా”. 


ప్రాకృత శరీరముచే అనుభవించెడు అంతఃకరణ పరిణామ రూపమైన 
సుఖము అనుభవమం దుండనే యున్నది. కనుక జనుల అపేక్ష మోక్షమునకు 
పొందుకొనియే ఉన్నదని తెలియవలెను. అదే శోకమందు వై అనునది 
నిశ్రేయస మన(గా స్వర్గాదులు కాదు. స్వరూపానంద ప్రాప్తి రూపమైన 
మోక్షమే యని సూచించుచున్నది. 

15. ప్రతిజ్ఞ యొనర్చిన యోగము యొక్క సాఫల్యమునకు మనస్సును 
వశమందుంచుకొనుట మొదటి సాధనమనుచున్నా +డు. చేతః మనస్సు, అస్య 
ఆత్మనజజీవునియొక్క, బంధాయాసంసారబంధమునకు, ముక్తయేచ= 
ఆబంధమునుండి విడివడుటకు కారణమని, ఆత్మనజనాయొక్క, మతంఖలు= 
అభిప్రాయము, గుణేషు=ప్రాకృత గుణములైన సత్వర జస్తమస్సులందు 
అనగా ప్రాకృతములైన శబ్దాది గుణములందు, స్తక్తంచేతజాస్తక్తమైన మనస్సు, 


తృతీయస్కంధ పంచవింశా ధార్టయము 113 


బంధాయాసంసారమునకు కారణము. పుంసివా= ప్రాకృత గుణ రహితు డైన 
శ్రీహరియందు, రతం=అనుర్తక్తమైన మనస్సు, ముక్త యే= మోక్షకారణము. 
ఇట్టు చెప్పుటచేత ఒక్కకు మనస్సు రెండు కార్యములకు సామగ్రి ఎట్టగును? 
అనుప్రశ్నకుత్త, రమిచ్చిన ప్లై "కెనది. 


16. శబ్దాది కుతమలండు ఆసక్తము కాకున్నచో చాలునుకదా! అని 
ఆశంకించుకొనీ వోషరూపముగా చెప్పుచున్నా (డు యదా=ఎప్పుడు, ఆత్మనః 
=జీవ్లు (డు, అహంమమాభిమనోత్తెః= నేను నాది యనెడు అభిమానములతో 
నేర్పడెడు, కామలోభాదిభికానిషిద్ధేకామన విషయలోభము మొదలైన, మలైః 
=ర్రల్మషములనుండి, వీతంావిడిపీడినద్రై, శుద్ధంంజడమనస్పంపర్కము లేక 
చిత్స్వరూపమై, అసుఖంచశ్రీహరిని ధ్యానించీట చేత బాహ్యములైన శబ్దాది 
విషయ సుఖములందు అసక్తి లేనిదై. వానియందు ఇచ్చయే లేకుండుట 
చేత విషయ సుఖవిముఖమై, అదుఃఖంాదుఃఖ స్పర్శయే లేక సమంానిశ్చలమైన, 
భక్తి రసాయనముతో నిత్యానందమును పొందిన దగునో, 


17, 18.తదా=అప్పుడు, పురుషజజీవు 6డ్తు, జ్ఞానవైరాగ్యములతో కూడిన 
భక్తియోగముచేత, ఆత్మనా=తనస్వరూపమైన చిన్మనమ్స్‌తో, 'కేవలం=గుణములు 
దేహము ఇంద్రియములు వీనియందు భేదము లేనట్టియు. నిరంతరం=అవతారమ 
లందు భేదము లేనట్టి, స్వయంజ్యోతిః=స్వప్రకాశీమైన, అణిమానంాఅత్యంత 
సూక్ష్మృమై బింబరూపప్టేన అఖండితం=పరిపూర్ణమైన, ప్రకృతేజాచిత్తకృతికి రూడ, 
పరం=ఉత్ర్తము (డైన, 'అత్మానంశ్రీ వరిని (తనీచింబరూపిని) పరివీశ్యతిశ్రీహరి 
పరివారమైన ప్రాణాది దేవతలను విక్షించి తదను గ్రహముచేత దర్శించును. 
చ=ఇంకను, హతొజసం=శక్తి తగ్గినట్టి, ఉదాసీనంాపరిణామకార్యాభిముఖ్యత 
లేని, ప్రకృతించప్రకృతిని, '(తదఖీమోని లక్ష్మిని)వీక్షించును. 'కేవలం' ఇత్యాది 
వోషములను చెప్పుటచేత, అత్మానం=ఐది వణకు సాక్షాత్తుగా చూడని తన 
స్వరూపమునని అర్థ మొనర్చ రాదని చెప్పిన 'టైనది. 

"అభేదాత్స్వావతారేషు నిరంతర ఉదాహృత£ 


గుణదేహేంద్రియాభేదాత్‌ కేవలోనసదృశత్వతః 
అఖండ పూర్ణశక్తిత్వాత్‌ అహమేకః సదామతః." 


అనెడు ప్రమాణము పై చెప్పిన అర్థమును స్త స్పష్టపజచుచున్నది. చిత్తు 
మజియు జడప్రకృతులకంటు ఉత్తము డమ్‌ మాట శ్రీహరియొక్క అసాధారణ 
లక్షణముగా చెప్ప +బడినది. 'అణీమానం' అనిచెప్పుటచేత తనబింబరూపమని 
చెప్పినా +డు.'ఆత్మని తిష్టన్‌.. “యయ ఆత్మనవేద"ఇత్యాది అంతర్వేది 


114 భాగవత సుధాలహరి 


బ్రాహ్మణములో ఈ విషయము చెప్ప +బడినది. దేనిచేత చూతును? అనుట 
రుత్తరము చిన్మనస్సుతో అని. ఇది నిత్యమైనది. 

తాత్పర్యము: జీవు €డు సంసార బద్దు (డగుటకును, ముక్తు 6డగుటకును 
మనస్సే కారణము. అది అప్రాకృత స్వరోపియైన శ్రీ శ్రీహరియం ద దనురక్ర్తమైనచో 
మృుక్తికి కారణము. జీవు €డు పొందిన నేను నాదియనెడు అభిమానము, 
నిషిద్ధకామము, విషయలోభము మొదలైన వాని కభిమాన మిచ్చును అదియే 
మనస్సే కల్మషము. అదిలేక శద్ధముగా నుండుట చిదానందాత్మకమైన 
మనస్సు. ఈ మనస్సుతో శ్రీహరిని ధ్యానించుటచేత ప్రాకృత విషయములందు 
ఇచ్చ జనింపదు. ఇచ్చట దుఃఖమునకు కారణములేదు. విక్షేపమునకు 
కారణము లేని భక్తియే నిండుకొని నిత్యానంద మనుభవమునకు వచ్చును. 
అప్పుడే చిన్మనస్సుతో చేతను €డు బింబరూపియైన శ్రీహరిని వీక్షించును. 
హరియొక్క గుణములకు, దేహములకు, ఇంద్రియములకు పరస్పరము 
భేదములేదు. అతని అవతార రూపములందును భేదములేదు. అతడు 
స్వహ్రాశు (డై (డై అత్యంత సూక్ష్ము €డై అంతర్యామిదై, బింబరూపియై ఉండును. 


పరిపూర్ణు +డైన శ్రీహరి జడ ప్రకృతి అభిమానమైన చిత్తకృతికంటె 
ఉత్తము+డు. క్‌ బింబరూపియైన శ్రీహరిని చూడవలెనన్నచో అతని సైరివారమైన 
వాయ్యాది దేవతలు అపరోక్షము కావలెను. వారి అనుగ్రహము కూడ కావలెను. 
అప్పుడు ప్రకృతి యొక్క, శక్తి తగ్గిపోవును. ఈ కార్యమంతటికినీ 
జ్ఞానవైరాగ్యములతో కూడిన భృక్తియోగమీ ముఖ్యసాధనము సర్వస్వామియైన 
ఖ్రీహరియందు అనుష్టించెడి భక్తి నిరతిశయమై ఉండవలెను. ఇదియే 
మోక్షమునకు మారము దీని చేతనే పరిపూర్ణు (డైన శ్రీహరిని పొందుటకు 
సాధ్య మగును. దీనితో సమానమైన భక్తిమోర్గము మజియొక్కటి లేదు. 


19. మోక్రమునకు ముఖ్యసాధనము భ్గక్తిదప్ప వేటేదియులేదను చున్నా 
(డు. అభిలాత్మనాఅందజకును స్వామియైైన, భగవతి, యుజ్యమానయా=చేర్చి 
నట్టి, భక్త్యాానిరతిశయమైైన భక్తికి సదృశఃణ సమానమైన, శివఃణమోక్షకారణమైన, 
పరిథ్రాణామార్గము వేజొక్కటి, యోగినాంముమక్షువులకు, బ్రహ్మనిద్ధయే=శ్రీవారి 
ప్రాప్తి కొజకు నాలేదు. అన (గా శ్రీహరియందు అనుష్టించెడు భక్కీయొక్కటే 
మార్గమని తాత్సర్యము. 

20. ఇప్పుడు బ్రహ్మజ్ఞాన మేర్చడుటకు ప్రతిబంధక మేదియో చెప్పు 


చున్నా+డు. ముందుళ్లోకములో 'సాధుషు' 'అసాధుషు' అనుపదమును 
తెచ్చుకొనవలెను. కవయజజ్ఞానులు, అసాధుషూహారిభక్తి లేని దారపుత్రులందు, 


తృతీయస్కంధ వంచవింశాధా్యాయము శ్‌ 


ప్రసంగం=అత్యంత "స్నేహమును, ఆత్మనజాజీవునియొక్క, అజరం=శిథిలము 
కానట్టి పాశం= బలిష్టమై క్షయము నెజు (గని పాశమునుగా, విదుజతెలియుదురు. 
స ఏపఈ అతి స్నేవమే, సాధుష=హరిభక్తులందు, కృతశ్చేతాచేయ +బడిన 
దైనచో, అపావృతం=జీవుని కొజై తెజిచి ఉంచ బడిన, మోక్షద్వారం=ముక్తికి 
వాకిలని, విదుఃతెలిసిరి, మోక్షము తప్పక సిద్దించునని భావము. 


21...24 ఎవరి సహవాసము భక్తి జ్ఞానము మూలముగా భక్తికి సాధన 
మగునో అట్టి సత్పురుషుల లక్షణమో చెప్పుచున్నా (డు తితిక్షవః 
=అభిమానవఏను వదలి విషయ స్పర్శను సుఖదుఃఖములరు కారణముకాని 
యట్లుగా చేసినవారు, కారుణికాః=దయావంతులు, సర్వదేహినాంాఎల్ల 
సత్పురుషులకును, సుహృదః 'స్నేహితులును, అజాత శత్రవః జాదేహముతోడనే 
పుట్టిన కామక్రోధాదులకు శత్రువులు, శాంతాఃశ్రీహరి యందే నిష్టావంతులు, 
సాధవః జానిస్టయొక్క సాధనమే స్వభావముగా కలవారు, సాధుధూషణాణ 
శ్రీహరియం" దుచితమైన భక్తియే. భూషణముగా కలవారైన, యే=ఎవరు, 
మయిాతశ్రీహరిలైన నాయందు, అనన్యేన భావేనాలక్ష్మీ బ్రహ్మాదుల యందును 
అనుస్టింపనట్టి అతిశయమైన 'స్నేవాముతో, దృఢాం్రమరణమేర్చడినను చంచలము 
శాకయుండెడు, భక్తింమాపోత్య జ్ఞాన పూర్వకమైన భక్తిని, కుర్వంతి= 
అనుష్టింతురో, అట్టివారైన, మత్కృతేశ్రీహరి కొజకై లౌకిక బంధుత్వములు 
వదలిస్‌ట్టి (పరలోక బంధువులను వదలరాదని తాత్పర్యము) వృష్టాణఅత్యంత 
రుచికములైన, మదాశ్రయాజానాకు సంబంధించిన, కథాజకథలను, “యే=ఎవరు, 
శృణ్వంతి,  కథయంతీచావినెదరో చెప్పెదరో అట్టివారైన, ఐకాత్మ్య్యగత చేతసః 
ఉప్రరిపూర్తు (డైన శ్రీహరియే సర్వోత్తము డను జ్ఞానీమ | స్థిరముగా మనస్సునందు 
గల, యాఎవరు, వివిధాన్‌ అనేక రీతీలైన, తాపానొతపస్సులను, 
తపంతిాజఒనర్హురో(ఉపనిషత్తులను పఠింతురో) సర్వసంగ వివర్ణితాజాదుష్టములైన 
సమస్త సంగములను వదలిన, తేఏతే=వారే, హేఫ్రాధి=దేటీహూతి! ష్య 
=భగవదృక్తులు. అథ=అందుచేత, తేషు=వారియందు, సంగః=సహవాసము, 
తే=నీకు, ప్రార్థ్యః = ప్రార్థనకు విషయమై ఉండవలెను. తే=ఎవరు. సర్వదోష 
హరాః హిదుస్టసంగమేచే నేర్పడెడు దోషమును పరిహరించువారుగదా! 


యాదృశీమయి భక్తి స్స్యాత్‌ తాదృశ్యన్యత్ర నైవచేత్‌, 
అనన్య భక్తి రుద్రేకాత్‌ సా యయైైవ తరేత్‌ శ్రతిమ్‌. 


అనెడు ప్రమాణము శ్రీహరి యం దొనర్పెడు నిరతిశయ భక్తియే 
అనన్య భక్తియని తెలుపుచున్నది. 


116 భాగవత సుధాలహరి 


”బ్రాహ్మీం వావ తప ఉపనిషదం బ్రూమః” 


అనెడు శ్రుతి ప్రకారము తప మన+గా ఉపనిషత్తులని యర్థము. 
'ాత్య్య' మన €గా 


"పక్ష; పూర్ణోహరిర్నాన్యః తదన్యే తద్వశా మతాః 
ఇతి జ్ఞానం స్థిరం యత్తత్‌ ఐకాత్మ్య్య జ్ఞానముచ్యతే. 15 


అను ప్రమాణమును బట్టి హరియే పరిపూర్ణు 6డనెడు జ్ఞానము. దీనియందే 
మనస్సున్నదని చెప్పుట తపస్సోనర్చి ఇంద్రియమీ దుర్భలపే హరి సర్వోత్తమ 
జ్ఞానము తిరోహితము కావచ్చు ననెడు సామాన్య జనుల సందేహము 
వరీహరించినా +డు. 

తాత్పర్యము: హరిభక్తులు కాని స్త్రీ పుత్రాలందు అత్యంత సే 
ముంచరాదు. ఈ యతిస్నేహమే సుదృఢమైన బంధకమై శ్రీహరి యొక్క 
అపరోక్షమునకు ప్రతిబంధక మగును. ఈ అతి స్నేహమును భగవదృక్తులం 
దొనర్చవలెను. అపుడు మోక్ష మనాయాసముగా సిద్ధించును. హరిభక్తు లెప్పుడును 
ద్వంద్వ సహిష్లువులు, నిర్నిమిత్తముగా దయ గల్‌వారు. సమస్త ప్రాణులకును 
'స్నేవాతులు. శీరముతో పాటు ఏర్పడిన కామజ్రోధాది శత్రువులను జయించిన 
శ్రీహరియందే నిష్టావంతులు. అట్టి నిష్టయే స్వభావముగా కలవారు. వారిభక్తియే 
భూషణము. లక్ష్మీ బ్రహ్మాదులందు కీవ్‌పబచెడు భక్తి కంపె నతిశయముగా 
వారు శ్రీహరియందే భక్తిని నిష్టింతురు. ఎంతటి ఆపత్తు వచ్చినను చలింపని 
భక్తివారిది. తామొనర్చెడు సమస 'స్తకర్మములను శ్రీహరికి 1 సమర్ప్చించెడు నడవడి 
వారిది. వానికొజ్జై దార పుత్రాదులను గూడ వదలెదరు. రుచికరములైన 
శ్రీహరి కథలను వినుట వినిపించుట-ఇదియే వారి ముఖ్యజీవనము. హరియే 
సర్వోత్తము 6డను దృఢమైన భక్తి వారిది. శాస్తాధ్యయన మొనర్తురు. 
దుష్టసహవాసము నుండి దూరముగ నుందురు. తన సహవాసముతో నితరులకు 
దుష్టసంగ దోషమును బో 6గొప్టెదరు. నీవు వారి సహవాసమును ప్రాపింపుము. 
ఇట్టీ సజ్జనుల సవవాసముతో మీనః కర్ణముల కాసక్తిని కలిగించెడు నాపరాశ్రమ 
పూరిత కథలను వినెడు నవకాశ మేర్చడును. దానితో నాసి స్ప క్యబుద్ధి యేర్చ్పడును. 
తతృ్భలముగా మనస్సు నాయందు జాగృతమై భక్తిని సాధించుక్రొనును. అది 
క్రమాభివృద్ధ 


25. శ్రీహరియొక్క కథాశ్రవణముతో దుష్ట సహవాస దోషము తొల (గునని 
చెప్పినప్లైనది. సత్సహవాసముతో ఇది ఏర్పడుకొట్లు అని ఆశంకించి సజ్జనుల 


తృతీయస్కంధ పంచవింశాధ్యాయము 117 


కితరమందు అత్యాస్తక్తి ఉండకపోవుట వలనవారి సహవాస మందు శ్రీహరి 
కథాశ్రవణము మొదలైనవి సంభవించుటం బేసి సజ్జన సంగతిద్వారా దుష్ట 
సంగదోషము నాశ మగునని తెల్పుచున్నా +డు. సతాంాసజ్జనుల యొక 
ప్రసంగాతాఅతిశయ 'స్నేహముచేత, మమ, వీర్య సంవిదః=పరాశ్రమ సంపత్తితో 
రూడిన, హృత్కర్ణరసాయనాణమనస్సునకు చెవులకు ఆనందము కలిగించెడు, 
కథాణశకథలు, భీవంతి=కల్గించును, తజ్జోషణాత్‌ సజనుల నుండి అ కథలను 
వినుటచేత, అపవర్గ వర్త్యని=మృుక్తి మార్గమనెడు శ్రీహరియందు, ఆపాశాల 
విలంబములేని, శ్రర్థారతికాఅస్రిక్య బుద్ధితో కూడిన, భక్తిణాసుదృఢమైన (ప్రేమ, 
అనుక్రమిష్యతాఏర్పడును. 

26. భక్తితో ఫలమేమని చెప్పుచున్నా +డు. పుమాన్‌ూప్రయోజనా పేక్షయా, 
సమర్థ ండును, శాస్త్రజ్హానియు ఐన అధికారి, భక్ష్యా=నా విషయకమైన శాస్త్ర 
శ్రవణముచే నేర్చడెడు “కక్తితో, ఐంద్రియాతాఇంద్రియ విషయములైన శబ్దాదు 
లందు, జాతవిరాగః =బ్రవ్మ పదవి మొదలు తృణ పర్యంతమున్న నమస్తే 
పదార్థములు అసారములు, అనిత్యములు, దుఃఖయ్యుక్తములు అని తెలిసికొన్న 
వా+డి, శ్రీహరియే సారము, నిత్యుడు, నిర్దుఃఖి అనెడు జ్ఞాన పూర్వకముగా 
వాని "యందు 'స్నేహమేర్చడినవా +డై (డె, దృష్టశ్రతాన్మద్రచనాను చింతయా=ఉత్త 
మాధికారుల నుండి చూడ (బడిన, వోరి నుండి తక్కువైన అధికారుల 
నుండి విన బడిన నిరంతర ధ్యానముతో చిత్త స్యాచంచలమైన మనస్స్ఫుయొక్క 
(గ్రహణే=నిగ్రహమందు (విషయములనుండి దూరముగా నుండుట యందు), 
యత్నజణాప్రయత్నము కలవా +డై బుజుభిః =ఎక్కువ కష్టములేని, యోగమార్గెః 
=యమ నియమాదులైన మోక్షోపాయ ప్రభారములచేత, యోగ్‌యక్తవాసత్సంగమూమ్‌ 
పొందిన వాడై, పరమాత్ముని యొక్క అపరోక్షమున్రై, యతిష్యతే= 
ప్రయత్నించును. "లేక కొంతమంది కనుభవములోనున్న, కొంతమంది కర్ణములకు 
సోకిన జీవాది పదార్థముల ఆలోచనచేత, ఇంద్రియ విషయములైన శబ్దాదులందు 
వైరాగ్య మేర్చరచుకొని యత్నించునని తాత్పర్యము. 


తాత్పర్యము: భృక్తిచేత జగత్తు అసారమనెడు జాన మేర్చడును. తరువాత 
సర్వసారము, నిర్దుఖుము, అయిన శ్రీహరి స్వరూపమందు జ్ఞా జ్ఞాన పూర్వకమైన 
"స్నేహము మజికొంత వృద్ధిగొ నును. మనస్సును నిగ్రహించుటకీ ముముక్షువులు 
యత్నింతురు. అప్పుడు వారు ఎక్కువ కష్టములేని యోగ మార్గముతో 
కూడీన మోక్తసాధనములతో కూడిన తమకన్న 'ఉత్తములైనవారితో స్టే హము 
నేర్చజచుకొందురు. శ్రీహరి అపరోక్షమున్హై మజీకొంత దృఢతర ప్రయత్న మొనర్తురు 
అప్పుడు వారుసర్వధా ప్రాకృత గుణసేవనము వదలుదురు. దృఢతరవైరాగ్యము 


118 భాగవత సుధాలహరి 


నెలకొని స్వదేహము మొదలుకొని సర్వత్ర వ్యాపించియున్న పరమాత్మ 
మొదలైన తత్త్వముల తారతమ్య జ్ఞా జానము సువిశదముగా వారికి తెలియును. 
దీనిచే నేర్చడెడు సర్వోత్తమ భక్తితో సమస్తమును శ్రీహరి కర్చించి వాని 
యందే లీనమైన మనస్సు గలవా " రగుదురు. "అప్పడు వారు జీవాంతర్యామియై 
బింబరూపిద్లై యున్న నన్ను ప్రాకృతకర్మ ప్రతిబంధము లేనిచో ఈ జన్మమందే 
కనుగొందురు. వారి భక్తికి వశ +డనై వారియందే నిరంతరము నెలకొని 
యుందును. 


27. అధికారు లొనర్చెడు ఇట్టి ప్రయత్నము ఎప్పుడును నిష్ఫ్టలము 
శాదని చెప్పుచున్నా6డు. ఆయం= ఈ కిత్రిగా, బింబా పరోక్షమున్దై ప్రయత్నించిన 
యధికారిి, ప్రకృతేర్ణుణానాంాస త్వరజస్త మోగుణాత్మకములైన, విషయముగా, 
ఆసేవయా"సేవింబీకయుండుట చేతను, వైరాగ్య విజృంభితేనావైరాగ్యముతో 
నభివృద్ధమైన, బ్ఞానేనాదేవామందుండెడు పరమాత్ము 6డు మొదలైన తత్త్యముల 
తారతమ్య జ్ఞా జానేము చేతను, మయినాయందు, అర్చితయా=అర్చింప “బడిన, 
భక్తా క్రాగాసుద్యఢమైన 'స్నేహముచేతను, యోగేనానాయందే మనస్సు నుంచుట 
చేతను, ప్రత్యగాత్మానం=ఆ జీవియొక్క అంతర్యామిలై బింబరూపియైన, 
మాం=పరమాత్మయైన నన్ను, ఇహాప్రారబ్బకర్మమనెడు ప్రతిబంధము 
లేకయున్నచో, ఈ జన్మమందే అవరుంధె=వశీకరీంచికొన్న వానివలె వీక్షించును 
(ఎవైూగ్యము, భక్తి ఉపాసన-వీనిచేత పుట్టిన జ్డానమే మోక్షమునకు సాధనము. 
అంతేగాని కర్మగాదు. నాయందు సమర్పీంహంబడిన జ్ఞానముచేత, యోగ 
ధ్యానముచే నేర్చడిన జ్ఞానముచేతను బింబభూతు +డజైన “నన్ను వీక్షించును. 
అభ్ధక్తియోగము ప్రకృతి గోణముల 'సేవింపనిదై యుండవలెను. తీవ్ర మైంగ్యముతో 
కూడినదై యుండవలెను. ప్రాకృతగుణములను "సేవింప రాదని రెండవసారికూడ 
చెప్పినందువలన ముముక్షువైనవా 6డు వానినుండి సర్వధా దూరముగా 
నుండవలెనని 'హెచ్చరించు టైనది. 

28. మయ్యర్చితయా అను వోషణమును వాడుటచేత కుతూహలపడిన 
దేవమూతి అవకాశము దొరికించికొని ప్రన్నించుచున్నది. అవంానేను, యయా=ఏ 
భక్తిచే నిర్వాణంసర్వధాసుఖ స్వరూపియైై ఉన్న, తేనీయొక్క, పదం 
=స్తానమును. అంజసా=ముఖ్యముగా, అప్నయాం=పొంద +గలనో, సా=అట్సి, 
త్వమోనీయందు, అచ్యుతాతరక్కువాని, భ్ర్షవాభక్తి, కాచితాఎట్టిది.మమానాడ., 
గోచరా=తెలిసిక్షొ నతగినట్టి భక్తియు, కీదృశీ=ఎట్టిది? 


29. బుజుభిర్యోగమార్షెజాఅని చెప్పిన యోగలక్షణము నడుగుచున్నది. 
నిర్వాణాత్మన్‌!=నిరతిశయానంద స్వరూపియైన వా+డా, భగవత్తాప్తే=శ్రీహరిని 


తృతీయస్కంధ పంచవింశాధ్యాయము 119 


పొందుటయందు, యఃాఏ, యోగజాయోగము, త్వయోదితః యతజావీయోగము 
నుండి, తత్త్వావబోధనం=త తృముల సరియైన మార్గ మేర్చడునో, స 
యోగము, కీదృశకాఎట్టిది? కతిచ అంగాని=ఆ యోగమున కంగము లెన్ని 


30. శ్రీహరీ! మందధీశాసూక్ష్మబుద్ధిలేని, యోషాాస్త్రజ్ఞానములేని స్త్రీయైన, 
అహం=నేను, భవదనుగ్రహాతానీయను "గ్రహముచేత, దుర్చోఢ్‌ం=తెలిసికొనుటకు 
కష్టమైన, తదేతతాయోగలక్షణ, భక్తి, లక్షణములను, యథా=ఎట్టు, సుఖం=అనా 
ంపొనముగా, బుధ్యేయాతెలినికొన (గలనో, తథా=అట్టు మే=నాకొట్‌కు, విజానీహి= 
- విశదముగా తెలుపుము. 


31. ఈ కథను విదురునకు మైత్రేయ +డు తెలిపెనని పరీక్షిత్తునకు 
శకాచార్యు (డనుచున్నా (డు. యత్ర=ఏదేవవూతియందు, తన్వాసచ్చిదానందా 
త్మకమైన శరీరముతో, అభిజాతఃప్రశోణిత సంబంధము లేక ఆవిర్భవించెనో, 
తస్య మాతుః వతల్లియైన దేవహూతి యొక్క ఇత్సం=ఈ రీతియైన, అర్హంఅభి 
ప్రాయమును, విదీత్వా=తెలిసి, జాతసే 'స్నేహఃసన్‌తనతల్లికి భగవదక్తినీ గూర్చి 
ప్రశ్నించుటందే అభిప్రాయమున్నది. తద్చిన్నమైన దానీయందు లేదని ఏర్పడు 
అనుగ్రహబుద్ది ఎక్కువగా కలనా +డై కపిలముని, తత్త్వ్యామ్నాయంాపరమాత్మ 
మొదలైన తత్త్వమును తెలిపెడి శాస్త్రమును, సాంఖ్యం ప్రవదంతి=సాంఖ్య 
శాస్త్రమని చెప్పెదరో, తతాఅట్టి భక్తివితోన యోగం=భ్ధక్తి యోగమును విస్తారముగా 

చెప్పేడు, మాత్రే=తల్లికి, ప్రోవోచతావిస్తారముగా తెలిపెను. 


శక్లేన జనిరన్యేషాం హరేః స్వతనువైవ తు, 
నిత్యోదితబ్ఞానతనోః కుతస్యాత్‌శుక్రతోజనిః. 


ఇతర జీవులకు శుక్రశోణిత సంబంధముతో ఉత్పత్తి. శ్రీహరికి తన 
సచ్చిదానంద దేహముతోనే అవిర్భావము. వాని జ్ఞానాత్మక శరీరము నిత్య 
మగుటచేత వానికి శుక్రము నుండి పుట్టుట పాస (గదూ అనెడు ప్రమాణమవచేతీ 
సచ్చిదానంద స్వరూపమైన దేహముకోనే వ్యక్తు (డయ్యెనని తెలియవలెను. 
ఇతర జీవులు శరీరములేక యుండి తరువాత శరీరమును పొంది పుట్టుట 
నైజము. శ్రీహరి తన దేహముతోనే పుట్టునని చెప్పుటచేత అతనికి వేజొక 
'క్రొత్తదేహము ఏర్పడలేదని భావము. 


32, 33సత్త్యాది గుణముల భేదములతో భక్తి అనేక విధములేనని 
సాత్వికమయ్యెడు ఉత్తమాధికారిని యోగ్యమైన భక్తియోగములను చెప్పుచున్నా +డు. 
"సత్వే ఏక మనన సః” అనెడు పదములను అవర్తించు కొనవలెను. 


120 భాగవత సుధాలహరి 


సత్ర్వే=సర్వగుణ పరిపూర్డు (డైన, ఏవాత్రీహరియందే, ఏకమనసః= =ఏకా([గ్రమైన 
మనస్సు కల, పురుషస్యామనుష్యు డు మొదలైన వారియందు ఒక్కనియొక్క 
గుణలింగానాం=శబ్దాదులను తెల్చుటయే లక్షణముగా (గల, ఇంద్రియాభిమాని 
దేవతలయొక్క, సేత్వే= శ్రీ హరియందు, ఏకమనసజజఒకటే విషయమును 
చింతించుటచేత వేరొక వ్యాపారము లేనట్టి మనస్సుగల, యా=ఏస్వాభావికీ 
వృత్తిఇగంగాప్రవాహమువలె సంతతమైనే వ్యాపారము కలదో, సా=అట్టి, 
అనిమిత్తా=ఏఫలమును గూడ నపేక్షింపని, సిద్ధేశాఅపక్వభ్ధక్తి చేత పొందినమ్తీ 
కంటెను, గరియసీ=ఉత్త మమైన, భాగవతీభ్ధక్తిషాశ్రీ హరియం దొనర్చిన భక్తి భక్షియు 
యథా=ఎట్టు, నిగీర్ణంంభుజించిన దానిని, అనలజాజళరాగ్ని జీర్ణమొనర్చునో, 
తథా=అట్టు, " కోశంయ్‌లింగశరీరమును, జరయతిాసామర్థ్య హీనముగి నొనర్చును. 

"సదాసర్వ గుణాత్మత్వాత్‌ సత్త్య్వో విష్ణు రుదీర్యతే” 

అను ప్రమాణముచేత సత్త్వ మనగా విష్ణువని యర్థము. 

"ఆను్రావిక కర్మాజసొశ్రత్యుక్తం యోన లంఘయేత్‌"' 

అను ప్రమాణముతో వేదానుసారి కర్మలొనర్చెడు వారికి అనుశ్రావికు (డని 
"పేరు". 

అపూర్ణభ్గక్తే ర్ముక్తాతు న సుఖంపూర్తి నేష్యతి! 

అత స్తాదృశ అనుప్రమాణముచేత అపూర్ణభక్తితో నయ్యెడు వృత్తియందు 
పూర్ణ సుఖముండదు. దీనినే సిద్ధి పదముచేతీ చెప్పెదరు. భక్తి పరిపాకము 
గలవారు బ్రహ్మదేవునితో పాటీ ముక్తులయ్యెడు కాలమందే కొందణు భక్తి 
పరిపాకములేక్రయే మృక్తిని పొందెద రనియు అయినను వారి స్వరూపము 
సంపూర్ణముగా ఆవిర్భావమునొందక పోవుట చేత పరిపూర్ణ సుఖమండదనియు 
తెలియవలెను. దేవతలు దైత్యుల ఇంద్రియములకూడ అభిమానులై 
పాపకర్మమందు ప్రేరేపించుటచేత దానిని చూచి జుగప్పు పడుటవలన 
మనస్సునకు విక్షేప మేర్చడును. అందుచేత అట్టివారి 'కైకాంతికమగు భక్తి 
అసంభావితము. సాత్త్విక జీవులకును వారియందు నియామకులై యుండెడు 
ఇంద్రియాభిమాని దేవతలకును భగవంతుని యందు మనస్సు గంగా 
ప్రవాహమువలె సంతతముగా నుండుట చేత చిత్త విశ్లేప ముండదు. ఈ 
విషయమును తెలుపుట కొజకే "సత్వే ఏవై ఏకమనసః పుంసః "అనియు, 
'గుణలింగానాం'అనియు వైశిష్ట్రము చెప్పినా €డని తెలియవలెను. 

'సంభవింపవచ్చును' అనెడు అభిప్రయముచేత అటు స్పై చెప్పుట వలన దేవతాభ్ధక్తి 

యందు అసురులలో తతా త్త్యాభిమానులైన కాలమందు భక్తి తక్కువయనియు, 


తృతీయస్కంధ పంచవింశాధ్యాయము 121 


సాతి త్త్వికులందు తత్త్వాభిమానులై నప్పుడు ఎక్కువగా ఉండుననియు 
కల్పింపరాదు. ఇరువురి యందును తత్త్వాభిమాని దేవతలు శ్రీహరి ఆజ్జ 
ననుసరించియే నడచువా రగుటచేత వా రెప్పుడును శ్రీహరికి ప్రీతిపాత్రుల. 
'గుణలింగానాం' అనుటచేత మిగిలిన అతాత్త్విక దేవతలను పరివారించినా డు. 
కలిమొదలైన అసురులను పరిహరించుటకు' అను(శ్రవిక కర్మణాం' అని 
చెప్పినాళడు. అసురులు వేదోక్త కర్మలను కొన్ని వేళల అనుష్టించినను 
వారికి తప్పక ఒనర్హురని వియమములేదు. "పైన చెప్పిన మోషణీములతో 
కూడిన దేవతల భగవద్విషయకమైన చిత్తెకాగ్రతయే భక్తియగునని చెప్పినచో 
సామాన్యులైన అధమ జీవులచేత నిర్వహింప +(బడెడు భక్తి భక్తికాకపోవును. 
అప్పుడు "నేను చేయుటకు యోగ్యమైన భక్తి ఏది" "అనెడు దేవహూతి 
ప్రశ్నకుత్తరము చెప్పినట్టు కాదు. అందుచే ఈ శ్ఞోకమందు ఈ రీతిగా 
విభాగ మొనర్చవలెను. "గుదేవతలు భగవంతునీందు నిర్వహించెడు 
ఏకాగ్రమనస్సు యొక్క వ్యాపారము దేవతల అందరిభక్తియు. (2)తత్త్య్వాభిమాని 
దేవతలు భగవంతునం దనుష్టించెడు ఏకాగ్ర మనస్సు యొక్క వ్యాపారము 
తత్త్వాభిమాని దేవతల భి వేదోక్త కర్మలను విడువక నిర్వహించెడు 
జీవులు భగవంతునందు నిర్వహించెడు ఏకాగ్ర మనస్సుయొక్క వ్యాపారము 
భక్తి ఇది సర్వాధికారి చేతనుల భక్తికి లక్షణము. ఈ మూ+డు లక్షణము 
లందును సంతతమైన ఫలసంకల్పము లేకుండుట ప్రధానమని తెలియవలెను. 
అప్పుడు అధమాధికారుల భక్తి కూడ సిద్దేజాముక్తి రి గరీయసి=ముఖ్యసాధనమే 
అని అర్ధమొనర్చవలెను. 


తాత్పర్యము: సర్వగుణ పరిపూర్ణు డైన శ్రీహరి యందు ఏకాగ్రము 
స్వాభావికము, గంగా ప్రవాహమువలె నేీతతము ఐన ఏ మనో వ్యాపారము 
కలదో అదియే భక్తి. ఇంద్రియాభిమానులైన దేవతలు ప్రతిజీవునియందును 
ఉన్నవారై వానికి శబ్దాదిగుణములను తెలియ +జేసెదరు. వానిచేత వేదోక్తములైన 
కర్మలు చేయింతురు ఏకాంత భక్తులైన వీరు ఏ ఫలమును గూడ నపే పేక్షించుట 
లేదు. వీరి భక్తి సామాన్యుల ముక్తి కంటెను ఉత్తమమైనది. శ్రీహరి యం 
దనుష్టించెడు భక్తి లింగశరీరము సమర్థముగా నొనర్చును. . జీవితిన్న ఆహారము 
జఠరోగ్ని జీర్ణ మొనర్చునట్టు ఈ ్‌్తి లింగశరీరమును జీర్ణమొనర్చును. 
తత్త్యాభిమాని "దేవతాభక్తి కంటను దేవతా సామాన న్యమైన భక్తి తారీతమ్య మందు 
తక్కువ డైనదని తెలియవలెను. దానికంటొను వేదోక్తకర్మానుష్థాన మొనేర్చుకొని 
యుండెడు ముక్తి యోగు లనుష్టించెడు భక్తి దానికంటే తక్కువైనది. 
అయినను ఈ మూ+డు భక్తులును “సంతతములై ఫ ఫలాపేక్షలేనివై యుండును. 


122 భాగవత సుధాలహరి 


ఈ మూ+డవదియైన అధమాధికారుల భక్తి వారి ముక్తికి ముఖ్యసాధనము. 
మధ్యమ, ఉత్తమ అధికారుల భక్తి ముక్తికి సాధన మగుటయే కాక అధమాధికారుల 
భక్తికంకెను ఉత్తమమైనది. 


34. ఎవరి భక్తి సామాన్యుల మృుక్తికంటొ నుత్తమమో అట్టిభక్తి ననుష్టించు 
వారెవ్వరు అన €గా ' చెప్పుచున్నారు. యే ్స భాగవతా జా ఏభగవదృత్తీలు, అన్యోన్యతః 
=ప్రరస్పరము, ప్రసజ్యాకూడుకొని, మమ పొరుషాణి=పరాక్రమములను, 
సభాజయంత ఇక్షగాంవమలకో చెప్పెదరో, వినెదరో, మత్పాదసేవాభి రతాః 
=నాపాదములను "సేవించుటందే అసక్తులై లైనట్టియ, మదీవాజానన్నే ఇచ్చించునట్టి 
తేకేచితాఆకొద్ధిమంది, యేనేనను (( గ్రహించెడు, ఏకాత్మతాంసాయుజ్య్‌ 
మోక్షమును కొడ, న స్పృహయంతి=కోరరు. భక్తితో సంతుష్టు (డై దానిని 
అతని ఆజ్జియని స్వీకరింతురే కాని తమ భక్తికి ఫలమని సీ స్వీకరింపరు. 
ఎవరైన నీచ్చినదానిని చిన్నపిల్లలు రూడ గ్రహాంతురు. జ్జాని. మాత్రము 
తిరస్కరించునా అని సామాన్యులు శంకింపవచ్చును. 

నేచ్చంతి సాయుజ్యమపి ఫలత్వేన హరిర్యది, 

దదాతి భక్తి సంతుష్టః ఆజ్జాత్వేనైన గృహ్హతే. 

తాదృశానాం సుఖాధిక్యం పునర్ముక్తే భవిష్యతి" అనెడు ప్రమాణముతో 
కేవలము నారాయణుని ఆజ్ఞానుసారముగా సాయుజ్యము ననుభవించెడు 
భక్తులుకూడ ఉందురని తెలియవలెను. అట్టివారికి మోక్షమందు అధికానందము 
ఉండును. వారు మోక్షమును కూడ నిష్టపడనీ దానికి కారణము మత్పాదసేవాఖి 
రతాజ౭అనుటతో తెలిపినా +డు. శ్రీహరిసేవయే పూర్ణానంద దాయకమని 
తెలియుటచేత ఇతరము నపేక్షించరని యర్థము. 'మీద్రహాః అనుటచేత 
శ్రీహరిని సేవించునపుడు ప్రాసంగికముగా అన్యత్ర ప్రవృత్తులైనను కడపట 
శ్రీహరికే అర్పించుట చేత అది కూడ భగవంతుని ప్రీతికే కారణమని 
చెప్పినప్లైనది. 'కేచిత' అనుటచేత వారుకూడ కొద్దిమందియే అని అర్ధము. 


3వ సాయుజ్యము నపేక్షింపని దానికి గల "వేరు కారణమును హ్‌డ 
చెప్పుచున్నా+డు. తేసంతః=అఏకాంత భక్తులు, రుచిరాణాసుందరములైనట్టి, 
ప్రసన్న వర్చారుణలోచనాని= ప్రసన్నమైన వ ముఖము, అరుణములైన కన్నులు 
కల్గిన, మనోహరాణొాభక్తుల మనస్సు నాకర్షించెడు, దివ్యాని ఏవాసచ్చిదానీంద 
స్వరూపములైన, రూపాణిా-నారూపములను, పశ్యంతిాచూతురు. మయాసాకం= 
నానుండి, స్ప్రహణీయాం=వినవలెనని ఇచ్చగల, వాచం=మాటను, వదంతి= 
మాటాడెదరు, భగవద్రూప దర్శనము అతనితోడి సల్గాపము- వీనికంకె 


తృతీయస్కంధ పంచవింశాధాయము 123 


పరమసుఖమైనది మజియొకటి ఉండదు కనుక వారు సాయుజ్య భక్తిని 
ఉపేక్షింతురని భావము. 


36. కాలశ్తక్తిని పోద్రోయు వారెవ్వరును లేరు. స్వల్పకాలము 
భగవంతునందు భక్తి చెల్లించిన వానికిని తరువాత తత్సంగము వ్యత్యస్తము 
కావచ్చును. అప్పుడు ఛంసారము నివృత్తమగుటలేదు. అందుచేత భక్తితో 
ప్రయోజనమేమి? అనుశంకకు సమాధానము. దర్శనీయావయవైః=బహు 
సుందరములైన అవయవములు గలట్టియు. ఉదార విలాసవాోసేక్రిత వామసూక్‌తైః 
=మనోహరమైన విలాసము. మందస్మితము, వీక్షణము ఇంకను అనుకూలమైన 
ఇతర వచనములుగల, తైజఆ నా అప్రాకృత రూపములచేత, హృతాత్మనః 
=అపహృతమైన మనస్సుగలట్టియు, వృత ప్రాణాంశ్చ=సర్వేం ద్రియములచేతను 
ఆ రూపమునే విషయీకరించుకొనెడు, బ్ధక్తిం ఏవజ్డక్తినే, అనిచ్చతణఅ పేక్షించని 
జీవునకు ప్రసన్ను 6డ నైన నేను, అణ్వీరాసూక్ష్మమైనట్టియ, సాయుజ్యరూపమైన, 
గతిం= మోక్షమును. ప్రయుంజే=ఇత్తును. 

37. సాయుజ్యమును పొందిన వారికి దుఃఖముండదా? దానికుత్తరము. 
యే=ఎవరు, మమ, మాయయా=ఇచ్చచేత, విసృషా=నిర్మితమైన, ధ్వజము, 
అతపత్రము, వ్యజనము మొదలైన, విభూతిం=సర్‌పత్తును, అధ=మరియు, 
అష్టాంగమను=అష్టాంగ యోగము చేత, ప్రవృత్తం=ఉండెడు, ఐశ్వర్యం= 
అణీమాద్య సై శ్వర్య సిద్దులను, మరియు భద్రాంసర్వాంగములతో కూడిన, 
దేవీంప్రకాశమానమైన, గ్ర వ్రియం=గవాశ్వాది ఐపాక నంపత్తును, నస్పృహయంతి= 
కోరరు, తే=వారు, పరస్య=సర్వోత్తమమైన, మే లోకే=దేహమందు, సచ్చిదా 
నందాత్మకమైన దానిలో, అన్నవతే=వ్యాపించి యుండిన, సుఖమునే 
అనుభవింతురు. హి=ముక్తి లోక విలక్షణ మగుటచే ఇది సాధ్యము. లేర ఈ 
శ్ఞోకముతో సాలోక్య మోక్షమును వివరించినా డని తెలియవలెను. భక్తిజానముల 
ఫలముగా నేననుగ్రహించిన, విభూతిం=*సంపదను, ఐహికమైన దానిని 
మహర్దోకాదులందు అనువ్యక్తమైన అష్టాంగ యోగసిద్ది పరిపక్వమైన 
వైరాగ్యమునంది యుండుటచేత అ 'పేక్షించనీ భక్తులు, మేసాయొక్క లోకే= 
వైకుంఠలోకమందు ఎక్కువ సుఖమును, అచ్బవతే=పొందెదరు కనుక నీవు 
రూడ స్వర్గాదులందు అశయిడక నాకత్యంతోపకారి వగుటచేత "శ్రీహరి 
రం స్వరూపు+డు. ఎల్ల వస్తువులకంకు అత్యంత ప్రియు€డని" 

"సేవింపుము. నీకు కూడ ముల్లోకే ప్రాప్పియగును". ఈ మాటలచేత నాకు 
యోగ్యమైన భక్తి ఏదన్న దేవహౌతి ప్రశ్నకు ఉత్తర మిచ్చిన మైనది. 


0 


124 భాగవత సుధాలహరి 


38. కాలము సర్వత్ర యుండుట వలనను స్వతంత్రమైన దానివలెను 
వైకుంఠమును చెందినను ఏదో కారణముతో తిరిగి రావలెను గదా! దానికి 
సమాధానము. మత్పరాజానాయందాస్తక్తి కలినట్టియు, శాంత రూపాః= నాయందే 
నిష్టమైన మనస్సును బొంది యుండు “"ముక్తులు, కర్షిచిత్‌= ఎప్పుడును, 
ననీక్ష్యంతినాశమగుటలేదు, యేషాం=ఏ ఈ భక్తు లక్క అహం, ప్రియః 
అత్మా=స్వామియు, సుతః చాతండ్రియు, సఖా= =స్నేహితు €డ్తుు గురుః 
ఉపదేశకు +డ్రు, సుహృదజాఎల్లవ్యసన కాలమందు 'స్నేహితు+డు, ఇష్టందైవం= 
ఇష్టదైవము అయి ఉందును అన౮గా ఈ ఎల్లరీతులను ఉపాపీంతురని 
భాపము. అట్టుపాసించిన తాన్‌వారిని. మే హేతీహఆయుధమైన, అనిమిషః 
తవాంచశ్రము, “పలేఢాస్పృశించుట లేదు. అనగా నాశ మొందించుట లేదని 
యర్థము. 'సుహృదః అనెడు పోషణము ఎల్లవ్యసనము లందు శ్రీహరి 
ఒక డే అనిమిత్త బంధువని సూచించినటైనద్‌. కాలమునుండి నాశముగా 
కుండుటకు ఇది . కారణమని చెప్పినప్లైనదీ. 

39, 40. వైరాగ్యముచేత కూడిన భక్తి తో నన్ను సేవించువారిని సంసారము 
నుండి తరింప 6జేయు (వా *డను నేనే అని చెప్పుచున్నా +డు. ఇమంలోకం=ఈ 
నశ్వరమైైన ప్రపంచమును, తథైవాఅప్లే, ఆత్క్మానం=జీవుని, ఉభయాయినం= 
ఇహలోక వా "సంచరికచు వాడను, విజ్ఞాయాతెలిసికొని, 
ఆత్మానం అనూతన్ను అనుసరించుకొని యుండెడు, ఏచ సైమే=ఏ ఈ ఎల్ల 
వస్తువులు, (2) ఏ పుత్రాదులున్నారో వారును, యేరాయజాసంపత్తు, పశవ£ 
గృవోః అన్యాన్‌-ఇంకను మిగిలిన, సర్వాంశ్చాఅన్నిటినీ, విసృజ్యానావియనెడు 
అభిమానముతో చూడక, విశ్వతో ముఖంచఅన్నిటి కంకెను ముఖ్యమైన (3) 
సర్వజ్ఞ (డైన, మాం, అనన్యాభక్ష్యా=అత్యుత్తమమైన భక్తి చేతు యే భజంతి= 
ఎవరు ప భజింతురో, తాన్‌వారిని, మృతోజాసంసారము నుండి, అతి పారయే= 
అవతలి వైపున నున్న నన్ను చేర్చింతును. లేక అతిపారయేను=ముక్తులనుగా 
చేయుదును. 

41. నాకంకెను వేరైన సంసార తారకు +డున్నా (డని శంకింపకుమని 
చెప్పుచున్నా +డు. భగవతకాసర్వెశ్వర్య యుక్తు +డైన, ప్రధాన పురుషే షేశ్వరాత్‌= " 
చిత్తకృతియైన లక్ష్మి, పురుషనామకు (డైన బ్ర్మ 'వీరువ్వరికి అత్మనజావారివారి 
కర్మేఫలదాతయైన, మత్‌ అన్యత్రానన్నువదలి వేరొక్కరి నుండి సమస్త 
భూతములయొక్క, తీవ్రం=సంసారరూప భయము, ననివర్తతే తొల (గదు. 


42. వాయ్వాాది సమస్త దేవతలు తమతమ అధికారులందు ప్రవృత్తు 
అగుట నాయాజ్జచేతనే కనుక వారికి మృుక్తినొస (గు అధికార మెక్కడిది? 


తృతీయస్కంధ పంచవింశాధ్యాయము 125 


అందుచేత మృక్తినిచ్చువాడు హరికంకు వేరుగానున్నా +డని శంక కవకాశమేలేదు. 
ఆయంవాతః మదృయాత్‌ వాతి. సూర్యః మదృయాత్‌ తపతి. ఇంద్రోవర్షతి. 
అగ్నిర్హహతి, మృత్యుః మదృయాత్‌ చలతి. 


43. ముక్తిదాయకు డను నేనే. దానికి ముఖ్య సాధనము నేనే యని 
చెప్పుచున్నా+డు. యోగినజాజ్డానులు, క్రేమాయ=మక్షమున్దై, అకుతో భయం= 
ఎవరి నుండి భయములేని, ే పాదమూలం=నాయొక్క “హేదములను, జ్డాన 
వైఠరాగ్యములతో కూడిన భక్తియోగముచేత, (ప్రవిశంతి=ప్రవేశింతురు 
(ఆశ్రయింతురు) 'ఆకుతోభయం' అనిచెప్పుట చేత వాయ్వాదులవలె శ్రీహరి 
అన్యనియతు డు కాదనియు అందుచేత ముక్తినొస €గెడు సామర్ధ్యము 
వానియందెపుడును కుంఠితము కాదని తెలిపిన 'బ్రైనది. 


44, ఒక ఊరికి €బోవుట కనేక మార్గము లున్నట్లు మోక్షప్రాప్తికి కూడ 
అనేక మారములుండ వచ్చును గదా! అమీశంకను పరీహరించుచున్నా 4డ్తు, 
అస్మిన్‌ లోకాఈ లోకమందు, పుంసాంచముముక్షుజీవులకు, ఏతావాన్‌ ఏవ= 
ఇదియొక్కటియే, నిశ్రీేయ సోదయః=మోక్షమున కుపాయము. అది ఏదనగా, 
తీ వేణాదృఢతరమైన, భక్తియోగేనాసర్వోత్తమ భక్తితో, మయినాయందు, 
అర్పితం=ఒప్పింప +బడిన, అచలత్వేనాస్థిరముగా, మయినాయందే నిల్చ బడిన, 
మనజామనస్సు. 

తాత్పర్యము: సత్పురుషుల తీవ్రమైన భక్తితో సంతుష్టు €డనైన నేను 
వారికి సాయుజ్య ముక్తినే ప్రసాదింతును. అట్టి భక్తులు నానుండీయే నిర్మితమైన 
లౌకిక రాజ్యాది సంపత్తును గాని యోగాభ్యాసముతో సిద్ధించెడు అణీమాది 
సిద్దులనుగాని నా భక్తిలేని వారపేక్షించెడు ఏ విధమైనే సంపత్తునే గాని 
లేశమును గూడ నాశింపరు. ఇట్టి తీవ్రమైన వైరాగ్యముతో రూడిన 'నిరతిశయ 
భక్తిగల జీవులకు నాదేహమునీ వారు వ్యాపించి కొని యుండునట్టుగా 
అనుగ్రహింతును. నాసచ్చిదానందాత్మకమైన దేహమందుండియే వారు తీమ 

స్వరూప సుఖముల ననుభవింతురు. లోక విలక్షణమైన మృుక్తియందు ఇది 
ఏమియు అసంభావితము కాదు. ఇదియే సాయుజ్యము. వీరికంకైను కొంచెము 
తక్కువ అధికారులైన మృుక్తియోగ్యులు వారి యోగ్యతాను గుణముగా వైరాగ్యము 
నంది ఐహిక సంపత్తునే పేక్తింపక నశ్వరములైన స్వర్తాదుల నాశింపక నన్నే 
సమస్త వస్తువుల కంకెను ప్రియమైన వానీనిగా సవింతురు. వీరు సా 
వైకుంఠ లోకమందు శాశ్వత సుఖ మను భవింతురు. ఇదే సాలోక్యమృుక్తి. 
నాయందే ఆసక్తులు. నాయందలి మనోనిష్టయు స్వరూపముగా నున్నవారు 
అయిన ఈ ముక్తుల కెన్నడును నాశముతీదు. వీరికి నేను ప్రియు+డను. 


126 భాగవత సుధాలహరి 


స్వామిని, పుత్రు డను, తండ్రిని, 'స్నేహితు +డను ఉందును, ఇట్టు ఎల్లరీతుల 
నన్నుపాసించువారికి కాలచశ్రమునుండి భయములేదు. వారు శెశ్వతీముగా 
నాలోకమందు సుఖము ననుభవించుచు లయింతురు. ఈ ప్రపంచము 
నశ్వరమని తెలిసి, జీవు 6డు కర్మాను గుణముగా భూలోక స్వర్గలోకములందు 
చరించునని ఎజీ€గి ఇహలోకమున కనుబంధులై భార్యాపుత్రులు, గృహము, 
సంపత్తు మొదలైన ఈ సమస్తముకూడ శ్రీహరి యనుగ్రహము చేత ఈ 
జన్మమునకు ప్రాప్తి ౦చిన వగుటచేత ఇవన్నియు వానికే చెందినవని భావించి 
సర్వోత్తము డు ఐన శ్రీహరిని సేవించెడు భక్తులను నేను సంసారమునుండి 
దాటించి నన్నే పొందించెదను. ముక్తులుగా నొనర్హును. చేతన ప్రకృతి 
యనిపించికొనెడు లక్ష్మీ, పురుషు 6 డనిపించుకొనెడు బ్రహ్మ ఈ అరువురకు 
రూడ నియామకు +డైన వాళడను నేనే. సమస్త జీవుల సంసార భయమును 
పోంగొట్టెడి వాళడను నేనే. ఇతరులచే నీ సంసార నివృత్తి కానేరదు. 
దేవతలు తమతమ అధికారముల నుండి ప్రవృత్తు లగుట నానుండియే. 
నాభయముతోనే గాలివీచును. నూర్యు+డు తపించును. ఇంద్రు €డు వర్షించును. 
అగ్ని దహించును. మృత్యువు ప్రాణులను సంహరించును. అందుచెతనే ఈ 
విషయము నెజి (గిన జ్ఞానులు ఎవరి భయముచేత (ప్రవృత్తు +డుగాని నన్నే 
'సేవింతురు. వారు జ్జాన “రాగ్య భక్తిని నెజపి నన్నే పొందెదరు. అధికారిలైన 
జీవికి మోక్షమును స్ప్పదైడు ఒక్కకే ఒక్క మార్గమేదనగా దృఢతరము 
సర్వోత్తమమైన భక్తిచే నాయందు స్థిరముగా నెలకోని యుండుట. 


ఇతి శ్రీమద్భాగవతే సుధాలహరి వ్యాఖ్యాయాం తృతీయస్కంధే 
పంచవింశోంధ్యాయః 
అధ్యాయము - 25 
అని చెప్పి వెండియు మైైత్రేయుండు విదురుం గనుంగొని కర్ణముండు 
వనంబునకుం జనిన యనంతరంబ మాతృవత్సలుండైన కపీలుండు 


బిందుసరంబున వసియించి యుండ దేవహూతి త త్త్వమార్తాగ్రదర్శనుండైన 
సుతునిం గనుంగొని బ్రహ్మవచనంబులు దలంప్పుచు నిట్లనియె. 858 


దేవహూతి పుత్రుండైన కపిలాచార్యుని వలనం 
దత్త్వజ్ఞానంబు వడయుట. 


కం. అసదింద్రియ ఘర్షణమున 
వసమఖి నిర్విల్లు నగుచు వనరెడి నాకీ 


తృతీయస్కంధ పంచవింశాధా్యాయము 127 


కం. 


కం. 


కం. 


యసదృశమోహతమో విని 

రసనం బనఘాత్మ! యే వెరపున ఘటించున్‌. జ 
పటు ఘన నీరంధ్రతమః 

పటల పరీవృత జగత్తపంచమునకు నె 

క్కటి లోచనమై మపోతో 

తృటరుచి వెలు 4గుదువు భానుకైవడి ననఘా! ణ60 


భూరి మదీయ మోహ తమముం బెడ (బాప సమర్హు లమ లె 
వ్వారలు? నీవ కాక నిరవద్య! నిరంజన! నిర్వికార" సం 
సారలతాలవిత్ర! బుధసత్తమ! సర్యశరణ్య! ధర్మ వి 

స్తారక! సర్వలోకపభదాయక! నిత్యవిభూతినాయకా! 861 
నిను శరణంబు సాచ్చెద ననింద్య తపోనిధి! నన్ను ౬ గావవే 

యని తను దేవహూతి వినయంబున సన్నుతి చేసి వే+డిన 
న్ననుపమ సత్కృపాకలితు €డై కపిలుం డనురాగ మొప్ప స 

జ్ఞైన నిచయాపవర్గ ఫలసాధనమై తగు తల్లి వాక్యముల్‌. 862 
విని మందస్మిత లలితా 

నన కమలుం డగుచు నెమ్మనమున  బ్రమోదం 

బనయంబు గడలుకొన నిజ 

జననికి నిట్లనియె + బరమశాంతుం డగుచున్‌. ణు 
విను జీవుని చిత్తము దా 

ఘన భవబంధాపవర్గ కారణ మది యే 

చిన€ ద్ర గుణాస్తక్తరీ బై 


"నను సంస్కృతి 'బంధకారణం బగు మజియున్‌. 864 


అదియు నారాయణాసక్త మయ్యె నేని 

మోక్షకారణ మగు నని మునికులాబి 

చంద్రు(డన వొప్పు కపిలు (డు జనీనితోడ 

నర్థి విన€ జెప్పి మజియు నిట్లనియె  బ్రీతి. ణు 
మజియును చిత్తం బహంకార మమకార రూపాభిమాన జాతంబులగు 
కామ లోభాది కలుష వ్రాతంబులచేత నెప్పుడు విముక్తంబై పరిశుద్ధంబగు 
నప్పుడు సుఖదుఃఖవివర్షితంబు నేకరూపంబునె నై ప్రకృతికంట + బరులిడును, 
బరమపురుషుండును.” నిర్భేద్యుండును, స్వయంజ్యోతియు, సూ 
స్వరూపుండును, నితర వస్త స్త్య్రంత రాపరిచ్భిన్నుండును. ఉదాసీనుండును 
వైన పరమాత్మునిం, దదీయ మహోహతాజస్కంబైన ప్రపంచంబును, 
జ్ఞానవైరాగ్యభక్తి యృుక్తంబగు మనంబుచే +బొడగాంచి యోగిజనులు 


128 


భాగవత సుధాలహరి 


పరత త్వ సిద్ధికొజుకు నిఖిలాత్మకుండైన నారాయణునందు సంయుజ్య 
మానంబైన భక్తి భావంబువలన నుదయించిన మార్గంబునకు నితర 
మార్గంబులు సరిగా వండ్రు. విద్వాంసులు సంగం బింద్రీ యార్దాద్యసద్విష 
య$బుగ నొనరింపంబడిన జీవునకు నశిథిలంబగు బంధరీబునక్షు 4 
గారణం బగు ననియు, నదియె సద్విషయంబైన నంతఃకరణసంయమన 
హేతుభూతం బగుచు సాధుజనులకు ననర్గళమోక్ష ద్వారంబగు ననియు 
దెలియుదురు. (సహనశీలురును) సమస్త సరిరదారులకు సువృాత్తులును, 
బరమ శాంతులును, గౌరుణికులు నై "మదర్ధంబుగ ( బరిత్యక్త కర్ములు, 
నిసృష్టస్వజన బంధుజనులునై, మత్పదా[శ్రయులును, మద్దుణధ్యాన 
పారీణులును, మత్కథాప్ర పసంగ సఫలిత శ్రవణులును నగుచు నుండు 
పరమ భాగవతోత్తముల 6 దాపత్రయంబు తపింపం జేయం జాల +డు. 
అటి ట్లి సర్వసంగవిసర్దితులగు పరమ భాగవతజనుల సంగం బపేక్షణీయంబు 
(ఆటీ నేకల దోపీనివారకం బగు, అట్టి సత్సంగంబున సర్వప్రాణి 
హృత్కర్ణ రసాయనంబులగు మదీయ శీథా ప్రసంగంబులు గలుగు), 
ప! కర్ణనంబునందేసి సీఘ్రంబుగ ౪ గ్రమంబునం గైవల్యమార్గదంబు 
లగు శ్రద్దోభక్తు లుదయించు. అదియనుంగాక యే పురుషేండైన 

నేమి మద్వీరచిత జగత్కల్పనాది వివోరచింతచే నుదయించిన భక్తి ంజేసి 
యింద్రియ నుఖంబులవలనను, దృష్టశ్రతంబులైన ధైహికాముష్మికంబుల 
వలనను, విముక్తుండగుచు € జిత్త త్తగ్రహణార్థంబు బుజువులైన యోగ 
మార్గంబులచే సంయుక్తు ౦డగునట్టి యోగీ (ప్రకృతి గుణ సేవనంబు 
చేతను, వైరాగ్యగుణ విబృంభితంబేన జ్ఞానంబుచేతను, మదర్పిత భక్తి 
యోగంబు చేతను, బ్రత్యగాత్మకుండనైన ఇస సంత్రకరణ నియక్తునిం 
గావించు. అని చెప్పిన విని దేవహూతి కపిలున కిట్టనియే. 866 


కం. ఏభక్తి భవద్గుణ పర 


ర్‌ 


మై , భవపాపీ ప ప్రణాశమై ముక్తి శ్రీ 

లాభము రయమున € జేయునొ 

యాభక్తి విధంబు 6 దెలియ నానతి యీవే! ణ్‌ 
అదియునుంగాక భవదుదితంబైన యోగంబును, దదంగంబులును, 
దద్గత తత్త్యావబోధనంబును సాకల్యంబుగ మందబుద్ధినైన నాకు 
స్సుటం బగునట్టు దెలియ నానతిమ్మనిన € గపిలుం డిట్లనియె. 868 


జనయిత్రిః మ మజీ సకల పదార్థప 
రిజ్ఞాన తత్త్య పారీణ మగీచు 


తృతీయస్కంధ పంచవింశాధ్యాయము 120 


హ్‌ 


రం. 


నామ్నాయ విహిత కర్మాచారములు కల్గి 
తివుటమై వర్తించు దేవగుణము 
వూని నైసర్గికం బైన 'నర్హేతుక 
“మగు భగవత్వేవ మహితమృుక్తి 
కంటె గరిష్టంబు గావున నదియు భు 
క్రాన్నంబు జీర్తంబు నంద€ జేయు 


దీప్త జఠరాగ్ని గతి లింగదేహనాశ 

కంబు గావించు నదియును గాక విషు 

భక్తి వైభవములు దేటపజుతు వినుము 

సద్గుణ వ్రాత! యోగలక్షణసమేత! జం 
అమలిన భక్తి . గొందజు మహాత్ములు మచ్చరణారవింద యు 
గ్మము హృదయంబునన్‌ నిలిపి కౌతుకులై యితరేతర రానులా 
పముల మదీయ దివ్యతను పొరుషముల్‌ గొనియాడుచుండి మో 
క్షము మది. గోరనొల్ల రనిశంబు మదర్పిత సర్వ కర్ములై. 870 


పరికింప  గొందజు భాగవతోత్తముల్‌ 

ఘనత కెక్కిన పురాతనము లైన 
చారుప్రసన్న వక్తారుణ లోచన 

ములు గ వరదాన కలితములు గ+ 
దనరు మద్దివ్యావతోరవైభవములు 

మది నొప్ప(దమ యోగమహిరు€ జేసి 
యనుభవింపుచు  దదీయాలాపముల సన్ను 
తింపుచు€ దివుట € దద్దివ్య విలస 
దవయవోదార సుందర నవ విలాస 
మందహాస మనోహర మధురవచన 
రచనచే నపహృతమనః ప్రాణు లగుచు 
నెలమి నుందురు నిశ్రేయసేచ్చ లేకు ౪71 


కణ €కన్‌ వారలు వెండి మోక్ష నిరపేక్ష స్వాంతులై యుండియు 
న్నణిమా ద్యష్ట్ర విభూతి సేవితము నిత్యానంద సంధాయియున్‌ 
గోణనాతీతమీ నప్రమేయము సమగ్ర శ్రీకమున్‌ సర్వ ల 

క్షణ సంయృుక్త వికుంఠలోక పదవిన్‌ గైకొందు రత్యున్నతిన్‌. 872 
ఇట్టు లొంది 8 
తనరుదు రప్పుణ్యాత్ములు 

జనయిత్రి! మదీయకాలచ శక్రగ్రసనం 


130 భాగవత సుధాలహరి 


బును బొందక నిత్యం బగు 

ననుపమ సుఖవృత్తి నుందు రది యెట్టనినన్‌. 4 
మ. సమతన్‌ స్నేహముచే సుతత్ర్త్వమును, 'వెశ్వాంబుచేతన్‌ సఖి 

త్వము, చాలన్‌ హితవృత్తి చేతను సుహృత్ర్వ్యంబున్‌, సుమంత్రోప దే 

శముచేతన్‌ నిజదేశికుం డన+గ నిచ్చల్‌ పూజ్య €డొ నిష దై 

వమునై వారికి . గాలచశ్రభయముల్‌ వారింపుదుం గావునీస్‌. 85 


చ. విను మదిగాక యీ భువి దివిం బలుమాజు  జరించు నాత్మ( దా 
ధన పశ పుత్రమిత్ర వనితాతతిపై( దగులయబు మానిన 
న్ననఘుని విశ్వతోముఖు ననన్యగతిన్‌ భజియించె నేని వా 
నిని ఘన మృత్యు రూప భవనీరధి నే (దరియింప 6 జేయుదున్‌. 876 

సీ. రూఢి( బ్రధాన పూరుష నాయకుండను 

భగవంతు +డనుజగత్తభు + నైన 
నాకంటె నన్యుల € గైకొని తీగిలిన 

యాత్మలు భవభయం బందు నెప్పుడు € 
గావున నాయాజ గడవంగ నోడుట ( 

జేసి వాయువు వీచు శిఖి వెలుంగు 
నిను+డు దపించు+ దా నింద్రుండు వర్షించు 

భయమంది మృత్యువు పరువు బెట్టు ( 

తే. గాన విజ్ఞాన వైరాగ్య కలితమైన 
భక్తి యోగ్‌ంబునం జేసి పరమ పదము 
క్‌జకు న య్యోగివరులు మచ్చరణ భజను 
అగుచు€ జరియింపుదురు నిర్భయాత్ము లగుచు. రై 

క. _గురుభక్తిం జిత్తము మ 
త్పరమై విలసిల్దునంత పర్యంతము స 
త్చురుషుల కిహలోకంబున 
జిరతర మోక్షోదయంబు సేరుజు చుండున్‌. ౯౫ 

క _అనియిట్ల నమ్మునీంద్రుడు 
జననికి పొరిభక్తి యోగసంగతి నెల్లన్‌ 
వినిపించుచు వెండియు ని 
ట్జని+ యెన్‌ సమ్మోద చిత్తు( డగుచు 6 గణంకన్‌. 870 


పోతనామాత్య విరచితంబైన ఆంధ్రభాగవతమున తృతీయ స్కంధమున 
ఇరువది యైదవ అధ్యాయము. 


తృతీయస్కంధ వంచవింశాధ్యాయము 131 


858. వెండియున్‌= ఇంకను, అనంతరంబాతరువాత, మాతృవత్సలు +డు= 
తల్లియందు ఎక్కువ (పేమకలవా+డు. 

859. అనఘాత్మ=పాపములేని మనస్సు కలవా+డా! అసదింద్రియ 
ఘర్షణమునన్‌ాదుర్మార్గములందు ప్రవర్తించెడు ఇంద్రియముల యొక్క 
పోరొటముచేత (2) అశాశ్వతమైన ఇంద్రియఘర్ణణముచేత, వసము+అజి= 
నాయొక్క ప్రయత్నము వ్యర్థమైన, నిర్విజ్లనగుచునాచేతగానిదాన నగుచు, 
వసరు=దుఃఖపడుదును. ఫేసదృశాసాట్‌లేని, వన మోహతమో 
వినిరసనంబు=మోహము అనెడు చీకటి నాశనము, ఏ వెరవున్‌=ఏ ఏ మార్గముతో, 
ఘటించున్‌ఏర్చడును. 

860. పటు=ఏ విధముచేత పోనట్టి, ఘన= దట్టమై వ్యాపించియున్న, 
నీరందధ్ర=నిరవకాశమ్రైయున్న, తమఃపటలాచీ +కటి యక్క సమూహముచేత 
పరీవృతాచుట్టుకొ, న +బడిన, జగత్తపంచమునకున్‌జగత్తుల సముదాయమునకు, 
ఎక్కటి లో చనీమైఒక టెయ్రైన మ్స్‌ఖ్యమైన నేత్రమైై మహిత+ఉత్కటరుచిన్‌ 
గొప్పకాంతిచేత, . భానుకైవడిన్‌-సూర్యునివలె. 

861. భూరాఎక్కువైన, మదీయానాకు సంబంధించిన, మోహతమమున్‌= 
మోవామనెడు చీ (కటిని, పెడబాపమ్‌పో +గొట్టుటకు, నిరవద్థూదోష లేశములేని 
వా€డా! సంసారలతాలవిత్ర=సంసారమనెడు “తీగకు కొడవలి వంటి వా+డా! 
నిత్యవిభూతి నాయకాచనిత్యవిభూతిలైన వైకుంఠమునకు నాయకు +డైన వాడా! 

862. అనింద్య తపోనిధి=దోషములేని తపస్సునకు నిధివైన వాళ+డా! 
సన్నుతిసే సేసి=ప్రార్థించి, అనుపమ=సాటిలేని, సత్కృపా కలితు (డై=జదయతో 
కూడినవా +డై, నేన నిచయాపవర్గఫలసాధనమైాసజ్దనుల గుంప్ప యొక్క 
మోక్షమనెడు ఫలమును సాధించుటీకు యోగ్యమైనట్టి. 

863. మందస్మిత లలితాననకమలుండు=చిరునవ్వు చేత అందమైన 
ముఖపద్మము కలవా (డై, కడలుకొనన్‌=వ్యాపించగా. 

864. ఘన భవబంధాపవర్గకారణమూగొప్పదైన సంసారబంధమునకును, 
మోక్షమునకును కారణమైనది" త్రిగుణాస్రక్తంబై=మూ 6డు గుణములతో 
సంబంధము కలదై, సంసృతి బంధకారణంబూసంసారమనెడు బంధమునకు 
కారణము. 

865. నారాయణాసక్తము=నారాయణుని యందు లంకె గలది. 


866. అహంకార మమకార రూప అభిమాన జాతంబులగు కామలోభాది 
కలుష వ్రాతంబుల చేతన్‌ాఅభిమానముచేత నేర్చడెడు మమకారము 
కారణముగా +గల కామాదులతోడి సంబంధములేనిదై, ఏకరూపంబుసైస్టిరమైనదై, 
నిర్భేద్యుండూబభేదింపరానివా 6డు, స్వయంజ్యోతి స్వయముగానే వేలి గాడు 


132 భాగవత సుధాలహరి 


వా€డు, సంగంబూసంబంధము అశిథిలము=ఎటును తొలగనిది. సంయమన 
'హేతుభూతముూసంయమనమునకు కారణమైనది, పరీత్యక్తకర్ములూవిడువ €బడిన 
కర్మలు గలవారు, మత్పదాశ్రయులునాపాదములనే నమ్ము కొన్నవారు, 
మత్కథా ప్రసంగ సఫలిత శ్రవణులూనాకథలు వినుటచేత సఫలమైన 
కరములు గలవారు, సర్వసంగ వివర్జితులూసమస్త సంగములచేత వదలి 
వేట్ట (బడినవారు, మద్గుణాకర్ణనమూనాగుణములను వినుట, ప్రకృతి 
గుణ సేవనంబూప్రకృతి సీణమీలను అనుభవించుట. 
867. భవద్దుణపరమై=నీ గుణములయందు ఆస్తక్తి కలదై. 


గి 
868. భవదుదితంబూనీచేత చెప్ప +బడినది. తద్గతత్త్వావ బోధము= 
దానియందున్న తత్త్వముల యొక్క ఉపదేశము. 


తాత్పర్యము : విదురునితో మైత్రేయు +డనుచున్నా +డు. కర్షము4డు 
కపిలునితో ననుజ్ఞగొని వనములకు పోయెను. మాతృవత్పలు డైన కపిలు +డు 
బిందుసరముననే నివసించెను. దేవహూతికి బ్రహ్మదేవుళడన్న మాటలు 
తల €పునకు వచ్చెను. ఆమె తత్త్వమార్గమునకు ముఖ్యాచార్యు డైన కపిల 
మహర్షిని జూచి ఇట్టన్నది. "అందియములను సంపూర్ణముగా 
స్వాధీనేముచేసికొనలేక యున్నాను. అవి నశ్వరములని తెలియును. తేలిసియు 
వాని నదుపులో పెట్టుకొనలేని శక్తిహినను దుఃఖముతో బాధపడుచున్నాను. 
ఈ మోహమనెడు చీ(కటి అన్నివైపుల నన్నాక్రమించు చున్నది. స్వామి! 
దీనిని పో (గొట్టుకొను కొట్లు? అజ్ఞానమనెడు చీ 6కటితో నాక్రమింప (బడిన 
ఈ సమక్తలోకవపీనకును బ్లానీమనెడీ ప్రకాశము నొస (గు ముఖ్య సూర్యు డవు 
నీవే. నీ శరీరము నుండీ జ్ఞానప్రభలు దిక్కులకు వెదజల్లుచున్నవి. నా 
మోహమనెడు చీ (కటిని పో లగొట్పటకు నీవుదప్ప సమర్దు లెట్వేరున్‌ లేరు. 
నీవు దోషలేశమును లేని వా6డవ్ల సర్వోత్తము +డవు. బీకారము లెవ్వియు 
నిన్ను కలచలేవు. సంసారమనెడు లతను ఛేదించుటకు కొడవలి వంటిది 
'నీచూప్త, సర్వశరణ్యు (డవు. నిత్యవిభూతి యైన వైకుంఠమునకు నాయకు (డవు. 
నిన్ను శరణు 6 జొచ్చుచున్నాను. దోషహినమైన తపస్సులకు నిధివి. నీవు 
నన్ను అనుగ్రహింవలె"నని దెవహూతి ప్రార్దించెను. ఆమె ప్రశ్న సజ్జనుల 
గుంపునకు మోక్షఫలమునొస (గెడు మహావృక్షేమైయున్నది. కపిలుని మనస్సు 
కారుణ్యముచేత నిండిపోయినది. ఆతని ముఖము మంద హాసముచే 
నందగింప (బడెను. హృదయ మంతయు సంతోషమయ మైనది. పరమ 
శాంతు డైన కపిలు+డు తల్లి కిట్టు బదులిచ్చెను. 


దేవహూతి! సర్వమునకు మనస్సే కారణము. మ్సుక్తిని సాధించుటకు 
"హేతువు మనస్సు, సంసృతి యనెడు బంధమును తెచ్చి 'పెట్టునదిదియే. 


తృతీయస్కంధ పంచవింశాధా్యాయము 133 


త్రిగుణముల యందదాస్తక్త మైనచో సంసార కారణ మగును. "మునికులమనెడు 
సముద్రమందు (బుట్టిన చంద్రు +డైన కపిలమహర్డి తల్లితో నిట్టన్నాడు. 
"చిత్తమును అహంకోర మమకారము లాక్రమించును" ఈ రేరిడును త్రైభిమాన 
మనెడు వృక్షమునుండి పుట్టిన రెండు కొమ్మలు. వాని నాశ్రయించుకొని 
కలుష వ్రాతము లేర్పడును. స్పన్హస్సు అభిమానము నుండి విముక్తమైనపుడు 
పరిశుద మగును. అప్పుడు దానికి సుఖములేదు. దుఃఖములేదు.. న్వూాయు 
ప్రదేశమీందున్న తరివలె స్థిరమై ఉండును. 


భగవంతు +డు పరము. అతశళడే. పరమప్పురుషు+డు. దేనిచేతను 
ఛేదించుటకు సాధ్యముకానివా €డు. స్వయంజ్యోతి. వాని ప్రభావము చేతనే 
సమస్త పదార్థములును ప్రకాశించును. సూక్ష్మాతి సూక్ష్మము. ఇతర వస్తువులచేత 
కొలుచుటకుో సాధ్యము కానివా+డు. అనళగా ఏ వస్తువుతోనైన పోల్చి 
ఇట్టుండునట్లుండు నని చెప్పుటకు సాధ్యము కానివా €డు. ఉదాసీను డు. 
వానో (హ్రాశమీచేతనే సమస్త ప్రపంచమును వెలు (గును. విలయకాలమందు 
వానియందే లీన మగును. వాని సంకల్పములేక ప్రకృతి ఏ పరిణామమును 
పొందనేరదు. అట్టి వానిని జ్ఞానవైరాగ్య భక్తులచే కూడిన మనస్సుతో 
యోగులు పొడగారితురు. వాట్‌ పరతత్త్వ సిద్దికొజై నిఖిలాత్మకు +డైన 
నారాయణుని యందు వానితో నిత్యసంయృుక్రమైన భక్తిని నిష్టించి "సేవింతురు. 
అట్లి భక్తి మారముతో నితరములు సమానములు కావు. వీద్వాంసుల సంగ 
మలీవర్గమునకే ముఖ్యకారణ మందురు. కాని ఆసంగమీ సత్సథమం 
దుండవీలెను. మనస్సు ఇంద్రియాదులైన అసద్విషయములందు తగులుకొన్నవో 
తీవ్రమైన సంసారబంధమునకు లో +బడినదై నానావ్యథలు చెందును. సత్సురుష 
నిష్టితంబైన సంగము మనస్సుయొక్క సంయమనమునకు కారణము. అట్టివారికి 
మోక్తదో? రములు తెజచికొనును. పరమభాగవతులే సత్పురుషులు. అవారికి 
వ స్వభావము. సమస్త ప్రాణి కోటికిని వారు మిత్రులు. శాంతియే 

రి స్వరూపము. వారిమనస్సు నిరంతరము దయాభిముఖము. నాభక్తి 
కడ్డువచ్నేదు లౌకికవైదికములైన సమస్త కార్యములను వారు త్యజింతురు. 
సర్వీలచేతను వదల 6బడిన్‌ దీనులకు వారు పరమ బంధువులు. వారికి 
నావాదముల యందు (దప్ప మజి దేనియందును చూపులేదు. మద్దుణముల 
యందలి రహస్యము లెజి6గి నిరంతరము నన్నుపాసింతురు. నో కథలనే 
ఎప్పుడును విందురు. వారిని తాపత్రయములు వెన్నంటవు. సర్వసంగముల 
చేతను సంబంధ ముండదు. అట్టి పరమ భాగవతులతోడి ముక్తిని నిరంతరము 
గోరుదురు. సజ్జనమైత్రి సమస్త దోషములను నివారించును. వారి యందు 
సకల ప్రాణుల | మనస్సులు కర్ణ కరములకును అవ్హాదమును కలిగించును. నాకథలు 
నిరంతరము వర్తించుచుండేను. మత్కథాసేవర్తియే వారి జీవనము. నా 


134 భాగవత సుధాలహరి 


కథ లెప్పుడును వినుచున్నచో సీషఘ్టముగా క్రమముగా క్రైవల్యమునకు దారితీయును 
శ్రద్ద్ధాభక్తు లేర్చడును. ఏ పురుషు (డైనను నాజగత్కల్పనాది విహారములను 
నీరరతరము మనన మొనర్చుచున్న వా+డైనచో నాయందు వానికి భక్తి 
యుదయించును. దృష్టములైనవి ఐహిక సుఖములు. శ్రతములైనవి స్వర్గాదిలోక 
సుఖములు. ఈ కెంటినుండి వాండు విముక్తు 6డగును. సంయమమున్లై 
వాళడు బుజువులైన యోగమార్గముల ననుసరించును. వాళడు ప్రకృతిచే 
నేర్పడెడు గుణములకు లో -బడీండు. వైరాగ్యముతో వాని జ్ఞానము సర్వదా 
జాగృతమై యుండును. మదర్చితమైన భక్తి వాని స్వభావమేగును. వాళడు 
ప్రత్యగాత్మకు (డనైన నన్ను వానిమనస్సు నందు నిల్పికొనును. "అప్పుడు 
మరల దేవహూతి యన్నది కపిలా! నీగుణములను నిరంతరము మనన 
మొనర్చుకొనెడు భక్తి భావపాశముల తొల €గించునంటివి. ముక్తి సంపదను 
చేకూర్చునంటివి. ఆ భక్తిస్వరూపమును నాకు వివరముగా + దెలుప్పుము. 
అంతేగాక భక్తి కంగములైన యోగములు మొదలైన వానిని వివరింపుము. 
తద్దతమైన తత్త్వమును 'గూడ నాకు స్పష్టముగా అర్ధమగునట్లు చెప్పుము. 
నేసే మందబుద్దిని. నాకు తెలియునట్టానీతీయవలెమీ సుమో!” కపిలు( 
డారంభించినా (డు. 


869... జనయిత్రాఓతల్లి! సకలపదార్థాసమస్త పదార్దముల యొక్తు, 
పరిజ్ఞాన తెలిసికొనుటచేత, తత్త్విపారీణమూహినితత్త్యము చక్కీగా దెలిసినవీ. 
అమ్నాయ విపొత కర్మాచారములుూవేదములచేత చెప్ప(బడిన కర్మలు, 
నైసర్గికముూస్వభావసిద్ధమైనది. గరిష్టమూగొప్పది, దీప్తజఠరాగ్ని=ప్రకాశించు 
చుండెడి ఉదరమందున్న అగ్ని. 

870. ఇతరేతర అనులాపములన్‌ూపరస్పరము సంభాషించుకొనుటచేత, 
మదర్పితసర్వకర్ములైనాయందు సమర్పింప (బడిన సకలకర్మములు గలవారై 

871. పురాతనములుప్రాచీనములు, మద్దివ్యావతారవైభవములు= నా 
అవతారముల ఘనతలు, విలసతొాప్రకాశించుచున్నీ, అవయవ=అవయవముల 
యొక్క, ఉదారసుందరాగొప్పదైన సౌందర్యము, నవవిలాసానూత్న ములైన 
విలాసములు, అపహృత మనః ప్రాణులూఅపహరింప +బడిన మనస్సు 
ఇంద్రియములు గలవారు. 

872. మోక్షనిర పేకస్వాంతులూమోక్షమునం దాసక్తిలేని మనస్సులు గలవారు, 
ఆణిమాద్యష్టవిభూతి 'సేవితము=ఎనిమిదైన అణిమాది విభూతులచేత కూడినది. 
అప్రమేయము=కొలతవెట్టరానిది. 


874, మదీయకాలచక్రగ్రసనంబూనాసుదర్శనాత్మకమైన కాలచక్రముచేత 
మింగ ౧బడుటను, అనుపమసుఖవృత్తి న్‌సాటిలేని సుఖవృత్తి చేత. 


తృతీయస్కంధ పంచవింశాధ్యాయము 135 


875. వారింపుదున్‌=పో 6గొట్టెదను. 

876. తగులంబున్‌=స్తక్తిని, ఘనాఎక్కువైన, మృత్యురూప భావనీరధిన్‌= 
మృత్యురూపమైన సంసారమనెడు సముద్రమునుండి. 

877. ప్రధానపూరుషనాయకుండనూ ప్రధానమనెడు ప్రకృతికి అధినాధు +డైన 
పురుషు €డను, కడవంగన్‌ఓడు= దాటుటకు జంరు, విజ్ఞానవైరాగ్య కలితము= 
విజ్ఞానముచేతను వైరాగ్యముచేతను కూడుకొన్నది. 


878. ఇహలోకంబునన్‌=ఈ లోకమందు, చిరతర=శాశ్వతమైన, 
మోక్ష+ఉదయంబు= మోక్షప్రాప్తికి ఉపాయము. 

879. సమ్మోదచిత్తు 6డూసంతోషముతో కూడినవా +డు. 

తాత్పర్యము : సర్వగుణపరిపూర్డు (డైన శ్రీహరి యందు ఏకాగ్రము, 
స్వాభావికము, గంగాప్రవాహమువలె సేంతతమునైన మనో వ్యాపారమునకే 
భక్తియని పేరు. ఇంద్రియములు రెండురీతులు కర్మేంద్రియములు 
జ్ఞానేంద్రియములు అని. ఈ ఇంద్రియములకు ఇంద్రియాభిమాని దేవతలున్నారు. 
బ్ఞనేంద్రియముల కభిష్టాతలు జీవునికి శబ్దాది విషయములను దెలుప్పుదురు. 
క్రర్మీంద్రియాభిముఖములైన దేవతలు “అమ్నాయవిహితములైన కర్మ 
లొనరింప +జేతురు. వీరు శ్రీహరి యందు స్వాభావికమైన భక్తి ననుష్టించుచు 
తమతమ లు. నియుక్తులై యుందురు. ఏకాంత భక్తులేన వీరు 
ఏ ఫలమునుగూడ నే పేక్షించుటలేదు. వీరి కార్యనిర్వాహము భవత్సేవా 
మాత్రము. ఇది సొమాన్యునిముక్తి కంటెను గొప్పది. ఈ స్థితి మనము తినెడు 
నాహారాదులను జఠరాగ్ని జీర్ణమొనరించునట్టు లిరగశరీరమును నాశ 
మొందించును. తత్త్వాభిమానులైన్‌ దేవతల భక్తి కంటెను దేవతాసామాన్యుల 
భక్తి తక్కువది. దీనికంకెను వేదోక్తకర్మానుష్థానమును చేసికొని యుండెడు 
మృక్తియోగ్యులు. నిష్టించు. భక్తి తక్కువ. ఈ మువ్విధములైన. భక్తియు 
ఫలాపేక్ష లేనిదే. ఓ దేవహూతీ! అంకను భగవద్భక్తుల యొక్క వై వభవములను 
చెప్పుచున్నాను. ఏకాగ్రతతో వినుము. కొందరు భక్తులురన్నారు. వారు 
నిరంతరమును నా పాదారవిందములనే తమ మనస్సులందునిల్పికొందురు. 
నాదేహము యొక్క సౌందర్యము నా పౌరుషము వీనిని గూర్చి పరస్పరము 
సంభాషించు కొందురు. వారు సర్వకర్మములను నాయందే అర్చింతురు. 
వారు మోక్షమును కోరరు. మరియొక్క రున్నారు. వారు పరమ భాగవతులు. 
వారు మద్దివ్యావతార వై; వెభములనే నిరంతరము అనుభవింతురు. అన౪€గా నా 
అర్బావతారములం దాశగలవారే నాదివ్యక్షేతములను నిరంతరము 'సేవింతురు. 
నా అర్ప్బావతారములు మహాసుందరములైన కన్నులు గలవి. చారుప్ర ప్రసన్న 


136 భాగవత సుధాలహరి 


వక్తములు గలవి. వారు ఆ ఆర్పావతారములతో తమ యోగ మహిమతో 
సరభాషింతురు. ఆ అర్పావతారములు వరదానసమర్దములు రూడ. యోగ 
వైభవముతో అర్బావతారములతో సంభాషించిన యోగులు ఆ సంభాషణా 
వైఖరిని నిరంతరము పొగడి కొనుచుందురు. వారి పాలి కర్పావతారములు 
దివ్యములు. అయవయవములు నిత్యసుందరములు. నవనవవిలాసములు 
గలవి. అయవతారముల మందహాసములు మనోహరమధుర వచనములు-- 
వీనిచే ఆ పరమభాగవతుల మనస్సులు అపవృాతములు. వారి సర్వేంద్రియములు 
అకృష్ణములు. వారు మోక్షము నపేక్షింపరు. వారికి కూడ నిత్యవిభూతి నే 
నొస గదను. అచ్చట అణిమాదులు నాభక్తుల ఆజ్జిలు చెల్లించుటకు సిద్దములై 
యుండును. వారి మనస్సులందు నిత్యానుదము' చెల౮గును. ఆ 
యానందమిట్లిదని చెప్పుటకు సాధ్యముకాదు. దానికి మితిలేదు. 
సర్వవిధవైభవములతో కూడిన సుదర్శన రూపమైన ఈ కాలము వారిపై 
తన యధోరమును నెజపనేరదు నిరంతరానందమే వారి స్వభావమై యుండును. 
నేను వారికి సమభావముతో నుతత్త్వము లువదేశింతును. పారిపై వ్య్వాసముంచి 
సఖు €డనై యుందును. హితమును భోదించుచు మిత్రు (డనై యుందును. 
వారికి చక్కని మార్గమును చూపించెడు దేశికు€డను నేనే. "ఇష్టదైవమును 
నేనే, కాలముతో నేర్చీడెడు సమస్త భయములును నా యనుగ్రహామేచే వారి 
నంటవు. జీవులు అహంమమతాయుక్తులు. నేను నాది యనుభావములతో 
సతమత మగుదురు. "నాది" యను భావమునకు మితియే లేదు. వా 
రిహపరములందు మాటిమాటికిని చుటుచుందురు. జీవు+డు నేను నాది 
యను వ్యూసమును వదలి నన్నే అనన్యగతితో భజించినచో వానిని మృత్యు 
రూపమైన సంసార సముద్రమునుండి తరింప(6 జేసెదను. నన్ను €దప్ప 
ఇతరులను సేవించెడు వారికి సంసారభయము దప్పదు. సమస్త దేవతలు 
నాకు లో +బడినవారే. గాలి వీచును. సూర్యు +డు తపింప( జేయును. అగ్ని 
వెలు6గును. ఇంద్రుడు వర్తించును. మృత్యువు తనకార్యము నిర్వర్తించు 
కొనుచుసాగిపోవును. అందుకే విద్యాంసులైనవారు వైరాగ్యము, విజ్ఞానము - 
వీనితో కూడిన భక్తి మ. న "న్న న. అటివారీ కిచ్చ 
లేకున్నను పరమపదము ప్రాప్తించి తీరును. వ రెవ్వరికినీ భంవీపడవలసిన 
పనిలేదు. ఇహలోకమందుకూడ నాభక్తిపరులకు కష్టముండదు ఈ సుఖ 
మనుభవించుచు వారు మోక్షమునకై "'యత్నింతురు. ఈ రీతిగా కపిల 
మహర్డి తల్లియైన దేవహూతికి భక్తి 'యోగరపాస్యమును వివరించి చెప్పెను. 
మజియు నొత+డు తల్లితో నిట్లనెను. 


పోతనామాత్య విరచితమైన ఆంధ్రభాగవతమున తృతీయస్కంధమున 
ఇరువదియైదవ అధ్యాయము సమాప్తము. 


శో 


షడ్వింశోంధ్యాయః 
అథతే సంప్రవక్ష్యామి తత్త్వానాం లక్షణం పృథక్‌, 
య ద్విదిత్వా విముచ్యేత పురుషః ప్రాకృతైర్లుఖై. 
జ్జానం నిశ్రేయ సార్తాయ పురుషస్యాత్మదర్శనమ్‌, 
యేదాహు ర్వర్ణయే తీత్తే హృదయగ్రంధి భేదనమ్‌. 
అనాది రాత్మా పురుషో నిర్గణః ప్రకృతేః పరః 


ప్రత్యక్‌ధామా స్వయం జ్యోతీ ర్విశ్వం యేన సమన్వితమ్‌. 


న జాయతే న మియతే సహ దేహాద్యుపాధిభిః 
నిమిత్తై రాత్తత ద్దర్మా యథా స్వప్నే తదీక్షితా. 

స ఏష ప్రకృతిం సూక్ష్మాం దైవీం గుణమయీం విభుః 
యదృచ్చటైై వోపగతా మభ్యపద్యత లీలయా. 
గుజ్జైర్విచిత్రాః సృజతీం సరూపాః ప్రకృతిం ప్రజాః 
విలోక్య మముహే సద్యః స ఇవ జ్ఞానగూహయా. 
ఏవం పరాభి ధ్యానేన కర్పృత్వం ప్రకృతేః పుమాన్‌, 
కర్మసు క్రియ మాణీషు గుణ్జేరాత్మని మన్యతే. 
తదస్య సంసృతిర్భంధః పారతంత్ర్యం చ తత్కృతమ్‌, 
భవ త్యకర్తు రీశస్య సాక్షిణో నిర్చతాత్మనః. 
కార్యకారణ కర్తృత్వే కారణం ప్రకృతిం విదుః, 
భోక్తృత్వే సుఖదుఃఖానాం పురుషం ప్రకృతేః పరమ్‌ 


దేవహూతి రువాచ 


ప్రకృతేః పురుషస్యాపి లక్షణం పురుషోత్తమ, 
బ్రూహి కారణయో రస్య సదసచ్చ యదాత్మకమ్‌. 


శ్రీభగవానువాచ 


యత్త త్రిగుణ మవ్యక్తం నిత్యం సద సదాత్మకమ్‌, 
ప్రధానం ప్రకృతిం ప్రాహు రవిశేషం పోేషవత్‌. 
పంచభిః పంచభిర్మాత శృతుర్శిర్ద రశభి స్తథా, 
ఏత చ్చతుర్వింశతికం గణం ప్రాధానికం విదుః. 
మహాభూతాని పంచైవ భూరాపోకగ్ని ర్మరున్నభః 
తన్మాత్రాణి చ తావంతి గంధాదీని చ తాని మే. 


13 


భాగవత సుధాలహరి 


ఇంద్రియాణి దశ శ్రోత్ర త్వగ్ప గ్రసన నాసికాః 
వాక్కరౌ చరణౌ మేఢ్రం పాయు ర్దశమ ఉచ్యతే. 
మనో బుద్ది రహంకార శ్చిత్త మిత్యంత రాత్మకమ్‌, 
చతుర్జా ల ఏక్ష్యతే ఛేదో వృత్త్యా లక్షణ రూపయా. 
ఏతావానేవ సంఖ్యాతో బ్రహ్మణ సృగుణస్య హి, 
సన్నివేశో మయా ప్రోక్తో యః కాలః పంచవింశకః 


ప్రభావం పొరుషం ప్రాహుః కాల మేకే యతో భయమ్‌, 


అహంకార విమూఢస్య కర్తుః ప్రకృతి మా యుషః 
ప్రకృతే ర్గుణ సామ్యస్య నిర్విశేషస్య మానవి, 

చేష్టా యత సృభగవాన్‌ కాల ఇత్యుపలక్షితః. 

అంతః పురుషరూపేణ కాలరూపేణ యో బహిః, 
సమన్వేత్యేష తత్త్య్వానాం భగవా నాత్మమాయయా. 
దైవా త్తుభితధర్మిణ్యా మస్యాం యోనా పరః పుమాన్‌, 
ఆధత్త 'పీర్యం సాంసూత మహత్తత్త్యం హిరణ్మయమ్‌. 
విశ్వ మాత్మగతం వ్యంజన్‌ రూటస్తో జగ దంకురః 
స్వతేజసా5పి బత్తీవ్ర మాత్మ ప్రస్వాపనం తమః 
యత్తత్సత్త్వగుణం స్వచ్భం శాంతం భగవతః పదమ్‌, 
యదాహు ర్వాసుదేవాఖ్యం చిత్తం తన్మహదాత్మకమ్‌. 
స్వచ్భత్వ మవికారిత్వం శాంతిత్వ మితి చేతసః, 
వృత్తిభి రక్షణం (ప్రోక్తం యథా5వాం ్రకృతిః పరా. 
మహత త్తత్వాద్వికుర్వాణా దృగవద్వీర్యచోదితాత్‌, 
(క్రియాశక్తి రహంకార స్త్రివిధ సృమపద్యత. 

వైకారిక 'సైజసశ్చ తామసశ్చ యతో భవః 
మనస్స్చోంద్రియాణాం చ భూతానాం మహతా మపి. 
సహస్ర శిరసం సాక్షా ద్యమనంతం (ప్రచక్షతే, 
సంకర్షణాఖ్యం పురుషం భూతేంద్రియమనోమయమ్‌. 
కర్తృత్వం కరణత్వం చ కార్యత్వం చేతి లక్షణమ్‌, 
శాంత ఘోర విమూఢత్వ మితి వా స్యా దహంకృతే. 
వైకారికా ద్వికుర్వాణా న్మనస్తత్త్య మజాయత, 
యత్సంకల్ప వికల్పాభ్యాం వర్తతే కామసంభవః, 


తృతీయస్కంధ షడ్వింశాధా్య్ర్యయము 


యం విదుర్యనిరుడ్దాఖ్యం హృషీకాణా మధీశ్వరమ్‌, 
శారదేందీవర శ్యామం సంసాధ్యం యోగిభి శృనై. 
తైజసాత్తు వికుర్వాణా దృుద్దితత్త్వ మభూతృ్పతి, 
ము విజ్ఞాన మింద్రియాణా మనుగ్రహః 
సంశయో3థ విపర్యాసో నిశ్చయ స్ప్యృతిరేవ చ, 
స్వాప ఇత్యుచ్యతే బుద్ధేర్సక్షణం వృత్తితః పృథక్‌. 
తైజసానీంద్రియాణ్యేవ “క్రియాజ్ఞాన విభాగశః, 
ప్రాణస్య హి క్రియాశక్తిర్చుద్దే ర్వ్‌జ్ఞాన శక్తితా. 
తామసాత్తు వికుర్వాణా దృగవద్వీర్యచోదితాత్‌, 
శబ్దమాత్ర  మభూత్రస్మాన్నథ శోత్రంతు శబ్దగమ్‌. 
అర్జాశ్రయత్వం శబ్దస్య ద్రష్ట లింగత్వ మేవ చ 
తన్మొత్రత్వం చ సభసో లక్షణం కవయో విదుః. 
భూతానాం ఛిద్రదాతృత్వం బహిరంతర మేవచ, 
ప్రాణేంద్రియాత్మధిష్ట్యృత్వం నభసో వృత్తిలక్షణమ్‌. 
నభస శృబ్దతన్మాత్రా త్కాలగత్యా వికుర్వతః, 
స్పర్శోగభవత్తతో వాయు స్త్వక్సృర్శస్య చ సంగ్రహః. 
మృదుత్వం కఠినత్వం చ శైత్య ముష్ణత్వ మేవచ, 
ఏత స్ప్పృర్శస్య స్పర్శత్వం తన్మాత్రత్వం నభస్వతః. 
చాలనం వ్యూహనం ప్రాప్తి ర్నేతృత్వం ద్రవ్యశబ్దయోః. 


సర్వేంద్రియాణా మాత్మత్వం వాయోః కర్మాభిలక్షణమ్‌. 
వాయో శ్చ స్పర్శతన్మాత్రా ద్రూపం దైవేరితా దభూత్‌, 


సముతితం తతస్తేజశ్చ క్షూరూపో పలంభనమ్‌. 
ద్రవ్యాకృతిత్వం గుణతా వ్యక్తి సంస్తాన మేవచ, 
తేజస్త్యం తేజస స్పాధ్వి! రూపమాశ్రీస్య వృత్తయః. 
ద్యోతనం పచనం పాన మదనం హిమమర్దనమ్‌, 
తేజసో వృత్తయ స్ప్వేతా శోషణం క్రుత్పుడేవ చ. 
రూపమా త్రాద్వికుర్వాణా మెరోతైజసాద్దె వచోదితాత్‌, 
రసమాత్ర మభూత్తస్మా దంభోజివ్వో రేసగ్రహః. 


కషాయో మధురపస్తిక్తః, కట్వమ్ల ఇతి నైకధా, 
భౌతికానాం వికారేణ రస ఏకో విభిద్యతే. 


139 


31 


32 


ఎఎ 


మై 


37 


39 


ల. 


42 


త్ర 


[140 భాగవత సుధాలహరి 


క్షేదనం పిండనం తృప్తిః ప్రాణానాప్యాయ నౌదనమ్‌, 


శ్రాప్రాపనోదో భూయస్త్య మంభసో వృత్తయ స్ర్విమాః. తే 
రసమాత్రా ద్వికుర్వాణా దంభసో దైవచోదితాత్‌, 

గంధమాత్ర మభూత్తస్మా త్పృథ్వీ ఘ్రాణస్తు గంధగః. డ్‌ 
కరంభపూతి సౌరభ్య శాంతో (గగ్రామ్హాదిభిః పృథక్క్‌ 

ద్రవ్యావయవ వైషమ్యా ద్ల్గంధ ఏకో విభిద్యతే. 46 
భావనం బ్రహ్మణః స్తానం ధారణం సద్విశేషణమ్‌, 

సర్వసత్త్య గుణోద్భేదః పృథివీ వృత్తి లక్షణమ్‌. ళా 
నభోగుణపోోషోరర్లో యస్య తచ్చో త్రముచ్యతే, 

వాయోర్లుణ వేషోంర్లో యస్య తత్ప్పర్శనం విదుః. త 


తేజో గుణవోషోంర్లో "యస్య తచ్చక్షు రుచ్యతే, 
అంభో గుణవోషోరర్లో యస్య తద్రసనం విదుః 


భూమే ర్గుణ వోషోర్నో యస్య తద్దాణ ముచ్యతే. త్ర 
పరస్య దృశ్యతే ధర్మో హ్యపరస్మిన్‌ సమన్వయాత్‌ 
అతో వోోషో భావానాం భూమావేవో పలక్ష్యతే. 50 


ఏతా న్యసంహత్య యదా మహదాదీని సప్తవై, 
న శేకుః పురుషం స్రష్టుం భోగాయతన మరజసా, 


కాలకర్మ గుణోపేతో పేగదాది రుపావిశత్‌, క్షే 
తతస్తేనాను విద్దేభ్యో యుక్తే భ్యోండ మచేతనమ్‌, 

ఉత్తితం పురుషో యస్మా దుదతిస్ట దసొ విరాట్‌. 52 
ఏతదండం వోోషాఖ్యం క్రమవృద్దె ర్హశోత్తరైః 

తోయాదిభిః పరివృతం ప్రధానే నావృత్తై రృహిఒ వె 
యత్ర లోకవితానోోయం రూపం భగవతో హరేః వే 
హిరణ్మయా దండకోశా దుత్తాయ సలిలేశయాత్‌, 

తయా విశ్య మహాదేవో బహుథానిర్భిభేద ఖమ్‌. వ్‌ 
నిరభిద్యతాస్య ప్రథమం మఖం వాణీ తతో5 భవత్‌, 

వాణ్యా వహ్ని రథోనాసే ప్రాణతో ఘ్రాణ ఏతయో. ల్‌ 


('ఘ్రాణాద్వాయు రభిద్యేతా మక్షిణీ చక్షు రేతయోః, 
తస్మా త్సూర్యో5 న్వభిద్యేతాం కర్డౌ శ్రోతం తతో దిశః. క్‌ 


తృతీయస్కంధ షడ్వింశాధ్యాయము 


నిర్చిభేద విరాజస్త్వ (గ్రోమశ్మ శ్రాదయ స్తతః 

తత ఓషధయ శ్చాసన్‌ నిశ్నం నిబిభిదే తతః 

రేత స్తస్మా దాప ఆసన్‌ నిరభిద్యత వై గుదమ్‌, 
గుదా దపానోంపానాచ్చ మృత్యు ర్జోకభయంకర£ 

హస్తా చ నిరభిద్యేతాం బలం తాభ్యాం తత స్స్పరాట్‌ 
పాదొచ నిరభిద్యేతాం గతిస్తాభ్యాం తతో హరిః 
నాడ్యోస్య నిరభిద్యంత తాభ్యో లోహిత మాభృతమ్‌, 
నద్యస్తత సృమభవ న్నుదరం నిరభిద్యత. 
క్షుత్సిపాసే తత, స్వ్యాతాం సముద్రస్త్వేతయో రభూత్‌, 
ఆథాస్య హృదయం భిన్నం హృదయా న్మన ఉత్తితమ్‌. 
మనసశ్చంద్రమా జాతో బుద్ది ర్చుద్దే ర్గి రిరాంపతిః, 
అహంకార స్తతో రుద్ర శ్చిత్తీం చైత్వస్తీతోభవత్‌ 

ఏతే హ్యభ్యుతితా దేవా నైవాస్యోత్తాపనేరశకన్‌, 

పున రావివిశుః ఖాని తముత్తాపయితుం క్రమాత్‌. 
వహ్ని ర్వాచా ముఖం భేజే న దతిష్ట త్తదా విరాట్‌, 
'ఘ్రాణేన నాసికే వాయు ర్నోదతిష్ట త్ర తీతో విరాట్‌. 
అక్షిణీ చక్తుషారదిత్యో నోదతిస్టత్తదా విరాట్‌, 

శ్రోత్రే చ కర్ణౌ చ దీశో నోదకిష్ట త్తదా విరాట్‌. 
త్వంచ రోమఖి రోషధ్యే నోదతిస్ట త్తతో విరాట్‌, 
రేతసా శిన్న మాపస్తు నోదతిష్ట స్తతో విరాట్‌, 

గుదం మృత్యు రపానేన నోదతిప్ట త్తతో విరాట్‌, 

మిష్ణు ర్గత్యెవ చరణా నోదతిష్ట కృతో విరాట్‌: 

హస్తా వింద్రో బలేనైవ నోదతిష స్తతో విరాట్‌, 
నాడీ ర్నద్యో లోహితేన నోదతిప్ట్‌ త్తతో విరాట్‌. 
క్రుతృుడ్భ్యా ముదరం సింధు ద్నేదతిప్ట త్త తతో విరాట్‌, 
హృదయం మనసా చంద్రో నోదతిష్ట సల విరాట్‌. 
బుద్ధ్యా బ్రహ్మాది హృదయం నోదతిప్ట త్తృతో విరాట్‌, 
హృడీయం మనసా చంద్రో నోదతిప్ణో త్తతో విరాట్‌. 
చిత్తేన హృదయం చైత్యః క్షేత్రబ్దః 'ప్రావిశ ద్యదా 
విరాట్తదైవ పురుష సృలిలా దుదతిష్టత. 


141 


క్ర 


61 


గ్గ 


142 భాగవత సుధాలహరి 


థా ప్రసుప్తం పురుషం ప్రాణేంద్రియమనోధియః, 


బి 


ప్రభవంతి వినా యేన నోత్తాపయితు మోజసా. శె 
తస్మిం స్తం ప్రత్యగాత్మానం ధియా యోగ ప్రవృత్తయా, 
భక్తా విరక్త్యా జ్ఞానేన వివిచ్యాత్మని చింతయేత్‌. శ 


ఇతి శ్రీమద్భాగవతే, తృతీయస్కంధే, షడ్వింశోరధ్యాయః 


1. అథాఅనంతరము, తే=నీకొజ్టి, తత్త్వానాంంతత్ర్త్వముల యొక్క, 
పృథక్‌లక్షణం=వేర్వేరు లక్షణములను, సంవ్రవక్ష్యామి= చెప్పెదను, యద్విదిత్వా= 
దేనిని తెలిసికొని, పురుషజాపురుషు డు -(జీవు +డు) ప్రాకృతైః గుణైజాప్రకృతి 
జన్యములైన గుణములనుండి విముచ్యతే=విడివడునో. 


తాత్పర్యము: ఈ అధ్యాయమందు ప్రకృతి పురుషుల యొక్క లక్షణములను 
వేరు వేరుగా వివరించుటకు పూనుకొనుచున్నా డు. సాంఖ్యశాస్త్ర మును 
భగవంతు €డైన కపిలు+డు దేవహూతి కుపదేశించు చున్నా+డు. దానిలో 
ప్రకృతి పురుషు +డు మొదలుకొని యున్న సకల త త్త్వ్యములు వాని యొక్క 
ఉత్పత్తి, లక్షణములు వీనిని వర్ణించుట చేత ప్రత్యేకముగా వానియొక్క 
స్థితి మన కర్థమగును. ఈ సాంభ్యశాస్త్రమును బ్రహ్మ తన కుమారు డైన 
మేనువున క్రుప్‌దేశించినా 6డు. మరల మైత్రేయు+డు విదురునకు చెప్పె ప్పెను. 
ఇప్పుడు స్వయముగా కపిల మహర్షియే తన తల్లి కుపదేశించుచున్నా +డు. 
ఆత్మను ప్రకృతి నుండి భిన్నమని తేలిసికొనుటకు ఆస్థితి ననుభవించుటకు 
సాంఖ్యము, భక్తి యోగము మూ+డును మార్గములు. “పూర్వాధ్యాయమందు 
భక్తి వివరింప (బడినది. ఇపుడు సాంఖ్యమును చెప్పుచున్నాడు. అమ్మా! న్స్‌ 
కిప్పుడు త త్త్యముల భిన్నభిన్నములైన లక్షణములను గూర్చి చెప్పుచున్నాను. 
ఆకాంక్షించుచున్న జీవు (డు తత్త్వముల స్వరూపమును తెలిసికొనుట చేత 
ప్రకృతి పరిణామములైన సత్త్వాది గుణముల నుండి దేహము ఇంద్రియములు 
అంతఃకరణములు మొదలైనవి ఏర్పడును. ఈ విషయమును తెలిసికొ న్నప్పుడు 
దేహాదులు ప్రకృతి కార్యములని, పురుషు+డు వానికంటు భిన్ను €డని 
నిశ్చితమగును. అపుడు దేహాభిమానము నశించును. దాని నుండి జీతత్త్వము 
శుద్ధముగా నేర్చడును. తన్నిమిత్తముగా జన్మ జరామరణాది భావముల 
నుండి జీవుండు ముక్తు (డగును. కనుక తత్త్వనిశ్చయ జ్ఞానము ముక్తికి 
సాధనమైన వానిలో ప్రధానమైనది. 


తృతీయస్కంధ షడ్వింశాధ్యాయము శత 


2. హృదయగ[గ్రంథి భేదనం=హృదయ [గ్రంథిని నశింప (జేయునది, 
అత్మదర్శనం=అత్మను దర్శింప 6 జేయునదియు నైన, జ్ఞానంాజ్ఞానము, పురుషస్య 
పురుషుని యొక్క, నిశ్రేయ సార్దాయాని శ్రే యన్‌ రూలీమైన అర్హమును 
సాధింప +జేయునని, ఆహుఃాజ్ఞానులు పలికెదరు, యత్‌=ఆ 'విషయమీ ఏదీ 
కలదో, తతాదానిని, తే వర్ణయేతా నీ కెజీ (గింతును. 


తాత్పర్యము: "మ్మక్తి సర్చడవలెనన్నో ఆత్మజ్ఞానము కావలయును. 
తత్ర్త్వలక్షణము తెలిసి నంత మాత్రముతో ఫలీము లేదు." ఇదే 
శ్రత్యభిప్రాయము. "తమేవ విదిత్వాతి మృత్యుమేతి" ఆత్మ స్వరూప మెజీ (గిననే 
మరణమునుండి తరించును. ఇట్టున్నపుడు తత్తములను గూర్చి తెలిసికొ నుటతో 
కలుగు ఫలమేమి? ఈ శంకను పరిహరించు చున్నా+డు. ఏ విధమైన 
జ్ఞానమునుండి ఆత్మస్వరూపావబోధము అనుభవింప (బడుచున్నదో న్‌ జ్ఞానము 
కల్లీనచో దేహాదులే నే నను జ్ఞానము - అన €గా అహంకారము నశింయనో? 
ఏవీధమైన జ్ఞానము పరమ పుథేషార్ధరూపమైన మోక్షమునకు సాక్షాత్యారణమని 
వేదాంత శాస్త్రము ఉపనిషత్తులు సిట్దాంతీకరించినవో, ఆ ఆత్మజ్ఞాన మార్గమును 
నీకు చెపె ప్పెదనని కపిలు ( (డనుచున్నా డు తత్ర్వముల లక్షీణము "తెలిసి 
కొన్నచో వాని కంటె భిన్నముగా నున్న అత్మను సాక్షాత్కారించుకొనవచ్చును. 
అందుచే సాంఖ్యశాస్త్రముతో అత్మ విజ్ఞానము, దాని నుండి మోక్షము ఏర్పడునని 
సారము. 

3. ఆత్మా=వ్యాపకు (డైన, పురుషజాప్రకృతి నియంతయైన పురుషు +డు, 
నిర్ణణజాగుణాతీతు డు. ప్రకృతేః పరఃప్రకృతి కంక పరు +డ్తు, అనాదిః= 
ఆదీలేని వా౮డు. ప్రత్యగ్గామా=ఆంతరమైన 'ప్రకాశముతో కూడినవా €డు, 

స్వయంజ్యోతిణస్వయముగీనే ప్రకాశించువా +డు, విశ్వం=లోకము, యేన 
సమన్వితం=ఎవనితో చేరినదై (ప్రకాశతేఇప్రకాశించుచున్నదో) 


తాత్పర్యము:ముందు పురుషుని నిరూపించుచున్నా +డు. సర్వత్ర వ్యాపించి 
యున్న చైతన్య మేది కలదో అదియే పురుషు+డు. ప్రకృతి యొక్క స్వరూపము 
జడము. ఆత్మ దానికి విపరీతముగా అంతః ప్రకాశమైన స్వరూపముతో 
రూడినది. అప్పుడే పుట్టి అప్పుడే నశించుచున్న విజ్ఞానమే ఆఅత్మస్వరూపమని 
వాదించెడు నొక పక్షమున్నది. వారే క్షణిక విజ్ఞానవాదులు. వారి మతమును 
ఖండించుటకే ఆత్మ ఆది రహితమని తోపింపీ జేయుటకు అనాదిః అన్న 
పోషణము. క్షణిక విజ్ఞాన వాదుల అభిప్రాయములో "అప్పుడపుడేర్చడుచున్న 
విజ్ఞానము" అనిగదా లక్షణము. అప్పుడు అత్మకాదియున్నదని అంగీకరింప 


144 భాగవత సుధాలహరి 


వలెను. అనాదియనెడు వోషణము దానిని స్పష్టముగా ఖండించును. జన్మ 
మరణములతో కూడిన స్వరూపమైన సంసారము, ఆత్మకాదు. దీనిని చెప్పుటకే 
ప్రకృతేః పరః అను వశేషణము. 'ప్రకృతితోడి బంధము లేక యున్నవా +డని 
యర్ధము." అ సంగో హ్యయం పురుషః" అనెడు శ్రుతి ప్రకృతి కార్యములతో 
ఆత్మోకు సంబంధము లేదని తెలుపును. మొమాంసకులు ఆత్మను జ్జాన 
విషయముగా గ్రహింతురు. అది సరిగాదని చెప్పుటకే 'స్వయంజ్యోతిః అనేడు 
వశేషణము. ఇతరములైన జడపదార్హములను ప్రకాశింప 6జేయుటయు, 
స్వయముగా ప్రకాశించుటయు ఆత్మ యొక్క ప్రకాశము. ఈ వోషణముతోనే 
"జ్ఞానమున కాధారమై ప్రకాశించుచున్న దాత్మ స్వరూపము” అనెడు 
ప్రోభాకరమతముకూడ ఖండింప (బడినది. ఆత్మ జ్ఞానమున కాధారామని 
చెప్పినచో జ్ఞా జానము ఆత్మ స్వరూపము కాదని చెప్పినప్లైనది. ఆయభి[ప్రాయము 
సరిగాదు. బ్ద్‌నమే ఆత్మస్వరూపమని కపిలుని అభిప్రాయము. ఆత్మసాన్నిధ్యము 
తోనే జడరూపములైన ఆకాశాదిభూతములు తజ్జన్యములైన లోళశములు 
ప్రకాశించును. ఈ కారణముతో పురుషుడు ప్రకృతికంకొ విలక్షణు €డని 
సిద్ధమైనది. 

4 సః ఏషః విభుూఈ వ్యాపకు +డైన అత్మ, సూక్ష్మాం=అవ్యక్తము, 
సణమాయీం=సత్త్యాది గుణ సమప్టిరూపమైన, దైవీం=దేవతాసంబంధమైన 
శక్తి యదృచ్చలైనా యదృచ్చ్భతోనే ఉపగతాం=సమిపమును పొందినదైన, 
ప్రకృతిం ప్రక్ళేతిని, లీలయాలీలకొజ్రై, అభ్యపద్యతే= స్వీకరించును. 


తాత్పర్యము: సాంఖ్యమతమందు జీవు€డు, ఈశ్వరు +డు, జగత్తు ఈ 
మూటి యొక్క స్వరూపమును ముఖ్యముగా నిర్హయింతురు. ఇదే ఆ శాస్త్రములో 
ప్రధానమైన విషయము. ముందటి శ్ఞోకములో జగమునకు నిమిత్త కారణ 
భూతు+డైన ఈశ్వరుని స్వరూపము "ఏవరింప బడినది. ఇప్పుడు ప్రకృతి 
స్వరూపమును వివరించుచున్నా +డు. ప్రకృతిని రెండుగా విభజించి 
చెప్పుచున్నా +డు. (1) ఆవరణ శక్తి (2) విక్తేవ శక్తి ఆవరణశ్రక్తిని జీవనోపాధియైన 
అవిద్యయంద్దు, విశ్తేపశక్తిని ఈశ్వరోపాధి మైన మాయయందు. దీనికే పరమేశ్వరి 
యనిపేరు. విద్యాద్యనేక నామములతో దీనిని పిలుతురు. పురుషుడు ఒక 
రీతిగా జీవు (డని. మరియొకరితిగా ఈశ్వరు (డని రెండు విధములుగా 
విభజింతుము. జీవు/డన (గా నెవ్వ +డు? ప్రకృతి స్వరూపములు వేరుగా 
నరయనివా €డు. ప్రకృతి కార్యములైన శరీరాదులను ఆత్మగా నభిమానించువా +డు. 
జనన మరణాదులందు తగుల్కొన జేయు అవిద్యచే ఉపహతమైన వా+డు. 


తృతీయస్కంధ షడ్వింశాధ్యాయము 145 


వీ4డే జీవు+డు. ప్రకృతిని స్వాధీనీకరించుకొని ప్రకృతికార్యములను గైకొని 
లోకము యొక్క స్పష్టిస్థితి సంహారాదుల నొనర్చు విద్యోపహితమైన చైతన్యమే 
ఈశ్వరు 6డు. జీవేశ్వరుల కిదియే భేదము. నిర్ణణత్వాది లక్షణసహితు +డై 
స్వతంత్రు +డైయున్న ఈశ్వరు €డు యదృచ్చయా ఉద్బుద్దమైన శక్తి శర్రిని సృజ్యాది 
లీలకొజకై అంగీకరించును. ఆ ప్రకృతి మహావిష్ణువు యొక్క శక్తి శ8 విలాసము 
యొక్క "స్వరూపమే. ఇది సత్త్వాది గుణములో సమష్టి. ఇది అవ్యక్తము. 
జీవాదృష్టము కారణముగా ప్రకృతి యొక్క వికాస మేర్చడినది. అప్పుడు 
దాని నీశ్వేరు 6డు అంగీకరించును. స్వయముగా ప్రకాశించుటకు ఉపాధిగా 
దానిని స్వీకరించినాడని పిండితార్హము. 


క్‌ గుణ్జై=గుణములద్వారా, సరూపాొః సమానమైన రూపముతో 
కూడినట్టియు, విచిత్రాజనానావిధములుగా నున్న వారునైన, - ప్రజాకాప్రజలను, 
జ్ఞానగూహయా=జ్ఞానముయొక్క గోప్యమునిమిత్తము, సృజతిాస్న ృష్టించుచున్న, 
వ్రీకృతిం= ప్రకృతిని, విలోక్య=వీక్షించు, సజాజీవు డు, సద్యః ః=వెంటనే, 
ముముహే=మోపించెను. 


తాత్సర్యము. : ప్రకృతిని స్పష్టముగా అర్ధము చేసికొనకపోవుటచేత 
జీవునకు సంసార మేర్పడె నని చేప్పుచున్నా +డు. సత్త్య్వాది గుణముల 
ద్వారా విచిత్రమైన దేవమానుష రూపములను ఉదృ్భవింప 6జేయుసామర్థ్యము 
ప్రకృతి యొక్క కార్య రూపము. ఈ స్దితిలో జీవునకు స్వరూపవిస్కీతి 
ఏర్పడినది. ఈ దేవమానుష రూపములనే ఆత్మగా తల €చుచున్నా +డు. 
ఇట్టర్థము చేసికొనుటకే మోహమని పేరు. ప్రకృత్యోపహితమైన ఈ 
చైతీస్యాంశమును జీవు (డని తెలియవలెను. స్వరూపమైన బోధమును మజచి 
పోయిన ఈ ప్రకృతి యొక్క అంశమునకు అవరణశ్తక్తి యని పేరు. అవిద్య 
యని రూడ పేరు. ఈ అంశము నవలంబించి స్వస్వరూపమును మజచి 
దేవమనుష్యాది స్వరూపములను ఆత్మగా నభిమానించుట చే ఆ చైతన్యాంశమైన 
జీవుని జన్మ మరణాదు లాక్రమించును. వాస్తవమున కివి లేవు. ఉన్నట్టుగా 
భాసించును. ఇట్టు భాసించుటయే సంసారము. ౪ ఇట్టుగా సంసార స్వరూపమును, 
జీవస్వరూపమును అవిద్యా స్వరూపమును పురుషు డు సూక్ష్మముగా పరిశీలించి 
తెలియవలెను. పరమార్థముగా నున్న రూపమును వేజు విధముగా నర్థ 
మొనర్చుకొనుటయే మోహము యొక్క లక్షణము. 

6. సర్వకాలములందుండు చేతన ప్రకృతికి 'అజ'అని పేరు. పురుషునకు 
'అజు+డని పేరు. తెలుపు, నలుపు, ఎరుపు (అన గా నత్త్వరజస్తమో గుణములు). 
ఈ మూ+డు గుణములయొక్క సమానస్థితియే ప్రకృతి. ఈ గుణములు 


146 భాగవత సుధాలహరి 


పరస్పర మొకదానితో నొకటి కలసికొనుట చేత అవి క్షోభించును. తతృలముగా 
బవృరూపులైన ప్రజలను స్మ సృష్టించుచున్న ప్రకృతినిమిత్రముగా మోపొతు +డగును. 
అజన్ము (డైన పురుషు ండు మోహితు+డైన ఈ స్థితియందు జీవు €డని 
పిలువ +బడును. ఇదే ప్రకృత్యధీను +డై 4డైనా (డన్‌ చెప్పిన దాని యొక్క స్వరూపము. 
నృషా దికార్యము లొనర్చెడు ప్రకృతినిజూచి మోహింపక తన స్వస్వరూపమును 
మణువక ప్రకృతినే దాసివలె నేలుటకు సమర్హు6డైన వానినే ఈశ్వరుండందురు. 
మోహితు€డై యున్న స్వాంశమును అన ₹గా "జీవుని ఆ మోహమునుండి 
వదలించుటకు శక్త €డై యుండుట వలననే భిన్నాంశమునకు ఈశ్వరు €డ్రని 
సేరేర్పడినది. అవస (డైన జీవ (డు న్వతంత్రు +డైన ఈశ్వరుని ఆశ్రయింపవలెనని 
ఏర్పడిన సారము. 

7. ఏవం=ఈరీతిగా, పరాభిధానేనాఅధ్యాసము నిమిత్తముగా, ప్రకృతేః 
గుణ్జైజప్రకృతి యొక్క గుణములచేత, [క్రియమాణేషూచేయ (బడెడు, 
కర్మసుూకర్మలయందు, పుమాన్‌= పురుషు +డు, ఆత్మని=ఆత్మయందు, మన్యతే= 
తల 6చుచున్నా +డు. తతజఅందుచేత, కరృత్వం=కర్పత్వ మేర్చడును. 

తాత్పర్యము; దేహము ఇంద్రియములు అంతఃకరణములు మొదలైన 
'పేరులతో పరిణమించుచున్న ప్రకృతి గుణములందు అత్మయను దోషయ్యక్తమైన 
ధారణమును అధ్యాసమందురు. పురుషుని యందున్న ఈ ధారణకారణముగా 
ప్రకృతి గుణములచే చేయ +బడు కార్యములను తాను చేయుచున్నట్టుగా 
జీవుళడు తల+చును. అపు డొత్మకు కర్పత్వబుద్ది ఏర్పడినది. నేనీ కర్మను 
చేయుచున్నాను. అందుచే దీని ఫలమును నేనే అనుభవింతును. ఈ 
దృఢవిచారము సామాన్య జనుల కందరి కుండును. 

8 తతాఅందుచేత, అకర్తుజార్తర్తకాని వా +డ్రును, ఈశస్యాస్వతంత్రు 6డ్రును 
నిర్చతాత్మనజాఆనందస్వరూపు +డును, సాక్షిణవాసాక్షి చైతన్యము అయి ఉన్న, 
అస్యావీనిక్తి సంసృతిజసంసారము, బంధజాబంధము, తత్కతంాదానిచే 
నేర్చడెడు, పారతంత్ర్యం=అస్వాతంత్ర్యము, భవతిా=ఏర్పడును. 

తాత్పర్యము: కర్షగాని తాను - అన+గా ఈశ్వర చైతన్యము తాను 
క్తర్తయని తలచుట చేత కర్మ బంధత్వము, భోగమునేందు పారతంత్ర్యము, 
అనందస్వరూపు డై +డైన వానికి సంసారము, జన్మ మరణాదులు, దుఃఖము 
ఉన్నట్టుగా భాసించుటయు అన్నియు 'కర్రమముగా ఏర్పడును. పారమార్దికముగా 
వాండు చైతన్య స్వరూపి. సర్వసాక్షి అందుచే వానికి సర త్యారు లేవీయును 
లేవు. ఉపాధి నిమిత్త్రముగా అంశమని చెప్పినాము. వాస్తవముగా పురుషు డు 
సత్య స్వరూపియే. “అంశము కాదు. 


తృతీయస్కంధ షడ్వింశాధ్యాయము 147 


9. కార్యకారణ క్ర నర్భత్వే=కార్యము, కారణము, క్రర్త అన్నస్థితి ఏర్పడుటకు, 
కారణం=హేతువు, ప్రకృతించప్రకృతియని, విదుజాపె పెద్ద లందురు, సుఖదుః 
ఖానాంాసుఖదుఃఖముల యొక్క భోక్త కక్చృత్వే=భోక్తయనెడు భావమందు, ప్రకృతేః 
పరం=ప్రకృతి కంటె భిన్ను 6డైన పురుషంచపురుషుని, కారణముగా తెలియును. 


తాత్సర్యము: కర్షృత్వాది భావమునకు కారణము చైతన్యమే గదా. 
శరీరము నభిమానించినదియు నదియే కదా! అది కారణముగా నేర్చడెడు 
కర్శకారణాది భావమునకు కారణము చైతన్యమే కావలెనుకదా! అనెడు 
శంకను పరిహరించుచున్నా +డు. గుణకార్యముగానున్న శరీరము ఇంద్రియము, 
దేవతలు - అనెడు ఈ భావములు పురుషునితో చేరుటకు (ప్రకృతియే 
కారణము భోక “రృత్వమునకు పురుషు (డు కారణము. ఈ విషయమునందు 
స్వానుభవమున్న వివేకులే నిర్ధారించి చెప్పిరి. కర్తృత్వాది భావము భోక్పత్వము 
అహంకారముతో నేర్పడునదే. సమస్త వికారములును జడము నందే 
పర్యవసించున వగుటచేత ఉపాధి ప్రాధాన్యనిమిత్తవ ముగా కర్షృత్వమునకు 
కారణము ప్రకృతియే. భోగము జ్ఞానస్వరూపమైన చిత్తమందు (అన+గా 
చిద్భాగమందు) పర్యవసానించును. అందుచే అవపాత ప్రాధాన్యము కారణముగా 
భోక రృత్వమునకు ప్రకృతి కంటె భిన్ను +డజైన పురుషు+డే కారణము. ఈ 
విషయమునకు స్వానుభవమే ప్రధానము. 


10. సత్‌ అసత్‌ చ= సూల సూక్ష్మములు, యదాత్మకం = ఎవరి 
యొక్క స్వరూపమో, అస్య= ఈ లోకమునకు కారణయోకా శారణములుగానున్న 
ప్రకృతేః పురుషస్యచా ప్రకృతి పురుషుల యొక్క, లక్షణం బ్రూహి= లక్షణము 
నెజీంగింపుము. 


తాత్పర్యము :ఈ రీతిగా జీవుని యొక్క సంసార భావమును, దానికి 
కారణమైయున్న ప్రకృతి - వినిని గూర్చి తెలిసికొన్న తరువాత జగత్కారణమైన 
ఈశ్వరు +డు, ఈశ్వరున కుపాధిలైన ప్రకృతి - వీరిద్దరిని గూర్చి దేవహూతి 
ప్రన్నించుచున్నది. ఒ పురుషక్రేషా! 1 ఏ ప్రకృతి పరుషలి స్వరూపము స్టూలముగ 
సూక్ష్మముగా కనిపించుచున్నదీ, ఈ జగత్తునకు జననీ జనకు లైవ్వరో, 
జగత్కారణమైన ప్రకృతి పురుషుల లక్షణములను నాకుస్త స్పష్టముగా చెప్పుము. 

11. త్రిగుణరాత్రిగుణములే స్వరూపముగా (గలదియు. అవ్యక్తం= 
ఇంద్రియములకు విషయముగాక యుండునదియు, నిత్యం=ఉత్పత్తి నాశములు 
లేనిదియు, అవోషం=అఆకృతి మోషముతో కూడనిదియు, వేషవత్‌=వోోషము 
లకాశయమైై యున్నదియు, సదసదాత్మకం=స్తూల సూక్ష్మభావమును 


148 భాగవత సుధాలహరి 


ప్రాపించినదియు, యతాఏది కలదో, ప్రధానం=అన్నిటికినీ ముఖ్యకారణమై 
యున్న, తతొాదానిని, ప్రకృతిం ప్రాహుజాప్రకృతియని అందురు. 

తాత్పర్యము: మహత్తత్తా త్తత్ర్యాదుల కంటెను ముఖ్యముగా విచారించుటకు 
యోగ్యమైయున్న త త్త్య్యమేది కలదో దానిని ప్రధానమనియు ప్రకృతి యనియు 
అందురు. స్వయముగా దానికి ఆకృతి లేదు. అందుకే అభివ్యక్తి లేదు. 
సత్త్య్వరజస్తమోగుణముల యొక్క సామ్యావస్థయే అది. అందుచే దాని యభివ్యక్తికి 
కారణము లేదు. కాని 'పైనుండ €బోయెడు సకలముల అభివ్యక్తికినీ ఆశయ 
మిదియే. సకలమున కాశ్రయ మగుట చేత ఇది బ్రహ్మమే అగునా అని 
శంకింపవలసినది లేదు. ఎందుకన €గ్గా బ్రహ్మపదార్థము గుణాతీతమైనది. 
ప్రకృతి త్రిగుణాత్మకమైనది. స్వయముగా ఏ విశేషము లేనిదైనను "సకల 
విశేషముల కిది ఆశ్రయము. మహత్తత్త్వమునకు లక్ష్యమైనది. "అందు చేత 
ప్రధానమన్నది మవాత్తత్త్వమగునా అని శంకింప “బనిలేదు. ప్రకృతి అవ్యక్తము. 
ఇది కార్యముగా నుండుట లేదు. మహత్తత్త్వము కార్యము. పోనీ ప్రధానము 
కాలమందమా? కాదు. ఎందుకన €గా ప్రధానము స్తూల సూక్ష్మ రూపమైనది. 
జీవోపాధిగా నున్న అవిద్యయే ప్రధాన మనుటకు వీలులేదు. కారణ మేమన €గా 
అవిద్యకు నాశ మున్నది. ప్రధానము ముఖ్యమే. 

12. పంచభిః పంచభి;=ఐదు, ఐదు, చతుర్భిః =నాలుగు, దశభిః;=ప 
యత్‌ చతుర్వింశతికం=ఇరువది నాలుగుతో కూడిన, గణం=సమప్టి మ 
ప్రాధానికంచప్రధానకార్యమని, విదుజాచెప్పెదరు. 

తాత్పర్యము : ఐదు, ఐదు, నాలుగు, పది అనునీరీతిగా ఇరవై 
నాలుగు సంఖ్యతో కూడిన సమష్టి స్వరూపమునే ప్రధానము యొక్క కార్యమని 
వివేకులు నిర్ణయించుచున్నారు. తత్త్యముల ఉత్పత్తి, లక్షణము - వీనిని 
చెప్ప 6బోవు 'నున్నవా+డై డై మొదట వాని సంఖ్యను నిర్వచించినా డు. 

13. మహాభూతాని*మహాభూతములు, పంచ ఏవ=అయిదు మాత్రము, 
భూజభూమి, అపజజలము, అగ్నివఅగ్ని, మరుతావాయువు, నభఃఆకాశము, 
తన్మాత్రాణావానియొక్క సూక్ష్మాంశములైన, గంధాదీనిగంధము మొదలైనవియు, 
తావంతిాఅన్నియే - ఐదే అని, మేమతాని=నాచే నిర్హీతములు. 

తాత్పర్యము: పృథివి జలము, అగ్ని, వాయువు, ఆకాశము ఇవి మహా 
భూతములు. ఇవి ఐదు. గంధ రస, రూప, స్పర్శ, శబ్దములు ఇవి మహా 
భూతముల యొక్క సూక్ష్మాంశలు. వినికి తన్మాత్రములని పేరు. ఇది 
నానిశ్చయము. 


తృతీయస్కంధ షడ్వింశాధ్యాయము 149 


14. ఇంద్రియాణి=ఇంద్రియములు, దశ=పది, శ్రోత్రం=కర్ణము, త్వక్‌= 
చర్మము, దృకొాకన్ను, రసనా=నాలుక, నాశికాజముక్కు, వాకా ఉచ్చారణకు 
పనికివచ్చెడు ఇంద్రియము, కరౌ=రెండుచేతులు, చరణొ=రెండు పాదములు, 
మేఢ్రంంజజననేంద్రియము, పాయుజావిసర్జనేంద్రియము, దశమః=ఇరువదియవది 
అని€ ఉచ్యతేచెప్ప (బడుచున్నది. 

తాతృ్సర్యము: శోత్రము, త్వక్కు, నేత్రము, జిహ్వ, నాసిక ఇవి 
జ్ఞానేంద్రియములు. ఇవి ఐదు. వాక్కు, రెండు చేతులు, రెండు పాదములు, 
మేఢ్రము, పాయువు ఇవి కర్మేద్రియములు. ఇవి ఐదు. టు చేరి పది 
ఇంద్రియములు. 


15 మనజమనస్సు, బుద్దిః =బుద్ది - జ్ఞానాంశమైన మహ 'త్ర్తత్త్యము యొక్క 
స్వరూపము, అహంకారం=నేననెడు అభిమానము యొక్క స్వరూపము, చిత్తం= 
చింతాస్వరూపము, ఇతిాఅనియున్న, అంతరాత్మకం=లోపల నున్న ఇంద్రియ 
స్వరూపము, లక్షణరూపయా వృత్త్యా=లక్షణరూపమైన వ్యాపారము నిమిత్తము, 
చతురాభేదజానాలుగు రీతులుగా నున్న భేదముగా, ల క్ష్యతేకన (బడుచున్నది. 

తాత్పర్యము: మనస్సు, బుద్ది, అహంకారము, చిత్తము- ఈ నాలుగింటి 
యొక్క సమష్టి స్వరూపమే అంతఃకరణము. వాస్తవ స్థితిలో ఏకముగా 
నున్న అంతః కరణము సంకల్పము, నిశ్చయము, అభిమానమే, చింత అనెడు 
వృత్తి భేదములతో నాల్గుగా విభజింప (బడినది. 


1617. సగుణస్యూగుణముతో కూడియున్న, బ్రహ్మణజబ్రహ్మయొక్క, 
సన్నివేశ=అవస్తావోషము, మయాప్రోక్తజానాచేత చెప్పబడి యున్నట్టి, 
ఏతావానేవాఇంత్‌ మాత్రముగానే, సరా టం నిర్ణయింప (బడినదీ. 
కాలః యఃకాలమనునది ఎది కలదో, సః పంచ వింశీకః=అది ఇరువది 
యైదవదిగా అగును అందురు. పోే=కొందరు, కాలం=కాలము, పొరుషం= 
పురుషునికి సంబంధించిన, ప్రభావం=విక్రమవిశేషమని, ప్రాహుజావచించిరి. 
ప్రకృతిం=అవిద్యను, ఈయుషజాప్రాపించియున్నవా డు, అహంకార విమూఢస్య 
=అహంకారనిమిత్తముగా భ్రాంతు (డైయున్నవా డైన, కర్తుజాకర్తయైనవానికి, 
యతఃాదేనిచేత, భయంాభీతి(ఏర్పడుచున్నదో) 

తాత్సర్యము: స త్త్వాది గుణవిశిష్టమై యున్న బ్రహ్మపదార్థము యొక్క 
అవస్తా వోషము ఎంత వరకు నేను చెప్పితినో అంతవరకే కలదని 
నాయభిప్రాయము. దీనిని మరికొందజు ఆచార్యులుకూడ సమ్మతించిరి. 
కాల మొక్కటి ఇరువది య్రైదవది కలదని కొంద జందురు. కాలము 


150 భాగవత సుధాలహరి 


ప్రకృతి యొక్క వ్యవస్తా వోషము మాత్రమే. మరికొందరు ఆచార్యులు 
కాలమును పురుష వీర్యముగా నిశ్చయింతురు. అవిద్య యనెడు ఉపాధితో 
కూడినదియు, తన స్వరూపమును మజచిపోయిన దేహాదుల యందే 
ఆత్మభావము నారోపించుకొని ఆత్మను దేహాదులందు బంధించు నన్నమాట. 
దానివలన వా+డు జననమరణాది భయమునకు పాత్రీభూతు (డగును. ఈ 
భీతి వానికి కాలము వలన నేర్చడును. వాస్తవమునకు ఆత్మ జ్ఞానస్వరూపము. 
దానికి క్రర్శృత్వము లేదు. ఉపాధి నిమిత్తముగా క్తర్తయని తన్నభిమౌనించుకొ నును. 
ఈ యభిమాన మహంకారముచే నేర్పడుచున్నది. దీనితో స్వరూప విస్కృతి 
కలుగును. దానివలన జనన మరణాది భీతి ఏర్పడును. ఇక్కడ కాలమును 
సంహార కారణముగా నిశ్చయించినా +డు. 


18. మానవి!=ఓ మనుపుత్రి మైనదానా! గుణసామ్యస్యాగుణములయొక్క 
సామ్యావస్థావోషమై యున్నదియు, నిర్విశేషస్యావోషములో కూడకయున్నదియు 
వైనట్టి, ప్రక్ళేతేః వప్రకృతియు, యతజఎవనినుండి, చేష్టా= =వ్యాపారము - అన €గా 
వికారీము - ఏర్పడుచున్నదో, సః భగవాన్‌-ఆ భగవంతుడు, కాలః ఇతి 
వ=ర్రాలమని, ఉపలక్షితతాసూచింపబడినా €డు. 


తాత్పర్యము. : కాల స్వరూపమును రెండుగా విభజించినచో 
సంహారరూపమైన కాలమునుండి జీవునకు మరణ భీతి ఏర్పడుచున్నది. 
దాని మొదటి స్వరూపము ప్రకృతిని క్షోభింప (జేయుట. అనగా సామ్య స్థితిని 
చెజిచుట. దీని నుండియే సృష్టి ఏర్పడుచున్నది. ఆ విషయమునే 
చెప్పుచున్నాడు. ఓ మానవీ! సత్తోది గుణముల సామ్యావస్థయైన ప్రకృతి 
సృష్టికి ముందు నామరూప విభేదరహితమైన పురుషని యందే 
విభేదేంచియుండును. అస్టితిలో దానికే విభేదమును లేదు. ఈ ప్రకారముగా 
నున్న ఆ సామ్యవస్థను క్లోభింపచేయునదేదియో దానికే కాలమని పేరు 
ఇత (డే భగవంతు (య. ప్రకృతి సామ్యావస్థ శుర్తమైనప్పుడు ప్రకృతి కవస్తా 
వేష మేర్చడును. ఇదే ఆద్యమైన వికారము. దీనికిని కాలమనియే పేరు 
దీనిని వేజు తత్త్వముగా గుర్తించినచో మొదటచెప్పిన ఇరువది నాలుగు 
త త్ర్వములలో ఇది ఇరువది మైదవ దగును. కాని ఇది భగవచ్చేష్ట 
యగుటచే దీనిని వేణు త త్వముగా గణింపవలసిన పనిలేదు. గుణముల 
అన్యోన్య సంపర్కముతో క్షోభ మారంభ మగును. శాంతముగా నున్న సముద్రము 
వీచులతో కదలినటు స్డు ప్రకృతి చలించుటకు జీవాదృష్టము కారణము. జీవులు 
వారివారి సుఖదుః ఖముల ననుభవింపవలెను. దానికి సరియైన శరీరము 


తృతీయస్కంధ షడ్వింశాధ్యాయము కేకే 


సృష్టించుట కేర్పడిన ఈశ్వరుని కారుణ్యము నిమిత్తముగా మొట్ట మొదలు 
ఉండిన గుణసామ్యవస్థాత్యాగమును కాలతత్త్వముగా పరిగణింతు రీ భావము. 


19 స త్త్వానాంాప్రాణుల యొక్క అంతజఅంతర్భాగ౧ములందు, 
వురుషరూపేణూప్తరుషు +డుగను, బపిజ=బయట, కాలరూపేణచకాలరూవు 6డుగను, 
అత్మమాయయా=అత్మశత్త్తి చేత యఃజాఎవ్వ+డు, సమన్వేతాచక్కగా నన్వయించ€ 
బడునో, ఏషణావా +డు, భగవాన్‌=ఈశ్వరు +డు. 


తాత్సర్యము: అత్మశక్తి ప్రభావము నిమిత్తముగా సకల ప్రాణుల 
అంతర్భాగములందు అంతర్యామి స్వరూపముగను, బహిర్భాగము కాల 
స్వరూపు (డుగనూ వ్యాపించి యుండునో వా€డు సాక్షాత్‌ పరమేశ్వరు *డే. 
కాల స్వరూపు +డును, పురుషు 6డును - ఒక్కరే అగుటచేత ప్రకృతి పరిణామ 
స్వరూపములైన తత్త్వములు ఇరువది నాలుగని నిర్హయింప 6బడినది. పురుషు (డే 
అంతర్యామిటైన ఈశ్వరు డు. అవిద్యోపాధితో కొడిన చైతన్యము పురుష +డే. 
వాళడు నేను సుఖిని నేను దుఃఖిని అనెడు భావమునకు లోనగును. అప్పుడు 
వా+డు జీవు €డని నిరయింప (బడును. ఈ జీవుడు పురుషుని కంటె భిన్ను +డని 
తల+చినచో అప్పుడు జీవు+డు ఇరువది మైదవ తత్త్వ మగును. ఈశ్వరు +డు 
ఇరువది ఆరవ తత్త్వమగును. విద్యోపాధికముగా ఈశ్వరు 6డని, 
న జీవు డని ఒక్కకే చైతన్యము వ్యవహరింప (బడుచున్నది. 
కనుక వాస్త వస్థితిలో చైతన్యమొక్క కే యగుటచేత దానినొక్కటిగానే లెక్కించి 
పురుషు డని “వ్యవహరించినచో చాలును. ఈ పక్షమందు ప్రకృతి భావము 
లిరువది నాలుగే. పురుషు+డు ఇరువది యమైదవ త తత్త్వము. 


20. దైవాతాజీవాదృష్టము నిమిత్తముగా, క్లుభిత ధర్మిణ్యాం=క్షోభింప 
చేయ +బడిన ధర్మములతో కూడినట్టి, "స్వస్యాం యోనా=*తన యొక్క ఉత్పత్తి 
స్థానమందు, పరః పుమాన్‌పరు (డైనీ పురుషు+డు, వీర్యంజవీర్యమును. అనగా 
చీచృక్తిని, అధత్త=ఆధాన మొనర్చెను. సా=అది, హిరణ్మయం=అధిక 
ప్రకాశముకలదైన, , మహత్తత్ర్యంామహత్ర 'త్తత్రమును, అసూతశల్గింపచేసినది. 

తాత్పర్యము: ప్రకృతి ధర్మములైన స సత్త్వరజస్తమో గుణములకు- ఆఅ 
ప్రకృతియందు లయించియున్న జీవుల అదృష్ట నిమిత్త్రముగా అన్యోన్య సమ్మేళన 
మేర్పడినది. దీనికే గుణక్షొభమని పేరు. ఈశ్వరుని అభివ్యక్తికి ఈ 
ప్రకృతిస్తానమైనది. ఈశ్వరుని వీర్యమైన చిచ్చక్తి ప్రకృతి యందు ప్రతిఫలించెను. 
ఎక్కువ ప్రకాశముతో నేర్చడిన ఆశక్తి మహతత్త్వమైనది. ఈ చిచ్చక్తినే 
పురుషుని వీర్యముగను, ప్రకృతిని ఒక 'స్తీగను భావించినచో భగవద్వీర్యమును 


152 భాగవత సుధాలహరి 


ధరించుట యను క్రియను స్పష్టముగా చెప్పినట్టగును. అనగా స్త్రీ పురుష 
విధా కల్చ్పనము స్పష్టార్థమే నన్నమాట. ప్రకృతి గంటె భిన్ను “డైన పరమ 
పురుషు+డు ప్రకృతి యందు స్వశక్తియైన వీర్యమును నిక్షేపించినపుడు 
మహత్తత్ర్వమను ప్రథమ పుత్రుండు జన్మించును. కనుక ఈ మూ+డును 
అలంకారికములు. ప్రకృతి సహితు +డైన పురుషు +డే మహ 'త్తత్ర్రము. 


21 తకూటసజానాశరహితము, జగదంకురః= లోకమునకు అంకురముగా 
నున్న, తతాఅదీ, అత్మగతరాతన యందున్నట్టి, విశ్వంాలోకమును, వ్యంజన్‌ 
(ప్రకాశపజచునదిగా, ఆత్మప్రస్వాపనంచతన్ను మజచి ఉండునదియు నైన, 
తమజతమస్సును, స్వతే జసా*ఊతన యొక్క తేజస్సు చేత, అపిబత్‌ా 
నశింప (జేసెను. 


తాత్చర్యము: ప్రకృతి పురుషుల సంయోగముచే ప్రథమోతృత్తిగా వికసించి 
యున్న ఈ మహత్తత్త్వము లోకమనెడు మవాోవృక్షమునకు అంకుర స్తానమైనది. 
దీనికి లయ విక్షేపాదులైన వికారములు లేని దానివలన కోటస్థమని 
చెప్పుటయ్రైనది. ఇ6€క 'పైనుండ 6బోవునట్టి చరాచరాత్మకమైన లోకము ఈ 
అంకురమందే అడ €గి యున్నది. వృక్షము యొక్క పైభాగమున కన €బడు 
పూలు పండ్డు మొదలైన సకలాంశములు అంకురమం దణ €గి యున్నట్లని 
అర్జము. తన్‌ యందు అంతర్బూతముగా నున్న ఆలోశమును క్రమముగా 
ప్రౌశింప €జేయునదై ఆ మహత్తత్త్వము తన విానము అణ +చిపెట్టి ట్టి వ్యాపించి 
యున్న అంధకారమును తనయొక్క కాంతి వశేషముతో నశింప ?జేసినది. 


22. స్వచ్చంచనిర్మలము, శాంతంచచలనము లేనిది, భగవతఃపదం= 
భగవదుపలబ్ద స్థానమైన, సత్త్వగుణం యత్‌ాఏ సత్త్యగుణము కలదో, 
వాసుదేవాఖ్యరావోసుదేవు (డను పేరుతో కూడిన, చిత్తంయత్‌ొచిత్తమనుకేది 
కలదో, తత్‌ాఅది, మహదాత్మకం=మహత్తత్త్వ స్వరూపము (అగును). 


తాత్పర్యము: ప్రసంగమాౌత్తు చతుర్య్యూవో పాసనాక్రమమును ఇచ్చట 
ఉపదేశించు ర ఈ ఉపాసనాక్రమము సర్వాగమ ప్ర ప్రసిద్ద మగుట 
చేత అంతఃకరణ పరిశుద్ధికి ముఖ్యోపాయము. వీ వధవై! మాలిన్యము 
యొక్క స్పర్శము లేకుండుట చేత అత్యంతము నిర్మలము, "రాగాది వృత్తుల 
యొక్క వ్యాప్తి నిమిత్తముగా నేర్చడెడు చలనమునకు విషయము కాకుండెడు 
భగవత్స్వరూపము చక్కగా తెలిసికొనుటకు ఉపాధిస్తానము నైయున్న 
సత్త్వగుణము ఏది కలదో, వాసుదేవు (డను పేరుతో ప్రసీద్ధమైన చిత్తమేది 
కలదో దాని యొక్క ఆద్య స్వరూపము ఈ మహత్తత్త్యమేయనీ తెలిసికొనుము. 


తృతీయస్కంధ షడ్వింశాధ్యాయము 153 


ఈ విషయము నింకను స్పష్టపజచినచో ఇట్టగును. అధి భూతమైనదిగా 
చెప్పినపుడు గోళాక్ళృతి యందు _అధిష్థానమగానున్న్‌ భూత్తత్వముగా నిరూపింప 
బడునపుడు మహత్తత్త్వమని 'పేరు అధ్యాత్మ స్వరూపమై ఇంద్రియరూపముగా 
చెప్ప బడునప్పుడు అఆమహత్తత్త్వమే చిత్తమను పేరుతో పిలువ +బడును. 
ఉపాస్యమాను (డైయున్న దైవతము యొక్క; స్వరూపముగా చెవ్చ -బడినప్పుడు 
వాసుదేవు €డను పేరుతో నుండును. 


1. అధిభూతము 2. అధ్యాత్మము 3.అధిదైవము 4. అధిష్టానము 
మహత్రత్తము చిత్తము... వాసుదేవండు.. క్షేత్రబ్హాయు 
మహత్తత్త్వము అహంకారము సంకర్షణు 6డు రుద్రుండు 
మహత్తత్ర్వము మనస్సు _ _ అనిఢేద్దుండు. చంద్రుండు 
మహత్తత్త్యము బుద్ధి ప్రద్యుమ్న +డు బ్రహ్మ 

"పైన చెప్పిన నాల్గువిధములైన అంతఃకరణములును అధిదైవము, 
అధిష్టానములు. దాని ముందుగా “మహత్ర్తత్ర్యము యొక్క భేదము చేతనే 
ఏకముగా అద్వితీయముగా నున్న పరమాత్మ వస్తువునుండి నానాత్వ మోరీతిగా 
నేర్పడినది. పైన చెప్పిన పట్టికలో నేర్చడినది. ఈ నానాత్వము వాస్తవము 
కాదని కేవల “వృత్తి భేదమే ష్‌ని పె పై పట్టికను పరిశీలించినచో తెలియును. 


23. స్వచ్చత్వరాస్వచ్చమైయండెకు అవస్థ, అవికారిత్వం=వికారమును 
పొందకుండెడిస్థితి, శాంతత్వంారాగాది వృత్తుల యొక్క బాధలేకుండెడు 
స్వభావము, ఇతీవృత్తి భిాఈ పహ్రూరమున్న వృత్తులచేత, అపాం=నీటియొక్క 
పరా ప్రకృతిర్యథా=ఆద్యమైన స్వభావమును రూడి, చేతసజాచేతస్సు యొక్క 
లక్షణం=లక్షణమునుగా, ప్రోక్తంచెప్ప +బడినది. 

తాత్పర్యము: హృదయగుహ యందు ప్రకాశించుచున్న భగవంతుని 
యొక్క బింబము చక్కగా నర్ణము చేసికొని అనుభవించుటకు తగినట్టుగా 
మనస్సు నిర్మలముగా మండుటి, లయము, వో్లీపము మొదలైన వికారముల్‌ను 
పొందక ఒకటే స్టితియందుండుట. రాగద్వేషాదివృత్తులు “లేక శాంతముగా 
నుండుట, ఈ లిక్షణములతో చిత్తముండుట - ఉండ+దగిన స్థితి. ఈ 
రీతిగా నుండు మనస్తత్ర్త్వమునకే విత్త మని పేరు. అలల యొక్క గుంప్తు 
గాలివీచుట మొదలైన వికారముల నొందక మాధుర్యము, వైర్మల్యము, మొదలైన 
గుణములు జలము యొక్క స్వభావిక లక్షణము లైనట్టు పైన చెప్పిన 
సా గుణములు చేతస్సు యొక్క లక్షణములు. “దనిసుండి 
గ్రహింప (దగిన విషయము - జలములందు తరంగ చలనము మొదలైన 


154 భాగవత సుధాలహరి 


మార్చులు, ఎజ్జగా నుండుట, నీరు ఉప్పగా ఉండుట మొదలైన వర్షరస 
భేదము భూమీ గాలి వీనితోడి సంబంధముతో నేర్చడెడునవే. 'కాలుష్టేము 
రాగాది వృత్తులు మొదలైన వికారములు అన్య సంబంధముతో చేతస్సున 
'కేర్పడును. దాని స్వభావగుణములు సర్వజ్జిత ఆనందావస్ట మొదలైన ఈశ్వర 
గుణములు ప్రతిఫలించుటకు అర్హమైన ఉపాధిగా నిండుటయే. ఆస్థితి 
నుండి అవి మార్చుచెందినపుడు పంధమేర్చడును. తన స్వస్వభావస్థితిలో 
ఉండుటయే మోక్షప్రాప్తి కర్త కర్రమైన చేతస్సును తన సహజ స్ధితి యందుండుటకు 
ఏర్పడునవే యోగాదులైనీ అభ్యాసములు. సంసార బంధమునందు చిక్కుకొని 
మోక్తమునందు చిక్కుకొని మనుష్యు (డు ఇంతకన్నను ఉత్తమమైన 
సదుపదేశమును. 

24. భగవద్వీర్య చోదితాతాభగవంతుని వీర్యము నుండి సంభవించుటను 
గుణముతో కూడినదియు, వికుర్వాణాత్‌ావికారమును ప్రాపించినదైన, 
మవహాత్ర త్ర్యాతామవత్తత్త్యమునుండి, గ్రియాశ్ర్తితో కూడినది, త్రివిధామూ +డు 
విధములుగానున్న, అహంకారఃణ=అహంకారము, సమపద్యత=ఏర్పడినది. 

తాత్పర్యము: అహంకార మనెడు తత త్ర్వమెట్రర్పడినది, ఇది మొదలు 
నాల్గుశ్టోకములతో చెప్పుచున్నా +డు. ఈశ్వరుని యొక్కచిత్‌, జ్ఞా జానము అనెడు 
శక్తి సడి ఏర్పడిన మహత్తత్ర్వమునకు వికారము కలిగినప్పుడు దానినుండి 
అహంకార త త్వ్వమేర్చడినది. మనస్సు మొదలైన వాని నేర్చ్పజచెడు శక్తి - 
అన€గా క్రియాశక్తి దానియందున్నది. ఈ యహంకారము మూ+డురీతు 
లైనది. 

25. వైకారికః= సత్త్వగుణ ప్రధానమైనది. తేజసఃణరజోగుణ ప్రధానమైనది. 
తామసజాతమోగుణ ప్రధానమైనది మనసజామనస్సు యొక్కయు, ఇంద్రియాణాం= 
ఇంద్రియముల యొక్కయు, మహతాం భూతానామపిమహాభూతములయొక్క, 
భవః=సంభవము, యతజాదేనినుండి ఏర్పడినది. 

తాత్పర్యము : వైకారికము, త్రెజసము, తామసము అని అహంకారమునకు 
మూ+డు విధములుగా పేరు ఏర్పడినది. ప్రకృతి యొక్క ఉత్కృష్టమైన 
సమత అనెడు స్ధితి మారుటకు వికార మని పేరు. ఈ మొదటి వికారమునందు 
సత్త్వగుణమునకే ప్రధానము. దానిచేత చేరిన మహత్తత్ర్వము సత్త్వగుణ 
ప్రధానమైన అహంకారము లేక వైకారికాహంకారము. రజోగుణమందు 
ప్రతిఫలించిన మహత్తత్త్యమునకు రాజసాహంకారమని లేక తైజసాహంకారమని 
"పేరు. తమోగుణమందు ప్రతిఫలించిన అహంకారము తామసాహంకారము. 


తృతీయస్కంధ షడ్వింశాధ్యాయము 155 


ఈ మూడు విధములైన అవాంకారములలో సాత్త్వికావాంకారమునుండి మనస్సు 
ఏర్పడును. రజోగుణపూరితమైన అహంకారము నుండి ఇంద్రియము లేర్పడును. 
తామసాహంకారమునుండి మహాభూతము లేర్పడును. 


26. భూతేంద్రియ మనోమయం= భూతములు, ఇంద్రియములు, మనస్సు 
అనెడు స్వరూపములతో కూడిన, యం=ఏ అహంకారమును, సంకర్షణాఖ్యం 
=సంకర్షణు 6డను పేరుతోను, సహస్రశిరసం=వేయి శిరస్సులతో కూడికొని 
యున్న “*సాన్టాత్‌ అనంతం పురుషంాసాక్షాత్తుగా అపరిచ్చిన్ను 6డైన పురుషు 6డని, 
ప్రచక్షతే=విద్వాంసులందురు. 


తాత్పర్యము: అహంకారమందు ఉపాస్యు €డైన మూర్తి వోషమును 
చెప్పుచున్నా+డు. మనస్సు, ఇంద్రియములు, మహాభూతములు అనువీని 
యొక్క స్వరూపముగా నున్న అహంకారమును సహస్ర శీర్రములతోను 
అపరిచ్భిన్నమైన మాహాత్మ్యముతో కూడిన సాక్షాత్‌ సంకర్షణు +డను పేరుగల 
మవాప్తురుషునిగా ఉపాసించవలెనని 'పెదలందురు. అహంకారమునే సంకరణు + 
డని పిలుచుటకు కారణ మేమన (గా ఆ అవాంకార తత త్యమందు ప్రతిఫలించిన 
దేవు డైన సంకర్షణు 6డు ఆయహంకార తత్త్వము భిన్నులు కాదనెడు భావముతో 
ఉపాసీంచవలెనీని చెప్పుటకు. ఒకవ్యక్తి యందు నేను అని తోచెడు భావము 
సర్వవ్యాపకమైనచో సకల వ్యక్తులును ఆ నేననెడు భావముతో ఒదిగిపోయెడునవే. 
అప్పుడు నేననెడు భావము పరిచ్చిన్నమైనది కాదు. వేయితలలు వేయి 
కాళ్ళు, వేయిశిరస్సులు కలది అన€గా అనంతమన్న మాట. ఈ భావముతో 
సంకర్షణునుపాసించవలెను. ఆ భావమే సంకర్షణ స్వరూపమని తాత్పర్యము. 

27. కర్ఫృత్వంర్తర్త యనెడు భావము, కరణత్వం=కరణములనెడు భావము, 
కార్యత్వం=-కార్యములుగా నుండెడు స్టితి, శాంతఘోార విమూఢత్వం=జశాంతము 
"ఘోరము విమూఢమనెడు అవస్థ అపాంకృతేఃా అహంకారము యొక్క, లక్షణం 
స్యాతాలక్షణమ్రైనది. 


తాత్పర్యము: అహంకార స్వరూపమును ఇంకొక రీతిగా చెప్పచున్నా డు. 
దేవత లనెడు స్థితిలో కర్పృభావము. ఇంద్రియములనెడు స్టి సితిలో కారణావస్థ. 
భూతము లనెడీ భావనలో క్రరృత్వము వహించి కన (బడుటప్‌ ప్రధానూరణము 
అహంకారమే. లేక శాంతము, ఘోరము, మూఢము అనెడు మూడవ సలకు 
కారణము అహంకారము యొక్క మూ +డు విధములైన భేదమే. ఇదియుకూడ 
అహంకార లక్షణమే అగును. జీవాత్మకు వైకారికాహంకార సంబంధముతో 
తాను కర్తననెడు భావము కలుగును. తైజసాహంకార సంబంధముతో 
తానింద్రియములు కలవా 6డను అను భావ మేర్చడును. తామసాహంకార 


1] 


156 భాగవత సుధాలహరి 


నిమిత్తముగా తాను దేహ వంతు( డను అభిమాన మేర్చడును. అట్లే 
సాతి త్త్యికావంకార సంబంధముతో జీవు నకు శాంతి ఏర్పడును. తై; తెజసాహంకాళే 
సంబంధము ప్రవృత్తి యందలి తీక్షతరు కారణము. తామసాహంకారముతో 
ప్రవృత్తియందు ఆలస్యము మొదలైన భావము లేర్చడును. ఈ లక్షణములతో 
అహవయారమనెడు లక్ష్యమును గుర్తి ౦చవలెను. జీవాత్మకు బహువిధ భావభేదముల 
సంబంధమునకు కారణము స సత్త్యాది గుణములతోడి సంసర్గమే. జీవు6డు 
శుద్ధ చైతన్య స్వరూపము. గుణసంబంధము ఆ శుద్ధికి కారణము. 


28. వికుర్వాణాతావికారమునందినట్టి, వైకారికాత్‌ావైకారికము నుండి 
మనస్తత్ర్వం=సనసృనెడు తత త్ర్వమును, అహియత్‌ాఏర్పడినది. యత్సంకల్ప 
వికల్పాభ్యాందేని సంకల్ప వికల్పములచేత, కామసంభవజకామము యొక్క 
ఉత్పత్తి, వర్తతే=ఏర్పడుచున్నదో- 

తాత్పర్యము: మనస్సు యొక్క ఉత్పత్తి దాని లక్షణము చెప్పుచున్నా 4€డ్తు. 
సాత్త్వికాహంకారము యొక్క వికారము మనస్సనెడు తత్త్వ మయ్యెను. 
విషయమును చింతించెడు సంకల్పము విషయము గ వోషావస్థను 
గూర్చి యోచించెడు వికల్చ్పము మనస్ఫ్సుయొక్క ప్రవృత్తులు వీనినుండి 
కామ మనెడు ఒకానొక వృత్తి మనస్సునందు (హ్రశించును. 


29. వృషిాణాం=ఇంద్రియముల యొక్క అధ్వరం=నాథుడును, శారదేందీ 
వరశ్యామం=శరత్కాలమునందలి ఇందీవరము వంటి శ్యామల వర్ణము కల 
వా €డును, యోగిభిజయోగులచేత, శనైః సంసాధ్యంానిదానముగా, క్రమముగా 
నారాధించుటకు యోగ్యు డైన, అనిరుదాఖ్యం=అనిరుద్దు 6డను పేరుతో 
రూడినవా +డని, విదుజాపెద్దలన్నారు. 


తాత్పర్యము: మనస్తత్వమం దుపాసింవ (దగిన దేవునిగూర్చి ఉపాసించు 
చున్నా 4డ్తు, మనస్సునం దధివసించు దైవము అనిరుద్దుండు. శరత్కాలమందలి 
నల్లతామరల వంటి నల్లనైన శరీరముతో కూడినూ డా దేవు+డు. ఈ 
దైవమును మహవియోగుల బహుకాలము బహుప్రయత్నముతో నుపాసింతురు. 
అనిరుద్దు €డు= ఎవ్వరిచేతను నిరోధించుటకు సాధ్యము కాసట్టి 
బలముకలివా +డు. మనస్రత్త్యమే అనిరుద్దు “డని ఉపాసించుట చెత సాధకు జీ 
కామించిన దంతయు సిద్ధించును. కామీములో న శుద్ది ఏర్పడ కుండుటకే 
నిరంతరము అనిరుద్దుని జపాసింతురు. 


30. సతి=ఓ పఠీవ్రతైనదానా! వికుర్వాణాతావికారమును పొందిన, 
తైజసాత్‌ాతైజసాహంకారము నుండి, బుద్ధితత్త్యంాబుద్ధియనెడు తత్త్వమును, 


తృతీయస్కంధ షడ్వింశాధాయము 157 


అభూతాఏర్చడినది, ఇంద్రియాణాం=ఇంద్రియములకు, ద్రవ్యస్ఫురణ విజ్ఞానం= 
ద్రవ్యముల యొక్క స్ఫురణరూపమైన జ్ఞానమును, అను[గ్రహజాదాని యొక్క 
కార్యము. 

తాత్పర్యము: ఓ నవస దేవహూతీ! వికారమును పొందిన 
తైబసాహంకారమునుండి బుద్ధియను "పేరుగల తత్త్య మేర్చడినది. నేత్రాదికములైన 
ఇంద్రియములు. "ఇదిఘటీము, ఇది పటము" అను ఈ రీతిగానున్న 
రూపాదుల యొక్క వోోషమును గూర్చి తెలుపుట ఇవియన్నియు బుద్ధియొక్క 
కార్యములే. ఈ వేషజ్ఞానమే బుద్ధిత త్రము యొక్క లక్షణము. 


31. సంశయః ఇత్రదీయో ఇదియా అనెడు భావము, విపర్యాసజా వవిపరీత 
భావము. అనగా ఒకదానిని మజియొక దానినిగా తల€చుట, నిశ్చయజ 
నిశ్చయమైన జ్ఞానము, స్మృతిఃఅనుభవమును గూర్చి ఏర్పడెడు స్కృతి, 
స్వాపజానిద్ర, స్త వృత్తితఃఅనెడు ఈ వృత్తుల వలన, బుద్దేరక్షణం= 
బుద్ధియొక్క లక్షణము, పృథక్‌ావేజుగా, ఉచ్యతెచెప్ప 6బడుచున్నదే. 


తాత్పర్యము: ద్రవ్యముల స్ఫురణమే బుద్దిలక్షణము. ఈ భావము 
ఇంతకుముందే తెలుప బడినది. దీనినే ఇచ్చట కొరత విస 'స్తరించుచున్నా +డు. 
ఒక విధముగా నున్న ఒక వస్తువు నందు తద్విపరీతమైన వస్తువని జ్జాన 
మేర్చజచుకొనుట సంశయము. అన€గా ఒక వస్తువును గూర్చి అదితూ 
ఇదియా అని ఆశంకించుట. ఇది ఒక విధమైన బుద్దిలక్షణము. దూరమందున్న 
ఒక వృక్షమును చూచి ఇదివృక్షనూ మనిషీయా తినిశంక. విపరీత జ్ఞానము 
లేక ఇచ్చాజ్ఞానము బుద్గియొక్క వేజు విధమైన బుద్ధిలక్షణము. దూరమర్‌దున్న 
ఒక వృక్షమేను చూచీ ఇదివృక్షనూ మనిషీయా లినిశంక. విపరీత జ్ఞానము 
లేక ఇచ్భాబ్జానము బుద్ధియొక్క వేణు విధమైనవృత్తి, తెల్లని శంఖీమును 
పచ్చని దానీనిగా తలచుట. శుక్తియందు రజత భ్రాంతీ దీనికే జాన 
విపర్యా సమని పేరు. ఇది కూడ బుద్ధిలక్షణమే రజతమును రజతమనియే, 
శుక్తిని శక్తియనియు తెలియుట నిశ్చయే జ్ఞానము. ఇది బుద్దియొక్క సరియైన 
లక్షణము. ఒకప్పుడను భవించిన సుఖమునోదుఃఖమునో జ్ఞాపకము తెచ్చుకొనుట 
స్క్పృతియందురు. అది రూడ బుద్దిలక్షణమే. ఏప్రవృత్తియు స్టో అజ్జానవృత్తి యం 
దుండుట నిద్ర. ఇదియును బుద్దలక్షణమే. ఈ రీతిగా వృత్తి భేదము "నిమిత్తముగా 
లక్షణభేద మేర్పడినది. 

32. క్రియా జ్ఞానవిభాగశా ప్రవృత్తి జ్ఞానము అనెడు విభాగములతో 
రూడిన, ఇంద్రియాణీ-ఇంద్రియములు. తైజసాన్యేవారాజసాహం కారముతో 
నేర్పడినవే. హి=ఎందుకన (గా, క్రియాశక్తి ;= ప్రవృత్తి సామర్ద్యము, ప్రాణస్యై 
ప్రాణము యొక్క విజ్ఞానశక్తి తా=జ్ఞానశక్తి, బుద్దేఃాబుద్దికి సంబంధించినదే. 


158 భాగవత సుధాలహరి 


తాత్పర్యము: ఇంద్రియముల ఉత్పత్తిని గూర్చి చెప్పుచున్నా +డు. 
కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు ఈ రీతిగానున్న రెండువిధములైన 
ఇంద్రియములు రాజీసాహంకారము. నుండి ఏర్పడినవే. ఎందుకన (గా 
ప్రాణమునుండి క్రయాశక్తియు, బుద్దినుండి జ్ఞానశక్తియు ఇంద్రియములకు 
లభించును. ప్రాణము బుద్ది రాజసాపీంకారముమీండి ఏర్పడినవే. అందుచేత 
ఇంద్రియములు కూడ రాజసాహంకారమునుండి జనించినవే. జ్ఞానేంద్రియములు 
సాతి 'త్రికాహంకారము నుండి ఏర్పడుననెడు శంక చేయ +గూడ్రనిది. 


33. భగవద్వీర్య చోదితాత భగవంతుని వీర్యమునుండి (ప్రేరేపింప (బడి 
నట్టియు, వికుర్వాణాత్‌ావికారమును 'ప్రాపించినదియునైన, తామసాత్‌= 
తామసాహంకారమునుండి. శబ్దమాత్రంాశబ్దస్వరూపమైన సూక్ష్మద్రవ్యము. 
అభూతాఏర్చడినది. తస్మాతాదానినుండి, నభజఆకాశము, శ్రోత్రంతుశ్రోత్ర 
మనెడు ఇంద్రియము, శబ్దగం=శబ్బమును గ్రహించెడి ఇంద్రియము, 

తాత్పర్యము: తన్మాత్రలు ఉండెడి రీతి ప్రతిపాదించుచు మవోభూతముల 
ఉత్పత్తినీ లక్షణమును కూడ చెప్పుచున్నా (డు. ఈశ్వరుని శక్తిస్వరూపమైన 
కాలము యొక్క (ప్రేరణతో తామసాహం కారమునకు రూపాంతర మేర్చడును. 
దానినుండి సూక్ష్మద్రవ్యమైన శబ్ద మేర్ప్చడును. దానితో నాకాశము కల్లినది. 
శ్రోత్ర మనెడు నింద్రియము శబ్దమును గ్రహించుట్టై యున్న కారణము. 

ఏడ్చే అర్గాశ్రయత్వరాద్రవ్యమను హ్రూశింప (జే సెడునవస్థ, ద్రష్తుజచూచెడు 
వానియొక్క, లీంగత్వం=జ్జాపకమనెడు భావము, నభసః =తికాశమీ యొక్క, 
తన్మాత్రత్వయాసూక్ష్మ స్వరూవీత్వము, శబ్రస్యలక్షణం=శబ్దము యొక్క లక్షణమని, 
కవయః జ్ఞానులు, విదుః =తెలిసికొన్నవారైరి. 

తాత్పర్యము: శబ్దము యొక్క లక్షణమును చెప్పుచున్నా *డు "ద్రవ్య 
మనునది ఒకటున్నది" అని తెల్పునది శబ్దము. ఒకానొక మనుష్యు €డు 
మరుగునం దున్నా +డని ఊహింతము. వానిని యాచి వీనుంగు పోవుచున్నదను 
భావ మేర్చడవచ్చును. కానీ శబ్దము విన్నపుడు నేత్రముల కావ్యక్తి కన్సడకున్నను 
ఆ వైపు ఒక మనుష్యు +డున్నా +డను భావము కలుగును. దీనికి శబ్దము 
కారణము. ఆకాశమున్నదా అని తెలిసికొనుటకు మార్గము శబ్దమే. నభస్సుయేక్క 
సూక్ష్మమైన మార్గమే శబ్దము. ఈ రీత్రిగా పూర్వులైన జ్ఞా జూనులు నిర్గారించియన్నారు. 


3కు న భూతములకు, ఛిద్రదాతృత్వం= ద్వారము నేర్చజచుటకు 
అనుకూలించు శక్తి, బహిరంతర మేవచాబాహ్యాంతరము అనుటయు, ప్రాణేంద్రి 
యాత్మ ధిష్ణత్వంప్రాణము, ఇంద్రియములు మనసు ఇవి ఉండుటకు 


తృతీయస్కంధ షడ్వింశాధ్యాయము 159 


స్తానమేర్చజచునదియు, నభసఃఆకాశము యొక్క, వృత్తి లక్షణం=వ్యాపార 
రూపమైన లక్షణము. 

తాత్పర్యము:కార్యమును బట్టి కారణము నూహింపవలెనను న్యాయము 
ప్రకారము ఆకాశము యొక్క కోర్యరూప లక్షణమును చెప్పుచున్నా €డు. 
బ్రవ్మాది స్తంబ పర్యంతముగల సకలభూతములకును వసించుట కవకాశ 
మేర్చజుచునది ఆకాశమే. లోపలబయటనను అవకాశమునకు కూడ కారణ 
మాకాశము. శరీరాంతర్భాగమందు ప్రాణములకు ఇంద్రియములకు, మనస్సునకు, 
వసించుటకు ఏర్పడిన భాగములు నాడుల యొక్క అంతర్భాగములే. దానికికూడ 
కారణ మాకాశమే. ఈ రీతిగా ఉన్న కార్యములు కనపడుచుండుట చేత 
ఆకాశము యొక్క ఉనికిని గూర్చి తెలినీకొనవలెను. శబ్దమనునది సూక్ష్మాకాశము. 
ఆకాశము స్టూలాకాశము. ఈ రెంటి యొక్క లక్షణము ముప్పదిమూ+డు, 
ముప్పది నాట్లు శోకములలో చెప్ప +బడినది. శ్ఞోకములందును గ్రమముగా 
ముప్పది రెండవ బైకము భూతోత్పత్తిని కూడ తెలుపుచున్నది. ఇటే పైనున్న 
మూ+డు శ్లోకములిందును క్రమముగా భూతో త్పత్తి సూక్ష్మభూత్‌లక్షణము 
స్తూల భూతలక్షణము వివరింప బడ (బోవుచున్నవి. 

36. కాలగత్యా=కాలము యొక్క 'గతి' కారణముగా, వికుర్వతః= 
వికారమును పొందిన, శబ్బతన్మాత్రాత్‌ నభసఃశబ్దతన్మాత్రయైన ఆకాశమునుండి, 
స్పర్శ జాస్పర్శము, తతఃదానినుండి, వాయుజవాయువు, అభవతాఏర్చడినది, 
త్వకాత్వక్కునునది, స్పర్శస్యాస్పర్శము యొక్క, సంగ్రహః జాబ్జానసాధనము, 

తాత్పర్యము: కాలము యొక్క (ప్రేరణతో రూపాంతరమును పొందిన 
శబ్దతన్మాత్రయమైన ఆకాశమునుండి స్పర్శ మనెడు సూక్ష్మభూత మేర్చడును. 
దానినుండి వాయువని చెప్ప+బడు స్తూలభూత మైనది. ఈ రీతిగానున్న 
స్పర్శ్గమును గ్రహించెడు నింద్రియమే చేర్మమనునది. 

37. మృదుత్వం=మృదుత్వమనెడు ధర్మము, కఠినత్వం=కారిన్యమనెడు 
ధర్మము, వైత్యం=శీతావస్థ, ఉప్పత్వంాఉష్ణత్వావస్థ అనెడు, ఏతత్‌=ఈ, సృర్శస్య= 
స్పర్శంద్రియము యొక్క, స్పర్శత్వంచస్పేర్శన భావము, నభస్వతజవాయువు 
యొక్క, తన్మాత్రత్వంాసూక్ష్మస్వరూపము, 

తాత్పర్యము: మృదుత్వము, కాఠిన్యము, శ్రైత్యము, ఉష్ణత్వము, ఈ 
విధమైన స్పర్శనముండునది స్పర్శ తన్మాత్రముగానున్న క యువుతో 
నేర్పడుచున్నది. 

38. ద్రవ్యశబ్దయోః ద్రవ్యముల యొక్కయు శబ్దము యొక్కయు, చాలనం 
=చలించుట యనెడు కర్మము, వ్యూహనంాసంగమమును, ప్రాప్తిః= 


160 భాగవత సుధాలహరి 


ప్రవేశించుటయు, నేతృత్వం= తీసికొనిపోవుట యనుటయు, సర్వేంద్రియాణాం= 
సమస్తేంద్రియములకును, ఆత్మత్వం=బలముండుటను నదియు, వాయోః 
=వాయువు యొక్క, అభిలక్షణంకర్మ=లక్షణమైన కర్మము. 

తాత్పర్యము: వృక్తశాఖాదులు చలించుట అచ్చటచ్చట వేజువేజుగా 
పడియున్న తృణాది లఘుపదార్థముల నొక్కటిగా కుష్పవేయుట, పుష్పాదు 
లందున్న సుగంధమును నాసికా పుటముల ఈగొనిపోవుట, దూరమందున్న 
శబ్దమును కరసమిాపమునకు +గొనివచ్చుట, సమప్తేంద్రియములకును బల 
మేర్పడుట కీవశ్యకమైన భక్షణ ద్రవ్యరసమును ఆయా అవయవములకు 
(గొనిపోవుట మొదలైన కర్మలు బయటను లోపలను జరుగుచుండుటకు 
కారణము వాయువని పిలువ (బడుచున్న స్తూలభూతము చేతనే ఏర్పడుచున్నది. 

39, దైవేరితాత్‌-దైవముచేత (ప్రేరేపింప+ బడినట్టి, స్పర్శతన్మాత్రాత్‌ వాయోః 
=స్పర్శతన్మాత్రమై యున్న వాయువునుండి, రూపం అభూతారూపమేర్చ్పడినది. 
తతజాదానినుండి, తేజబాతేబస్సు, సముత్తితంచకలిగినది, చక్షుజనేత్రము, 
రూపోప లంభనం=రూపమును గ్రహించుచున్న ఇంద్రియము. 

తాత్పర్యము: దైవ(్రేరితమైనట్టియు, స్పర్శతన్మాత్రయు నైన వాయువు 
నుండి రూప మేర్పడినది. దానినుండీ తేజస్సు కల్షినది. నేత్రము రూపమును 
గ్రహించెడు నింద్రియము. రూపమనునది సూక్ష్మభూతము. తేజస్సు స్థూల 
భూతము. దానిని గ్రహించుట కుపకరించెడు నింద్రియము నేత్రము. 

తీ0, ద్రవ్యాకృతిత్వంచాద్రవ్యముల కాక్ళృతిని సమర్పించుట అనుగుణమును, 
గుణతా=గుణములకు ఆస్పదముగా నుండుటయు, వ్యక్తిసంస్తానంావ్యక్తిరూప 
మైన ద్రవ్యమునకు ఏవిధమైన స్వరూపమో అట్టి స్వరూపముతో రూడియుండుట. 
తేజిస్త్వ్యంాతేజస్సు కలిగి యుండుటయు అనుటయు, సాధ్వాఓ పతివ్రతా! 
రూపమాత్రస్యారూపమాత్రము యొక్క, వృత్తయః=లక్షణములు. 

తాత్పర్యము: రూపముగానున్న సూక్ష్మ్యభూతము యొక్క లక్షణము 
చెప్పుచున్నా +డు. ద్రవ్యములకు ఆకృతిని కల్పించుట ఒక గుణము. గుణములకు 
ద్రవ్యము నందు యోజించుట మరియొక గుణము. ఒక వస్తువు యొక్క 
సన్నివేశ మేరీతిగానుండునో- అన (గా స్తూలమో, సూక్ష్మమో, చక్రాకృతియో 
వేరుగానున్నదో - మరేవిధమో ఆవిధముగనే యున్న ప్రతీతిని ద్రవ్యమునందు 
ప్రకాశింపచెయుట అనగా ఆద్రవ్యమునున్న స్టితిలోనే కన్పింప( జేయుట 
అనెడు శ్రక్తివోషము రూపమాత్రము యొక్కీ లిక్షణము. 

41. ద్యోతనంా్రకాశింపచేయుట, పచనం=దహించుట, పానం=జలమును 
త్రావవలెనని తోపింప (జేయుట, అదనం=తినవలెనని తోపింప 6 జేయుట, 
హిమమర్దనం=చలినిపో (గొట్పట, శోషణం=ఎండించుట, క్షుత్‌=ఆకలి, 
తృటొదప్పి, ఏతాః వృత్తయణా తి ప్రవృత్తులు, తేజసః అగ్నినుండి ఏర్పడును. 


తృతీయస్కంధ షడ్వింశాధ్యాయము 161 


తాత్పర్యము:తేజస్సు= అగ్ని అనిపిలువ (బడెడు స్తూలభూతము యొక్క 
లక్షణము ప్రకాశింప (జేయుట, దహించుట, భక్షణము, దాహము, శైత్యమును 
నశింప €జేయుట, పదారవినాశము, పదారముల యందలి జలాంశమును 
ఎండించుట- ఈ కార్యమే లన్నియు ఏర్పడీట తేజస్సు యొక్క ప్రవృత్తి తోనే. 
కనుకపైన చెప్పినవి తేజస్సు యొక్క కార్యరూపములు. ప్రనిచెప్పిన కార్యములకు 
కారణమగ్ని యని తెలియవలెను. అగ్ని స్థూలభూతము. 

42. దైవచోదితాతాదైవమునుండి (ప్రేరేపింప (బడినదైై వికుర్వాణాత్‌ 
వికారమును పొందిన, రూపమాత్రాతారూవ్‌మాత్రమైన, తేజసఃా తేజస్ఫునుండి, 
రసమాత్రం=రసమనెడు సూక్ష్మభూతము, అభూతాఏర్చడినది, తస్మాత్‌ 
దానినుండి, అంభః= నీరు, జివ్వో=నాలుక, రస(గ్రవజా రసమును [గ్రహించునద్ది, 


తాత్పర్యము: కాలరూపమైన ఈశ్వరుని ఆవేశము కారణముగా 
రూపాంతరమును పొందిన తేజస్సు నుండి రసమనెడు సూక్ష్మభూత మేర్చడును. 
దానినుండి జలము గల్గును. రసమును గ్రహించెడు జిహ్వ యనెడు 
ఇంద్రియముగూడ నేర్చడును. 


43. భౌతికానాంచద్రవ్యముల యొక్క, విశారేణ= వికారము నిమిత్తముగా, 
ఏకోరసజాఒకటే విధమైన రసము, విభిద్యతే= అనేక రీతులుగా నగును. 


తాత్పర్యము: ఒకటేలైన రసము తక్కిన పదార్థములతోడి సంబంధముతో 
కషాయ మగును, మధుర మగును. తిక్తృ కటు, ఆమ స్వరూపములుగా 
మాజును. లవణముగా నగును. ఈ రీతిగా ఆజువిధములగును. మజల 
వీని పరస్పర సంబంధములతో అనేకరీతులుగా నేర్చడును. 

44. రేదనం=ఆర్ర మగుట, పిండనం=పిండమగుట, తృప్తిజచాలునని 
పించుట, "పాణనం వించుట, ఆప్యాయనంాదుర్చలత తొల (గించుట 
ఓదనంామృదు వగుట, తాపాపనోదః=తాపోపశమనము, భూయస్త్వం= అధిక 
మగుట, ఇమాః వృత్తయః=ఈ వ్యాపారములు, అంభసజానీటి నుండి ఎర్చడును. 

తాత్పర్యము; జలముల లక్షణమును చెప్పుచున్నా +డు. వస్తువులను 
తడిచేయుట, అనేక వస్తువులను కలిపి ఒక ముద్దగా చేయుట. చాలుననెడు 
తృప్తిని కలిగించుట, జీవింప+జేయుట, దాహనిమిత్తముగా నేర్చడెడు 
దుర్చలత్వమును తొల €గించి శక్తినిచ్చుట, మృదువుగా చేయుట, సూర్యోష్టము 
నిమిత్తముగా నేర్చడెడు తాపాదులను నశింపచేయుట, కూపొదులను 
వర్ణింపచేయుట ఇవన్నియు జలస్వభావములు. 

45. దైవచోదితాతాదైవము చేత (ప్రేరేపింప బడి, వికుర్వాణాతావికృతిని 
పొందిన, రసమాత్రాత్‌ అంభసఃరసమాత్రమైన జలమునుండి, గంధమాత్రం= 
గంధమనెడు సూక్ష్మభూతము, అభూత్‌వఏిర్పడినది. తస్మాతొాదానినుండి, 
పృథ్వాభూమి, ఘ్రాణఃతూనాసిక, గంధగణగంధము నాఘ్రాణించునది. 


162 భాగవత సుధాలహరి 


తాత్చర్యము: న €డైన ఈశ్వరుని ఆవేశనిమిత్తముగా రసరూపమైన 
జలము వికారమును ప్రాప్తించును. అప్పుడు దానినుండి గంధమనెడు 
సూక్ష్మద్రవ్య మేర్చడెను. దానినుండి భూమీ కల్లినది. నాసిక గంధమును 
(గ్రహించును. 

46. ద్రవ్యావయవ వైషమ్యాతొద్రవ్యముల యొక్క అవయవముల 
సమ్మేళనముతో నేర్పడెడు విషమభావము కారణముగా, ఏకఃగంధజాఒకకే 
గంధము, విభిద్యతే-భేదింప బడుచున్నది, కరంభజాసమ్మిశ్ర గంధము, పూతి= 
దుర్గంధము, సొౌరభ్య=నుగంధము, శాంతజసంతోషమును కల్గించు గంధము. 
ఉగ్రాజుగుప్పాకర గంధము, అమ్హాదిభిజాపుల్లగా నుండెడు గంధము. 

తాత్పర్యము: ఒక్కడే ఐన గంధము అనేక ద్రవ్యముల సమ్మిశ్రణముతో 
వాని ధర్మమునంగీకరించినదై కరంభాది భేదముల నందును. 

47. బ్రహ్మణః స్తానం౭బ్రహ్మ నుపాసించుటకు తగిన, ఆకృతి కుపక 
రించుట, సానంాసొంతమైన సానమందుండుట, ధారణంయాఇతర సాధనములను 
ధరించుటో సదిణేషణం=ఆశీశాదుల యొక్క అవచ్చేదకమై యుండుట, 
సర్వసత్త్వ గు ద్చేదజాసర్వప్రాణుల యొక్క గుణములను - అనగా స్త్ర 
పుటీషు+డు మొదలైన వానిని ప్రకాశింపచేయటకు తగిన విధముగా పరిణ 
మించుట, పృథివీవృత్తి లక్షణం-భూమియొక్క వ్యాపార చిహ్నము, 

తాత్పర్యము: పృథివీ లక్షణమును చెప్పుచున్నా €6డు బ్రహ్మభావన 
కుపకరించెడు మూర్తి భేదములను ప్రతిమాది రూపముతో నిర్మించుటకు 
సాధనముగా నుండుట, జలాదుల నపేక్షింపక నిలచియుండుట, జలాదుల 
కాధారమై యుండుట, అకాశాది భూతముల యొక్క అవధిని కాన్సింప 
చేయుట కుపకరించెడు అవచ్చేదకమై యుండుట, సర్వప్రాణుల మూర్తి 
భేదము-అన €గా స్త్రీ పురుషు+డు అనెడు ఈ భిన్నాకృతులను ప్రకాశింప 
చేయుటకు తగినవిధముగా పరిణమించుట- ఈ గుణము లన్నియు పృథ్వీ 
లక్షణములు. "ఫైన చెప్పిన కార్యరూపములు కల్సించుట పృథివియను కారణ 
ద్రవ్యనిమిత్తముగా నని తెలియవలెను. 

48. యస్యూదేనియొక్క, నభోగుణ వోోషజాఆకాశము యొక్క అసాధారణ 
గుణమైన శబ్దము, అర్థజావిషయమో, తతాఅది శ్రోతం ఉచ్యతేకర్ణమని 
పిలువ 6బడుచున్నది. యస్యాదేనినుండి, వాయోజవాయువు యొక్క గుణవోోషః 
=అసాధారణ గుణమైన స్పర్శము. అర్హశావిషయమైనదో, తత=అది, 
స్పర్శనం=త్వగింద్రియమని, విదుజతెలిసిరి. 

తాత్పర్యము: శ్రోత్రాదులైన ఇంద్రియముల లక్షణమును చెప్పుచున్నా +డు. 
ఆకాశము యొక్క అసాధారణ లక్షణమైన శబ్దము గ్రహించెడు ఇంద్రియము 
శ్రోత్రము. వాయువు యొక్క అసాధారణ లక్షణమైన స్పర్శమును గ్రహించెడు 
ఇంద్రియమునకు త్వక్కని పేరు. 


తృతీయస్కంధ షడ్వింశాధ్యాయము 16 


49. తేజోగుణవోషః కాఅగ్నియొక్క అసాధారణ గుణమునకు, అర్థణా 
విషయము, యస్థూదేనికి సంబంధించినదో, తత్‌ చక్షుః =అదినేత్రమని, 
ఉచ్యతేచచెప్ప (బడుచున్నది, అంభోగుణవోషజాజలాసాధారణగుణము, యస్యా 
దేనికి చెందినదో, తతాదానిని, రసనం=నాలుకయని, విదుజతెలిసిరి, భూమేః 
గుణవోషజాభూమియొక్క గుణవోేషము, అర్హజావిషయము, యస్యాదేనికి 
సంబంధించినదో, తత్‌ొఅది, (ఘ్రాణం ఉచ్యతే=నాసికయని చెప్ప (బడును. 


తాత్పర్యము: తేజస్సు యొక్క అసాధారణ గుణమైన రూపము 
(గ్రహించునది నేత్రేంద్రియము. జలము యొక్క అసాధారణ గుణమైన 
రసమును గ్రహించునది జిహ్వేంద్రియము. పృథ్వి యొక్క అసాధారణ 
గుణ మైన గంధమును గగ్రహించునది ఘ్రాణము. 

50. పరస్య=పరము యొక్క ధర్మజా గుణము, అపరస్మిన్‌ ఇతరమునందు, 
సమన్వయాతాసమన్వయము "హేతువుగా, దృశ్యతే=చూడ (బడుచున్నది, తతః 
=అ్రందుచేత, భావానాంంభూతముల యొక్క, వోేషః=గుణము, భూమౌ 
ఏవ=భూమియందు మాత్రమే, ఉపలక్ష్యతేచచూడ (బడుచున్నది. 

తాత్పర్యము: శబ్తాది గుణములు ఆకాశాదుల యొక్క అసాధారణ 
గుణములని నిర్ణయించీటెట్లు? వాయ్యాదులందు కూడ శబ్దాది ధర్మములు 
కనిపించు చున్దోవికదా? అనేదానికి సమాధానము. ఒక భూతము యొక్క 
అసాధారణ వ ము మరొక్క దానియందును కనపడుచుండుట చేత తమ 
త్ర సర్మమంటో కూడిన మ. పరస్పరము చేరియున్నవని తలపవలెను. 
ఆకాశమునందు శబ్దము మాత్రమే కలదు. వాయువునం దాకాశము 
చేరియుండుటచేత ఆకొశగుణమైన శబ్దము వాయువు యొక్క ప్రత్యేక లక్షణమైన 
స్పర్శ్గము ఈ రెండుగుణములును వోయువునం దగుపించును. తేజస్సునందు 
శబ్దము వాయువు రెండును కలసియున్నవి. అందుచేత శబ్దస్పర్శములు 
రెరిడును తేజస్సు యొక్క ప్రత్యేకగుణవమైన రూపమును- మూ+డు గుణములు 
తేజస్సునందు కనపడును. జలమందు ఆకాశవాయు తేజస్సులున్నవి. అందుచే 
వాని గుణములన్నియు అన+€గా శబ్ద స్పర్శ్ణరూపములు జలము యొక్క 
అసాధారణ గుణము రసము జలములం దున్నవి. అన6గా జలమునందు 
శబ్ద స్పర్శ రూప రసము లున్నవని భావము. భూమియందు అకాశము, 
వోయువ్వ, తేజస్సు, జలము- ఈ నాలుగు భూతములు కలసియున్నవి. 
కనుక వాని నాలుగుణములు భూమి యందున్న వి. గంధము దాని యసాధారణ 
గుణము. అందీచేత శబ్ద స్పర్శరూప రసగంధములు పృథివి యొక్క 
గుణములు. కనుక మొదటి మొదట నేర్చడిన భూతముల యొక్క గుణములు 
తరువాతి తరువాతి వానిలో కలసి యుండునని భావము. అందుచేత 
శబ్దాది గుణములు ఆకాశాదుల ప్రత్యేక గుణములు. భూతముల పరస్పర 


164 భాగవత సుధాలహరి 


సమన్వయ నిమిత్తముగా ఒకదాని గుణము మజియొక దానియందు శన్చించు 
చుండును. 

51. మహదాదీని= =మ్రహత్ర త మాదియ్రైన, ఏతానిసప్త=ఈయేడును, 
అసంహత్యయదా=కలిసియుండక యున్నప్పుడు, కాలకర్మగుణో పేతకాకాలము, 
కర్మము, గుణములు వీనితో కూడిన, జగదాదిజఈశ్వరు డు, ఉపావిశత్‌= 
వీనియందు ప్రవేశించెను. 

తాత్పర్యము : కారణోత్పత్తిని వివరించిన పిదప కార్యోత్పత్తిని 
తెలుప్పచున్నా +డు. మహతత ము, అహంకారత త్మ(ము, పంచభూతములను 
నీయేడును కైరస్పరము చేరకవెరువేరుగా ఉన్నపుడు కాలము, జీవాదృషమని 
పిలువ 6బడెడు కర్మము, సత్త్వాదులైన గుణములు, వానితో కొడిన 
ఈశ్వరుడు పై చెప్పిన మహదాదులందు ప్రవేశించిరి. ఒంటియొంటిగా 
నున్నచో కార్య  మేర్చడదు. అన్యోన్యసంహతము లైననే కార్య మేర్చడును. 
అందుచే జగదుత్పత్తి కారణమైన పప్రకృతియందు "అంతర్భూతు (డైయున్న 
ఈశ్వరు (6 డే జగదుత్పత్తికి కరణ మని చెప్పిన 'ట్లైనది. 

52. తతజాతరువాత, తేన=తన్నిమిత్తముగా, “అనివిద్దేభ్యః ఇాక్టోభించి, 
య్తేభ్యణాపరస్పరము కలసిన, తేభ్యజావాని నుండి, అచేతనం=చేతనముతో 
కూడనట్స, అండం=అండాకారము, ఉత్తితం=ఏర్పడినది, యస్మాతాదేనినుండి, 
అసొవిరొట్‌-ఈ సమష్టి పురుషు+డు, “ఉదతిష్టతాఉద్భవించెను. 

తాత్సర్యము: ఈశ్వరుని అనుప్రవేశము “సిమిత్తముగా పృథగ్భావమును 
వదలి సప్త పదార్ధములు పరస్పరము కలసి కొన్నవి. . వానినుండి అచెతనమైన 
అండ ముదృవిరీచెను. దానినుండి విరాట్‌ పురుషు€ డుదయించినా +డు. 


53,54. వోషాఖ్యం=పోషమనెడు పేరుతోకూడిన, అండం=ఈ అండము, 
బహిః ప్రధానేనాబయట వ్యాపించియన్నట్టియు, దశోత్తరైజాపది పది రెట్టింపుగా, 
క్రమవృదైె జక్రమముగా వృద్ధిపొందిన, తోరూదిభిః శాబలాదులచేత, పరిషేతం= 
చుట్ట (జీడినది. యత్ర=దేనయందు, అయంలోక వితానజాఈలోక విన్యాసము, 
భగీపీతః హరేజాభగవంతు €డైన హరియొక్క, రూపం ఆకృతియై యున్నదో, 


తాత్సర్యము: ఈ అండమునకు పోషమని మజియొక పేరు. దీని 
'పైభాగమందు జలాదులైన సప్త పదార్థములు ఒకదాని తరువాత నొకటిగా 
రెండింతలుగా నభివృది చెందినవై హ్యాపించియున్నవి. అన€గా ఒకటి 
పదిడైనబో తక్కినవి దానీకి రెండింతీలని యర్థము. ఈ అండమే లోకాధిష్థానము. 
దీని ఒక్కొక్క అంశమందును ఒక్కొక్క లోకీము నిలిచియుండెను. ఒక్కొక్క 
లోకమును ప్రత్యేకమైన అప్పులతో రూడియున్నది. గుణములతో కూడియున్నది. 
ఈ రీతిగ లోకముల గుణములతో భేదించినను ఇవియన్నియు భగవంతుని 
యాక్ళతులే. 


తృతీయస్కంధ షడ్వింళాధ్యాయము 165 


55. సలిలేశయాతాజలముల యందును దియు, హిరణ్మయాత్‌-అతి 
ప్రకాశముతో కూడినదైన, అండకోశాతాఅండకొశము నుండి, ఉతాయాలేచి, 
తం ఆవిశ్య=దానిని ప్రవేశించి, మహాదేవః=గొప్పవా 6డైన భగవీంతు +డు, 
బహుధా= అనేక రీతులుగా, ఖంాఇంద్రియ ద్వారమును, నిర్పిభేద=భేదింప 
చేసెను, అనగా ఏర్పజచెనని భావము. 

తాత్త ర్యము: జలముల యందున్నది, అతి ప్రభావంతమైనది అయిన 
ఈ అండకొశమందు అంతర్భూతముగా నున్న భగవంతు +డు దానియంద 
ధివసించినవా €డై జెదాసీన్యము వదలి, దానియం దనేక ద్వారముల 
నేర్చ్పజచును. ఒక్కొక్క ద్వార మొక్కొక్క ఇందియ మైనది. 

56. అస్య=ఈ దేవునకు, ప్రథమంచమొదలు, ముఖం నిరభిద్యతాముఖ 
మేర్చడెను. తతజాదానినుండి, వాణీ అభవతావాక్కేర్పడును, వాణ్యాదానితో 
పాటు, వహ్నిఃణలఅగ్ని, అథ=తరువాత, నాసేఘ్రాణరంధ్రము, ఏతయోః 
=వాని నుండి, ప్రా తః(్రాణముతో చేరియున్న, ఘ్రాణజాఘ్రాణమైనది. 


తాత్పర్యము: ఇది మొదలు ఎనిమిది శ్లోకములలో ఇంద్రియము లేర్చడిన 
విధమును చెప్పుచున్నా +డు. విరాటణ పురుషునకు మొదలు ముఖమేర్పడెను. 
దానినుండి వాగింద్రియము కలిగెను. దానితో పాటు అధిష్టానమైన వహ్నికలిగెను. 
తరువాత నాసికా లేర్చడినవి. ఆ రెండు ద్వారములనుండి ప్రాణముతో 
కూడిన ఘ్రాణమనెడు ఇంద్రియము కల్గినది. 

57. ఘ్రాణాతూఘ్రాణము నుండి, వాయుజవాయువయ్యెను, అక్షిణీ= 
కన్నులు, ఏతయోఃఆరెండు ద్వారముల నుండి, చక్తుఃనేత్రమనెడు 
నింద్రీయము, తస్మాతాదానినుండి, సూర్యజాసూర్యు €డు, కర్తా=చెవులు, 
అభిద్యేతాజాచీలెను. తతశాఆద్వారముల నుండి, శ్రోత్రంశ్రోత్రమనెడు 
నింద్రియమును, దిశజాదిక్కులును. 

తాత్పర్యము: ఘ్రాణేంద్రియమునుండి వాయు వేర్చడెను. తరువాత 
నేత్రములు. ఆ రెండు ద్వారములకు నేత్రేంద్రియ మనిపెరు. వానినుండి 
సూర్యు 6డు కల్గెను. తరువాత కర్రద్వారము లనెడు వానినుండి (శోత్రమనెడు 
నింద్రియమును! దిక్కులును కల్లను. 

58. తతజతరువాత, విరాజజవిరాట్పురుషునకు, త్వకాచర్మమనెడు 
అధిషానము, నిర్చిభేదాభేదింప +బడినది, తతః రోమశ్మ శ్రాదయజారోమము, 
శృశ్రవులు మొదలైనవి. తతః బెషధయశ్చ=ఓషధులు,  తిసన్‌ాఏర్పడినవి. 
తతః నిన్టంంఆతరువాత శిన్నము. 

తాత్పర్యము: విరాట్టురుషునకు త్వక్కనెడు అధిషాన మేర్పడెను. 
దానినుండి శరీర రోమములు, ముఖరోమమీ మీ మొదలైనవీ కల్లెను. 


50 తస్మాత్‌రేతజాదానినుండి వీర్యము, అపః అసన్‌=జల మేర్పడెను. 
గుదం నిరభిద్యత=గుదద్వారము కల్గినది. గుదాదపానః=గుదమునుండి 


166 భాగవత సుధాలహరి 


అపానవాయువు, అపానాత్‌ లోకభయంకరః మృత్యుణఅపానమునుండి లోకమునకు 
భయము కల్షించు మరణాధి ష్టానదేవత ఏర్చ్పడెను. 

తాత్పర్యము: విశ్నము నుండి రేతస్సు, దానినుండి జలము, తరువాత 
గుదద్వార మేర్చడెను. దానినుండి అపానము. దానినుండి లోకభయంకరమైన 
మృత్యువు. 

60. హస్తానిరభిద్యేతాంచహస్తములు గల్గెను, తాభ్యాంావానినుండి, 
బలం=బలము. తత న్వరాటొదానినుండి న్వరాట్‌ “అనెడు అధికు +డేర్సడినా (డు. 
పాదౌచారెండుకాళ్ళు, నిరభిద్యేతాం=ఏర్పడినవి. తాభ్యాం గతిజావానినుండి 
గమనము, తతజదాని నుండి, హరిః విష్ణు వేర్చడెను. 

తాత్పర్యము: తరువాత హస్తము లేయ్యెను. వానినుండి బలమని 
పిలువ +బడెడు ఇంద్రియము కల్లెను. . దానినుండి ఇందు €డనెడు హస్తా స్తాధిష్టాన 
దేవత ఏర్పడినా +డు. తరువాత "పాదములు. వానితో గతి ఏర్పడినది. విష్ణువు 
పాదాధిష్టాన దేవత. 

61. అస్య=ఈ విరాట్టురుషునకు, నాడ్యః నిరభిద్యంతానాడు లేర్చడెను. 
తాభ్యః లోహితం=వానినుండి ఇంద్రియస్తానమైన రక్తము, అభృతం 
పూర్ణముగానైనది తతజదానినుండి, నద్యజానేదీదేవతలు, -సమభవన్‌కల్లిరి, 
ఉదరోం నిరభిద్యతాఉదరము కల్లెను. 

తాత్పర్యము. : తరువాత ఈ విరాట్పురుషునకు నాడు లేర్పడినవి. 
వానినుండి ర్తక్తమనెడు ఇంద్రియము. వానినుండి నద్యధిషాన దేవతలు. 
తరువాత ఉదర మనెడు అధిష్టాన ముదృవించినది. - 

62. తతజాదానినుండి, క్రుత్పిపాసే=ఆకలి దప్పులు, స్యాతాం=ఏర్పడినవి. 
ఏతయోస్తుూ=ఆరెంటినుండి, సముద్రజసముద్రము, అభూతాఏర్చడెను. 
అథఅస్యతరువాత అతని యొక్క హృదయంభిన్నంంహృదయమనెడు స్తా సాన 
మేర్చడెను. హృదయాతాహృదయమునుండి, మన ఉత్తితంామన స్పేర్పడినీది. 

తాత్పర్యము: ఉదరమునుండి ఆకలి దప్పులు కల్లెను. వానినుండి 
సముద్ర ముదృవించినది. పిదప హృదయము కూడ నేర్పజిను. దానినుండి 
మనస్సు కల్గెను. 

63. మనసః =మనస్సునుండి, చంద్రమాః జాతజచంద్రుడు పుట్టెను. 
బుద్దిాబుద్ధిఏర్పడినది. బుద్ధేజాబుద్ధినుండి, గిరాంపతిః:= బ్రహ్మ ఏర్పడీను, 
తతీజాఅహ్చాదయము నుండి అహరీశారణా నేననెడు భావము, జాతః=కల్లెను. 
రుద్రజారుద్రు (డేర్చడెను. చిత్తం-చిత్తము కల్గినది, తతణాదానినుండి, చేత్యః 
=జీవు (డ్తు, అభవకాకలెను. 


తృతీయస్కంధ షడ్వింశాధ్యాయము 167 


తాత్పర్యము: మనస్పునుండి చంద్రు € డేర్చడెను. ఆ పిదప హృదయము 
నుండి బుద్దికల్గెను. బుద్ది వలన తదధిష్టాతయైన బ్రహ్మ కల్తెను. అంతేకాదు 
హృదయమే నుండి అవోంకారమేర్చడినది దానినుండి అహరకర మేర్పడినది. 
మరల హృదయము నుండి చిత్త మేర్చడెను. దానినుండి క్షేత్రజ్తా (డని 
పిలువ (బడిన జీవు -డుదృవించినా €డు. రో 

64. అభ్నుతితాః ఏతేదేవాఃణఉద్సృవించిన ఈ దేవతలు, అస్య ఉత్తాపనే= 
తదుతాపనము నీందు, న ఏవ అశక్తన్‌=శక్తులు కాకపోయిరి, పునణామీరల, 
తముల్తే పయితురావానిని లేపుటకు, క్రమాతొక్రమముగా, ఖాని=స్వస్తానములైన 
ఇంద్రియములందు, అవివిశుజాప్రవేశించిరి. | 

తాత్పర్యము: ఈ రీతిగా ఉద్భవించిన దేవత లెవ్వరు విరాట్టురుషని 
లేప్పటకు సీమర్తులు కాలేదు. ఐనను ఆ మహాపురుషని"లేపుట్టై క్రమముగా 
వారివారి అధిష్టోనము లందు వసించిరి. 

65. వహ్నిజఅగ్ని, వాచావాకు తో కూడా ముఖంభేజే-ముఖము 
నాశ్రయించెను. తదా=అప్పుడు, విరాటావిర్పాటురుషు +డును ఉదతిష్షతా 
ఉత్తాన మొనర్చలేదు, వాయుశావాయువు, ఘ్రాణేనానాసికతో కూడ, నాసీకే= 
నాసికారంధ్రముల నాశ్రయించెను. 

తాత్సర్యము: ఉత్తితులైన దేవతలు వారి వారి అధిష్టానములందు 
వసించుటనే స్పష్టపజచుచున్నా డు. ముఖమనెడు అధిష్టానము నాశ్రయించి 
యున్న వాక్కనెడు ఇంద్రియమందు వహ్నివసించెను. అయినీను విరాట్టురుషుని 
లేపుటకు సమరు €డు కాలేదు. నాసికయనెడు అధిష్టానమును (ఘాణమనెడు 
ఇంద్రియము స్రాశ్రయించి వాయువు వెలసెను. కాని విరాట్టురుషు+డు 
లేవలేదు. 

66. ఆదిత్యః=సూర్యు 6డు, చరక్తుషా=నేత్రమనెడు ఇంద్రియముతో కూడ, 
ఆక్షిణీనేత్రగోళముల నాశ్రయించెను. దిశజాదిక్కులనెడు దేవతలు, శ్రోత్రేచా 
(శోత్రమనెడు ఇంద్రియముతో పొటు కర్ణౌ=చెవుల నాశ్రయించెను. 

తాత్పర్యము: సూర్యు డు నేత్రేంద్రియము నాశ్రయించి కన్నులనెడు 
అధిషానమందు వసించెను. విరాట్పురుషు €డు లేవలేదు. దిక్కులనెడు దేవతలు 
. ఇంద్రియమందధివసించి కర్ణపుటము చేరెను. కాని లాభము 

దు. 


67. ఓషధ్యజఓషధీలతలకు చెందిన దేవతలు, రోమభిః=రోమములతో, 
త్వచంచచర్మమనెడు ఇంద్రియము నాశ్రయించెను. ఆపస్తు=జలాధి దేవత, 
రేతసా=వీర్యముతో, శిన్నంాంజననేంద్రియము నాశ్రయించెను. 

తాత్పర్యము: ఓపధులు రోమములతో పాటు చర్మమనెడు నధిష్టానమందు 
వసించెను. ప్రయోజనము శూన్యము. జలము రేతస్సుతో కూడ శిశ్న మనెడు 
అధిష్టానమును చేరెను. కానీ విరాట్పురుషు డు లేవలేదు. 


168 భాగవత సుధాలహరి 


68. మృత్యుః జామరణాధిష్టాన దేవత, అపానేన=అపానముతో, గుదం= 
విసర్దనేంద్రియము నాశ్రయించెను ఇంద్రు=ఇంద్రు (డు, దేవతాధి నాయకు+డు, 
బలేసాబలముతో, హస్తా=చేతుల నాశ్రయించినా +డు. 

తాత్పర్యము: మృత్యువు అపానముతో కూడ గుదమున వసించెను. 
అది తదధిష్టానము. లాభము లేకపోయెను. ఇంద్రు+డు, దేవతాధి నాయకు+డు, 
బలేనాబలమేళతో, హస్తా=చేతుల నాశ్రయించినా “డు. 

తాత్పర్యము: మృత్యువు అపానముతో కూడి గుదమున వసించెను. 
అది తదధిష్టానము. లాభము లేకపోయెను. ఇంద్రు+డు బలము నాశ్రయించి 
హస్త ములందు చేరెను. కాని విరాట్టురుషు€డు లేవ లేదు. 

69, విష్ణుజా విష్ణువు, గత్యాఏవాగమనముతో రూడి, చరణా=పాదముల 
నాశ్రయించినోడు, నద్యేజానదులు, లోహితేన=ర్తక్తముతో కూడ, నాడీః=నాడుల 
నాశ్రయించినా డు. 

తాత్పర్యము: విష్ణువు గతితో పాటు చరణముల నాశ్రయించినా +డు. 
అప్పుడుకూడ పురుషు య్‌ కదలలేదు. నదులు రక్తముతో పాటు నాసికలందు 
ప్రవేశించెను. కాని దైవము లేవలేదు. 

70. సింధుజాసముద్రాధి దేవత, క్రుతడ్భ్యాంాఅ (కలి దప్పులతో, ఉదరం= 
ఉదరము నాశ్రయించినది. చంద్రజాచంద్రు డు, మనసా=మనస్సుతో, వృదయం 
=హృదయము నాశ్రయించినా €డు. 

తాత్పర్యము: క్షుత్పిపాసలతో సముద్రము ఉదరమును ప్రవేశించినది. 
విరాట్పురుషు €డ్రు చలింపలేదు. చంద్రు €డ్రు మనస్సుతో హృదయమున 
ప్రవేశించినా (డు లాభములేదు. 

71 బ్రహ్మా అపిబ్రహ్మదేవు (డు కూడ బుద్ధా-బుద్దితో, హృదయం= 
హృదయము నాశ్రయించెను. రుద్రజారుద్రు డు. అభీమతాాఅభిమానముతో 
కూడ, హృదయం=హృదయ మాశ్రయించినా +డు. 

తాత్పర్యము: బహ్మా బుద్ధితో కూడి హృదయమున నధివసించెను. 
పురుషుడు కదలలేదు. రుద్రు +డుసాభిమాను (డై వృాదయమున ప్రవేశించినా (డు 
ఫలము ఫూన్యము. 

72. చైత్యః క్షేత్రజ్ఞణా చేతన స్వరూపు (డైన బీవు +డు, చిత్తేనాచిత్తముతో 
పాటు, హృదయంప్పాదయమును, యదా ప్రావిశతాఎప్పుడు ప్రవేశించెనో, 
తదావఏవాఅప్పుడే, విరాట్టురుషః =సమప్టి పురుషు €డ్రు, సలిలాత్‌ ఉదతిష్టత= 
జలమునుండి లేచిన వా €డయ్యెను. 


తృతీయస్కంధ షడ్వింశాధా్యాయము 169 


తాత్సర్యము: క్షేత్రబ్ద (డై, చేతన స్వరూపియైన జీవు (డు తనశ్తి చేత 
ఏర్పడిన చిత్తమనెడు ఇంద్రియముతో కూడ స్వాధిష్థానమైన ఇంద్రియము 
నెపుడు ప్రవేశించెనో, అప్పుడే విరాట్పురుషు (డు జలమునుండి అభ్యుత్తితు 6 
డైనా డు. తరువాత నొనర్చ “దగిన కార్యములందు జాగరూకు 6 డైనా+డు. 

73. ప్రసుప్తం పురుషం=దృఢనిద్ర అనుభవించుచున్న పురుషుని, 
ప్రాణేంద్రియమనోధియజాప్రాణము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి అనునవి 
ఇవి, యేనవినా=ఎవరిచేత, జీవునిచేత చేరక, ఓజసా*తతమసామర్థ్యముచేత, 
ఉత్తాపయితుం=విరాట్టురుషుని లేపుటకు, యథాన ప్రభవంతాసమర్థములు 
కానియట్టుగా ఉండెను. 

తాత్పర్యము: నిద్రించుచున్న ఒకానొక మనుష్యుని - జీవునితో చేరకయున్న 
ప్రాణము, ఇంద్రియములు, మనస్సు, బుద్ది ఇవి తమ తమ బలముచేత 
నిద్రనుండి లేపుటకు సాధ్యము కాదో అస్తు విరాట్పురుషుని కూడ 
వాగాదికములైన ఇంద్రియములతో కూడ చేరియున్న వహ్చ్యాదులైన దేవతలును 
లేపుటకు సమర్ద్భులు కాకపోయిరి. క్షేత్రజు డు. అన€గా సమష్టిజీవు డు 
ఎప్పుడు ప్రవేశించినో అప్పుడే ఉత్తాన మెట్టిడెను. కనుక జీవునకే ప్రాధాన్యము. 
తక్కిన దేవతలకు లేదని గ్రహింపవలెను. 

74. భక్త్య్యాచభక్తితో, విరక్త్యాంవిషయ వైరాగ్యముతో, జ్ఞానేన=వివేకముతో, 
యోగప్రవృత్తయా=అషాంగ యోగములనుండీ ఏర్పడెడు, ధయా=బుద్దివృత్తితో, 
యస్మిన్‌ అత్మనిాఈ శరీర మందు, ప్రత్యగాత్మానం తంాప్రత్యగాత్మ యనిపించు 
కొనెడు అ చైతన్యమును, వివిచావేర్చజచి, చింతయేతా చింతింపవలెను. 

తాత్పర్యము; అన్వయ వ్యతిరేక ముఖముతో విచారించినవ్పుడు చైతన్యమే 
ప్రధాన మగును. ఈ ప్రకరణముతో ఈ విషయము స్పష్టమైనది. కనుక ఆ 
చైతన్యమే భక్త్యాది సాధన సంపన్ను +డైన పురుషు +డు. ప్రయత్నించి తెలిసి 
కొనవలెనని కపిలు €డుపదేశించుచున్నా +డు. ప్రకృతి సంబంధము లేకయున్న 
ఆప్రత్యగాత్మను అష్టాంగయోగాభ్యాస బలముచేత సిద్ధించెడు బుద్ది వృత్తి తో 
ప్రకృతి కార్యములైన 'ఇంద్రియాదుల నుండి వేర్చజచి 'తెలియవలెనే. ప్రకృతి 
కార్యములైన ఇంద్రియములు, జీవు (డు ఈశ్వరు +డు వీరి స్వరూపము చక్కగా 
విచారించినపుడు సిద్దించెడు ప్రత్యగభిన్న జ్ఞానము సంపాదించుకొనవలెను. 
అజ్ఞానము ఏర్పడుటకు విషయములనుండి విరక్తుడు గావలెను. దానితో 
భగవదృక్తి చేరవలెను. ఇట్టుభక్త్యాది సాధన సంపత్తిద్వారా కార్యకారణ 
సంఘాతాత్మకమైన ఈశ్వరుని యందు ఆత్మసాక్షాత్కార మేర్చడుటకు 
పరిశ్రమించుటయే పరమపురుషార్థము. అది ఈ యధ్యాయమున సమష్టిగా 
నుపదేశింప బడిన జాన విధానము. 


170 భాగవత సుధాలహరి 


విజయధ్వజ వ్యాఖ్య 
1. ప్రసంఖ్యాయాన తత్వ్వానాం=అని చెప్పిన దాని యొక్క విస్తారమును 
ఈ అధ్యాయమందు తెలుప్పచున్నా €డు. అథాబ్ధక్తి లక్షణము తెలిపిన తరువాత, 
యతాఏ తత్ర్యముల లక్షణమును, విదిత్వా, పురుషణఅధికారియైన చేతను+డ్రు, 
ప్రాకృతైణాప్రకృతి సంబంధములైన, గుణైజాసత్త్వాది గుణములచేత, విముచ్యేత, 
తతాఅట్టి, తత్త్వానాంంఅవ్యక్తము మొదలైన తత్త్వముల యొక్క పృథక్‌ 
వేజు వేటు, లక్షణం, తే సం ప్రవక్ష్యామి. దీనిచేత తత్త్వలక్షణ జ్ఞానము 
పురుషార్హమున కుపయోగించు నని చెప్పినస్లైనది. 


2“పరమాత్మ జ్ఞానము మోక్షసాధనము అనుటలో సందేహము లేదని 
సిద్దమైనది. ఇట్లున్నవీడు తత్త్యలక్షణజానము మోక్ష సాధనమగుకొట్లని 
ఆశీంక్‌ంచుకొని తీత్త్వలక్షణ జ్ఞానము పరమౌత్మ జ్ఞానము కంటు వేటైనదికాదిని 
కాదు. తత్త్యములకు పరమాత్మయే ముఖ్యకారణము అగుటచేత పరమాత్మ 
జానమునే వర్రించుచున్నానని ప్రతిజ్రచేయుచున్నా 6డు. యత్‌ =ఏ, ఆత్మదర్శనం= 
పేరమాత్మన్‌ తోపింప (జేయు జ్లోనము, పురుషస్య= ముముక్షువైన అధికారికి 
నిశ్రేయసార్దాయా మోక్షమనెడో ప్రయోజనమునకు (భవతి) ఇతి అహుః 
తతాఅటి, హృదయగ్రంథి భేదనం= సంసారబంధమును పో (గొట్టునట్టి 
జ్ఞానమును, తేవర్ణయే. 


3,4 ఏ జానము సంసారబంధమును తొల €గించునో అ జానమును 
ఏగుణవిశిష్టముగే తెలిసినచో ఆ కార్యమందు సమర్హమగునో చెప్పుచున్నా 6డు. 
యజఎవ శ్ర, అనాది=ఆద్యంతములు లేనివా (డో (2) కారణమే లేనివా (డో, 
ఆత్మాచవిజ్తానాది గుణరాశియో, పురుషజాపూర్తమైన అనందమును ఇచ్చు వాడో 
(2) అంతక్యామియో, నిర్ణణబాసత్త్వాది ్రాళ్ళత గుణములు లేనివా +డో, 
ప్రకృతేశాచేతన ప్రకృతి యైనీ లక్ష్మీదేవి కంటెను, పరణాఉత్రము (డో, ప్రత్యగ్గామా 
=అభిముఖమైన కమలమనెడు, (సమస్త లోకముల యొక్క) గృహముకలవా*డో, 
స్వయంజ్యోతిజతన ప్రకాశము చేతనే ప్రకాశించువా డో, యేన=ఎవని చేత, 
విశ్వంాస్తావర జంగమ మనిపించుకొనెడు సమస్తలోకమును, సమన్వితం= 
వ్యాప్తమైనదో, సః అత్మాఅ పరమాత్మ, నజాయతేఃపుట్టినవా 6డుకాదు. 
నమయియతే=నశించువా 6డు కాదు. హి=లది శ్రతిస్కృతి ప్రీసీద్ధము. యుక్తి 
యృక్తమైన ్రతికూడ ప్రబలమనెడు నభిప్రాయములో కైముత్యస్యాయముతో 
యృక్తిని చెప్పుచున్నా +డు. "తదీక్షితా దేహాదులు తన కంకనుభిన్నమైనవని 
తెలిసిన వా €డైనను, నిమిత్తైెజాభ్రాంతికారణములైన, దేహాద్యుపాధిభిః= దేవాది 
కారణములచేత (ఉపాధుల చేత) ఆత్త ధర్మాన్‌=దేహధర్మములైన జనన 
మరణాదులను తనవని భావించిన, ఆయం అపి=ఈ జీవుండు కూడ 
స్వరూపముతో జనింప డు, నశింప 6డు, అయినను, తదీక్షితా=స్వప్న మును 
చూచువా+డు, యథా=ఎట్టు, స్వప్నేస్వప్పమందు, వాసనా మయమైన 


తృతీయస్కంధ షడ్వింశాధ్యాయము 171 


శరీరమును, పుట్టిచచ్చుటను జూచి (జాగ్రదవస్టయందు 4 జూచిన, విన్న 
జన్మ మరణముల సంస్కారము చేత) తన యొక్క స్తూల శరీరమందు 
దానిని భ్రాంతితో చూచునో, అస్సే దేహమే ఆత్మయనుభ్రాంతితో 
(అభిమానముతో) తనయందు జన్మ 'మేరణములను చూచును. 'నిజమున 
కవి జీవుని యందు లేవు. జీవుని స్టితియే ఇట్టున్నపుడు (సర్వజ్ఞ *డు,) 
స్వతంత్రు+డు, ప్రాకృతదేహరహితు ₹డ్రు, అజ్జాసోదీ దోషహీను (డ్‌, జీవ 
విలక్షణ €డును అయిన శ్రీహరి జన్మమరణములు లేనివా (డనుట స్థిరమగు 
చుండ€గా మరల "నజాయతే నమియతే" అని చెప్పుట" అజ ఆత్మామవాన్‌ 
శువః"” నజాయంతేంద్రియతేవా తథాహి" మొదలైన శ్రుతిసృతులు ఈ 
విషయ మందు ప్రమాణ మని తెలుపుటకు 

"పరస్య జన్మ మృత్వ్యాద్యాః స్యుః స్వతంత్రస్య కింపునః, 

జీవస్యాపి యతో భ్రాంతిః జన్మ మృత్వ్యాది సంగతిః. 

అను ప్రమాణము వలన జీవన జనన మరణములే భ్రాంతి వంతము 
లైనపుడు సర్వోత్తముడైన శ్రీహరికి జనన మరణములు భ్రాంతి సిద్దము 
లని వేజుగా చెప్పుకుందుకు? ఎప్పుడును శ్రీహరికి జనన మరణము 
లుండ వని తాత్పర్యము. 


తాత్పర్యము: మనుపుత్రీ! భక్తి లక్షణము తెలిసెనుగదా! ఇప్పుడు 
తత్త్వముల ప్రత్యేక లక్షణములను చెప్పుచున్నాను వినుము. వానిని తెలిసినచో 
అధికారిల్దైన చేతను(డు ప్రాకృతగుణములనుండి ముక్తు (డగును. 
ఆత యనిపించుకొన్న శ్రీహరిని గూర్చిన సాధనము మ్సుక్తి సాధనముకదా! 
సంసార బంధమును పో (గొప్టెడు ఆ పరమాత్మ జ్ఞానమునె ఈ తత్త్వముల 
మూలముగా స్పష్టముగా వివరించుచున్నాము. తత్త్వములకు వా +డు కారణ 
మగుటచేత వానిసీ తెలియనిచో తత్త్యలక్షణములు కూడ చక్కగా తెలియవు. 
శ్రీహరి ఆద్యంతములు లేనివాడు. కారణ రహితు+డ్రు. విజాన స్వరూపు€డు. 
పూర్తమైన ఆనందము నొన (గువా 6డు అంతర్యామి. ప్రాకృతగుణ రపితు 6డు. 
చేత్‌న ప్రకృతి యనిపించుకొన్న లక్ష్మికంటె నుత్తము +డు. సర్వలోకాశ్రయమైన 
కమలము అభిముఖముగా" కలవా+డు. స్వప్రకాపండు ఈ" సమస్త 
ప్రపంచమందు వ్యాపించినవా +డు. జనన మరణములు లేనివా €డు. ఇట్టని 
శ్రుతి స్కృతులు చెప్పును. జీవునకే స్వరూపతః జన్మ మరణములు లేనపుడు 
శ్రీహరి కెట్లుండును. జీవు+ండు దేహము తన కన్న భిన్నమని తెలిసిన 
వాళడైనను ఆ దేహనిమిత్తముగా దేహధర్మములైన జన్మ మరణములు తన 
వనెడు భ్రాంతికి లో (బడు స్వప్పమందు వాసనామయమైన శరీరమున 
కేర్పడిన జన్మ మరణములను త్‌న స్తూల శరీరము యొక్క పుట్టుచావులని 
స్వప్పమును చూచువా +డు భ్రాంతితో తెలియనట్టు జీవు+డు దేహధర్మీములను 
తీన్‌ స్వరూప ధర్మములని భావించును. దేహమే ఆత్మయను భ్రాంతితో 


12 


172 భాగవత సుధాలహరి 


ఇవి ఏర్పడును. జీవుని స్లితియే ఇట్టి దైనపుడు సర్వజ్హా+డు, స్వతంత్రు +డును. 
అప్రాకృతు +డు, అజ్తానాది దోషరపితు +డునైన శ్రీవార్‌ జీవునికం టె అత్యంతము 
విలక్షణమైన వా +డీని చావుపుట్టువులు లేనివా (ని వేజుగా చెప్పవలెనా? 

5. జీవుడు పరతంత్రు+డు. శ్రీహరి స్వతంత్రు+డు. ఇది వారిరువురకు (గల 
వైలక్షణ్యము. దీనిని నిరూపించుటకు జగత్సృష్షి మొదలైన శ్రీహరి మహిమను 
తెలుపుట మూలముగా జీవు+డు శ్రీహరి కథీను (డని, ప్రకృతి బద్దు 6డనియు 
చెప్ప (దొడ (గుచున్నా (డు. ఎవ+డు అనాదిత్వాది గుణసంయక్రు (డో, జన్మాది 
రహితు+డో, కర్మానుగుణముగా పుట్టిచచ్చెడి దేహముతో కూడిన జీవునికం కొ 
అత్యంతభిన్ను (టి, సః ఏవాఅశ్రీహరీయే, విభుస్సనాసర్వగతు (డై, సూక్ష్మాం= 
అణవైన, దైవిరా్రీడాది గుణములు గల, దేవు (డనిపించుకొన్న విష్ణు సంబంధిని 
యైన గుణమయీరాసత్త్యాదుల కభిమానినియైన, యదృచ్చయా=శ్రీవారి యొక్క 
ఇచ్చచేత, ఉపగతాంచఎప్పుడును సమిప మందుండెడి, ప్రకృతిం=చేతన 
ప్రకృతి యనిపించుకొన్న లక్ష్మిని (జడ ప్రకృతిని రూడు లీలయా=తన 
ప్రయోజనమేమియు లేకి కేవల ్రీడార్థముగా. అభ్యపద్యతాచేరెను. (సృష్టి 
సారంభించినట్లు ్రేరేపించును) ప్రకృతియనుటతో జడ ప్రకృతి, చేతన ప్రకృతీ 
ఈరెంటిని కూడే గ్రహింవలెను. లక్ష్మిని సృష్టికె ప్రేరేపించును. జడ ప్రకృతిని 
తనలోని పరిణామ్‌ శక్తిని వ్యక్తమొనర్భునీట్లు చేయును. ఇదియే విష్ణువు 
ప్రకృతితో చేరుటతో కలిగెడు స. అంటీచేతనే విభుః- అనెడు జీద 
ముపయోగించెను. ఈ రెండు పనులతో శ్రీహరి కే ప్రయోజనము లేదని 
'లీలయా' అనుటతో నెజి +గించుచున్నా +డు. 


తాత్పర్యము: పైన చెప్పిన లక్షణములచేత కూడిన శ్రీహరియే తన 
సమిాపమందే. నిరంతరము ఉన్నట్టియు,. అణు వనిపించుకొని క్రీడాది 
గుణములతో చేరిన చేతన ప్రళ్ళితీయైన లక్ష్మితో లీలార్థమై సృష్టింప+ 
దొడ (గునట్లు ట్రేరేచును. అప్తే సూక్ష్మమైన జడ ప్రకృతిని హాన్‌ యర్‌దున్న 
పరిణామశక్షీని. వ్యక్త పజచుటతో దానితో చేరు ఈ చేతన ప్రకృతీ 
యనిపించుకొన్న లక్ష్మదెవియు శ్రీవరి (ప్రేరణననుసరించియు, సత్త్వరజస్తమస్సు 
అతో కూడిన యాలక్ష్మి అనేక జీవులను, ఇంద్రియాదులను వొంది సమాన 
రూవులను సృష్టించుచు వచ్చెను. అన €గా దేహ సంబంధముండున ట్లొనర్చెను. 
సంసారావస్టయీందు జీవుల జానమును గుప్తముగా నుంపవలెననొ ఇచ్చచే 
శ్రీహరి వెంపేనే వారి జానమునేీ మూసిపెట్లు ప్రకృతి మూలకముగా జీవులను 
మోహింపచేసినా €డు. " మ 

6. ప్రకృతితో చేరిన తరువాత నేమయ్యెనో తెల్భుచున్నా +డు. గుణైః 
శ్రీహరి ప్రేరణతో సత్త్వాది గుణముల చేత, విచిత్రాఃణవాత్త్వికాది భేదములతో 
ననేక రీతులుగా, స హిాస్నటలు మొదలగు వానిని పొంది సమాన 
రూపములు గలిగిన, ప్రజాజజీవులను, సృజతీంచసృష్టించెడు, ప్రకృతిం= 
చేతన ప్రకృతిని, విలో క్య్య, సజాశ్రీహరి, ఇహ=సంసారమందు, జ్ఞానగూహయా= 


తృతీయస్కంధ షడ్వింశాధ్యాయము 173 


జీవన జానమును ఆవరించి కొనవలెనను ఇచ్చచేత లేక జీవనమును 
మూసి పేప్తెడు ప్రకృతితో, సద్యకావెంటనే, తంముముహే=ఆ జీవులను 
మోహింపచేసీను. "తజ్లేతన్మే విజానీహీ=దానిని నాకు తెలుపుము. కృత్వా 
వివాహం కురుప్రవీరూకురువరులు వివాహ మొనర్చినవారై" ఇత్యాది ప్రయోగము 
లందున్న ప్రే ఇచ్చటకూడ నిజార్థమందు ముముహే అని ప్రయోగించినాంని 
తెలియప్‌లేను. 'అట్టుకానిచో శ్రీహరియే మోహమందెనను అర్హమేర్చడి" 
సదానిరస్తకుహకం" 'అనుమాట దోషజుష్త మగును. యోజయామాస" అని 
చెప్పక ముముహే అని చెప్పుట శ్రీహరియొక్క స్వాతంత్ర్యమును ్రకటీక 
రించుటకేయని భావము. 

"యత్ర కారయితా జీవః స్వతంత్ర స్తత్ర కర్పతా, 

ప్రోచ్యతే తు యథా' బ్రహ్మత్వజ్దః సంసార భాగితి. 

చేయించెడు వాడెక్కువ స్వతంత్రుండైనపుడు అ అర్హమును 

తెలుపుటకు కర్తరి ('ప్రయోగమునే తెలుపుదురు. "బ్రహ్మము అజ్డానియ్రై 
సంసారమును పొందెను. అజానులనొనర్చి సంసారమును పొందింటినను 
నర్తమందీ ప్రయోగమున్నది. క్రిందే శ్లోకమందు ప్రకృతి ఎప్పుడును నమాపమందే 
యుండునని చెప్పినాము. దానికి ప్రమాణము. 

లయే వాష్యథవాసృష్ణా అంతరాళేఇపి న క్వచిత్‌, 

ప్రకృత్యా రహితం బ్రహ్మ కదాచి దవతిష్టతె. 

లయ మందు, సృష్టియందు, మధ్యకాలమందు, ఎప్పుడుకూడ ప్రకృతి 
లేక శ్రీవరి యుండండు. బీనిచేత 'సదోపగతాం' అను దానిని వివరించిన ప్లైనది. 

7. జీవుని జానము నావరించిన దానికి ప్రయోజనమును చెప్పుచున్నాయ. 
- ఏవం=ఇట్టు, వీరాభిధ్యానేనాసర్యోత్తముండైన శ్రీహరి ఇచ్చతో, పుమాన్‌ 
జీవుడు, ప్రళ్ఫీతేజాప్రకృతి నుండి, గుణైసత్త్యాది గుణములనుండి, కర్మసు 
సాత్త్వికాది కర్మలు, శ్రియమాణేషునత్సుూచేయయడిన వగుచుండలూ, ప్రకృతేః 
కరం తి యొక్క కర్పృత్వమును, ఆత్మనితతనయందు, మన్యతే= 
ఆరోపించుకొనుచున్నాడ. నేనే చియటయను స్వతంత్రుడైన కర్తయను 
కొనుచున్నాడ. తాన్‌ స్వతంత్రుడైన కర్తయనుట మజచిపోవు చున్నాయ. 

8. స్వతంత్ర కర్శత్వాభిమానము యొక్క ఫలమును చెప్పుచున్నాయ. 
తత్‌తన యందు లేనట్టి, స్వతంత్ర కరృత్వము నారోపించుకొని భ్రాంతు. 
డగుటచేే అస్య=ఈ జీవునకు, అకర్తుజార్తశము లేక కార్యముల నొనర్చెడినట్టి 
(2) తన ప్రయోజనమున్దై కార్యముల నొన్‌ర్బనట్టి, సాక్షిణజాపుణ్యపాపములను 
సాక్షాత్తుగా విలోకించెడు, నిర్చతాత్మనజాపరమోనంద స్వరూప్పదైన ఈశ్వరుని 
యొక్క (సకాశాతానియామకు.డైన శ్రీహరి వలన) సంసృతిజసంసారరూపీమైన, 
బంధకాబంధము, తత్కృతం=అ బంధనఫలముగా, పారతంత్ర్యంచాతనకం టె 
నీచులైన వారి యధీనమందుండుటయు, భవాఏర్చడును. ఇచ్చట పారతంత్ర్య 


17% భాగవత సుధాలహరి 


మనలా అన్వతంత్రత అని అర్ధమును చేయరాదు. శ్రీహరి యొక్కండు 
తప్ప తక్కినవారందరును స్వరూవతః అస్వతంత్రులే. ఇది భ్రాంతి జ్ఞానము 
యొక్క ఫలముకాదు. అందువలన భ్రాంతి జ్ఞానము యొక్క ఫలముగా 
వచ్చినీ పారతంత్ర్యమునకు తనకంకొ నీచులైన హారి యధీన మందుండుట 
అని యర్డ మొనర్పవలెను. దీనికి ప్రమాణము. 

విష్ణోః సురాణాంగురూణాం నిత్యాజీవస్య తంత్రతా, 

యత్తు తస్యాన్య తంత్రత్వం త జ్జానా ద్వినివర్తతే. 

జీవులకు విష్తువు - దేవతలు - మరియు స్యోక్తములు వీరి కధీనవై 
యుండుట నిత్యమ వీరి కంకె భిన్నులైన జీవులయధీనత ఏది కలదో 
అది మాత్రము 'విష్వాదులు జ్ఞానముతో పోవును. అనలా అది మాత్రమే 
అనిత్యమని యర్థము. శ్రీహరి "అక్తిష్టత్వాత్‌ అకర్తా స్యాత్‌ అకార్యత్వాదథాపి 
వా" అనెడు ప్రమాణము వలె పైన చేప్పీన యర్హములో అకర్త యనిపించుకొనును. 
"ఏష కర్తాన ద్రయతే కారణం చ జగత్రభీ" అనుట చేత వాయ క్రియా 
హన్యుడని అర్హమొనర్చ రాదు. 

తాత్పర్యము : ఇట్టు శ్రీహరి ఇచ్చచేత మోహమందిన జీవుయ సత్తాది, 
గుణములతో ప్రకృతియే కర్మమొనర్చుచున్నను ప్రకృతి యొక్క కర్తృత్యమును 
తెనియని వాడై తానే స్వతంత్ర క్రర్తయనెడు భ్రాంతికి లొ లుడును. ఇట్లు 
తన యందులేని స్వాతంత్ర్యమును ఆరోపించుకొన్న జీవుని శ్రీహరి సంసారే 
బద్దునిగా నొనర్చును. పరమాత్ముడు కార్య మొనర్చుట యందు స్‌. మొనర్పయ 
తనీ ప్రయోజనమున్దై దేనిని ఒనర్పండు. జీవుల పుణ్యపాపముల్‌ను సాక్షాత్తుగా 
చూచుట చేత సాక్షి యనిపించుకొను నియామకుైన పరమేశ్వరుయ జీవులను 
సంసార బద్దుల నొనర్చి వారికంటె నీచులైన వారి యధన మందుండు 
నట్టానర్చును. దీనికే పొరతంత్ర మని పేరు. ఇదే దుఃఖమునకు కారణము. 
సో[్రిములయధీనత జీవుని స్వరూప భూతమైనది. నిత్యమైనది. కనుక అది 
దుఃఖజనకము కాదు. కార్యమనిపంచుకొనెడు దేహము, కారణమైన ఇంద్రియము 
కర్త్వయని తలచెడు మనసు వీనికి జడ ప్రకృతికి అభిమానురాలైన లక్ష్మీ 
దెవియే కారణము. అందుచేత వీని కభిమానులై బ్రహ్మాది చేతనులు లక్ష్మి 
యొక్క అనుగ్రహము చేతనే జగత్సృష్టికి కారణభూతులైనారు. అ లక్ష్మీదేవి 
రూడ శ్రీహరి యనుగ్రహము చేతనే ఇటి సామర్శ్యమును పొందినది. శ్రీహరి 
ఆజ్ఞతో లక్ష్మ్యాది చేతనులు సుఖాదుల నొనేభెదరు. అయినను వారి 
యనుభవమును జీవులకు ఒసళెడువాయ శ్రీహరియే. ఇట్లు ప్రకృతి పురుషు 
లిరువురును జగత్తునకు కారణ భూతులు. ల 

9. ఇక్కడ కరృత్వ పోషత్వమును విడమరచి చెప్పుచున్నాయడ. కార్యకారణ 
కర్శృత్వే=శరీరము ఇంద్రియములు మరియు మనస్సు వీనికి కారణం= 
కారణముగా, ప్రకృతింాజడ ప్రకృతి కభిమానియై లక్ష్మీని, విదుఃాతెలిసిరి, 


తృతీయస్కంధ షడ్వింశాధ్యాయము 175 


జీవానాం=జీవుల యొక్క, సుఖదుఃఖనాం=సుఖదుఃఖముల యొక్క, భోక్సృత్వే= 
అనుభవించుట యందు, కారణం=కారణము, ప్రకృతేఃాల క్ష్మికంటెను, పరః 
=ఉత్తముండైన, పురుషః=శ్రీహరి. 


” బ్రవ్మోదిభి స వ శ వల సంశ్రయాత్‌, 
సుఖ దుఃఖ ప్ర యేమేవ సనాతనః. 
కరృత్యం వ ఖాసోం స్ట్‌ షాం చ తదాజయా, 
కృృత్వం సుఖదుఃఖానాం క త్యేకో హరిసృ్మభయమ్‌, 
భోక్త మౌత్ర హేతుత్వం జీవే నాన్యత్ర కుత్రచిత్‌. 


అనెడు ప్రమాణముతో కార్యశారణముల కభిమానులైన బ్రవ్మోది చేతనుల 
జగత్తును గూర్చి కర్తలు అనుకొనుచున్నది. లక్ష్మీదేవి "అనుగ్రహము చేతనే. 
ఆమెకు కూడ బీ సామర్హ్యము హరియనుగ్రహముచేత నేర్చడినదే. సుఖదుః 
ఖములను ఇచ్చుట యరదును వానిని అనుభవించునట్టు చేయుట యందును 
ఈ వోషములను తెలియవలెను. శ్రీహరి యొక్క ఆజ్జవేత్‌ ఇతరులు మఖ్లాదుల 
నిచ్చుటకు సమర్హులు. ఐనను అనుభవము మాత్రవవ్‌ శ్రీ శ్రీహరియే సర్వజీవులకు 
తెచ్చిఇచ్చువాడు సుఖదుఃఖాది భోక్సృత్వము జీవుల విషయమరీదే; జడ 
విషయమందు కాదని తెలియవలెను. కనుక పై శోరమందు బ్రహ్మదేవుని 
యొక్క శక్తిని చెప్పునట్లు ఆపాతతః తోపింీచేయుచున్న విషయమును 
వదలి అప్రసిదార్హమును చేప్పుచున్నామని శంకింపకూడదు. ప్రకృతి పురుషు 
లిర్వురును కారణీభూతులనుటకు” ప్రకృతిం పురుషంచైవ విధ్యనాద్‌ వుభావపి" 
అనెడు స్కృతియే (ప్రమాణము. 


10. ప్రకృతి పురుషులు వేని వేనికి కారణభూతు లనుట తెలిసిన 
దేవహూతి వారిరువురి యందు కలవ్యత్యాసమును గూర్చి తెలిసికొనుటకు 
సమయము చిక్కినదని వారిరువుర విషయములను గూర్చి ప్రన్నించుచున్నది. 
పురుషోత్తమ! అస్య=ఈ జగత్తునకు, కారణయోః ;రారణభూతులైనట్టియు 
చాఇంకను ణ్‌ సూక్ష్మరూపల్టైన ఈ జగత్తు, యదాత[కం= 
ఎవరిచేత వ్యాప్తమైనదో తట్టి ప్రకృతి పురుషుల యొక్క, లక్షణం=అసాధారణ 
ధర్మమును, బ్రూవ్‌=తెలువీము. 

11. శ్రీహరి అనంతుండు. ఆతని స్వరూపము బుద్ది కర్ణముకావలెనన్నచో 
వై లక్షణమును తెలియవలెను. అది తెలిసినచో 'సఆద్యిన్నుండైన వాయ 

హరి యని సులభముగా నర్జమగును. అందుచేత మొదలు కపిల మహర్డి 
ప్రకృతి లక్షణమును చెప్పు చ్‌న్నా డు. యత్‌=ఏతత్త్వము, త్రిగుణంప 
త్రిగుణాత్మకమైనదో, అవ కంయిక్ష మైనదో, నిత్యం=నాశములేనిదో, 
శీదసదాత్మకం వరా [క్తావ్యకమైన న్య శ్వరూపము గలదో, అవోషం=తానుదేని యొక్క 
కార్యమును కాదో, 'వోవత్‌ామపొత తృత్ర్వాది కార్యములతో కూడు కొనియున్ల 
దియో, తత్‌ ప్రధానం తత్త్వంాప్రధానమని పిలువఠుడెడు ఆ తత్త్వము 


176 భాగవత సుధాలహరి 


జానులు, ప్రకృతిం ప్రామాజాప్రకృతి యని పిలుతురు. ఈ శ్ఞోకమందు 'త్రిగుణం' 
తీసు నదే ప్రకృతి నిజమైన లక్షణము. తక్కిన వోషణముల్లు దాని స్వరూపమును 
స్పష్టపజచును. ఇచ్చట ప్రకృతి యనెడు శబ్బముచేత జడతత్ర్వమును 
తదఖిమానినియైన లక్ష్మీదేవిని గ్రహింపవలెను. 'సత్త్వరజస్తమో గుణముల 
కభిమానిని శ్రీభూదురా రూపిణియైన లక్ష్మీదేవియు. ఆగుణములను 
ప్రవర్తించునట్లు చేయుమ్‌న్నది. కనుక శబ్లాది గుణములుగల జగత్తునకు 
ఆమె ఉపాదానశారణ మనిపీంచుకొనుచున్నదీ. కనుక ఎక్కువగా మవాత్తత్ర్వమే 
శరీరముగాయల బ్రహ్మదేవుని సృష్టికి కారణ మగుటవలన లక్ష్మీదేవి ప్రకృతి 
యనిపించుకొనుచున్నది. ఈమెయ్‌ అవ్యక్త, వ్యక్తావ్యక్త, వ్యక్తులనెడు మూడు 
రూపములతో కూడియున్నది. సృష్టి కర్మమం దామె ఉదాసీనురాలైయుండును. 
అప్పుడామె అవ్యక్త, సృష్టింపవలెనన్‌ ఇచ్చా వోషము నంది నప్పుడు వ్యక్రావ్యక్త, 
మహత్తత్తా;ది కార్యములందు వ్యాపించినపుడు వ్యక్తమైన స్వరూపము కలది. 
ఇట్లే జడరూపమైన ప్రకృతికి కూడ మూండు రూపము లున్నవి. ప్రధానమైన 
సూక్త్మావస్త యం దున్నపుడు అమె అవ్యక్త అనిపించుకొనును.. తర్వాత 
తత్త ములీకారణమయ్యెడు అవస్టయందు (ఉపాదానమైయున్న పుడు) వ్య్తావ్యక్త 
స్వహపయని పించుకొనును. మీహదాది తత్ర్త్వములుగా పరిణామమందిన 
అవస్థయందు 'వ్యక్త'అనిపించుకొనును. ప్రధాన మనలా శ్రీహరి వ. ప్రధాన 
మైనద్‌ని అర్హముకాదు. సమస్త్రకార్యములందు ప్రధాన మగుటచే ప్రధాన 
మని పేరు. దీనికి ప్రమాణము. 

“వర్తావగ్తాత్యకం యత్తత్‌ విద్యాత్పద సదాత్మకమ్‌, 

అసరా వలానవ్యక్హా సిస్ఫక్షు రుభయాత్మికా 

వ్యక్రైవే కావ్యరూపాత్తు ప్రకృతి స్తివిధా మతా, 

కార్యత స్పాప్రధానత్వాత్‌ ప్రధానమితి క్తీర్యతే 

అవాశేషాహ్యకార్యత్వాత్‌ సాచ శ్రీ విమ సంశ్రయా." 

ఇచ్చట వోష మనేశా కార్యమని అర్థము. 

"వోశేషం కార్యముద్దిష్ణం వోషాదృశ్యతేయతః"” అన్నదే దీనికి ప్రమాణము. 
దీనిచేత "అవోేషం విశేషవత్‌" అనుచోట విరోధమును కూడ పరిహరించిన 
'టెనది. 

పురుషోత్తమ! ఈ జగత్తునకు కారణభూతు.యను స్తూలసూక్ష్మ భూతమైన 
ఈ జగత్తునందు వ్యాపించిన ప్రకృతి పురుషుల యొక్క అసాధారణ ధర్మ 
లక్షణములను తెలుపుము. 

కపిలుయనుచున్నాయడ. సత్ర్వర జస్తమోగుణాత్మకమైనదే జడప్రకృతి. 
దీనికభిమానియే చేతన ప్రకృతి. చేతన ప్రకృతి సూక్ష్మమైనది. దీనికి నాశము 
లేదు. వ్యక్తావ్యక్త మనెడు అవస్థనుకూడ పొంది యుండును. ఈ చేతన 
ప్రకృతినెవ్వరును సృష్టింపలేదు. దీని నుండి యే మవాత్రత్త్యాదులు పుట్టుచున్నవి. 


తృతీయస్కంధ షడ్వింశాధ్యాయము 177 


కార్యములకు ప్రధాన మగుటచే దీనికి ప్రధానమని పేరు. ఈ సత్త్వరజస్తమో 
గుణములకు క్రమముగా శ్రీ భూదురా రూపములతో లక్ష్మీదేవి అభిమానిని, 
ఆమెయే గుణ (ప్రవర్తకురాలు. అందుచేత త్రిగుణాత్మకమైన జగత్తున కామె 
బెపచారికముగా ఉపాదానకారణ మనిపించుకొనుచున్నది బ్రహ్మదేవుని సృష్టికి 
కారణ మగుటచేత ఈమెకు ప్రకృతి యని పేరు స్థష్థార్యేమం దుదాసీనురాల్‌ 
ఉన్నపుడు అవ్యక్తురాలు. సృష్టింపవలెనని కోర్కి కల్గినపుడు వ్యక్తావ్యక్త 
మహదాది తత్త్వములందు వ్యాపించినపుడు వ్యక్త స్వరూపిణి. జడ ప్రశృతికూడ 
సూక్ష్మావస్టయం దున్నపుడు అవ్యక్తమనిపించు కొనును. దాని యందలి 
పరిణామకీక్తి బయటిక్‌ కన్పించి నప్పుడు వ్యశ్తావ్యక్త స్వరూపము కలది. 
మహత్రత్త్యాదులుగా పరిణామమంది నప్పుడు వ్యక్తమనిపించుకొనును. 

12. మహదాది తత్త్వములు ప్రధానము యొక్క కార్యములన్నారు. 
ఐదు, ఐదు, నాలుగు, అటు పది వీనిచేత బ్రహ్మ పరిపూర్రమైన - అనంగా 
వీని కంటెను హెచ్చు త్‌త్త్యములు లేని ఏతతాఈచమేర్వింశతికమైన, 
గణం=సమూహమును, ప్రాధానీకంా ప్రధానము యొక్క కారణమని విదుః 

13.14. అవి ఏవి అనలా చెప్పుచున్నాయడ. భూమి, నీరు, అగ్ని, 
వాయువ్వు ఆకాశము. ఇవి ఐదు పంచభూతీములు. గంధరసరూప శీ 
న తన్మాత్రలు. తావంతిాఐదే, అవి, మేౌనాకు, మతాసాఇష్టముల్‌ 
త్వక్‌చక్తుక్రోత్ర జిహ్వా ఘ్రాణ, వాక్స్‌ పాద, కర శిశ్న గుదం=జీవీ పది 
ఇంద్రియములు. 

15. అంతరాత్మనకాలోపలి ఇంద్రియమైైన మనస్సునకు, లక్షణరూపయా= 
బుద్ది నిశ్చయమునకు, మనన్సు సంశయమునరు, అహం=-కారణము అభిమానమే 
అపాంకారము. స్మరణకుకోరమైైనది చిత్తము. ఈ లక్షణములతో కూడిన 
వృత్యా=వ్యాపారము చేత బుద్ది మనస్సు, అహంకారము చిత్తమని, చతుర్ధ= 
నాలుగు రీతులుగా భేదం, లక్ష్యతే=కానవచ్చుచున్నది. 


బుది రధ్యవసానాయ సంశయం కురుతే మనః, 
అభీమానోరహ్యహంకారన్చిత్తం స్మరణకారణమ్‌. 


16. తత్త్వముల సంభ్యానమును ముగించుచున్నాయ. బ్రహ్మణః 
ప్రగావతత్తము. దానికభిమానిద్రైన లక్ష్మీదేవి యొక్క, యజాఏ, సన్నివేశః 
=స్రంసానవోషము కలదో అది. ఏతావాన్‌ ఏవ=ాఐరువది నాలుగనియే, సంఖ్యాతః 
=లెక్కింపుడినది, మయా=నాచేత, తవానీకు, ప్రోక్తః యణాలఃజశాలమని 
దేనిని పిలుతురో, సజాఅది, పంచవింశకఃాఇరువది యైదవతత్ర్వ్యమని 
తెలియవలెను. కాలాత్మకుండైన శ్రీహరిని పై గుంపునందు చేర్చక ఆయిగా 
చెప్పుట చేత అతండు ఇతరుల కధీనుయడ కాండని తెలిపినట్రైనది. లక్ష్మీదేవి 
కూడ శ్రీహరిని విడిచి ఉండదు కదా! ఆమెయు నతని వలెనే ఇతరుల 
కధీనురాలుకాదు. కనుక పై గుంపునందామెనుకూడ చేర్చుట న్యాయము 
కాదుకదా? అని పూర్వపక్షము. కాని హరిస్తు నిర్గుణం బ్రహ్మ న్త్రీ బ్రహ్మ 


176 భాగవత సుధాలహరి 


సగుణం స్కతమ్‌, తదంగ జాని తత్త్వాని తస్మాత్త ద్రూపముచ్యతే. "అనెడు 
ప్రమాణముచేత తత్త్వము లక్ష్మీదేవి అంశమునుండి పుటుటచేత అది ఆమె 
స్వరూపమే అనిపించు ప. . కనుక ఆమె యందు అబీ లెక్కింపవలెనను 
అభిప్రాయముతో ఆఅ గుంపులో చెర్పనైనది. కార్యకారణముల కభేద మగుటచేత 
లక్ష్మిని సగుణురాలుగా చెప్పవలెనని యర్హము. 

17. జన్మింపనటి శిశువునకు పేరు పెట్టినట్టు కాలమునకు పరమాత్ముడను 
పేరు ఎట్లు చెల్లునో పరమాత్మ లక్షణమీ వీంతవరకు చెప్పలేదు కదా! 
అనయా చేప్పుచున్నాడ. వోప్రాక్స్‌త జనులు కానివారు, అవంకార విమాఢసు 
=నేనే క్రర్తననెడు అహంకారముతో, నాదే ఇది యను మమకారముతొ 
మిథ్యా జ్ఞానియై యున్నట్టియు, ప్రకృతిం ఈయుషజాత్రిగుణాత్మక ప్రకృతి 
చేత బద్దోంజ్జైనట్లి, కర్తుణాపీరాధీనమైన క్తర్తకు, యతః=ఏ పరమాత్మనుండి, 
భయం=జీననమోణరూపమైన సంసారము, (భవతిాఅగుచున్నదో) తతాఅట్టి, 
పౌరుషంావృదయస్దితుడైన శ్రీవరి యొక్క ప్రభావంచఅతిశయముగా వ్యాప్తమైస్‌ 
రూపమును ఇంకనీ పురుషాకారుడైన రుద్రదేహస్తుడైన రూపమును, కాలంా 
శాలమని ప్రామజాప్రమాణ పురన్సరముగా తెలిపెదరు. పైన చెప్పిన అర్హముచేత 
పురుష లక్షణమును చెప్పుమనలా కాలమును వివేచించినదెందులకీ? అను 
ప్రశృకు కూడ నుత్తరమిచ్ళినప్పైనది. పృద్ధతుయైన పరమాత్మకు పురుషుయని 
పేరే. వానికే కాలమనిపించు కోనెడు రెండు రూపములున్నవి. ఒకటి సర్వత్ర 
వ్యాప్తమైనది. మణియొకటి రుద్రదేహస్థమైన సంవోరకరూపము. ఈ విషయమును 
సూచించుటకే భాగవతమందు రెండుసారులు కాల పదమును ప్రయోగించి 
నాయ. రుద్రదేహస్టమైన రూపముచేత బద్దులైన జీవులు సంసారరూప భయమును 
పొందెదరు. ( - 

పురుషో హృదిస్తః పరమః కాలస్ఫర్వగతో హరిః, 

అథవా రుద్రదేహిస్తో హరిః కాల ఇఅతీరితః. 

తాత్పర్యము: భూమ్యాదులు పంచభూతములు. గంధాదులు వీనితన్మాత్రలు 
కర్రత్వక్‌ నేత్ర జిహ్వా ఘ్రాణ వాక్సాణి పాదశిన్నపాయువులు జ్ఞాన 
కర్మేంద్రియములు. వెరసీపది. నిశ్చయాత్మకమైన వ్యాపారము గలది మనన్స్‌. 
అభిమాన వ్యాపారకము అహంకారము. స్మరణ వ్యాపారముగలది చిత్తము. 
ఇవి యన్నియు అంతః కరణ భేదములు. ఇవి నాలుగు. వెరసి ఇరువది 
నాలుగు తత్ర్త్యములు. ఇవి యన్నియు ప్రధానము యొక్క కార్యములే యని 
విజ్ఞు లందురు. సగుణ (బ్రహ్మమని పిలువణుడెడు లక్ష్మీదేవిచేత 
అభమన్యమానమైన ప్రకృతి వోషములు ఇరువది నాలుగే. దానికంటె హెచ్చుగా 
లేదు. ఇశ ఇతరుల అధీనమున లేని స్వతంత్రుయడైన కాలమనెడు శ్రీహరియే 
ఇరువది యైదవ తత్త్వము. ఇట్లు శ్రీహారి తత్త్వము సమగ్రముగా జ్ఞానులు 
తెలియుదురు. అహంకారబద్దుడై ప్రకృతి బద్దులైన జీవుని జనన మరణీరూప 
సంసారమందు దొరలు నట్టార్చిన శ్రీహరికి రెండు కాలరూపములను విజ్ఞాలు 


తృతీయస్కంధ షడ్వింశాధ్యాయము 170 


వర్షింతురు. (1) త్తీహరి హృదయస్రితు.డైన కాలరూపము. మరియొక్కటి 
రు ద్రదేవాస్తుడైన పురుషాకార రూపము ఇదియే సంవోరరూపము. సంసారమునకు 
శారణభూత్‌న్టైన రూపము. 


18. ఈ కారణముచేత కూడ కాలమనెడు పేరు శ్రీహరికి చెలందగినది. 
త్రుటి, లవము మొదలైన కాలభాగములకు కాదని చెప్పుచున్నాడు మానవి!= 
మనుపుత్రి! నిర్విశేషస్యకార్యమందు ఉదాసీనముగా నున్న, గుణసామ్యస్యా 
బ్రవ్మప్రళయరూపమైన వ్యవస్తతో కూడిన, ప్రకృతేజాప్రధాన తత్త్యాభిమానియైన 
మూల లక్ష్మీదేవికి, చేష్తా=శ్రీ భూదురా రూపముతో సృష్టియందు, ఇచ్చ 
కల్షియండుట అను చేష్టయి(స్ఫూర్తియతావ శ్రీవారి చేత, భవీతాఅగుచున్నదో 
స$ీ భగవాన్‌ కాలః ఇటీ ఉపలక్షితః= తెలియడుడును. ప్రకృతిచేష్టా ప్రదుండను 
ఈ లక్షణము లక్ష్యృభూతుండైన శ్రీహరియం దుండుట చేత అలో వ్యాప్తికూడ 
లేదు. ఇదియే శ్రీహరి యొక్క లక్షణమని తెలియవలెను. 


తాత్పర్యము: కార్యమునం దుదాసీనురాలు ప్రళయావస్థను పొందునదైన 
ప్రధానతత్త్వాభిమాని మూల లక్ష్మీదేవికి శ్రీ శ్రీభూదుర్లా రూపములేచేత స సృష్టియందు 
కోర్కెకల్లునట్టు శ్రీహరియే (ప్రేరేపించును. అందుచేత నతండే కొలమని 
పించుకొనువోండు. తన ఇచ్చచేత శ్రీహరి సమస్త్రప్రాణుల హృదయము 
లందు చ. ఉండి పురుషుండని పించుకొనును. ఈ రెండు 
రూపముల కే జేదమును లేదు. 


19. ఈ శ్చోకమందు కాలరూపమునకు పురుషరూపమునకు భేదము 
లేదని చెప్పుచున్నాడు. యః భగవాన్‌, ఆత్మమాయయా= =త్రన స్వరూప 
భూతమైన ఇచ్చచేత, సత్మానాంా =సమస్త ప్రాణుల యొక్క అంతః =లోపల 
(హృదయమందు) పురుషరూపే పేణాఅంతర్యామి స్వరూపముతో, బహిజబయటి, 
కాలరూపేణావ్యాపక రూపముతోను, సమన్వేతావ్యాపించి యున్నాంో, సః 
ఏషజఅతండే ఇతండు కనుక ఈ రూపములందు భేదము ఉన్నదను 
దోషశంకలేదు. 

20 ప్రకృతికి చేష్ట నొసంగె ననిపైన చెప్పినాడ కదా! ఆ ప్రకారమును 
వివరించుచున్నాయడు. 'పైవాతాప్రకృతి "యందు క్షోభను కలిగించిన నారాయణ 
రూపమునుండి, క్షుభితధర్మిణ్యాంాసృష్టించు కోర్మెయను పోష ధర్మము 
నొందిన ప్రధాన తత్త్వాభిమానియైన లక్ష్మిదేవి వలన వ్యక్తమైన, అస్యాం 

యోనౌ=తనభార్యయైన శ్రీ నామకు రాలియందు, పరః పుమానొప్రకృతి 
క్రోధభకుడైన నారాయణ రూపమునుండి వ్యక్తుథై, యెన పురుషోత్త ముండైన శ్రీహరి, 
విర్యంారేతోరూపమైన తన వీర్యమును, అధత్త=ఉంచెను. సా=అట్టు ప్తరుష 
నామకుండైన శ్రీహరి యందు రేతోధారణము "సాందిన శ్రీదేవి, హిరన్మియం= 
కనకమయమైన, మహత్తత్త్వ =మహత్తత్ర్యమును, అసూత=ప్రసవించెను. 


180 భాగవత సుధాలహరి 


ప్రకృతేః క్రోభకం రూపం దైవం నారాయణాభిధమ్‌, 

ప్రకృతా మహతః స్రష్టా పరమః పురుషోత్త మః. 

ఇట్టు చెప్పుట చేత శ్రీహరి కూడ అమోఘమైన వీర్యము కలవాడని 
చెప్పిన ప్టేనది. 

21తమసా గూఢమగ్రేప్రళయకాలమందు సమస్తమును తమస్సుతో 
నావృతమై గూఢమై యుండునను శ్రుతి ప్రకారము, ప్రకృతి చెత గూఢమైన 
జగత్తు దైవనాయకుడైైన శ్రీహరి ఎట్టు వ్యక్తపణిచెను? దానిని వివరించు 
చున్నాయ. రూటసః స్థకబ్రవ్మది సర్వజీవ సముదాయము యొక్క ఆధారభూతుం 
డైనట్టీయ, ఆత్మగత్‌ం-అందుచేతనే తన యుదర మందున్న, విశ్వరాజగత్తును, 
వ్యంపిన్‌వ్యక్తమొనర్చవలెనను ఇచ్చగల, జగదంకురజాతన ఆశ్రయముతో, 
జగత్తునానందపజచెడు పరమపురుషుడు, ఆత్మప్రస్వాపనంజతనయోగనిద్రకు 
కారణమైన, తీవం తమజానిబిడమైన అంధకారము, స్వతేజసా=తన స్వరూప 
ప్రభచేత, అపిబత్‌=నాశమొనర్చెను. పోంగొప్టెనని యర్హము. 'జగదంకురః' 
అనెడు పదమునకు జగత్తు యొక్క అంకురముిఅనలా వమికొసమని అర్ధమొనర్చ 
రాదు. 'నిర్వికారః అక్షరః ౩ పద్ద అనెడు గ్రతి హ్రూరము ఈ అర్థ మయ్మేక్తము. 
అందుచేత- 


'"అంకే రమయతే యస్మాత్‌ 'కేశవో జగదంకుర౩, 

మహాంతం యోంసృజత్‌ జీవమోహకం చ తమో5గ్రసత్‌”. 

అనెడు ప్రమాణముతో పైనచెప్పిన అర్హమే సరియైనది. 

22. దైవనామకుంజైన శ్రీహరినుండి అభిష్యేక్తుడై జెన్‌ పరమ పురుషుజైన 
శ్రీహరి నుండి మహతీ త్తత్త్య సృష్టిని చెప్పి ఇప్పుడు "మహత్తత్ర్వము నుండి 
అభిమన్యమానమైన చిత్తము యేక్క సృష్టిని చెప్పుచున్నాండు- యత్తత్‌ఏ 
మహత్తత్త్యము (తదతమైన భగవద్రూపమీు) స సత్త్యగుణం=పూర్ణానందాది 
గుణములు కల్గినదో, స్యచ్చంాపద్ధమైనదో, శాంతం=కల్మషమ లేనిదో 
స్రిమితమ్రైనదో, ఫీగవతణాశ్రీ హరి యొక్క పదం= =స్వరూపము, యచ్చాదేనిని 
(జ్ఞానినః=జ్ఞానులు) వాసుదేవాఖ్యం=వాసుదేవుండని, ఆహుజాపలికిరో, 

తత్‌(తస్మా్స) ఆవాసుదేవ రూపమునుండి, మహదాత్మకంామహత్త త్రము 
నుండి అభిమన్యమైన, చిత్తంసమస్త ప్రాణులచిత్తములును, జాయతే= 
జన్మించును. ఇక్కడ మహత్తత్ర్వ నియామకుైన వాసుదేవుని రూపము 
నుండి చిత్తము యొక్క సృష్టియైనదని తెలియవలెను. 


"తదేవ వాసుదేవాఖ్యం మహత్ర్తత్ర్వ నియామకమ్‌", 
సత్త శల్దేన చోచ్యంతే పుర్దానందాదయో గుణాః”. 


తృతీయస్కంధ షడ్వింశాధ్యాయము 181 


అను ప్రమాణము ననుసరించి పై యర్థము చెప్పణుడినది. చిత్తమునకు 
వాసుదేవుండే జనకుయనుటరకు- 

'' మహత్తత్ర్య గతో యోరసౌ వాసుదేవాభిధో హరిః, 

సచిత్త జనకః ప్రోక్తః ప్రాణినాం హి పృథక్‌ పృథక్‌". 

అనెడు వాక్యమే ప్రమాణము. 

23. కారణమందున్న గుణములు కార్యమందును అనువర్తించును అనెడు 
వ చిత్తము యొక్క లక్షణమును చెప్పుచున్నాయ. 

షన ర్భలముగా ” నుండుట, అవి కారిత్వంజకొద్దిగా వికారము నొందుట, 
చే =ప్రసన్నముగా ఉండుట, ఇతి=లఅని, యథో=ఎట్టు, అపొం=నాటికి 

పూామిప్టటైన, ప్రకృతిః=ఏ నిమిత్తము లేక తెల్లగా నురడుట స్వభావమో 

(తథ్రా-అట్సీ) వృత్తభిః -స్యభావములనుండి, చేతసజెవిత్తము యొక్క లక్షణం= 
అసాధారణ లక్షణము, ప్రోక్తం=చెప్పడుడినది. అనణా ఈ గుణములు 
చిత్తము యొక్క స్వభావములని అర్థము. "అవికారత్యము" అనగా విశారమే 
లేక యుండుట అనీ అర్దము చెప్పరేదు. "ప్రిమితోదక చిత్తాదే రవికారోకల్ప 
విక్రియా"” స్రిమితమైన *రిట్రవలై" ఉండెడు చిత్తము యొక్క స 
మనంగా చిత్తవికారమే పై చెప్పిన ప్రమాణము ననుసరించి అల్బవికారము 
అవికార మని అందురు. 


24. మహత్తత్ర్త్వము నుండి ఏర్పడిన అహంకార తత్త్వము యొక్క 
సృష్టిని చెప్పుచున్నాడు. భగ్రవద్యీర్యసంభవాతాన్రీ హరి యొక్క వికారము 
నుర్‌డి పుటిన, వికిరాణాతాశ్రీ పౌర యొక్క ప్రేరణ చేతనే వికారమును 
పొందిన, మేహత్త త్రత్వాతీ మహతి త్యము నుండి, క్రియాశక్తి జమనస్త త్యాదుల 
కంటెను జానాధికమైనను మహత్రత్ర్రము కంకు జ్జాన న్త్తి తక్కువకాదని 
(క్రియాశ్రక్తియే హెచ్చుగా నున్న, అహంరికారః న! త్రివిధజా 
మువ్విధములుగా, సమపద్యతాఏర్పడినది. ఇచ్చట అహంకారతత్త్వ్యము కేవల 
(క్రియాశక్తి యనియే చెప్పరాదు." ఇది జానకక్తిగా కూడ నగును. కాని 
మహత్తత్త్వ మున్నంత జ్ఞానశక్తి లేకపోవుటిచేత దీనిని క్రియాశక్తి యనియే 
అందురు. 


ట్‌ మహాన్‌ అహంకార క్రియాధిక్క 
'కరా పేక్షయాసో5పి జ్ఞానాధిక ఉదాహృతః. 


అను ప్రమాణము ననుసరించి మనస్తత్త్వాదుల కంటె దీని యందు 
జాన శక్తి అధిక మనియు మహత్రత్ర్యము కంటె జ్ఞానశక్తి అధికమని 
తేలియవలెను. అహంకార తత్త్యమందు జొనకక్తి లేదని చెక్ఫీరాదు. అప్పైనచో 
అహంకార తత్త్వమందు రెండు శక్తులున్లో వని చెప్పుట దోషయుక్ర మగును. 


25. వేరువేరు పేరులతో మూడ న చెప్పుచున్నాడు. యతః 
=ఏ మూడ విధములైన అహంకారములనుండి, మనసజమనస్సునకు, 


182 భాగవత సుధాలహరి 


ఇంద్రియాణాం= ఇంద్రియములకు, మహతాంభూతానాంచప్పథివ్యాది భూతము 
క భవకాఉత్పత్తి ఏర్పడెనో, సజాఆ తత్త్వము వైకారికు తైజస, తామస 
మని పిలువణుడును. 

26. మజియొక ్రూరముగా అహంకారము యొక్క మూయ విధములను 
చెప్పుచున్నాడు. ల్‌ మందు ప్రథమావిభక్తి పంచమ్యర్దములో ఉపయో 
న తెలియవలెను. అధిదైవం (అధిదైవాత్‌)=దిగ్‌ఖీమాని మొదలైన 
దేవతాసృష్టికె ఉన్నట్టి, వైకారికం (వైకారికాత్‌)=పైకారిక మనెడు అహంకారము 
నుండి, న మొదలైన దేవతలు, జాతావాజన్మించిరి. త్రైెజనః 
(తైజసాత్‌) =త్రెజసాహంకారము.. నుండి, బుద్దాబుద్ధిక్సి అనంగా వాక్కునకు 
అభిమానియైనీ ఉమాదేవియు, ప్రాణశ్చ=అహయారిక"ప్రాణమనెడు దేవతయు, 
జాతా=బన్మీంచిరి. అర్ధమాత్రం= శబాదితన్మాత్రలు, తామస్య(తామసాత్‌ 
=త్రామసాహంకారమునుండి వర్పడినవీ లేక అర్హమాత్రంంతామసాహంకారము 
శబాది తన్మాత్రలకు నిర్మాత. అందుచేత "సణవ్యతికరః ఇఆశాంత ఘోర 
మూఢభావములకు వ్యంజకములైన, సత్త్వ 1 రజస్తమో గుణసమూహముకల 
అహంకారము, త్రివృకశ =చ్ర రీతీగా మూయ భాగములైనది. 

తాత్పర్యము: నారాయణ రూపమునుండి ప్రకృతి యందు క్షోభ ఏర్పడినది. 
వ ప్రధాన తత్త్వాభిమాని యైన లక్ష్మీదేవి యందు సృష్టింపవలెనని 
ఇచ్చ శ్రీహరి ఏర్పజచెను. ఆమె నుండి సృష్షికి కారణమైన ట్రీ! రూపము 
వ్యక్షమైనది. నారాయణ రూపమునుండి వ్యక్తుడైన పురుషోత్తమ నామకుశైన 
శ్రీవార్‌ శ్రీదేవి యందు విర్యమునుంచెను. జ. "హేరణ్మ యమైన మవాత్తత్త్రము 
ఆమె నుండి ఏర్పడినది అఆ పరమ పురుషరూపము “బ్రహ్మాది సమస్త జీవ 
సముదాయమునకు ఆధారము. ఆ రూపము యొక్క ఉదరమందే "సమస్త 
జగత్తును అడ యుండెను. దానిని వ్యక్త మొనర్చవలెనని ఆతయడ ఇచ్చించి 
నాయ. తాను ఆశ్రయభూతుండై జగత్తునానందపజచెడు శ్రీహరి తన 
యోగనిద్రకు కారణమైన నిబిడాంధకారమును తన ప్రకాశము చేత నాశ 
మొనర్చెను. హిరణ్మయమైైన ఆ మహత్తత్ర్య్వమునకు వాసుదేవుంే నియామకుయడ. 
వాడ పూర్ణానందుయ. కాలుష్యము లెని వాయ. కనుకనే ఆ మహత్తత్త్వము 
సాత్త్వికము” శకము స్రిమిత మైనది. ఈ మహత్రత్త్వ నియామకుండైన 
వాసుదేవుని రూపీమునుండి ప్రాణులచిత్త మేర్చడును. నిర్మలముగా నుండుట 
స్వల్చ్బమోారము నందుట, ప్రసన్నముగా నుండుట చిత తృముయొక్క స్వాభావిక 
లక్షణములు. నీ రెట్లు స్వాభావికముగా స్వచృమైనదో అట్తే చిత్తము కూడ 
స్వాభావికముగా పై పె గుణములతో కూడి యున్నదని యర్ధమ్‌. ఫ్ర్‌హరి ఇచ్చ 
ననుసరించి మహత్తత్ర్యము వికారము నంది మూయ విధీములైన అహంకార 
తత్త్వ్యమునకు కారణ మయ్యెను. ఈ అహంకార మందు మహతా 
కంటెను జ్ఞానశక్తి తక్కువ. అందుచేతనే దీనికి (క్రియాశ్తక్తియని ప్రసిద్ది 
దీనిలో మొదీటిదైన వైూరకాహంకారము మనస్త త్త్య్వమునకు కారణము. రెండవపే 


తృతీయస్కంధ షడ్వింశాధ్యాయము 183 


తామసాహంకారము. దీని ముండి ఇంద్రియతత్త్యము లేర్పడినవి. మూండవది 
త్రామసాహంకారము. దీని నుండి పంచమహాభూతము లేర్చడినవి. 
వైకారికాహంకారము నుండి దిగభిమానులైన దేవతలు. తైజసాహంకారము 
నుండి బుది కభిమాని యైన ఉమాదేవి, తహంకారిక ప్రాణులు జన్మించెను. 
తామసాహరీవారమునుండి బబ్లాది తన్మాత్రలు జన్మించెను. ఈ త్రిగుణాత్మకమైన 
అహంకారము శాంత ఘోర మూఢ భావములకు వ్యంజకము. 


27. అహంకార తత్త్వము సూక్ష్మమైనది. స్తూలమైనదని రండు విధములు. 
అనంగా వైకారిక, తైజస, తామసికములనెడుీ విభాగము లేనపుడు అది 
సూక్ష్మమనీపేంచు కోనును. ఆ విభాగములను పొందినపుడు స్తూలము. ఈ 
రండు విధముల అవసయందును అభిమాని ఎవరని చెప్పుమున్నాయ. 
యం౦=ఏ, భూతేంద్రియే మనోమయం౦ం=పంచమహాభూత ములు, జ్తాన 
కర్మేంద్రియములు మనస్సునకు కారణమైన (ముఖ్య (ప్రవర్తకుండేన) 
సహ స్రశిరసం=అనంతశిరస్సులుగల, అనంతంచగుణదేశ కాలములతో అంతము 
లేన్తి పురుషం=త్రీహరిని, సంకర్షణాఖ్యం, ప్రచక్షతే= చెప్పుదురో, అతయ 
సూక్ష్మాహంకారతత్ర్యమునకు నీయామకుయ. ప్రద్యుమ్న నామకుండైన 
శ్రీహరిస్తూలాహంకారమునకు నిమాయమకుండు. వీరిద్దరును అవస్తాభేదము 
చేత ఒకరే. తత్త్వమునకు అభిమానులైన ప్రద్యుమ్నుని వేరుగా చేప్పలేదు. 
'సాక్షాత్‌ అను పోషణము నిచ్చి 'సందువలన 'సంకరణ, ప్రద్యుమ్న, 
అనిరుద్ధరూపములతో ్రేరితుడైన వేయిపడగలు గల, అనీంత=ఆదిశీషుడా 
మూంీ విధములైన అహంకార త త్తములకు అభిమాని యని తెలియవలెను. 


సంకర్షణాఖ్యస్తు హరిః రక సారరంయాడుల. 

స్థూలాహంకార నియమో విష్ణుః ప్రద్యుమ్న నామకః. 

మహత 'త్తత్త్యాది జీవాస్తు బ్రహ్మశేషోజంగజ స్త సథా. 

28. అవాయార లక్షణమును చెప్పుచున్నాడ. అవాంకృతేః=మువ్విధములైన 
అహంకార తత్త్వ్యములకు క్రమముగా కర్పత్వ, కరణత్వ, కార్యత్వములు 
లక్షణములు. మొదటిదైన వైకారకాహంకారము మనస్సుగా పరిణామ మందుట 
చేత, మనస్సు నందు వ్యాప్తి యుండుట చేత దేహమునందు "ఈ దేహము 

నాది" యనెడు మమతను సృష్టించుచున్నది. అందుచే దానిని క్రర్త యనెదరు. 
తైజసావాంకారము ఇంద్రియమీలకు కారణము. ఇం ద్రియాభిమానులైన వారిచేత 
నియమీంపలుడిన ఇంద్రియముల ద్వారా జ్ఞా జానమును పుట్టించుటచేత కరణ 
మనిపించుకొనును. తామసాహంకారము పంచేభూతములకుమే తన్మూలకముగా 
పాంచభౌతికమైన దేహమునకు కారణముగా నుండుటచేత ఈ దేహము 
కార్యమనిపించుకొనుటచేత కార్యత్వ యుక్తమని చెప్పణుడును. అహంకారముచే 
నేర్పడిన పదార్థములందు అయాస్వభావములు తోచయచుండుటచేత అది 


184 భాగవత సుధాలహరి 


అదే అహంకార లక్షణమనెడు అభిప్రాయములో మజియొక్క లక్షణమును 
చెప్పుచున్నాయ. వాాఅథవా, శాంతత్వ 'ఘోరత్వ, మూఢత్వములు అహంకార 
తత్త్వము యొక్క లక్షణములు. దేవతల యొక్కయు, పితరుల యొక్కయు 
దేహజనకమైైన వెకారికాహంకారము సత్త్వగుణ ప్రచురముగా పుట్టటచే 
శ్హూత్మకుండైన శ్రీహరి యందు నిష్టను పొందించున దగుటచేత శాంతీమని 
పిలువలుడును. కరణము లనిపించుకొనెడు ఇంద్రియములకు కారణమైన 
తైజసాహంకారము సత్ర్త్వరజోగుణములు ప్రాచుర్యము చేత జన్మించినది. 
ఆ కారణము చేత జానేంద్రియముల నుండి అనేక విధములైన ఘోర 
పదార్హముల జ్ఞానమును కలిగించుటచేతను, కర్మేంద్రియములచేత అతిశయ 
'ఘోరములైన అనేక కర్మములు చేయించుట చేదను 'ఘోరమని' పిలువ అుడును. 
తామసాహంకారము పైెప్పిన రెండవహంకారములంతటి .జ్ఞానము 
పుట్లించకపోయినను తామన గుణపప్రచురములైన పంచభూతములకు కారణ 
మసీటచేత విమూజగమనిపించుకొనును. పై విషయములకు ప్రమాణము. 


"మనో రూపేణ కర్పత్వం దేహరూపేణ కార్యతా, 
ఇంద్రియాత్మతయాచైవ కరణత్వ మహంకృతేః 


యతో మనస్యహంభావః తస్మాత్‌కర్తా మనస్సృతమ్‌, 

స్వభావ, కర్పృజీవస్యత్వా సన్నోపాధి తద్యతః. 

కర్మజ్ఞానే కరణతా యతః కరణ మింద్రియమ్‌, 

కార్యం...డేహాస్సముద్దిష్టం ఉత్పాద్యత్వాత్పునః పునః 
-- శాంత రూపోదేవపితా "ఘోరః కరణసృజ్మత* 

తావత్‌ జానస్యాప్రకాన్నూఢో భూతపితాస్పృత:. 

ప్రజర్‌ - కో 

త్రిరూపోశయ మహంకారః శేష ఇత్యేవ తం విదుః. 


28. వైకారికాది అహంకార భాగములనుండి ముందుచెప్పిన మనస్సు 
మొదలైన వాని యొక్క వ్యుత్పత్తిని స్పష్టపజచుచున్నాయడ. వికుర్వాణాత్‌= 
వికారమును పొందిన వైఠారికాహంకారము నుండి మనస్తత్త్యమును, అజాయత= 
ఏర్పడినది. దాని లక్షణమును చెప్పుచున్నాయడ. యత్‌=ఏ ఈమనస్సు సంకల్ప 
వికల్చ్బము లనెడు వ్యవహార వోోషములతో, దేహే, వర్తతే, మజి యొక్క 
లక్షణమును చెప్పుచున్నాయడ. యతాఏమనస్సు నుండి, కామసంభవః=నానా 
విధములైన ఇచ్చల యొక్క జనన మేర్చడునో అట్టి మనస్త్రత్ర్వము పుట్టైనని 
భావము. 

29. దాని యభిమానిని చెప్పుచున్నాయడ. హృషీకాణాం=సమస్తేంద్రి 
యములకును, అధీశ్వరోనేత' యనిపించుకొన్న, శాందేందీవరశ్యామం=శరత్కాల 


తృతీయస్కంధ షడ్వింశాధ్యాయము 185 


మందలి ఇందీవరము వలె నీల వర్తవిశిష్పుండైనట్టియు, శనైజవ్యగ్రముగాని 
మనస్సు చేత, యోగిభిజాసనకాది యోగులకీత. సంసాధ్యంచధ్యాన మొనర్చం 
బడెడు యతాఏ. స్థూలాహంకారనియమకుడైన ప్రద్యుమ్న నుండి అభివ్యక్తుంం 
డైన, అనిరుద్దాఖం=కామపుత్రుడైన అనిరుద్దునియందు అంతర్యామిగా యున్న 
అనిరుద్తుండని, జానినజజానులు, విదుజాతెలియుదురో, అతండే ఈ తత్త్వమున 
నియామకు.డైనఅనిరుద్త్‌డ సర్వేంద్రియములకును నియామకుయని తెలిసి 
కొందురు. ఈ శ్లోకమునకీ మజియేక అర్దము కూడ చెప్పవచ్చును. యతాఏ 
మనస్సు, అనిరుద్దాఖ్యం=స్వాభావికమై నిరోధరహితమైన అనిరుద్దమని చెప్పం 
బడునో- ఆ కారణుముచేతనే సమస్తేంద్రియములను నియమించుట యందు 
సమర్తము, శరదిందీవరమువలె శ్యామవర్తము కలిగినదియో, తతాఅది, యోగిభిః 
=ప్రాణాయామాదుల నభ్యసించువారిచేతీ సంసాధ్యంాచక్కగా వశమున ఉంచు 
కొన శక్యమని, విదుజాజ్హానులు తెలియుదురు. దీనిచేత యోగాభ్యాసహాలకు 
మనస్సు నిరోధించుటకో సాధ్యమని తెలిపినప్లైనది. 

30. హేసతి! వికారమొందిన త్రైజసావాంకారమునుండి బుద్ది తత్త్యమేర్చడి 
నది. దీనినుండి, ఇంద్రియాణాం= ఇంద్రియములందు, అను గ్రీహాతొదోషము 
లేకుండుట అనెడు అనుగ్రహముచేత, ద్రవ్య స్ఫురణ విజానం=ద్రవ్యము 
(గ్రహింపడుడుట - దాని పోషజ్తానము ఏర్పడు చుండును. ఇటీ బుద్దితత్త్వము 
ప్పట్రినదని యర్హము. జ్ఞానము 'సామాన్యజాన మనియు. వోప్‌జ్తాన మనయు 
రెండురితులు. మ్పేనస్సుమేండి పుటు జానమేునకు సామాన్య జూసీమని పేరు. 
బుద్ధినుండి ఏర్పడునది వోషజ్ఞానము. న్న 

"సామాన్య మనసా జ్ఞానం వోషాత్‌ బుద్ధిజం భవేత్‌" 

అనెడు వాక్యము ప్రమాణము. " 


31. ఈ బుద్గితత్వము లక్షణమును చెప్పుచున్నాడు బుద్దేకా 
బుద్దితత్త్యమునకు, వృత్తిభిణదాని స్వాభావిక వృత్తుల నుండి, పృథక్‌ 
వేజు వేజుగా, సంశయజసంశయమని, అథ=ఇంకను, విపర్యాసజాభ్రాంతి 
జాన మనియు, నిశ్చయజనిశ్చయజ్డాన మనియు, చాఇంకను, స్కృతిః ఏవ= 
స్సేరణ మనియు, స్వాపజాఅజ్లాన్‌ మనియు, లక్షణముచ్యతేలక్షణమును 
చెప్పెదరు. అథాఅని చెప్పుటచజేత ఒకపే లక్షణము కాదు. లక్షణములు 
కలవని చెప్పినట్లైనది. విపర్యాసమనలా పదార్థము యొక్క సహజస్థితిని 
వదలి వేజురీతిగా తెలియుట. ఆ తత్త్వమును చూచి "ఇదే దీని తత్త్వము 
మజి యొక్కటి కాదు" అని గ్రహించుటయే విపరీత జ్ఞానము. దీనికి 
మిథ్యాజ్ఞాన మని పేరు. మనస్సు నుండి కూడ సంశయమేర్పడుచున్నది 
కదా! అప్పుడు బుద్ధికే సంశయ జ్జాన మేర్పడునని లక్షణ మెట్టు చెప్పితిరి? 
దీనికి సమాధానము. సంశయము రెండురీతులు (1) మానసికము (2) బుద్దినుండి 
ఏర్పడినది. నిశ్చయ జనక ధర్మములను చూచిన తరువాత మానసిక సంశయము 


186 భాగవత సుధాలహరి 


నివృత్త మగును. కాని బుద్దిజమైన సంశయము - ఎప్పటికినీ పోదు. "అచలః 
సంశయో బుద్దే! చలో మానస ఉచ్యతే". దీని చత స్వరూపభూతమైన 
సంశయము పోదనియు చెప్పిన కైనది. లక్షణము రెండు రీతులు. స్వరూపము; 
రెండవది భిన్నము. ఏ ధర్మము" చేత స్వరూపము తెలిసికొనుటకు సాధనమో 
అది లక్షణము. 


"యేన యద్‌బ్హాయతే వస్తుతత్త ల్లక్షణ ముచ్యతే, 
తత్స్వరూపం 'ప్పేథక్‌చేతి ద్వివధర కవయో విదుః”. 


అన్యథా జ్ఞానము, స్మరణము - వీని విషయమందు కూడ ఇప్తే 
యూహించుకొనవలెను. 

32. శ్రియాజాన విభాగశూకర్మేంద్రియ జ్ఞానేంద్రియములనెడు విభాగముచేత, 
ఇంద్రియాణాపదీ ఇంద్రియములు, తైజసాన్యేవాతైజసాహంకారము నుండి 
పుట్టినవే. వాని అభిమాన వోషములను చెప్పుచున్నాడ. ప్రాణస్యాఅవాంకారిక 
ప్రోఖమునకు, శ్రియాస్తి జకర్మేంద్రియముల చేత పని చేయించెడు సామర్శ్యమ, 
బుద్దేశాబుద్దియనెడి ఉమాదేవికి, విజ్ఞానశక్తితా=శ్రోత్రాది జ్ఞానేంద్రియముల 
నుండి విజ్ఞానమును పుట్టించు సామర్ధ్యము (కలదు) 

33. భగవద్వీర్యచోదితాతాశ్రీహరి యొక్క సామర్థ్యభూతమైన ఇచ్చనుండి 
(ప్రేరితమై, వికుర్వాణాతావికారమును పొందిన, తామసాచ్చాతామసాహంకారము 
నుండి, శబ్బ్దమాత్రంచశబ్దమనెడుగుణము (తన్మాత్ర యన్నమాటు) అభూత్‌= 
ఏర్పడినది. తస్మాతాఆ గుణమునుండి, నభఃజఆఅకాశము ఎర్చడినది. శబ్దగం= 
శబ్దములను తెలి పెడు, శ్రోత్రంచకర్ణమనెడు ఇంద్రియము ఉత్పన్నమైైనది. 

ఏ4 శబతన్మాత్ర యొక్క లక్షణమును చెప్పుచున్నాండు. అర్జాశ్రయత్వం 
=వీదైన అర్హీమును 'విషయూకరించుట (పదార్ధములను తెలుపుటీ) ద్రషుణ 
సర్వజ్ఞాఢైనీ శ్రీహరిని, లింగత్వం=తెలియపజీచు, నభసణాఆకాశము యెక్క 
తన్మాత్రత్వంచ౭ఒక్కటే గుణముగా నుండుటయు, శబ్దస్య3శబ్దము యొక్క, 
లక్షణం=లక్షణము, విదుజాతెలియుదురు. దీనికి ప్రమాణము. 

శబ్దేనైవయతో ద్దేయో హరిర్తింగంతు తస్యతత్‌, 
స్పర్శాద్యభావాత్తన్మాత్రా నభసశ్చేతి క్తీర్త్యతే. 

స్పర్శ్గాదయశ్చ తన్మాత్రాః ఇతరే పూర్వ సంస్గితే, 

తిష్టత్యేకోగుణోభూతే ప్రత్యేకం పంచసు స్థిత 
శబ్దో వూత్మకో నిత్యః ధ్వనిరాకాశ సంభవః 
ఆకాశ ఏవ సూక్ష్మస్తు ధ్వని రిత్యేవ శబ్యతే. 
స ఏవ వ్యజ్య మానస్తు భవే త్కర్డై కగోచరః. _ 


తృతీయస్కంధ షడ్వింశాధ్యాయము 187 


శ్రీహరి శబ్దము చేతనే తెలిసికొనజణుడు వాయగుట చేత శబ్దము 
శ్రీహరికి లింగ మనీపించుకొనుచున్నది. ఆకాశమందు న్పర్శాదులు లేకుండుటిచేత 
శబ్దము ఆకాశతన్మాత్ర యనిపించుకొన్నది. స్పర్శాదులు దానికి ముందటి 
గుణములతో చేరి యున్నను స్వభావగుణములుగా లెక్కింపడుడి భూతముల 
తన్మాత్ర లనిపించుకొనుచున్నవి. శబ్దము వర్పమని ధ్వనియని రెండు రీతులు. 
వర్దాత్మక శబ్దము రెండురీతులు. ధ్వన్‌ ఆకాశీమందు జన్మించును. 
సూకాకాశమునకు ధ్వని యనిపేరు. వ్యక్తమైన ఆ శబ్దము కర్ణమునకు 
మాత్రమే విషయమై యుండును. 


తాత్పర్యము: మూండు భాగములుగా కాక ఒక్కటిగానే యున్న 
అహంకారమునకు సూక్ష్మాహంకార మనిపేరు. దీనికి సంకర్షణ రూప్పండైన 
శ్రీహరి నియామకుండ. ఇతండే పంచ మహాభూతములకును, జ్ఞానకర్మేంద్రి 
యములకును ప్రధాన ప్రవక్త. ఇతని కనంత శిరస్సులు, గుణదేశ శౌలములతో 
కొనలేని వాడితండు. మూయ భాగములను పొందిన అహంకారమునకు 
స్తూలాహంకారమని "పేరు. దీనికి నియామకుండు ప్రద్యుమ్నుయడ. సంకర్షణ, 
ప్రద్యుమ్న అనిరుద్ద రూపములచేత (ేరితుడైన వెయి పడగలుగల శేషాడు 
ఈ యేవింకారతత్ర్యమున కభిమాని. మనస్తత్ర్యమునకు కారణమైన వైకారికావాం 
కారము క్రర్తయనిపించుకొనును. ఇంద్రియములకు కారణమైన త్రైజసాహంకారము 
కరణము పంచభూతములకు భౌతిక పదార్థములకు కారణమైన 
తామసాహంకారము కార్యము. వై వెకారికాహంకారముశ్రీహరి యందు నిషను 
కలిగించుటచేత శాంత మనిపించుకొనును. తైబసాహంకారము ఇంద్రియముల 
చేత ఘోర పదార్ధజ్ఞానము, ఘోర కర్మములకు కారణ మగుట స్త్‌ "ఘోర 
మనిపించు కొనుమి తామసాహంకారము పంచ భూతములకు కారణము. 
దీనికి మూఢ మనిపేరు. ఏ మాత్రమైన జ్ఞానమునకు ఇది అవకాశమివ?దు. 
శ్రీహరి ఇచ్చచేత వై వెకారికాహంకారము వికేరమును పొంది మనస్తత్త్వముగా 
పరిణమించినది. సంకల్పవికల్పములు దీని వ్యవహారములే. దీని నుండియే 
అనేకములైన కోర్కెలు ఉత్పన్న మగును. ఇంతకు ముందు చెప్పిన ప్రద్యుమ్న 
రూపమునుండి అభివృద్ధి నందిన అనిరుద్ధుడు మనస్తత్వమునకు నియామకుయడ. 
ఇతడే సమస్త ఇంద్రియేములకును నేతిఇతని వరము శరదిందీవరశ్యామము. 
సనకాదు లితనిని అవ్యగ్రమైన మనస్సులో ధ్యానింటీరు. ఇతండే కామపుత్రు డైన 
అనిరుద్దునియందు అంతర్యామిగా ఉండును. మనస్సు స్వాభావికముగా 
నడ్డగింపీరాక ప్రసరించుటచేత అనిరుద్ధమని పిలువశణుడును. ఇది ఎప్పుడును 
దుష్షకార్యములనే ఆలోచించుచుండుటచేత దీని వరము నీలమన్నాము. 
సమాస్తేంద్రియములను నియమించున దిదియే. ఇట్టి మీనస్సును యోగులు 
ప్రాణాయామాదులచేత క్రమముగా వశపజచుకొరదురు. శ్రీహరి ఇచ్చకు 
తైజసాహంకారము వికారమంది బుద్ధితత్త్వమని పించుకొను చున్నది. 
నీర్దోషములైన ఇంద్రియములనుండి పదార్ధము ప్రత్యక్షమైనపుడు వాని వేష 


188 భాగవత సుధాలహరి 


జనము ఈ తత్త్వము నుండి ఏర్పడును. సంశయము. భ్రాంతి, నిశ్చయము, 
న్భీరణ, అజ్ఞానము ఇవియన్నియు ఈ తత్త్యము యొక్క స్వాభావిక లక్షణములు. 
జానేంద్రియమేులు త్రైజసాపాంకారపరిణామములే. వీనిలో కర్మేంద్రియములకు 
తీహంకారిక ప్రాణము అభిమాని దేవత. జ్ఞానేంద్రియములకు ఉమాదేవి 
దేవత. శ్రీహరి (ప్రేరణతో వికారమందిన తామీసాహంకారము నుండి శబ్ద 
తన్మాత్రము జన్మించినది. దానినుండి ఆకాశ ముతృ్చన్న మయ్యెను. శబ్దజ్తానము 
పుట్లించెడు శ్రోత్రెంద్రియ గోళకము కూడ ఉత్పన్న మైనది. పదార్హీవసీలను 
తెల్పొిపుట -' శ్రీహరిని గూర్చి తెలుపుట ఆకాశము యొక్క గుణము. 
ఇవి శబ్దము యొక్క లక్షణములు. 


35. ఆకాశలక్షణమును చెప్పుచున్నాడ - భూతానాం=ప్రాణులకు, 
ఛిద్రదాతృత్వంంగమనాదుల కవకాశ మిచ్చుట, చామజియు, బహిః అంతరం= 
లోపలను బయటను దిక్కుల రూపముగా నుండుటయు, పాణేంద్రియా 
త చ న ఇంద్రియములకును, జీవములకును 
వోసముల్‌ కర్రమైన స్తానముగా నుండుట, నభసఃాఆకాశము యొక్క, వృత్తి 
లక్షణంాస్వాహావిక లక్షణ మని జ్డాను అందురు. 


36. ఆకాశమునుండి స్పర్శము యొక్క ఉత్పత్తిని చెప్పుచున్నాడు. 
శబ్దతన్మాత్రాతాశబ్దమనెడు తన్మాత్రను పొందియున్న, నభసకాఆకాశమునుండి, 
కాలగత్యాచర్రీహర ప్రేరణతో, వికుర్వతజావికారమును పొందుట చేత్క 
స్పర్శతన్మాత్ర ఏర్పడినది. తతఃాఆ స్పర్శీతన్మాత్రనుండి, వాయుణావీచెడుగాలి 
ఏర్పడినది. స్పర్శస్యాఆ స్పర్శతనా త్రనుండి సంగ్రహజాస్పర్శ జానమునకు 
కారణమైన, త్వక్‌చాత్వగింద్రియమెర్పడినది, సూత్రనామకుతైనీ ప్రధాన 
వాయుదెవుంయ మహత్తత్తాభిమానులతో పాటు జన్మించెను. ఆహంకారిక 
ప్రాణము భూతవాయువునకు అభిమాని, ఇంకను స్పర్శాభిమానులైన దేవతలు 
ఆ ప్రధానవాయుదేవుని యొక్క సంతానము. అతనిచేత ఆవిష్టులు. అతనినే 
ఆశ్రయించి ఉండువారు. అతని బలముచేత వ్యవహరించెడు వారు. కాని 


వారు ఇతనికంయె భిన్నజీవులు. దీనికి ప్రమాణము. 
ప్రధానవాయు స్పూత్రాత్మా మహతా సహజాయతే, 
త్రైజసశ్చ ఖజః స్పర్శ ఇత్యాద్యాః తత్సుతాః స్కృతాః 
తదావిష్టా అన్యజీవాః తదాధారాశ్చ తద్బలాః. 
స్పర్శాదులు కూడ వాయ్వాది భూతముల సూక్ష్మావస్థలని చెప్పుటచేత 
ఇచ్చట కార్యకారణభావము ఉపచయభావనతోనని తెలియవలెను. 
సూక్ష్మేంద్రియాణి సంత్యేవ స్యుః స్టూలాన్యష్యహంకృతేః 
భూతేభ్యశ్చోపచీయంతే పునరహ్మశరీరతః. 


తృతీయస్కంధ షడ్వింశాధ్యాయము 189 


అనెడు ప్రమాణముతో సూక్ష్మేంద్రియము లుండనే యున్నవి. 
అహంకారముతో స్తూలము లగును. భూతములనుండి. ఉపచయమును పొందును. 


౩7 స్పర్శతన్మాత్ర లక్షణమును చెప్పుచున్నాయడ. మృదుత్వము, కఠినముగా 
నుండుట, శైత్యము, ఉష్ణత్వము - -ఇవి నృర్గ్శలక్షణములు. నభస్వతః తన్మాత్రత్వం 
=తన్మాత్రగానుండుటి స్పర్శమనిపించుకొనును. ఇవి స్వభావ లక్షణములు. 

38. వాయువు యొక్క స్వరూప లక్షణమును చెప్పుచున్నాయ. చాలనం 
=ఆడించుట, వ్యూహనంావేజుగా నున్నదానిని చేర్చుట, ప్రాప్తిజాఎల్లవస్తువు 
లందును వ్యాపించి యుండుట, ద్రవ్యశబ్దయోః=ఆకులు మొదలైన ద్రవ్యముల 
యొక్క వరాత్మక ధ్యాన్యాత్మక శబ్దములను ఒక్కచోటి నుండ్‌ మజియొక్క 
చోటికి తీస్‌కొని పోవుట, సర్వేరద్రియాణారాసమస్త ఇంద్రియములకు, 
ఆత్మత్వంచస్వామియై ఉండుట, (2) వాయువు లేక ఏ ఇంద్రియము వ్యాపారము 
నడుపలిదు. ఇవి వాయ్వోజావాయువుయొక్క, కర్మాభి న సుప 
స్వరూప లక్షణము. ఇచ్చట కర్మ మనలొ స్వరూప మని పేరు "స్వరూపమపి 
కర్మతి విషయత్వాత్‌ విధీయతే" స సర్వ పదార్థ వ్యాప్తియు ప్రధాన వాయువునకు 
చరిచి కాని ప్రధాన వాయువు యొక్క 'సృణగణములను అప్రధానమందు 
చెప్పుచున్నాయ. దీనితో ప్రధాన వాయువునకు ఏ విధమైన నీచత్వము 
ఏర్పడుట లేదని తెలియవలెను. దీనికి ప్రమాణము. 


"'ప్రాప్ప్నోతివాయుః సర్వం తు స్వత ఏవ హరేస్తథా, 
అతః ప్రాప్తి రితి ను వాయుం భూతపతిం ప్రభుమ్‌. 
మ. షు నిత్యా విష్టాయతస్స్వ త 

తద్గుణా స్తే చ్యంతే బలు నాస్య ల 


ప్రధాన త అప్రధాన వాయువులందు నిరంతరము అవిష్టమై 
ఉండుటచేత దాని గుణములను ప్రధానమందు కూడ చెప్పెదరు. దీనిననీడ్‌ 
ప్రధాన వాయువున శే నీచత్వమును లేదు. 

39. దైవేరితా=శ్రీహరి నుండి ్రేరితమైన, స్పర్శమే తన్మాత్రగా ఉన్న 
వాయువు నుండి, రూపంారూపతన్మాత్ర, అభూతాఏర్చడినది. తతజఆ రూప 
తన్మాత్రనుండి, తేజజాతేజస్తత్త్వ్రము, సముత్తితంరూపోపలంభనం= రూప 
జ్ఞానమును కలిగించెడు, చక్షుఃచరక్రురింద్రియము, సముత్సితం. 

40 రూపతన్మాత్రా లక్షణమును చెప్పుచున్నాడు. ద్రవ్యాక్సృతిత్వం= 
పదార్థముండునంతవజకుండుట, గుణతా=ప్రకాశము కల్షియుండుట, వ్యక్తి 
సంస్తోనరావ్యక్తిగా నుండుట, తేజస స్త్ర ౦ాతేజస్సంపన్నమై (యుండుట, తేజసః 
=త్రేబీ సృంబంధిటైైన, రూపమా (త్రస్యారూపతన్మాత్ర యొక్క, వృత్తయః 
=స్వాభావిక లక్షణములు. 


100 భాగవత సుధాలహరి 


41. తేజో లక్షణమును చెప్పుచున్నాయ. ద్యోతనం=ప్రకాశపజచుట, 
పచనంాపక్వము చేయుట, పాసం=రసమును త్రాగుట, అదనం=భక్షించుట, 
హిమమర్దనంఇ్షైత్యమును పోయొట్టట, శోషణం=ఎండించుట, క్షుత్చృడేవ= 
ప్రాణులకే క్షుత్చివాసలు కలిగించుట. ఏతాః చేతసః వృత్తయః౭వి తేజస్సు 
స్వభావ లక్షణములు. 


42. క్రమహ్రాప్తియైన నీటి స్మ సృష్టిని తేజోమూలకముగా చెప్పుచున్నాయ. 
శ్రీహరి చేత ప్రేరితమై వికారమీదు రూపతన్మాత్రగల తేజస్సునుండి 
రసతన్మాత్రయు, దానినుండి, అంభవానీరు, రస గ్రహజారసజ్ఞానము నేర్చజచెడు, 
జిహ్వాజజిహ్వేంద్రియము, అభూత్‌. 

43. రసగుణ లక్షణమును చెప్పుచున్నాంయ. భౌతికానాం= భూతకార్యము 
లైన పదార్దముల యొక్క వికారేణ=వికారమునుండి, ఏకః రసఃజబఒకటు 
రసము, కషాయణవగరు, మధురజాతీపి, త్తిక్రఃకారము, కటుజాకటువు, అమ్లః 
=ప్పులుప్తు లవణ ఇతి=లవణమని, నైకభా=అనేకవిధములై (ప్రధానముగా 
అరురీతులై) విభిద్యతే=వేజగుచున్నవి. 


44. నీటి లక్షణమును చెప్పుచున్నాయ. శ్రే 'కేదనం=పాజుటయు, పిండనం= 
ముద్దయగుట, తృప్తిజచాలనెడు భావమును గెపుట్టించుట, ప్రాణనంచచేష్టకు 
కారణ మగుట, అప్యాయనంాసంతోషమును కలిగీంచుట, బెదనం= =బిండువు 
లగుట, తాపాపనోదనం=తాపమును పోలొట్టుట, భూయస్త్యం=తక్కినభూతముల 
కంక పాచ్చుగా కార్యములందుట, అమాణాళ్‌వి, అంభసజానీటియొక్క, వృత్తయః 
=స్వాభావిక లక్షణములు. 


45. నీటినుండి పృథివీ లక్షణమును చెప్పుచున్నాంయడ. పరమాత్మచే 
(ప్రేరితమై వికారమును పొందిన రసమే తన్మాత్రగా గలిగిన, అంభసా=నీటినుండ్కి, 
గంధ తన్మాత్ర అభూక్‌. తస్మాతాఆగంధమునుండి వృర్వీ-భూమి (స్మ ృష్టమైనది) 
గంధగజగంధమును తెలిపెడు, ఘ్రాణస్తూఘ్రాణేంద్రియము, టా 
అయినది. 

46. గంధ లక్షణమును చెప్పుచున్నాండు. ఏకః గంధజాబఒకకటే గంధము, 
ద్రవ్యావయవ వైషమ్యాతాద్రవ్యములు, వాని అంశములు వీని వోష రూపమైన 
వ్యత్యాసము నుండి, కరంభ=ఉ[గ్రగంధము, పూతిాదుర్గంధము, సౌరభ్య= 
సువాసన, శాంతామిశ్రవాసన, ఉగ్రాఘాటువాసన, అమ్షాస్తిలి వాసన, అదిభిః 
=వగరు వాసన మొదలుగా, అనేకరీతులైన, పృథకొవేయు వేజుగా, విభిద్యతే= 
భిన్నమగుచున్నవి, ఒకకే వాసన అనేక 'రతులుగా అగుటకు ద్రవ్యావయవముల 
వైషమ్యమే కారణ మని చెప్పినట్లైనది. 


తృతీయస్కంధ షడ్వింశాధ్యాయము 191 


47. భూమి లక్షణమును చెప్పుచున్నాయ, భావనంచపదార్థముల ఉత్పత్తికి 
కారణమై యుండుట, బ్రహ్మణః స్తానంపార్దివ శరీరములను శ్రీహరి యొక్క 
సన్నిధాన ముండుట చేత వాని యందే పరమేశ్వరుని చూడవలెను. అందుచేత 
భూమియే బ్రహ్మ స్తానమని చెప్పయిడినది. ధారణం=మూర్త ద్రవ్యములను 
ధరించి యుండుట, నీద్విశేషణంావాయువు, అగ్ని నీరు వీనికంపెను హెచ్చుగా 
వ్యక్తముగా నుండు, సర్వసత్వ గుణోద్భేదజాసర్వప్రాణుల శరీరములందు 
గుణమును వ్యక్త పజచుట, పృథివీ వృత్తి లక్షణం=భూమి సాధారణ లక్షణము. 
భూతములందు భూమియే ఎక్కువగా వ్యక్తమై యుండు నని చెప్పుటకు 
ప్రమాణముము చెప్పుచున్నాడు. 

శరీరం పార్రివం బ్లేయం ఇంద్రియాణ్యాదకాని తు, 

తైజసః కోష్షిగోవహ్నోః ఛిద్రమాకాశ సంభవమ్‌, 

ప్రాణావాయీమయా స్సర్వే ప్రత్యేకం పంచధా పునః, 

ఈ ప్రమాణముతో ఈక్రింది విషయము రూఢ మగుచున్నది. శరీరము 
స. వికారము. ఇంద్రియములు జలవికారము. ఉదరగతమైన వహ్ని 
తేజోభూతమైన వికారము: శరీరము లోపలి ఛిద్రము ఆకాశముతో నేర్చడినదీ. 
సమస్త ప్రాణులును వాయు వికారములు. అందుచేత సమస్తము లందును 
భూమియే ప్రధానమైనదని, ఇదే హెచ్చుగా వ్యక్తమైనదని చెప్పుటలో వింత 
లేదు. "యః పృథివ్యాం తిస్టన్‌" అనెడు శ్రతి వచనము ననుసరించి 
పృథివియం దుండునని తెలియవలెను. "బ్రహ్మస్తానం తు పృథివీ శరీరే 
ర్‌ దర్శనాత్‌.” అనెడు ప్రమాణము శరీరముతో బ్రహ్మ స్థానము శ్రీహరి 

నమును తెలుపును. సంసారావసయందు అయాగుణముల అభివ్యక్తి పారివ 
శరీరమందే అగుటను చూచుచుస్నాము. ,/ 


48,49. శ్రోత్రాదుల లక్షణమును చెప్పుచున్నాడ. యస్థూదేనిక్తి నభోగుణ 
వోషజఅాశము యొక్క వోషగుణమైన శబ్దము, అరఃవిషయమో, (గోచరమగున) 
తత్‌ాఅది, శ్రోత్రేంద్రియమని, ఉచ్యతే=చేప్పలుడును. దేనికి వాయువు యొక్క 
వోషగుణమైన స్పర్శము విషయమో అది స్పర్శనేంద్రియమని తెలియునది. 
దేనికి తేజస్సు వోషగుణమో దానిని చక్టుస్పందురు. దేనికి నీటి గుణపోషమైన 
రసము పోోషమో దానిని రసనేంద్రియ మందురు. భూమి వోషణమైన 
గంధము దేనికి విషయమో దానిని ఘ్రాణ మందురు. 


50. పరస్య=ఇంతకుముందు ముందు చెప్పిన కారణములకు భూతమైన, 
జన్మ=జన్మము, సమన్వయాతాసంబంధము వలన అపరస్మిన్‌'ముందు ముందు 
వచ్చినకార్యములైన భూతములందు, దృశళ్యతే=కన్పించుచున్నది. అతః=ఇటు 
సమస్త గుణముల సంబంధముండుట చేత, భావానారాఎల్లభూతముల్‌ 
వోషగుణమని పించుకొన్న శబ్తాదులు ఐదు, భూమౌ వఏవాభోమి యందే, 
ఉపలక్ష్యతే=చూడ అుడుచున్నవి.” దీని నుండి వైళెషిక దర్శనము యొక్క 


102 భాగవత సుధాలహరి 


సిదాంతమును ఖండించినటైనది. దాని యందు శబ్దాదులు ఆకాశాదులు 
వోషీగుణము అనియు వ్యావీక ధర్మములనియు చెప్పుదురు. కాని వస్తు 
సితి అటిది కాదు. అకాశమందు శబ్దము , వాయువునందు శబ్ద స్పర్శములు, 
తీజస్సునీందు శబ్దస్పర్శరూపములు, పృథివి యందు శబ్దస్పర్శరూపరస 
గంధములు - ఐడునూ ఉండును. దీనినె "సర్వ సత్త్వ గుణోద్భేదః"” అని 
ముందు చెప్పినట్టు 'దృశ్యతే' అనుటచేత ప్రత్యక్షము ప్రబల ప్రమాణమైనందువల్ల 
ఆ ప్రమాణమున్‌కు విరుద్ధమైనది వైశేషీక సిద్ధాంతమని చెప్పిన బ్లైనది 

51. రెండు పరమాణువులు చేరి ద్య్యణుకము. ఈ శ్రమముతోనే 
భాగములు వానినుండి ఒక్కటియనిపించుకొను పదార్థము సృష్టియగును 
అనెడు మైోషిక సిద్దాంతము సరికాదు. ఎందుకనశా మహత్త త్త్యాదిజీత్యముల 
అభిమానీ దేవతల 'స్తోత్రముచేత [ప్రసన్నుడైన శ్రీహరి వారయందు ప్రవిష్తుై 
వాని తత్త్వమును వ్యక్తపజచుటచేత బ్రహ్మాండాది పదార్దముల సృష్టి ఏర్పడిన 
దని చెప్పుచున్నాయ. యదా=ఎప్పుడు, ఏ తాని=పైన విప్పిన, మహీదాదీని= 
మహత్ర్తత్త్వాదులైన, సప్త=ఏడుతత్త్యములు, అసంహత్య స్టితాసాజడము అగుట 
చేత, స్వతజాబఒకదానితో నొకటి చేరెడు శ్రి లేక వేఖుగా ఉండునవై, 
అంజసా=సరిగా, భోగాయతనంచబహ్మాండమును, పురుషంావిరాట్పురుషుని 
శరీరమును, స్రష్తుంజసృష్టించుటకు, నేకుః=సమరములు కాలేదో, తదా=అప్పుడు, 
కాలకర్మగుణో వీతణకాలికర్మ గుణములనే కారణీములుగా నెంచికొన్న, జగదాదిః 
=ముఖ్య సృష్టికర్తయైన శ్రీమన్నారాయణమూర్తి, ఉపావిశతాఅయాతత్త్వములు 
కార్యోత్పత్తి స్‌మర్దములైన శక్తినీ గలవిగా చేయుటకు వాని యందు నన్ని హితుం 
డైనాడు 

52, ఈ రీతిగా శ్రీహరి సన్నిపాతుడైన దాని వలన ఏర్పడిన ఫలమును 
చ. తతణతరువాత, తేన=ఆహరిచేత అనువిద్దెభ్యజా ప్రవేశించి 
(ప్రేరపించడుడిన, తత్తే భ్యణతత్త్వముల వలన, అచేతనం=జడమైన, అండం= 
బ్రహ్మాండము, ఉత్తితం=లేచినది. యస్కాత్‌=ఆ అండమునుండి, అసాౌ=ఈ, 
వీరాటొావోషముగో ప్రకాశమైన, పురుషూబ్రహ్మ దేవుడ, ఉదతిష్తతా లేచెను. 
దీనికి ప్రమాణము. శ 

'"'అచేతనాద్యతస్త్వ్యండాత్‌ బ్రహ్మా సమజని స్ఫుటమ్‌, 

అతో బ్రహ్మాండమిత్యాహుః విరాట్‌ బ్రహ్మా ప్రకాశనాత్‌.'" 

53, 54. ఈ బ్రహ్మాండము పృథివ్యాధిక్యము గలది. వేజొకు పేరు 
గలదిగా నైనదను నభిప్రాయముతో చెప్పుచున్నాడ. ఏతత్‌ఈ, పోోషాఖ్యం 
=విశేషమను పేరు గల, అండంా బ్రహ్మాండము, బహిజబయట, క్రమవృదైః 
=జఒర్ర దాని కంక మరి యొకటి హెచ్చెన, దశోత్రరైజాపదిపాళ్లెక్కువగరి, 
తోయాదిభికాజలాగ్ని వాయ్యాాకాశ అహంకార మహత్తత్తీములచేతు పరివృతం 
=చుట్టుకొన ుడినది. దానికి తరువాత, ప్రధానేనచ=తమోగుణము, రజస్సు, 
సత్త్యగుణాధికమైన మూల ప్రకృతిచేత, ఆవృతం=ఆవరింప జుడినది. యత్ర 


తృతీయస్కంధ షడ్వింశాధ్యాయము 10 


ఏ ఈ బ్రహ్మాండమందు, అంతః=లోపల, ఆయం లో కవితానః=పాతాళాది 
పదునాలుులోకముల విస్తారము, పోషతఃావోషతజావోషముగా విభక్తమై ఉన్నది. 
ఇంకను పది భగవతఃాసర్వోత్త ముండైన, వారేజాశ్రీహరి యొక్క సన్నిధానయ్యుక్త 
మగుటచేత, రూపం ప్రతిమీ. దీనికి పశేషమని పేరు. ఈ మూడు కొరములతో 
యుక్తమని చెప్పణడినట్లైనది. 

55. ఇప్పుడు బ్రహ్మదేవుడ పుటెనను విషయము వివరించుచున్నాయడ. 
మహాదేవకాసర్వోత్తముండైన శ్రీహరి, సీలిలేశయాతానీటి యందున్న, హిరణ్మ 
యాతాస్వరమయమైనటి అండకోశాతాబ్రవ్మిండమును, ఉతాయాహైరెత్తి, తం=ఆ 
బహ్మాండేమును ప్రవేీంచి దాని యందున్న అండాత్మకేమైన బహ్మ దేవుని 
ను రూడ సన్నిధానసహితమగు నట్టుగా ప్రవేశించి, పలనుండిన 
వాంై, బహుధా=ముఖాద్యనేక రీతులుగా, ఖం=ఆకాశమును, నిర్భిదా 
వ్యక్తవజచెను. 

56.57. బ్రహ్మదేవుని శరీరమందు, ముఖాదులు వ్యక్తమైన (ప్రకారమును 
చెప్పుచున్నాయడ. అస్య=ఈ బ్రహ్మదేవునకు, ప్రథమం=అన్నిటికంటె మొదలు, 
ముఖం, నిరభిద్యత=ముఖము వ్యక్తమయ్యెను తతఃఆఅముఖము నుండి, 
వాణీ=వాగింద్రియము, అభవత్‌ాఅయ్యెను, వాణ్యాజావాగింద్రియమునుండి, 
వహ్నిజావాగింద్రియాభిమానిైన అగ్నివ్యక్తుయయ్యెను. ఇట్లే ఇశమిందను 
గోళకము, ఇంద్రియము, ఇం(ద్రియాభిమాని దేవతలు వీరివ్యుత్తత్తిని తెలియ 
వలెను. తతఃజఅనంతరము, నాసే=రెండు నాసాద్వారములు వ్యక్తమయ్యెను. 
తతళావానినుండి ఘ్రాణేంద్రియము వ్యక్తమయ్యెసీ. ఏతయోజావీనినుండి 
ప్రాణములు వ్యక్తమైనవి. దీనీ నుండి ప్రాణాధిదైవమైైన వాయుదేవుని ఉత్పత్తి 
ఏర్పడినది ఒక్కదేవతకే ఆధ్యాత్మికముగా ప్రాణమనియు, అధిదైవికముగా 
వాయువనియు పేరు. తరువాత అక్షిణీ=కన్నులు వ్యక్తము లైనవి. ఏతయోః 
=వీనినుండి, చక్షురింద్రియము వ్యక్తమైనది. దానినుంజ సూర్యదేవుని అభివ్యక్తి 
ఏర్చడెను. ఆ తరువాత కర్తౌా=బెవులు వ్యక్తము లైనవి. వానినుండి 
శ్రోత్రేంద్రియము, దాని నుండి "పిగ్గేవతలు వ్యక్తము లైర. 

58, 59. విరాజజా బ్రహ్మదేవునకు, త్వకాచర్మము వ్యక్తమయ్యెను. దాని 
నుండి రోమూరోమములు, శ్వశ్ర్యాదయఃగడ్డము మొదలైనవి ఎర్చడినవి, 
తరువాత, ఓషధయః=ఓషధులు, తీదభిమాని దేవతలు, హ్బూతాఅనంతరము, 
శిశ్నంాపురుష సూచకమైన గోళక మేర్చడెను. దానినుండి ఉపసేంద్రియము 
వ్యక్తమైనది. తదభిమానులు వ్యక్తమైరి. దానినుండి రేతస్సు, "ఆ రేతస్సు 
నుండి ఆపజాజలాభిమాని దేవతలు ఏర్పడిరి. అనంతరము, గుదం=పాయువును, 
దానినుండి వాయురింద్రియమును ఏర్పడెను. అపానవాయువు, లోకభయంకరః 
=లోకమునకు భయము కలిగించెడు, మృత్యుజమృతదేవతయు వ్యక్తులైనారు. 


60. చేతులు 'వ్యక్తములైనవి. వాని నుండి బలము, దాని నుండి 
స్వరాటొఇంద్రుడు, పిదప కాళ్ళు వ్యక్తము లైనవి. దానినుండి గతిః 


104 భాగవత సుధాలహరి 


=నడప్తు అనగా పాదేంద్రియము, దాని నుండి హరికాతదభిమానియైన 
యజ్ఞుడనెడు దేవత, తదంతర్యామిగా శ్రీహరియు వ్యక్తుణ్జై డెనాయడ. బ్రహ్మణులు 
అంగేష్టమును తొలచి నీరు త్రాగువారికి (ఇది శైవసం . ఫలము 
నొసభుట్టై పాదాభిమానిలైన వత యందు నిరంతరమును శ్రీహరి యావిష్ణుడై 
యుండును. దీనిని తెలుపుట్టై అభిమాని దేవతను చెప్పక హరినే చెప్పినా. 


యజ్ఞనామాతు దేవోరన్యో విజ్దేయః పాదదేవతా, 
తమౌవిష్తో హరిర్నిత్యం తమహుః పాదదైవతమ్‌. 
పై శ్లోకమే ప్రమాణము. 


61 నే (బ్రహ్మకు నాడులు వ్యక్తమైనవి. నాడులనుండి రక్తముత్సన్న 
మయ్యెను. దానినుండి నదులు, తదభిమాని దేవతలు పిదప ఉదర మెర్చడినది. 


62. ఆ ఉదరమునుండి, క్షుత్పిపా సే=అకలిదప్పులు కల్షినవి. వానినుండి 
సముద్ర ముత్పన్నమ్రైనది. అథ=ఉదరము వ ర్తమైన తరువోత, హృదయము 
వ్యక్త మయ్యెను. దానినుండి మన 'స్పేర్చ డెను. "ఇచ్చట హృదయము గోళక 
మనియు మన స్పింద్రియ మనియు 'తెలియవలెను. 

63. మనస్సునుండి చంద్రు్యడేర్చడినాడయ. ఆ హృదయమునుండి బుద్ది 
(ఇది మనస్సు యొక్క ఒక భేదము) దాని నుండి గిరాంపతిజబ్బహస్పతియన 
జన్మించెను. తతజఆ వృదయమునుండి, అవహంకారణ నేననెడు అహంకారము 
(ఇది గూడ మనస్సు యొక్క ఒక ప్రభేదము) దాని నుండి తదభిమాని 
యైన రుద్రుడయ జన్మించినాండ. తతవాఆ హృదయమునుండియే, చిత్తం= 
వీదారములను పు స్రతృమును, దానినుండి, చిత్తాభిమానియైన న 
దేవుయను (రూ ౦తరముతో 1 ప్రుష్టైను) బ్రహ్మదేవుని అంతర్యామిగా విష్లు 
మజీి రూపముతో వ్యక్తులి డయ్యెను. 

ఛైతో 5పి భగవాన్‌ విష్షః అంతర్వామా చతుర్ముభాత్‌, 
శ స్ఫయా వ్యక్తి మగమీలత్‌ తతో 5 బ్రహ్మజ న్‌ు 


అను ప్రమాణము ననుసరించి శ్రీహరి చిత్తాభిమానిలైన బ్రహ్మదేవుని 
నుండి వ్యక్తుడై యడెనాయడ. ర్రహ్మజాం డై డెనాయడ. పె పై చేప్పిన విషయము లన్నియు 
ఐతరేయోపనీషత్తులో ఉన్న 


64. వాయువే రాబోవు కల్పమందు బ్రహ్మకాబోవుటచేత వీరిరువురొక్కరే. 
వీరిలో నొక్క రికి ఉత్తమత్త ము చెప్పినది మజియొక్క రికి వష చెపి . 
ఇట్లు నిశ్చ ని వోయు జీవోత్తముంని తేలువుట్టై అ దిదేవతల 
ఏవటములేత ఆ విషయము నిరయమేన పదతిని మ. . దీనినుండి 
"అహమురక్తమస్మి" అనెడు ఐతరీయోపనిషత్తో నందలి వాక్సముల అరమును 
కూడ వివరించినానని చెప్పవలెను. అభ్యుత్తితాజావ్యక్తులైనే, ఏతే దేహిజఈ 
ఇంద్రియాభిమాని దేవతలు, అస్వ=ఆ బ్రహ్మిదేవున్‌ యొక్క శరీరమును, 
ఉత్తాపనే= =లేపుటందు, నైవ అశక =సమర్థులు కాలేదు. తం=ఆ శరీరమును, 


తృతీయస్కంధ షడ్వింశాధ్యాయము 1905 


ఉత్తాపయితుం=లేపుటకు, (అనలా చైతన్య యుక్తముగా నొనర్చుటకు) క్రమాత్‌ 
క్రమముగా ఒక్కొక్కరే, ఖాని=ఇంద్రియగోళకములను, పునః అవివిశుః 
ప్రవేశించిరి. 


65, 66, 67, 68, 69%, 70, 71. అగ్ని వాగింద్రియముతో ముఖమును 
ప్రవేశించెను. కాని బ్రహ్మదేవుని శరీరము పైకి లేవలేదు. నాసిక వాయువు 
(ఘ్రాణేంద్రియముతో నాహాపుటమును ప్రవేశించెను. కాని ఫలముశూన్యము. 
పిదప సూర్యుయ చక్టురింద్రియముతో కన్నులను ప్రవేశించినా. ఫలము 
శూన్యము. దిగ్గేవతలు శ్రోత్రేంద్రియముతో కర్షమును ప్రవేశించిరి. పనికి 
రాలేదు. ఓషద్గభిమానులు రోమములతో చర్మమేను ప్రవేశంచినారు. ఫలము 
లేదు. జలాభిమాని రేతస్సుతో శిశ్నమును చేరెను. లాభము లేదు. మృత్యుదేవత 
ఆఅపానముతో గుదమును ప్రవేశించెను. ఫలముశూన్యము. ఇంద్రుడు బలముతో 
హస్తములను చేరినాయ లాభములేదు. విష్లువు పాదాభిమానిలైన యజ్రమునం 
దుండి గమనముతో పాదములను ప్రవేశిరీచి నాడ. ఫలరహీితముూనద్యభి 
మానులు నాడులతో రక్తమును ప్రవేశించిరి. ఫలముహన్యము. నముద్రాభిమాని 
ఆకలిదప్పులతో ఉదరము చేరినా లాభము లేదు. చంద్రుయ మనస్సుతో, 
బృహస్పతిబుదితో, రుద్రుం డహంకారముతో హృదయమును ప్రవేశించిరి. 
కానీ విరాట్టుటేషుండు లెవలేదు. "విష్ణరత్యెవ" అని ఏవకారమును చెప్పుటచేత 
గమనముకే ప్రవేశించెను గాని దేహమీనీ "లేప్పటకు కాదని అర్హము. అందుచేత 
శ్రీహరికి కూడ దేహమును లేపెడుశక్తి ఉండలేదని తెలియరోదు. శక్తుండైనను 
శ్రీహరి బ్రహ్మవాయువుల బలము తెలుపుట్టై అపుడు దేహమును లేపలేదు. 
ఆ తరువాత బ్రహ్మవాయువుల అంతర్యామిద్దై వారితో పాటు ప్రవేశించి ఆ 
దేహమును ఉత్థాపన మొనర్చెనని తెలియవలెను. దీనికి ప్రమాణము. 


'"యజాంతసా స్వయం పాదౌ విశన్‌ీనోతాపయ దరి 

శక్రోంపే బ్రహ్మావొయ్యోఒస్తు బలబజ్దిపై | జనార్దనీః'. 

"అహంసువే పితరమస్యమూర్షన్‌" అనెడు శ్రతియు బ్రహ్మదేవుని కంటె 
లక్ష్మి ఉత్తమురాలని, ఆమె కరీటి అనంత -గుణగుణములతో శ్రీహరి 
యుత్తము. డని తెలిపినటు లైనది. 


72. ఇట్లు నీటియందున్న బ్రహ్మదేవుని శరీరము ఎవరు పైకెత్తుటకు 
శక్తులు కాకపోవుటచే నీటియందే ఉండెనని ఆశంకించి వాయువు లోపల 
ప్రవెశించుటచేత లేచినది. ఇదియే క్రేత్రజాడైన శ్రీహరి స్వరూపము బ్రహ్మాంత 
ర్యామి యమ్రైనవాండు. వాయువు బ్రహ్మయేందు ప్రవేశించీ ఆ శరీరమును పై 
కెత్తనని చెప్పుచున్నాయ. యదా=ఎప్పుడు, క్షేత్ర జాక్రేత్రబాండైన చైత్యః 
వబ్రవ్మాంతర్యామియైన శ్రీవరి, త న్స చిత్తముతో వృదయ 
మందు ప్రవేశంచెన, తదైవాఅప్పుడే పురుషుడని పిలువ లడెడు బ్రహ్మదేవుని 
శరీరము, సలిలాతానీటెనుండి, ఉదతిష్టత=పైకి లేచినది. బ్రహ్మ దేవుడ 


196 భాగవత సుధాలహరి 


ఒక అంశముతో తనదేహమందు సుస్తు,డై యుండి మజి యొక్క అంశముతో 
వాయు విషువులతో పాటు బయటోకేగెను. అపుడు దేహము పడీ పోయినది. 
మరల నా దేహము నెత్తుటకు ఒక్కొక్కరుగా దేవతలు లోపల ప్రవేశించినను 
సాధ్యము కాలేదు. తరువాత అదీ లేవవలె నన్నచో మహాబలిష్పం లైన 
ముగ్తేరు దేవతలు (వాయువు, బ్రహ్మ, విషువు) 'ప్రవేశింపవలసి పీచ్చెను. 
వారిపో కూడ శ్రీహరి ప్రభావము చేతనే అీది పైకి లేచెనని చెప్పవలెను. 
చిత్తమున కభిమాని బ్రవ్మాదేవుడ. తదంతర్యామి యైన క్షేతజ్ఞాడైన శ్రీవరియు 
నియామకుయడ. ప్రాణమే వాయుదేవుడు. అ బ్రవ్మవాయవులక్‌ స్వతంత్రుడైన 
శ్రీహరి యే నియామకుయని తెలిసి శ్రీహరియే సర్వోత్తముండని తెలియవలెను. 
దీనికి ప్రమాణము. 


అంశేన సుతో బ్రహ్మాతు అంశేన నిరగా త్తథా 

స్వదేహా ద్వాయుసహితో విష్తునాచ జగత్తభుః. 
ముతాపయుతుం దేవాః తన్ఫీతే శ్రీన్‌ మహాబలాన్‌ 

నాశక్సు వన్నేక సంస్థా తతస్యత్వవిశం స్థయః 

ఉదతిష్షదృష్మాదేహః "తదా తేషారి ప్రభావేతః, 

వోేషేణీ హరే రేవ ప్రభావేన గ్రియః పతేః 

చిత్తాభిమానీ బ్రహెవ క్షేత్రబ్ర స్తదతో హరిః 

ప్రాణో వాయు రిలోప్రోక్తః తీయో"రీశో హరి స్వయమ్‌. 


73,74. శ్రీవరి సర్వోత్తముం డగుటచేత సర్వశక్తుండని ఇచ్చట స్పష్టముగా 
తెలియుటలేదు. నీవు బలొత్కారముగా నీయర్గమును పేకుచున్నావని ఆశేకించి 
ఇచ్చట ప్రతీత మగుచున్న "ప్రాణదేవు డున్ననే దేహమరదు చైతన్యము. 
అతయ లేకున్నచో బ్రదుకు లేదనియే అర్హము శ్రీహరినే తెలుస్తనని విశదపణచు 
చున్నవాడై ఆహరినె ఉపాసింపవలెనని 'తెలుపుచున్నా య. ప్రాణేంద్రియమనో 
ధియహాప్రాణము, ఇంద్రియములు, మనస్సు, బుద్ది వీనీకభిమానులైన దేవతలు, 
ఓజసా=ఆయాఇంద్రియార్త క్రియలతో కోడి, కేన వినా=ఏ క్షేత్రజాడైన 
శ్రీహరి యొక్క సహాయమీలేక ప్రసుప్తం పురుషం=సుప్త జైన బ్రహ్మదేవుని, 
ఉత్తాపయితుంనప్రభవంతి=ఇది. యధార్రము. సత మైన జానమని భావము. 
ఇట్టీండుట చేత, తరాసర్వోత్తము.ైన, ్రీత్యగాత్మానంచ్షేశ్రీబాడైన శ్రీవారిని, 
తస్మిన్‌ తం=ఈ శరరమంటీ అంల్యామి గానున్న వానిని, విర్ష్యూ=వైరాగ్యము 
చేతను, యోగ ప్రవృత్తయా=అష్టాంగ యోగముల పక్వతతో, క్రమముగా 
నభివృద్ధియైన భక్ర్యాాభక్తిచేత పుట్టిన, ధియా=నిశ్చయాత్మకబుద్దితో నుండెడు, 
జ్ఞానేనాజ్తానముతో, వివిచ్య=వివేకముతో తెలిపి, ఆత్మనిహృదయమందు, 
చీంతయేకొధ్యానింప వలెను. 


ఇతి శ్రీమద్భాగవత మహాపురాణే, తృతీయస్కంధే, షడ్వింశోధ్యాయః, 
సుధాలహరి వ్యాఖ్యా సమాహ్తా. 


తృతీయస్కంధ షడ్వింశాధ్యాయము 197 


వ. 


అధ్యాయము -26 

అవ్వా! యివ్ని ధంబున భక్తియోగ(ప్రకారంబు 'సెప్పితి. ఇయం 
దత్త్వలక్షణంబు వజు వేజఖ యెజఖింగింతు. ఏ తత్త్వగుణంబుల నెజింగి 
నరులు ప్రకృతి గుణంబుల వలన విముక్తు లగుదురు, హృదయగ్రంథి 
విచ్చేదకంబు నాత్మదర్శన రూపంబునగు, నా జ్ఞానం బాత్మనిశ్రేయస 
కారణంబు గావున దాని నెజింగింతు. అండీ నాత్మ స్వరూపం 
బెటిదనిన ననాదియు6 బురుషుండును, సత్త్య్వాది గుణవూన్యుండును, 
బ్రక్ఫితిగుణ విలక్షణుండును, ప్రత్యక్‌ స్వరూపుండును, స్వయం 
(ప్రకాశండును నెవ్వండు, ఎవ్వనితోడ నీవిశ్వంబు సమన్వితంబగు, 
నతండు గుణత్రయాత్మకంబు, నవ్యక్తంబు భగవత్పంబంధియు నగు 
ప్రకృతియందు (యదృచృచ్చే లీలావశంబునం బ్రవేశించిన, నా ప్రకృతి 
గుణత్రయమయంబై, సరూపంబైన ప్రజాసర్గంబుజేయం గనుంగొని, 
యప్పుడు మోహితుండై, విజాన ప్రిరోధానంబుసీం జేసి గుణత్రయాత్మకం 
బైన ప్రకృత్య ధ్యాసంబునే నన్యోన మేళనం బగుటయు, నంతం 
'బ్రకృతిగుణంబు దనయందు నారాపించికొని, క్రియమాణంబులగు 
కార్యంబుల వలనం గర్భత్వంబు గలిగి, సంసారబద్దుండై, పారతంత్ర్యంబు 
కలిగి యుండు, కర్పృత్వ హన్యుండగు నీశ్వరుండు సాక్షియగుటం 
జేసి యాత్మకుం గార్యకారణ కర్పత్వంబులు ప్రకృత్యధీనంబు లనియు, 
సుఖదుఃఖభోకృృత్వంబులు ప్రకృతి విలక్షణుండైన పురుషుని వనియు 
నెజుంగుదురు. అని చెప్పిన విని దేవహూతి కపిలున కిటనియె. 
పురుషోత్తమా! ప్రకృతి పురుషులు సదసదాత్మక ప్ర పపంచంమినకు. 
గారణభూతులు గావున వాని లక్షణంబు సదసీర్వి బీకపూర్వకంబుగా 
నానతి మ్మనిన భగవంతుండైన కపిలుం డిట్లనియె. 880 
క్రమమునే ద్రిగుణము నవ్య 

_కృము నిత్యము సదసదాత్మకము మజియు. బ్రధా 

"నము ననఠా బ్రకృతి పో 

షము లదియు విశిష్ట మనిరి సద్విదు లెలమిన్‌. 881 


అందుం (బకృతి చతుర్వింశతి తతా త్త్యాత్మకంబై యుండు. అదియెట్లనినం 
బంచమహవాభూతంబులును, బంచతన్మాత్రలును, జ్ఞా జానకరా త్మకంమిలైన 
తృశ్పకు రత జిహ్వాఘ్రాణంబులును, వాక్సాణ్‌ పాద యూపస్థలు 

ను దశేంద్రియంబులును, మనోబుది చిత్తాహంకారంబులను నరీతః 
వ చతుష్టయంబునను చతుర్వింశతీ తత్త్వాత్మకంబును నైన సగుణ 
బ్రహ్మసంస్తానంబు 'సెప్పితి. అటమాందం కాలంబను పంచవింశక 
తత్త్వంబు క్వెస్పెద. అది గొందజు పురుషశబ్ద వాచ్యుండైన యీశ్వరుని 
పౌరుషంబు కాలశబ్దంబునం జెప్పంబడునందురు. అందు నహంకార 
మోహితుండై (ప్రకృతీ నొందు జీవుండు భయంబుథెందు.) భగవంతుని 


198 


చా 


వా 


భాగవత సుధాలహరి 


చేష్తా వోపంబు (దేని వలన నుత్చన్నంబగునదియె) కాలంబని చెప్పంబడు. 
(అదేయు జీవరా శ్యంతర్గతం బగుటం జేసి పురుషుం డనియు, వాని 
బహిర్భాగ వ్యాప్తిందేసి కాలం బనియు (జెప్పంబడు.) ఆత్మమాయం 
జేసి తత్వాంతర్గతుండైన జీవుని వలన క్లుభితంబై ( జగత్కారణంబగు) 
ప్రకృతియందు! బరమప్పరుషుండు దనవీర్యంబు వెట్టిన నా ప్రకృతి 
పహిరణ్మయంబైన మహత్తత్త్యంబు పుట్టించె. అంత "సకల ప 
బీజభూతుండు (లయ వ్లోప శూన్యురీడునగు) నీశ్వరుండు సూక్ష్మ 
రూపంబున (నాత్మగతంబైనుమహదాది ప్రపంచంబులం జూప్పుచు 
స్వతేజోవిపత్తిం జేసే యాత్మ ప్రస్వాపనంబు 'సేయునట్టి తమంబును 
గ్రసించె. అని చెప్పి వెండియు నిట్లనియె. 882 


దివ్యమగు వాసుదేవా 
ది వ్యూహచతుష్టయంబు త్రిజగములందున్‌ 
'సేవ్యం బని చేప్పింబడు 
భవ్యగుణా! దాని నెణుళం బలొెద నీకున్‌. 8 
ప్రధానమై స్వచ్చమై శాంతమై 
న నోసరీంచి 
సురుచిర షాడ్రుణ్య పరిపూర్రమై నిత 
మై భక్తీ జన సేవ్యప్లై తనర్చి 
వలనొప్పుచుండు న వ్వాసుదేవన వ్యూప 
మంత మహత్ర్తత్ర్వమందు న్‌లి 
రూఢింగ్రియాశక్తి రూపంబు గలు న 
హంకార ముత్పన్న మయ్యే నదియు. 
సరవి వైకారికంబుం దైజ సముం దామ 
సంబు నామూంయ తెజియల జరగు నందు. 
దనరు వైకారికము మనస్సునకు నింద్రి 
యములకును గగనముఖ భూతముల కరయ. 884 
ఉత్పత్తి స్టానంబై యుండు. అదియు దేవతారూపంబున నుండు. 
తైజసాహంకారంబు బుద్ది ప్రాణంబులం గలిగియుండు. తొమసాహం 
కారంబు త్రిగుణ మేళనబున నర్ధమాత్రంబైయుండు. మజీయు.885 
అట్టి యహంకారమం దుదయించి సా 
హస్ర ఫణామండలాభిరాము. 
డై తనరారు ననంతుండు సంకర్ష 
ణుం డనం దగు పురుషుండు ఘనుడు 
మహిత భూతేంద్రియ మానసమయుయనై 
కరృత్వ కార్యత్వ కారణత్వ 


తృతీయస్కంధ షడ్వింశాధ్యాయము 100 


ప్రకట శాంతత్వ 'ఘోరత్వ మూఢత్వాది 
లక్షణ లక్షితోలాసి యగుచు 
తే... నుండు న మ్మేటి రెండవవ్యూుహ మనం 
ఘనవికారంబు. బొందు వైకారికంబు 
వలన వినుము మనస్తత్త్య మెలమిం బుట్టె 
మజీయు వైకారికంబును మాత! వినుము. 886. 


వ. సామాన్య చింతయు వోషచింతయు ననందగు సంకల్ప వికల్పంబులం 
జేసి కామసంభవ మనంబడు. ఏది యనిరుదాఖ్యంబైన వ్యూహం 
బదియ హృపీకంబులకు నధీశ్వరంబై సకల యోగీంద్ర 'సేవ్యంబగుచు 
శరదిందీవర శ్యామంబై యుండు. వెండియుం దైజసంబువలన 
బుద్దితత్వంబు పుట్ట. దాని లక్షణంబులు ద్రవ్య హూశంబైన జ్ఞానంబును, 
నింద్రియాను గ్రహంబును, సంశయంబును, మిథ్యా జానంబును, నిద్రయు, 
నిశ్చయంబును, స్పృహయు ననందగియండు. తైజసోహంకారంబు వలన 
జానెంద్రియ కర్మేంద్రియంబులును, గ్రియా జాన సాధనంబులును 
గేలీగియుండు. బ్రాణంబునకుం గ్రియాశక్తియు” బుదికి జానశక్తియు 
నగుటం జేసి యింద్రియంబులకు. దైజసత్త ౦బు* గలిగియుండు. 
భగవద్చృక్తి ్రేరితంబైన తామసాహంకారము వలన శబ్దతనా త్రంబు 
పుట్ల. దానివలన నాకాశంబును, నాకాశంబు వలన శ్రోత్రేంద్రియంబును 
బుషే. శోత్రంబు శబ్ద గ్రాహియయ్యె. శబ్దం బర్హంబునకు నాశ్రయంబై 
శ్రోతీకు జానజనకం బయ్యె. మజియు నభీస్తనా తంబు సూక్షాాకాశంబ. 
ఆయాకాశరీబు భూతంబులకు బావ్యాభ్యంతరముల నవకాశం బిచ్చుటయ, 
నాత్మ ప్రాణేంద్రియాదులకు నాశయం బగుటయు నను లక్షణంబులు 
గలిగియుండు. శాలగతిచే వికారంబు నొందు) శబ్బ్దతన్మాత్రలక్షణంబగు 
నభంబువలన స్పర్శంబును, స్పర్శ్గంబు వలన వాయువును, (వాయువుచే 
స్పర్శగ్రాహియైత్వగింద్రియంబును బుట్టె. మృదుత్వంబు. (గఠినత్వంబు) 
శైత్యంబు నయము నవి న సృర్శత్వంబని)చెప్పంబడు. 
మజియు వాయువునకుం జాలనంబును, మళనంబును, (ద్రవ్యశబ్ద 
నేతృత్వంబును, సర్వేంద్రియాత్మంబు ననునవి లక్షణంబులై యుండు. 
దైవ(ప్రేరితంబై స్పర్శతన్మాత్ర గుణకంబగు వాయువు వలన రూపంబును, 
దానివలనం దేజంబును బుల్న. రూపంబు నేత్రేంద్రియ గ్రాహకంబయ్యె. 
ద్రవ్యాకార సమత్వంబును ద్రీవ్యంబునకు నుపసర్థనంబగుటయు, ద్ర - 
పరిమాణ ప్రతీతియు, నివిరూపవృత్తులనంబడు. తైజసంబున 
సాధారణంబులగు ధర్మంబులు ద్యోతనంబన బ్రకాశంబు, పచనంబనం 
దండులాదుల పాకంబు, పిపాసా సమిత్రంబైన న క్షున్నిమిత్తకం 
బైన యదనంబు, హిామమర్దనంబగు శోషణంబునను నివి వృత్తులై 
యుండు. రూపతన్మాత్రంబు వలన దైవచోదితంబై వికారంబు నొందు. 
తేజస్సు వలన రసతన్మాత్రంబు పుట్టె. రసతన్మాత్రంబు వలన జలంబు 


200 


ఖీ, 


యి. 


భాగవత సుధాలహరి 


పుక్పె. జిహ్వాయను రసనేంద్రియము రసగ్రాహకంబయ్యె. ఆ రసం 
బేకర్‌బై యుండియు భూతవికారంబునం బేసి కషాయ తిక్త కట్యాము 
మధురాది భేదంబుల ననేకవిధం బయ్యె. వెండియు సాంచీరిళి 
ద్రవ్యవికారంబునంజేసి యార్రంబగుటయు, ముద్దగట్టుటయు దృష్తి 
దాళ్సిత ౦బును, జీవనంబును, దద్వెక్రబ్య నివర్తనంబును, 
మృదూకరణంబును, దాపనివారణంబునుగాగూపగతంబైన జలంబు 
దివియ మజియు నుదమించుటయు ననునివి జలవృత్తు లనంబడు. 
రసతన్మాత్రంబు వలీన దైవచోదితంబై వికారంబునుం బొందిన 
జలంబువలన గంధతన్మాత్రంబు పుట్టె. దానివలనం బృధ్వియుం 
గలిగె. ఘ్రాణంబు గంధగ్రాహ కంబయ్యె. (అందు నేకంబగు గంధంబు 
వ్యంజనాదిగతంబయి) హింగ్వాది నిమిత్తంబైన (మిశ్రగంధంబను) 
కరంభంబును (గృంజనాది గతంబైన) పూతిగంధంబును, ఘనసారాది 
నిమిత్తంబైన సుగంధంబునుం(శతపత్రాది గతంబగు) శాంతగంధమును 
(లవనాది గతంబైన) యుగ్రగంధంబును (పర్యుషిత చిత్రాన్నాది గతంబైన) 
యామ్షగంధంబును ద్రవ్యావయవ వైషమ్యంబునం జేసి యనేక విధంబై 
యుండు. అదియునుంగాక ప్రతిమాది రూపంబులంజేసి సాకార తాపాదనం 
బగు భావనంబును, జలాది విలక్షణ త్రయాంతర నిరపేక్షంబైన సితియు, 
మ ధారణంబును, నాకాశాద్యవచ్చే, దకత్వరిబును, 
సకల ప్రాణి పుంస్యాభివ్యక్తికరణంబు ననునివి పృథ్వీవృత్తులనంబడు. 
అనిచెప్పి వెండియు నిట్లనియె. నభోగుణ పోషంబు శ్రోత్రంబును, 
వాయుగుణ వోషంబు స్నర్శంబును, తేజోగుణ వోషంబు చక్టురింద్రియం 
బును, అంభోగుణ వోేశేషంబు రసనేంద్రి యంబును, భూమిగుణ 
వోషంబు ఘ్రాణేంద్రియంబునునగు. ఆకాశాది గుణంబులగు శబ్తాదులు 
కార్యంబు లగు వాయ్వాదులందు. గారణాన్వయంబునం జూపట 
నన్నిటికీం బృథ్వీసంబంధంబు గలుగుటం జేసి భూమియందు స్పర్శరూప్‌ 
రస గంధంబులు గలుగు.(మహదాది పృథి వ్యంతంబులగు న యేడు 
తత్ర్వంబులు పరస్పరామిళితంబులై భోగాయ తనంబగు పురుషునిం 
గల్చింప) నసమర్హంబులై యున్నం జూచి (శ్రాలాదృష్ట సత్త్వాదులంగూడి) 
జగత్కారణుండును, వ. విశిష్షండును, సచ్‌ నియామకుండును, 
నిరంజనాకారుండును నగు స్యాశ్ళరురడందు. బ్రవేశింప నంత నన్యోన్యక్షు 
భితంబులై మిళితంబులై మవాదాదుల వలన నధిష్టాతృ చేతన 
రహితంబగు నొక్కయండంబు పుట్టె అందు. 887 


గురుశ్తక్తితో విరాట్టురుషుండు ప్రభవించె 
నట్టి మోషాండమర్థిం బొదివి 

యంబుముఖా వరణంబు లొక్కొకటికి 
దశగుణితంబులై తగిలి యావ 


తృతీయస్కంధ షడ్య్వింశాధ్యాయము 201 


రణములై యుండును (గ్రమమున లోకంబు 
లకు మేలుకట పోలికం దనర్చి 

పంకజోదరుని రూపమ్‌ నిలసించును 
లోలత జలములో. దేలుచున్న 


'హేమమయమైన యండంబులో మహాను 
భావుండభవుండు హరి దేవదేవుండఖిల 
జేత నారాయణుయ ప్రవేశించి యప్పడు 
విషుపద భేదనంబు గావించి యందు. 888 


షం. 

కర మొప్పంా విరాట్పురుషుండు వెలుగొందు 
నా విరాట్టురుషుని యాననంబు 

వలనను వాణియు, వాణీతో వహ్నియు, 
నాసంబు వలన. బాణముల. గూడి 

(ఘ్రాణేంద్రియం బయ్యె ఘ్రాణంబు వలనను 
వాయువులును, బ్రాణవాయువులును 

నందు నక్తులు, చక్షువందు సూర్వుండును 
నం దభిధ్యానంబు నర్జిం యం 


గరములు జాత మయ్యెం దత్కర్ర సమితి 
వలీన శో(త్రేంద్రియంబు దిక్కులును గలిగెం 
దక, శృశ్ర రోమ వితానకములు 
షధీవ్రాతమును భవ మొందె మజియు. 889 
దాని వలనను మేఢ్రంబు గానం బడియెం 
బరం గగ రేతంబు వలన నాపంబు పుకై 
గుదమువలన నపానంబు నుదయ మయ్యో 
దానివలనను మృత్యువు దగ జనించె. 8% 


కరముల వలనను బలమును, 

నిరువుగ నారెంటివలన నింద్రుయ పాదాం 

బురుహంబుల వలన గతియు, 

నరుదుగ నారెంటి వలన హరియును. గలిగెన్‌. ఖ1 
ఘననాడీ పుంజము వల 

నను రక్తము దానివలన నదులును జఠరం 

బున నాశలియును దప్పియు, 

ననయము నారెంటివలన నబ్బులు పుట్టెన్‌. 22 
వినుహృదయము వలనను మన 

మును మనము. దుహిన కరుయ బుదియుం జిత్తం 

బున బ్రహ్మయు క్షేత్రజ్ఞాం అ 

డును గలిగిరి య వ్విరాజుడన్‌ బూరుషతన్‌. ౪83 


రి భాగవత సుధాలహరి 


వు మజియు విరాట్బురుషునం దుదయించిన వృష్టిరూపంబులగు నాకాశాది 
ఘాతంబులును, శబంబు మొదలగు భూత తన్మాత్రంబులును, 
వాగాదీంద్రియ జాతరబును, తదధి దేవతలును, దమంతన సమష్టి 
రూప్తుండగు గ్రేత్రజుం బ్రవృత్తి ప్రవర్తకుం జేయ నసమర్హంబులయ్యె. 
ఎటనిన దేవాధిషితంబులగు నింద్రియంబులు తాము. వేరేజ 
యమయ్యూశ్వరుం బ్రీవృత్యున్ముఖుం జేయనోపక [క్రమంబునం దత్త 
దధిషానాదుల నొందె. అందు నగ్ని వాగింద్రియంబుతోడ ముఖంబు 
నొందో ప్రవర్తించిన విరాట్కార్యంబగు వ్యష్టిశరీర జాతంబను త్సన్నంబయ్యె. 
అంత నాసయు ్రాణేంద్ర ౦బుతోడ వాయువుం గూడిన ట్లిదయ్యె. 
అదిత్యుండు చక్షురింద్రియంబుతోడ నేత్రంబుల నొందిన గ 
బయ్యె. దిగ్గేవతాకంబగు కర్ణంబులు శోత్రేంద్రియంబుతో గూడిన 
వం. (ప్రేరణా యోగ్యంబయ్యె. ఓషధ్ధులు రోమంబులం 
ద్వగింద్రియంబు6 జెంద విఫలం బయ్యె. అబ్దె వంబగు మేఢ్రంబు 
రేతంబు నొందిన. దత్కార్యకరణా దక్షంబయ్యె"పదంపడి గుదంబు 
మృత్యువుతోడ నపానేంద్రియంబు. జేరిన వది 'ప్టైన్యంబునొందె. 
విషుదేవతాకంబు లగు చరణంబులు గతితోయాడిన ననీశ్వరంబు 
లలా. పాణీంద్రియంబు లింద్రదైవంబు లగుచు జలంబునాందిన 
శక్తి వానంబులయ్యె. మజియు నాడులు సనదీకంబులై లోహితంబు 
నొందిన నిరరకంబు లయ్యె. ఉదరంబు సింధువులతోడం జేసి 
క్షృత్చిపాసలంబొందిన వ్యర్థంబయ్యె. హృదయంబు మనంబుతోడం 
జంద్రునొందిన నూరక యుండె. బుద బ్రవ్మాధిదైవంబయి హృదయంబు 
నొందిన నిష్పలంబయ్యె. చిత్తంబఖీమానంబుతో రుద్రునిం జెందిన 
వ బనుద్భూతంబయ్యె . అంతం జైత్యుండగు 'క్షేతజుండు 
హృదయా గానంబు నొంది చిత్తంబుతోడం బ్రవేశించిన విరాట్పురుషేండు 
సలిల కార్యభూతబ్రహ్మాండంబునొంది 'ప్రవృత్యున్ము ఖక్షముండయె. 
సుప్త్రండగు పురుషునిం బ్రాణాదులు దమబలంబుచే భగవద మ. 
లగుచు నుత్తాపనా సమర్దంబులగు చందంబున నగ్భ్యాదులు స్వాధిషాన 
భూతంబులగీ నింద్రియేంబులతోడ దేవాది శరీరింబుల నొందియు 
నశక్తంబు లయ్యెనని, మజియు నవ్విరాట్పురుషుని ననవరత భక్తింటేసి 
విరక్తులై యాత్మలయందు వివేకంబుగల మహాత్ములు చింతింపుదు 
రనియు. బ్రకృతిపురుష వివేకంబున మోక్షంబును, ప్రకృతి సంబంధంబున 
సంసారంబును గలుగుననియుజెప్పి మజల నిట్లనియె. 894 


ఇది పోతనామాత్య విరచితంబైన ఆంధ్రమహాభాగవతమున 
తృతీయస్కంధమున అరువది ఆరవ అధ్యాయము. 


880. అవ్వా! =అమ్మా! వేజు వేజన్‌=భిన్న భిన్నముగా, హృదయగ[గ్రంథి 
విచ్చేదకంబు=మనస్సునకున్న ముడిని నాశనము చేయునది, ఆత్మదర్శన 


తృతీయస్కంధ షడ్వింశాధా ర్ట్‌ియము 203 


రూపంబూహృదయమందున్న ఆత్మను దర్శింప చేయునది, ఆత్మని గ్రేయస 
కారణంబు=మోక్షకారణము, అనాది=ఆద్యంతములు లేనిది, సత్త్వాది 
గుణహన్యుడూసత్వము మొదలైన గుణములు లేనివాయ, ్రకృతిగుణ 
విలక్ష్రణుయాప్రకృతి యొక్క గుణములకంటె వేరైనవాండు, ప్రత్యక్‌ 
న. జాగృతమైన స్వరూపము కలవాయడ, సమన్వితము= 
డుకొన్నది, గుణత్రయమయంబైత్రిగుణములతో కూడుకొన్నదై. సరూపంబైన 
ప్రజాసర్గంబు ఆ సరూపంబు=కాళ్ళు చేతులు మొదలైనవి కలిగి సమానమైన 
రూపము రల్షిన, 'ప్రజాసర్గమూ్రజాసృష్టి విజాన తిరోధానముూవిజానము 
మరుగుపడుటి, ప్రకృత్యథ్యాసమూప్రకృతీని తనీయందు ఆరోపించుకోనుట, 
క్రియమాణంబులూచెయ అుడునవి, కర్శృత్వశూన్యుండు=క్రర్సత్వము లేనివాడు, 
సుఖదుఃఖ భోకృత్వంబులూసుఖమును, దుఃఖమును అనుభవించుటలు, 
పతి విలక్షణుండైన పురుషునివి ప్రకృతికంకై విలక్షణుండైన శ్రీహరిచే 
౦ద తగినవి, సదసదాత్మక ప్రపంచమూస్తూల సూక్ష్మరూపమైన ప్రపంచము, 
సదసద్వివేక పూర్వకంబుగాన్‌సదసత్తులను విడమజచి స్పష్షముగా తెలిసి 
కొనుట లేక వ్యక్తావ్యక్త స్వరూపములను స్పష్టముగా తెలిసికొనుట. 
న దేవహూతీ! ఈ రీతిగా భక్తియోగ ప్రకారమును వివరించి 
నాను. ఇక తత్వలక్షణములను వేజు వేజుగా చెప్పెదను వినుము. తత్త్ర్వములను 
వానిగుణముల నెజిగిన మనుష్యుయి ప్రకృతి గుణములనుండి ఎడివడిన 
వారగుదురు. వారి జ్ఞానము హృదయగ్రంథిని నాశ మొనర్చును. ఆత్మను 
దర్శింప జేయును. అత్మజ్లాన పూర్వకముగా మోక్షమును కల్గించును. అత్మ 
స్వరూప మెట్టిదో వివరించుచున్నాను. వినుము. అది అనాది, అనలా 
ఆద్యంతములు లేనిది. పురుష స్వరూపమైనది (అనలా పూర్ణమైన ఆనందము 
నొసయ వాడని అర్హము) సత్త్వాదీ గుణములతో నేమాత్రము సంబంధములేని 
ప్రకృతి గుణములకింటె వేరై విలక్షణమైన వాయ. ప్రత్యక్ష రూపుడు. 
సర్వకాల జాగృతమైన స్వరూపము కలవాడు. ఇతరులతో నపేక్షలేక తన 
హ్రూరము చేతనే నిరంతరము వెలుతువాయడ. స్వహ్రాశము చేత నితరములను 
వెల్గింప చేయువాడు. ఈ విశ్వమాతనితో కూడుకొన్నది. ప్రకృతి గుణత్రయాత్మక 
మైనదని చెప్పితిని. అది అవ్యక్తము. అనంగా స్పష్టముగా తెలియనిది. 
సూక్ష్మస్వరూప మైనది. భగవంతునకే సంబంధించినది. ఆ ప్రకృతి యం 
దాతయ లీలార్హమై ప్రవేశించును. అప్పుడా ప్రకృతి గుణత్రయముతో 
కూడినదియు, కరీచరణాదులతో సమానమైనదని ప్రజాసరమును చేయును. 
అపుడు పురుషుడు మోహితుండగును. అతని విజ్లానము" తాత్కాలికముగా 
ముసుగు వడియుండును. త్రిగుణములతో రూడుకొనీ ప్రకృతి వికారములను 
తనయం దారోపించుకొని సంపూరముగా దానిలో లీన మగును. దానివలన 
నేమగుచున్నది? తనచేత చేయ[టేడుచున్న కార్యములకు కర్తతానే యని 
పురుషు భావించును. ప్రకృతికి లోడుడినవాడై పరతంత్రుండగును. 
అంతర్యామిగా నున్న పురుషుయ కరృత్వ శూన్యుయడ. ఆత్మకు కార్యకారణ 


[18 


204 భాగవత సుధాలహరి 


కరృత్వములు ప్రకృతి వలననే లభించును. అనలా ప్రకృతి గుణములను 
తన యందారోపించుకొనుచున్నాడ. ఈ గుణములచే నేర్చడెడు సుఖము, 
దుఃఖము వ మ విలక్షణుడైన పురుషనిచే నెర్చడుచున్నవి." 
అపుడు దేవహూతి కపిలునితో అన్నది.” పురుషోత్తమా! ప్రకృతి పురుషులు 
స్తూల సూక్ష్మృమైయున్న ఈ ప్రపంచమునకు కారణభూతులు. కనుక వాని 
స్తోరూపము న? నిత్యానిత్య జానపూర్వకముగా తెల్చ 
వలెనన్ని. భగవంతుడైన కేపలుండారంభించినా.డో. 

881. త్రిగుణముూమూయ గుణములు కలది. అవ్యక్త ముూఅస్పష్టమైనది. 
(అనథా సూక్ష్మమైనది, సదసదాత్మకంబూవ్యక్తా వ్యక్తమైన స్వరూపము కలది, 
ప్రధానముూప్రధాన మనుపేరు కలది, 

తాత్పర్యము: ప్రకృతి త్రిగుణములతో కూడినది. కనుక దానికి 
త్రిగుణమని పేరు. అవ్యక్తము; స్పష్షముగాని స్వరూపము కలది నిత్య 
శాశ్వతమైనది. సదసదాత్మకము. వ వ్‌వ్యక్త స్వరూపము కలది. ప్రధా 
మహత్తత్త్వాదులను నిర్మించుట ప్రధానమైన కారణము రలది. ఈ 
గుణములన్నిటితో కూడుకొన్నది. 


882. లా తత్త్యాత్మకంబూఇరువది నాలుగు గుణములతో 
చేరినది. పంచమహాభూతములు=ఆకాశాదులు, తన్మాత్రలూపంచభూత 
తన్మాత్రలైన శబ్బస్పర్శాదులు, జ్ఞానకర్మేంద్రియములు వెరసి పది, సగుణ 
బ్రహ్మ సంస్తానముూసగుణ బ్రహ్మీ యొక్క స్వరూపము, ప్రకృతి గుణ 
మ్యమూ్రకృృతి గుణముల యొక్క సామ్యావీస్ట, తత్త్వాంతర్గతుండూ 
తత్త్వములలొన నున్నవాయడ,. క్ర్షుభితము=చలింప చయజడుడినది, 
పహిరణ్మ్యయమూగొప్ప ప్రకాశముతో కూడినది. ఆత్మప్ప్వాపనంబు-ఆత్మ యొక్క 
గుణములను నిద్ర పొందించునది. 
తాత్పర్యము: ప్రకృతి ఇరువది నాలుగు తత్త్యములతో కూడినది. 
పంచ మహాభూతములు, వాని తన్మాత్రలు, జ్ఞానేంద్రియ కర్మేంద్రియములు 
పది మనస్సు, చిత్తము, బుద్ది అహయారమూఅనెడు నాలుగు విధములైన 
అంతః కరణ వోషములు ఇవన్నియు చేరి ఇరువది నాలుగు. ఇది సగుణ 
బ్రహ్మ యొక్క స్వరూపము. కాలమనెడు తత్త్వము ఇరువది యమైదవ 
తత్త్వమని కొంద జందురు. కొందజు శ్రీహరయొక్క ప్రభావమును 
సూచించునటిది కాలము కనుక పురుషుని పౌరుష స్వభావమే కాలము. 
అందుచే అదీ వేణు తత్త్యము కా దందురు. మాయోమౌహితుండై ప్రకృతి 
గుణములను తనయం దారోపించుకొన జీవుండ కాలముతో భయమునందును. 
వాయ అహంకారముతో విమూఢుండై భీతినందును. ప్రకృతి గుణసామ్యముతో 
ఉండును. నిర్విశషము అనా సర్లమం దుదాసీనుడై యుండును. భగవింతుని 
చేష్టా వపోషముచేత ప్రకృతి యొక్కీ గుణసామ్యము క్రోభింపం జేయబడెను. 
అ క్షోభింపశీయుటయే కాలమని యందురు. ఆ కాలము జీవరాసులలో 
నంతర్గతమై యుండును. అతండే పురుషరూపుండు. అనళా అంతర్యామి 


ము; 
ము. 


తృతీయస్కంధ షడ్వింశాధా్యాయము 205 


స్వరూపమన్న మాట. బయట అన్నిటి యందు వ్యాపించి యుండును. 
అవ్యాపక రూపమునకే కాలమని పేరు. ఆత్మమాయతో తత్త్వాంతర్గతుడైన 
జీవునిచేత (అనళా పరమ ప్పరుషునిచేతు క్షుభితమై జగత్కారణమైన 
ప్రకృతియందు పరమపురుషుడు తన వీర్యమును నిక్షేపేంచును. ఆ (ప్రకృతి 
మహత్ర్తత్ర్వ్యమును ప్రసవించును. అపుడు కూటస్తుండును, జగదంకుర 
స్వరూపుడనైన పరమాత్కుయడ - లయమ్ల్తోప శూన్యుడైనవాడు అత్మతమలైన 
మహదాది ప్రపంచములను వ్యక్త మొనర్చును. అప్పుడు ఆత్మప్ర (పనము 
అనయా తనయోగ నిద్రకు కారణమైనట్టిది. అట్టి తీవ్రమైన అంధకారమును 
త్రాగివేయును అని మజియు నిట్టన్నాయ్‌. 

884. సత్త్వప్రధానమై= సత్తగుణమే ముఖ్యముగా నున్నదై, స్వచృమై= 
శుద్దమైనదై, శాంతమై=కలుషము లేనిదై. సురుచిరషాడ్డుణ్య పరిపొర్షమైవశోధాయ 
మోనములైన పడ్డుణములతో కూడినదై, వాసుదేవ వ్యూహముూవోసుదేవుడను 
"పేరుగల “వ్యూహావతారము, మహత్తీత్త్య మందున మహత్తక్రమందును, 
క్రియాశక్తి రూపంబు కల్లు అహంకారమే=క్రియాశక్తి ప్రధానమగాం గల్గిన 
అహంకారము, ఉత్పన్నమయ్యెన్‌పుట్టినది. సరవిన్‌=వరుసగా, 


885. ఉత్పత్తి స్తానమూజన్మించిన చోటు, దేవతా రూపంబున నుండున్‌ 
అభిమాని దేవతగా ఉండును. తామసాహంకారంబు, త్రిగుణ మేళనంబునన్‌ 
త్రిగుణముల చేరికతో, అర్హమాత్రంబై యుండున్‌=శబ్దాది తన్మాత్రలకు 
నీయామకమై ఉండును. వాసుదేవతత్త్యము, పూర్ణానందమయమై- ఆవాసుదేవుతే 
మహతత్త్యమునకు నియామకుయ, అతండు ఛింతస్వరూపుడు. కాలుష్యము 
లేనివాడు. అందుచేతనే అమహత్త త్రము సాత్వికము, శుక్తము, స్రిమితమునై 
యుండును. ఆ మహత్తత్త్యము నుండి (క్రియా శక్తి హెచ్చు గ్‌ ఉన్న 1 అహంకార 
ముత్సన్నమైనది. ఆ యహంకారము నుండి మూడ దమన వైకారిక, 
తైజస, తామసాహంకారములు పుట్టినవి. ఆ వైకారికాహంకారము మేనస్సు 
ఇంద్రియములు, పంచభూతములుీనికి జన్మభూమి. వై వెకారికాహంకారము 
నుండి దిగభిమాని దేవతలు పుటిరి. తామసాహంకారము నుండి శబ్దాదులైన 
తన్మాత్రలు జన్మించినవి. క్రియాక్తి రూపమై ఉండునని చెప్పుటపివలన 
తక్కినవి లేవని అర్ధముకాదు. జ్ఞానశక్తి కూడ నా యహంకారమై ఉన్నది. 
కానీ అది తక్కువగా ఉండును క్రీయాశక్తియే "హెచ్చుగా ఉండుటవేత 
క్రియాక్తి యనిపేరు. దీనిలో మొదటిదైన వైకారికాహంకారము మనస్తత్త్యమునకు 
మూలము. ' రెండవదియైన తైజసాహీంకారము ఇంద్రియములకు మూలము. 
మూండవది తామ సాహంకారము పంచమహా భూతములకు కారణము. 
వైకారికాహం కారము నుండి దిగభిమానులు మొదలైన దేవతలు, తైజసాహం 
కారమునుండి బుద్ధికభిమానియైన ఉమాదేవి, ఇంకను ఆవంకారిక ప్రాణులును 
జన్మించిరి. తామస్రాహంకారము నుండి శబ్దాదులైన తన్మాత్రలు పుట్టినవని 
మాధ్వవ్యాఖ్య. 


206 భాగవత సుధాలహరి 


886. సహస్రఫణా మండలాభిరాముండు=వేయిపడగల చేత అందమైన 
వాయ, భూతేంద్రియ మాననమయుయాభూతములు ఇంద్రియములు, వీనికధోరి 
య్రైనవాయ, లక్షణ లక్షిత ఉల్దాసి=లక్షణములతో రూడినవాండు. 

తాత్పర్యము: ఈ త్రిగుణాత్మకమైన అహంకారము శాంత, ఘోర, 
మూఢభావములకు వ్యంజకము. మూండుగా మారని యవస్థయందు అహంకార 
తత్త్వమును సూక్ష్మాహంకార మందురు. దీనికి సంకర్షణ రూపియైన శ్రీహరి 
నియామకుయ. ఇతండే పంచమహాభూతములకు, జాన కర్మేంద్రియములకు 
ప్రధానమైన ప్రవర్తకుడు. ఇతనికి అనంతములైన శిరస్సులు. గుణదేశూలము 
లతో కొనలేని వానికవి మూండు భాగములను పొందిన అహంకారమునకు 
పూర్తాహంకార మని పేరు. దీనికి ప్రద్యుమ్నుయ నియామకుడ. సంకర్షణ 
అనిటీద్ద ప్రద్యుమ్న రూపములతో డ్రేరితుడైన సవాస్ర శిరస్కుైన శేషుడు 
ఆ యహేంకార తత్త్వమున కభిమాని. మనస్తత్ర్వమునకు కారణమైయున్న 
వైకారికాహంకారము కర్త యనిపించుకొనును. ఇంద్రియ కారణమైన 
తైజసాహంకారము కరణము. పంచభూతములకు భౌతీక పదారములకు 
శారణమైన తామసాహంకారము కార్యమనిపించుకొనును. వైకారికాహరికారము 
శ్రీహరియందు. నిష్టను కలిగించుటచేత శాంతమనిపించుకొనుచున్నది. 
తైజసాహంకారము పీంద్రియములతో ఘోర పదార జానము, 'ఘోరకర్మేలు 
వీనికి కారణ మగుట చేత ఘోరమని పించుకొనునతామసాహంకారీము 
పంచభూతములకు కారణమై మూఢ మనిపించుకొనుచున్నది. 

887. వైకారకాహంకారము మొదలైన అహంకార భాగములనుండి మనస్సు 
మొదలైనవాన్‌ ఉత్పత్తి ఏర్పడుచున్నది. వికారమును పొందిన వైకారకావంకారమ 
నుండి మనస్తత్వ మేర్పడినది. ఈ మనస్సు సంకల్చ వికల్చ్బ వ్యవహార 
వోషములతో దేహీమంయే వర్తించును. ఈ మనస్సు మండీయే నానా 
విధములైన ఇచ్చలు జన్మించుచున్నవి. దీని కభిమాని యనిరుద్దుడ. ఇతండు 
శారదేంద్‌వరశ్యాముండ సనకాది మీహాయోగులచేత తిన్నగా, తొందర పడని 
యట్లుగా ఉపాసింపశుడుచున్నా యడ. సూలాలంకార నియామకుటైన ప్రద్యుమ్నుని 
నుండేయే అనిరుద్ధ తత్య్య వైర్పకుచున్న ది. మనస్సు సర్వేంద్రియములను 
ప్రవర్తింపం జేయటీ చేత దానికి నియామక్‌.డైన అనిటేద్దుతు సర్వేంద్రియము 
లకు నియామకుండని తెల్పినట్లైనది. వికారమొందిన' తైజసాహంకారము 
నుండి బుద్ధితత్త్య మేర్చడినది."దీని నుండి ద్రవ్య ప్రకాశరూపమైన జాన 
మేర్పడును" జ్లానీము రెండు రీతులు. సామాన్య జానము, మోపీజానమ్‌. 
మనస్సునుండి ప్పట్పజ్తానము సామాన్యము. బుద్దినుండోపుట్రినది వోషజ్తోనము. 
ఈ బుద్దితత్త్యముమ్‌రీడి మజికొన్ని వేషమూ లేర్చడుచీన్నవి సంశయము 
విపర్యాసీము, నిశ్చయము, స్మృతి. దీనినుండి కల్లునదే సంశీయము. అనలా 
ఒక (ద్రవ్యమును చూచినపుడు ఇదియా అదియా అని ఏర్పడు బానము. 
విపర్యాస మనా పదార్థ సహజరీతిని వదలి వేరొక్క రీతిగా తెలియుట. 
ఆ తత్త్వమును చూచి శీదే దీనితత్ర్యము. వేజొక్కటి కాదని తెలియుట 


తృతీయస్కంధ షడ్వింశాధ్యాయము 207 


విపరీతజానము. దీనిని ఇచ్చా జానమని కూడ అందురు. సంశయము 
మానసికము కూడ నగును. అందుచేత మానసిక మనియు, బుదిజ మనియు 
సంశయము రెండురీతులు. నిశ్చయ జనకములైన ధర్మములు 'తెల్చినపుడు 
మానసిక సంశయము నివృత్త మగుచున్నది. బుద్దిజమైన సంశయము ఎన్నటికిని 
పోదు. అనలా స్వరూప భూతమైన సంశంపీము పోదని చెప్పిన శ్పేనది. 
లక్షణము రెండురీతులు స్వరూప లక్షణము, తద్భిన్నమైన లక్షణవనీ. ఏ 
ధర్మముచేత వస్తువు తెలిసికొనశుడుచున్నదో అది లక్షణము. జ్ఞానేంద్రియ 
కర్మేంద్రియములని ఇంద్రియములు రెండురీతులు. ఈ రెండును కైజసాహం 
కారముతో నేర్పడినవే. కర్మేంద్రియములకు అహంకారిక ప్రాణము అభిమాని 
దేవత. ప్రాణమునకు క్రియాశక్తి యుండును. బుద్దికే జానశక్తి. ఇంద్రియములు 
తైజసాహయార జనితము లగుటవలన వానికి తైజ్‌ సత్త్యముండును. భగవద్వీర్య 
చౌదితమై వికారమందిన తామసాహంకారము నుండి శేబ్బమనెడు గుణతన్మోత్రీ 
మేర్పడినది. దానినుండి ఆకాశ ముత్పన్న మయ్యెను. ఆకాశము వలన 
శ్రోత్రేంద్రియము పుట్టెను. శ్రోత్రము శబమును గ్రహించునదిగా నయ్యెను. 
ఈ 'శబ్రమునకు లక్షణ్‌ము తెలియజేయుట. శబ్దము అర్హమున కాశ్రయమై 
(శ్రోతకు జాన జనకముగా నగుచున్నది. ఆకాశ లక్షణము ప్రాణులకు గమనాదుల 
కివకాశ మేచ్చుట. లోపలను బయటను దిక్కుల దూపముగా నుండుట 
పాణా పానాదులకును ఇంద్రియములకును జీవులకును వాసమున కరమైన 
ఛానముగా నుండుట. ఇవి అన్నియు ఆకాశ లక్షణములు. 

_ _శబ్దమను తన్మాత్రను పొందియున్న ఆకాశము నుండి కాలగతిచేత 
వికారము నందు దానినుండి స్పర్శ తన్మాత్ర పుట్టినది. దానినుండి వీచెడు 
గాలి జన్మించెను. అ స్పర్శతన్మాత్ర నుండి తత్కారణమైన త్వగింద్రియ 
మేర్చడెను. ఆ వాయువుచే స్పర్శ గ్రాహియైన త్వగింద్రియము జన్మించినది. 
మృదుత్వము, కఠినముగా నుండుట, శ్రైత్యము, వేడిగానుండుట ఇవి స్పర్శము 
యొక్క లక్షణము. గాలియొక్క తన్మాత్రయే స్పర్శము. వాయువునకు చాలన, 
మేళన నేతృత్వములు లక్షణములు. నేతృత్వము (ద్రవ్యశబ్దములకు, 
సర్వేంద్రియములకు స్వామిలై యుండుట కూడ వాయులక్షణమే. అనలా 
వాయువు లేనిదే ఏ ఇంద్రీయముకూడ పనిచేయలేదు. దైవచోదితమైన స్పర్శమే 
తన్మాత్రగా ఉన్న వాయువునుండి రూపతన్మాత్ర ఏర్పడినది. దానినుండి 
తేజిస్తత్త్యము రూపజ్ఞానము నేర్చజచెడు చక్తురింద్రియము కూడ జన్మించినది. 
ద్రవ్యాక్యతిత్వము. తీనగా పదార్ధముండు వజకును ఉండుట, ప్రకాశము 
కల్టియుండుట, వ్యక్తిగా నుండుట, తేజస్సు కల్షియుండుట ఇవియన్నియు 
తేజస్సంబంధిటైన రూపతన్మాత్ర యొక్క లక్షణములు. ప్రకాశ పజచుట 
పచన మొనర్చుట, రసమును మింగుట భక్షణము, శ్రైత్యమును పోణగొటుట, 
శోషణము ఇవన్నియు తేజస్సు యొక్క లక్షణములు. అక్సే వికారమరీదేన 
రూపతన్మాత్రగల తేజస్సు ముండి రసతన్మాత్ర ఏర్పడిన్‌ది. దానినుండి 
నీరు రసగ్రాహము, రసగ్రాహమున కాధారమైన నాలుక జన్మించినది. 


208 భాగవత సుధాలహరి 


మాతకార్తములందు. పదార్త కార్యములచేత ఒకకేరసము ఆరురీతులుగా 
మున్తుది. ఫంతమాత్రమేకాదు. పరస్పర మేళన ప్రభావముచేత అనేకరీతులుగా 
హాతేకగును. శేదల్‌ మొర్చుట నీట్‌ యొక్క లక్షణము. ముద్దగా నొనర్చుట, 
వాలు వనెడు భావమును కల్సించుట కూడ నీటియొక్క లక్షణమే. నీరే 
చేషకు కారణ మగుచున్నది. సంతోషమును కల్సించుటకు కారణము కూడ 
ఎక్‌మే. సంతాపనోదనము దానివలన నేర్పడు నేదియే. మిగిలిన భూతముల 
కంక హెచ్చుగా కార్యములం దుండుటయు నీటి యొక్క లక్షణము శ్రీహరి 


హై 
ప్రేరితమై వికారమును పొందిన రసతన్మాత్రయైన నీటినుండి గంధతన్మాత్ర 
డినేది. దానినుండి భూమి సృష్టమయ్యెను. గంధము నాఘఘ్రాణించెడు 
జానేంద్రియము కూడ నేర్పడెను. ఒకటే గంధము ద్రవ్యావయవ వైషమ్యముతో 
(ప్రవ్యముల వాని అంశములు వీనియొక్క పోషరూపమైన వ్యత్యాసముతో) 
కరంభంబునుపూతి సౌరభ్యాదులుగా ఆరు విధములుగా నగును. పదార్థముల 
ఉత్పత్తికి కారణమై యుండుట పృథ్వీ లక్షణము. పార్టివ శరీరమందే శ్రీవారియొక్క 
సాన్నిధ్యముండుటచేత వానియందే శ్రీహరిని చూడ వలసి యుండుటచేత 
పృథ్వికే బ్రహ్మ స్తానమని పేరు. 

మూర్తద్రవ్యములను ధరించుటయు దాని లక్షణము. వాయువు, అగ్ని 
మొదలగు ద్రవ్యములకంటె స్పష్టముగా నుండుటయు పృథివీ లక్షణమే. 
సమస్త ప్రాణుల శరీరమందును సీణములను వ్యక్త పజచుట దానిపనియే. 
ప్రతిమాది రూపములతో సాకారతాపాదకమ్రైన భావన పథి యొక్క గుణము. 
జల తేజో వాయువుల సంసర్లము లేకగూడ నిదియుండవచ్చును. జలాదుల 
నిదిధరించు ఆకాశాద్యవచ్చేదకము. అనలా అకాశాదులతో కూడియుండుట. 
న పృథివీ లక్షణముల క్రిందికే వచ్చును. దేనికి ఆకాశ వోేష 
గుణమైనే శము విషయమో అది శ్రోత్రీంద్రియము. వాయువు వేష గుణము 
దేనికి విషయేమో అది స్పర్శేంద్రియము. తేజో వోషగుణమైన రూపము 
వోషముగా గలది చక్షుస్సు. నీటి వోష గుణము దేనికి వోషమా అది 
జిహ్వ. భూవోోష గుణమైన'యద్విషయమో అది ఘ్రాణీంద్రియము. ముందు 
ముందు చెప్పిన కారణభూతములైన భూతముల యొక్క గుణసంబంధము 
చెత వాని తరువాతి తరువాతి కార్యములందు కన్సడుచుండును. అందుచే 
గుణముల సంబంధముండుట చేత సమస్త భూతములైన గుణపోోషములును, 
శబ్దాదులన్నియు భూమియందే కన్పించును. మహత్తు మొదలుకొని పృథివి 
అంతముగాం గలిగిన ఏడుతత్త్యములును పరస్పరము చేరకయుండి భోగమున 
కాశ్రయమైన పురుషుని కల్పించుట కసమరము లయ్యెను. అప్పుడు కాలము 
మొదలైన అదృష్ట సత్త్వాదులతో కూడినహిండై జగదాదియైన పురుషుండ 
అందు. ప్రవేశించినాడు. ఆతండు త్తెగుణ్య విశిషుండ. సమస్తమును 
విసర్దించువాడ. నిరంజనాకారుడ. అతడ ప్రవేశించిన వెంటనే భూతము 
లన్యోన్య క్షుభితము లైనవి. మిళితము లైనవి. అప్పుడు మహదాదులనుండి 
అధిష్టాతృచేతన రహితమైన అచేతనమైన అండము పుట్టినది. 


తృతీయస్కంధ షడ్వింశాధ్యాయము 209 


888 వైశేషికులు రెండు పరమాణువులు చేతి ద్యణుక మయ్యెనందురు. 
అట్లే ఆ క్రమముగనే భాగములు, వానిచేరిక వానినుండి "ఒక్కటి" 
అనిపేంచుకొనెడు సమగ్ర పదార్థములు సృష్టమగునని వైోషిక సిద్ధాంతము. 
ఎందుకనలా మహత్తత్ర్వము మొదలైన తీత్త్యముల అభిమాని "దేవతల 
స్తోత్రమునకు అభిమానిలైై నారాయణుంయడ అ తత్త్వముల న్తిని 
వ్యక్తమొనర్చుట చేత బ్రవ్మాండాది పదార్ధముల సృష్టి ఏర్పడినదని భాగవతమందు 
నిరూపించడుడినది. ఆ హరి సన్నిహితుడైన దోసీవలన అతనిచే (ప్రేరేపింపం 
బడిన తత్త్వముల నుండి జడమైన బ్రహ్మాండ ముతితమైనది ఆ యండము 
నుండి విరాట్పురుషుండ జన్మించెను. 

ఈ బ్రహ్మాండము పృథ్వివ్యంశాధిక్యము గలది. దీనికి వేష మనియు 
పేరు. దీనిచుట్టును ఒకదానికంకు నొకటి హపెచ్చెన - అనగా ఒకదానికంటె 
మరొక్కటి పదింతలు 'పెద్దదియని యర్హము. తట్టి జలతత్త్య వాయుతత్త్వ్య 
ఆకాశ తత్త్వములు చుట్టును ఆవరీంచియున్నీవి. దానికి తరువాత్‌ 
త్రిగుణాత్మకమైన మూలప్రళ్ళేతి ఆవరించి యుండును. ఈ బ్రహ్మాందము 
లోపలనే పదునాల్గులోకముల విస్తారము లున్నవి. ఈ అండమందు శ్రీహరి 
సన్నిధానముండుట వలన ఇది అతని రూపప్రతిమ. ఈ మూండ 
శారణములచేత వీనికి వోషమనెడు పేరు యుక్తము. సర్యోత్తముడైన శ్రీహరి 
నీటి యందున్న హిరణ్మయమైన అండకోశమును "పొత్తి దానియందు 
ప్రవేశించినా. ప్రవేశించి ముఖాదులరీతితో ఆకాశమును భేదించినాయడ. 
ఆ విరాట్టురుషుని ముఖము మొట్టమొదట వ్యక్తమైనది దానినుండి 
వాగింద్రియవేర్పడినది. వాగింద్రియమునుండి తదభిమానిలైన 
అగ్నివ్యక్తమైనాడ. ఇక్సే ఇశపైం గూడ నేత్రగోళకములు, ఇంద్రియములు, 
ఇంద్రియాభిమాని దేవతీలు వీరి ఉత్పత్తి తెలియవలెను. ముఖము తరువాత 
నాసారం[ధ్రములు వ్యక్తమయ్యెను. వానినుండి (ఘాణేంద్రియము. 
('ఘ్రాణేంద్రియము నుండి వాయువు యొక్క వ్యక్తిత్వము. ప్రాణమునకధి 
దేవత వాయువు. ఒకటే దేవతకు అధ్యాత్మికముగా ప్రాణమని, అధిదైవికముగా 
వాయు వనియు పేరు. తరువాత వ్యక్తమైనవి కన్నులు. కన్నుల నుండి 
చక్తురింద్రియము పుట్టినది. ఆ ఇంద్రియమునుండి సూర్యదేవుని అభివ్యక్తి. 
పిదప కర్ణములు వ్యక్తేము లైనవి. వానినుండి శ్రోత్రేంద్రియము, దిగ్గేవతలు 
వ్యక్తులైరీ తదనంతరము త్వక్కేర్పడెను. దానినుండి రోమములు 'గడ్డము 
మొదలైనవి. పిదప ఓషధులు తదభిమాని దేవతలు. ఆపైని స్త్రీ పురుష 
సూచకమైన గోళకము. దానినుండి ఉపస్టేంద్రియము, తదభిమాని దేవతలు. 
దానితో రేతస్సు. రేతస్సునుండి జలోభిమాని దేవతలు వ్యక్తులైనారు. 
అనంతరము గుదము వ్యక్తమైనది. ఈ గోళకము నుండి పాయురింద్రియము. 
దానినుండి అపానవాయువు. దానినుండి లో కభయంకరమైన మృత్యువు 


210 భాగవత సుధాలహరి 


వఃకులెనారు. చేతులు, చేతులనుండి బలము, తదభిమాని ఇంద్రుడు. 
త్‌ పాదములు, పాదేంద్రియము, తదభిమానియైన యజ్ఞాడనెడు దేవత. 
అతనికే జయంతుండనిపేరు. వారి అంతర్యామిటై ర్హీహరి "్యకుతై యడెనాయడ. 

నాడు క లేర్చడినవి. నాడులనుండి రక్త ముత్ప్చన్నమైనది. దానినుండి తదభిమాని 
దేవతలైన నాడులు ఏర్చడెను. అ పిదప పొట్ట. దాని నుండి క్షుత్పిపాసలు. 
వాని నుండి సముద్ర మ ఉదరము వ్యక్తమైన పిదప హృదయము 
వ్యక్తమైనది. దానినుండి మన స్పేర్పడినది. ఇచట వృదయము గోళక మనియు, 
మనస్సు ఇంద్రియ మనియు అర్ధము మనస్సునుండి చంద్రోత్పత్తి ఐనది. 


హృదయమునుండి బుద్ది. వానీసేలక్‌ బృహస్పతి ఏర్పడినా. ఆ 
హృదయము నుండియే అహరకారము పుట్టినది. ఇదికూడ మనస్సు యొక్క 
ప్రభేదము. దానినుండి తదభిమాని ట్రైన రుద్రుజేర్పడినాడు. ఆ 
హృదయమునుండియే చిత్తము. అనలా పదార్థములను గ్రహించు శక్తి 
ఏర్పడినది. ఇది కూడ మనస్సు యొక్క పెక్కభేదము. దీనినుండి 
చిత్తాభిమానిటైన బ్రహ్మ ఏర్పడినాండు. ఈ దేవతలందరును వ్యక్తులైనను 
ఆ దేవత లెవ్వరును అ అండము యొక్క ఉత్తాపనమునందు శర్తులు కాలేదు. 
అదిచైతన్య యుక్తము కాలేదు. వారందరు “ఒక్కొక్కరే క్రమముగా నాయా 
ఇంద్రియములలో ప్రవేశించిరి. అగ్ని వాగింద్రియముతో ముఖమును 
ప్రవేశించినాండు. కానీ అండము లేవలేదు. వాయువు 'ఘ్రాణేంద్రియముతో 
నాసా పటమును చేరెను. సూర్యుయ చక్తురింద్రియముతో కన్నులలో 
ప్రవేశించినాండ. దేవతలు శ్రోత్రేంద్రియముతో కర్ష కర్రములందు చేరిరి. ఓషధ్యభిమాని 
దేవతలు రోమములతో చర్మమును ప్రవేశిలిరి. జలాభిమాని రేతస్సుతో 
విశ్ళమును చేరెను. మృత్యుదేవత అపానముతో గుదమును ప్రవేశించెను. 
ఇంద్రదేవుయ బలముతో హస్తములను చేరినాడు. విష్ణువు పాదాభిమానిలైన 
యజ్ఞానందున్నవాడై గమనముతో పాదమును చేరెను. నద్య్‌భిమానులు ర రకముతో 
నాఢీలలో యొచ్చినారు. సముద్రాభిమాని క్రుత్పిపాసలతో ఉదరమును చేరెను. 
చంద్రుడయ మనస్సుతో, బృహస్పతి బుద్దితో, రుద్రుం డహంకారముతో 
ప్రవేశించెను. ఎందరు ప్రవేశించినను లాభీము లేకపోయెను. క్రేత్రజ్ఞాలైన 
శ్రీహరి చిత్తముతో హృదయము నెప్పుడు ప్రవేశించెనో (అనలా 
హృదయాంతర్గతు.శైనాండో) అప్పుడే విరాట్పురుషుడయ సలిలమునుండి 
ఉత్తితుడయ్యెను. శ్రీహరి సర్వోత్తముడు. అందుకే యాతండు సర్వశక్తుంయ. 
కనుక సర్వోపాస్యు. డాతడే. ఆ క్షేత్రబ్ద పురుషు ప్రవేశించినంతనే 
సలిలమందున్న అండము లేచినది. ప్రాణము, ఇంద్రియములు, మనస్సు, 
బుద్ధి వీని కభిమానులైన దేవతలు ఆయా ఇంద్రియార్ద క్రియలతో ప్రవేశించినను 


తృతీయస్కంధ షడ్వింశాధ్యాయము 211 


లాభము లేకపోయెను. శ్రీహరి సహాయముతోనే వారు సుస్తుడైన పురుషని 
లేపలలిగిరి. ఇది సత్యము. అందుచేత సర్వోత్తముంై డై శ్రేత్రజ్తైన శ్రీహరిని 
అంతర్యామిగా నున్న వానిని వైరాగ్యము, అ ష్టాంగ యోగములతో వ్రమముగా 
నభివృద్దినందిన భక్తి భక్తితో ? నేర్పడిన నిశ్చయ జ్ఞానము, వీనీతో వివేకము 
(ప్రధానముగా గలిగి. ఆత్మయందు చింతింప వలెన్‌. 


అంబుముఖావరణంబులుూజలతత్త్వ్యము మొదలైన ఆవరణములు. 
మేలుకట్టూఎక్కెడు సోపానముల, పంకజోదరుయ=క్రీ పారి, 'హేమమయమైన 
అండంబులోనాస్వర్హమయమైనట్టి అండములో, అభిలచేతాసర్వశక్తిలై యెనవాయ, 
విష్ణుపద భేదనమాఆకాశమును భేదించుట, 


889....893. ఆననంబు వలననూముఖము నుండి, వాణితో వహ్నాయున్‌= 
విరాట్టురుషుని ముఖమునుండి వహ్నాయును ఏర్పడినవని భావము. నాసంబు 
వలనన్‌నాసాద్వారముల నుండి, ఘ్రాణేంద్రియముముక్కనెడు ఇంద్రియము, 
ఆఅ (ఘ్రాణమునుండి వాయువులు ప్రాణ వాయువులు కూడ నేర్చడివవి. 
వాయువు తదధి దేవత యన్నమాట. అక్షులూకన్నులు, చక్షులుూనేత్రములు, 
నేత్రగో ళకములుూనేత్రమనెడు ఇంద్రియములు, తదభిమానిదైైన సూర్యుడు 
జన్మించినా. అందు అభిధ్యానంబున్‌తీవ్రముగా ధ్యానించుటయ, కర్ణములు 
ఏర్పడినవి. కర్షములతో శ్రోత్రేంద్రియము కల్గినది. శ్రోత్రేంద్రియముల కీధిష్టాన 
దేవతలు దిక్ములు. త్వక్కు చేనాచర్మముతో. శృ ప్రరోమవితానకములా గడ్డమే, 
శరీరమందున్న రోమములు వీని గుంపు, ఓషధుల సమూహము తేది 
దేవతలు. తరువాత మేఢ్రము వ్యక్తమైనది. దానినుండి రేతస్సు, రేతస్సు 
నుండి నీరేర్చడినది. గుదేంద్రియము కల్గినది. ఇది మలవిసర్జనమునకు 
"హేతువు. దీనినుండి అపాన వాయువు కల్లేను. దానితో లోకభయేంకరమైన 
మృత్యువు జన్మించెను. చేతు లేర్పడినవీ. చేతుల నుండి బలము. ఆ 
బలముతో తదభిమానియైన ఇంద్రుడు కల్లెను. పాదముల నుండి గతి, 
తదభిమానియైన, విష్ణువు. ). నాడీ పుంజమూనరీముల సమూవాము, జఠరము= 
కడుప్పు, హృదయముమేండి మన్నే స్పేర్పడినది. దానినుండి తుహిన కరుడు= 
చంద్రుండ. చిత్తమున బ్రహ్మదేవుండేర్చడెను. క్షేత్రజ్హాడ రూడ ఉద్భవించి 
నాండు. విరాట్పురుషుడు పురుష స్వరూపుయ. 

894, వృష్టిరూపంబులు=వానలు మొదలైనవి. భూత తన్మాత్రలు 
ఎ=భ్రూత్రముల నక్ష స్వరూపములు. వాగాదీంద్రియ జాతంబూవాక్కు మొదలైన 
ఇంద్రియముల గుంపు, దేవాధిస్టితంబులూదేవతలచే కూడుకొన్నవి. వెవ్వేటూ 


212 భాగవత సుధాలహరి 


వేరువేరుగా, ప్రవృత్తి *ఉమ్ముఖుయు=వ్యాపారమందు సిద్దమ్టైనవాయడ. 
తత్త దధిష్థానాదులు-అయాదేవతల కధిష్టానమైన ఇంద్రియములు. ఆకాశాది 
భూతము ఫర్చడినవి. శబ్దాదులైన తన్మాత్రలున్నవి వాగౌదులైన ఇంద్రియములు 
కూడ ఉన్నవి 5 తదధిదేవతలున్నారు. వీరందరును వేర్వేరుగా విరాట్టురుషుని 
లేప్తటకు ప్రయత్నించిరి. వారికి సాధ్యము కాలేదు. వారు చేయునది లేక 
వారి వారి ఇంద్రియములతో ప్రవేశించినారు. అగ్ని వాగింద్రియముతో 
ముఖమును జెందెను. విరాట్కార్యమైన వ్యష్టి శరీర మనుత్పన్న మయ్యెను. 
నాస ్రాణేంద్రియముతో వాయువును చేరినట్టి దయ్యెను. ఆదిత్యుడు 
చక్తువులతో నేత్రములగూడెను. దిగ్గేవతాకమూదిక్కులే దేవతలు గాగలిగినది. 
దిక్కులు దేవతలుగా కర్ణములు శ్రోత్రములతో చేరగా ఫలముకలుగ లేదు. 
ఓషధులు రోమములతో' త్వగింద్రియముల నందెను. కార్యము కాలేదు. 
నీరుదైవముగా గల మేఢ్రము రేతస్సు నందలి కార్యము చేయుటకు సమర్ధము 
కాలేడు. గుదము మృత్యువుతో అపానమును జెందెను. లాభము లేకపోయేను. 

విమ్ణదేవతాకములైన పాదములు గతితో కూడెను. ప్రయోజనము లేదు. 
పాణీంద్రియములింద్ర దై దైవతములై బలముతో చేరెను. కార్య ముత్పన్నము 
కాలేదు. నాడులు నదులతో త్త మును చేరెను. నిరర్ధకము. ఉదకము 
సముద్రముతో క్రుత్చిపాసల నాక్రమంచెను వ్యర్థము. హృదయము మనస్సుతో 
చంద్రుని చేరెను. రిత్త త్తయయ్యెను. బుద్ది బ్రవ్యాది దై దైవతమై మనస్సు చేరెను. 
శూన్యము. విరాట్కార్య జాతమేర్చడలేదు. అప్పుడు చైత్యుజైన క్షేత్రజ్ఞుడు 
హృదయము నాశ్రయించి చిత్తము నాశ్రయించినాయడ. విరాట్పురుతిడ 
సలిల కార్యభూతమైన బ్రహ్మాండమును చెంది ప్రవృత్తికి శక్తిగల వాడైనాయ. 
నిదురశోవుచున్న పురుషుని ప్రాణాదులు తమ బలముతో భగవంతుని 
చేత (ప్రేరితములై వానిని లేపుటకు సమర్థములైనట్టు అగ్ని మొదలైన 
అధిష్టానములతో దేవాది కార్యజాతముల స సృష్టంప “నష మైనవి, ప్రత్యగాత్మ 
ప్రత్యస్ప్వరూపుతైన ఆ మహాప్పరుషుని విరక్తులు వివేకవంతులైన మవాోత్ములు 
నిరంతరమును చింతింప్పదురు. ప్రకృతి సంబంధముతో సంసార మగును-- 
ఇట్టు వచించి కపిల మహర్షి మజియు నన్నాయడ. 


స్తీ పోతనామాత్య విరచితమైన ఆంధ్రభాగవతమున 
తృతీయస్కంధమున ఇరువది ఆరవ అధ్యాయము 
సుధాలహరి వ్యాఖ్య సమాప్తము. 


సప్త వింశోంధ్యాయః 


ప్రకృతిస్తోంపి పురుషో నాజ్యతే ప్రాకృతై ర్తుణైః 
అవికారా దకర్తృత్వా న్నిర్గుణత్వాజ్దలార్కవత్‌. 

స ఏష యర్షి ప్రకృతే ర్లుణే ప్వభి విషజ్జతే, 
అహం[క్రియ విమూఢాత్మా కర్తా స్మీత్యభిమన్యతే. 
తేన సంసార పదవీం మనసాభ్యే త్యనిర్బృతః 
ప్రాసంగ్లైః కర్మదోషై స్పదసన్మిశ్రయోనిషు. 

అర్థే హ్యవిద్య మానే5పి సంసృతిర్న నివర్తతే, 
ధ్యాయతో విషయానస్య స్వప్పేఒనర్జాగమో యథా. 
అత ఏవ శనైన్చిత్తం ప్రసక్త మసతాం పరఠ్పి, 
భక్తియోగేన తీవేణ విరక్త్యా చ నయే ద్వశమ్‌. 
యమాదిభి ర్యోగమార్లె రభ్యసన్‌ శ్రద్దయాన్వితః, 
మయి భావేన సత్యేనీ సత్కథా శ్రవణేన చ. 

సర్వ భూత సమత్వేన నిర్వెరేణా౬ ప్రసంగతః, 
బ్రహ్మచర్యేణ మౌనేన స్వధర్మేణ బలీయసా. 
యదృచ్చయో పస్టితేన సంతుష్టో మితభు జ్మునిః 
వివిక్తశరణ శ్శాంతో మైత్రః కరుణ ఆత్మవాన్‌. 
సానుబంధే చ దేహేఇస్మిన్న కుర్వన్న సదాగ్రహమ్‌, 
జ్ఞానేన దృష్టతత్తేన ప్రకృతేః పురుషస్య చ. 
నివృత్తబుద్ధ్య వస్తానో దూరిభూతాన్య దర్శనః, 
ఉపలభ్యాత్మనా౬౭ఇత్మానం చక్తుషే వార్శ మాత్మదృ్భక్‌. 
మృుక్తలింగం సదాభాస మసతి ప్రతిపద్యతే, 

సతో బంధు మసచ్చక్షు స్పర్యానుస్యూత మద్వయమ్‌. 
యథా జలస్ట అభాసః స్టలస్తే నావదృశ్యతే, 
స్వాభాసేన యథా సూర్యో జలస్టేన దివి స్థితః 
ఏవం త్రివృదహంకారో భూతేంద్రియ మనోమల్రైః 
స్వాభావైర్తక్షితో నేన సదాభాసేన సత్యదృక్‌ 


13 


214 భాగవత సుధాలహరి 


భూతసూక్ష్మేంద్రియమనో బుద్య్ధ్యాది ప్విహ నిద్రయా, 


లీనే ప్వసత్సు యస్తత్ర వినిద్రో నిరహం క్రియః. [6 
మన్యమాన స్తదాఇఒఇత్మాన మనష్టో నష్టవ స్మా, 
నష్టోఃహంకరణే ద్రష్టా నష్టవిత్త ఇవాతురః. 15 
ఏవం ప్రత్యవ మృశ్యాసా వాత్మానం ప్రతిపద్యతే, 
సాహంకారస్య ద్రవ్యస్య యో5వస్తాన మనుగ్రహః£ 16 
దేవహూతి రువాచ 
పురుషం ప్రకృతి ర్రహ్మన్న విముంచతి రర్తిచిత్‌, 
అన్యోన్యా పాశ్రయత్వాచ్చ నిత్యత్వ మనయోః ప్రభో. ౯ 
యథా గంధస్య భూమేశ్చ న భావో వ్యతిరేకతః 
అపాం రసస్య చ యథా తథా బుద్ధేః పరస్య చ. 18 
ఆకర్తుః కర్మ బంధోనయం పురుషస్య యదాశ్రయః।, 
గుణేషు సత్సు ప్రకృతేః కైవల్యం తేష్వతః కథమ్‌. 19 
క్వచిత్తత్త్వావమర్శేన నివృత్తం భయ ముల్చణమ్‌, 
అనివృత్త నిమిత్త త్వా త్చునః ప్రత్యవతిష్టతే. 20 
శ్రీభగవానువాచ 

అనిమిత్తనిమిత్తేన స్వధర్మేణా5 మలాత్మనా, 
తీవ్రయా మయి భక్త్యాచ శ్రత సంభృతయా చిరమ్‌. 2] 
జ్జానేన దృష్ట తత్త్వేన వైరాగ్యేణ బలీయసా, 
తీపోయేన్‌ యోగేన తీవ్రేణాత్మ సమాధినా. 22 
ప్రకృతిః పురుష స్యేహ దహ్యమానా త్వహర్షిశమ్‌, 
తిరోభవిత్రీ శనై రగ్నే ర్యోని రివాఒ రణిః. యై 
భుక్తభోగా పరిత్యక్తా దుష్టదోషా చ నిత్యశః 
నేశ్వర స్యాజశుభం ధత్తే స్వే మహిమ్ని స్టితస్య చ. ర 
వ ప్రతిబుద్ధస్య ప్రస్వాపోబహ్వనర్థకృత్‌, 

స ఏవ ప్రతిబుదస్య న వై మోహాయ కల్పితే. నో 


ఏవం విదిత తత తస్య ప్రకృతి ర్మయి మానసమ్‌, 
యుంజతో నాపకురుత ఆత్మారామస్య కర్తిచిత్‌. 26 


తృతీయస్కంధ షడ్వింశాధ్యాయము 215 


యథైవ మధ్యాత్మరతః కాలేన బహుజన్మనా, 


సర్వత్ర జాతవైరాగ్య అబ్రహ్మభువనా న్ముని*. 27 
మద్నక్తః ప్రతిబుద్దాల్లో మత్తసాదేన భూయసా, 

నిశ్చేయసం స్వసరిస్తానం సైవల్యాఖ్యం మదాశ్రయమ్‌. 28 
ప్రాప్పోతీహ తతో ధీర స్త స్వదృశాచ్చిన్న సంశయమ్‌, 

యద్గత్వా న నివర్తేత యోగీ లింగవినిర్గమే. బి 


యదా న యోగోపచితాసు చేతో 
మాయాసు సెద్ధస్య విషజ్జతేకమ్చ, 
అనన్య హేతు ప్వథమే గీతిస్స్యా 
దాత్యంతికీ యత్ర న మృత్యహాసః. 30 


ఇతి శ్రీమద్భాగవతే తృతీయస్కంధే సప్తవింశోంధ్యాయః. 
అధ్యాయము - 27 


1. పురుషజజీవుయడ, ప్రకృతిస్థః అపిెప్రకృతి యొక్క కార్యమందు 
స్టితు డైనప్పటికినీ అక్రర్పత్వాతాక్తర్తకానందువలనను, అవికారాతొవికార రహితుం 
డైనందునను, నిర్ణణత్వాతాగుణాతీతుడైన దానివలనను, ప్రాకృతైః గుణైః 
=ప్రకృతికి సంబంధించిన గుణములచేత, నాజ్యతే=స్పృశింప తడయ. 
జలార్కవతాజలమందు కనిపించెడు సూర్యునివలె. 


తాత్పర్యము : ఈ అధ్యాయమందు ఛభక్తియోగాదుల సహాయముతో 
అంతఃకరణ పరిశుద్ధియు, దానివలన ప్రకృతి 1 పురుషుల వివేకజ్ఞానమును, 
తత్కారణముగా సరిసారమునుండి మోక్షము సిద్దించునని కపిలమహర్షి ఈ 
అధ్యాయమందు వివరింపోవుచున్నాండు. గడబిన యధ్యాయమందు భక్తి 
పరిశుద్ధమైన అంతః కరణముతో ప్రకృతి కంటె పరుడగా నున్న ప్పరుషని, 
ఈశ్వరీని- పరమాత్మను ధ్యానింపవలెనని నిర్ల నిరయింప శడినది. వివేక స్వరూపము 
స్పష్టముగా విశదీకరించుటకై ప్రకృతిని పరీమాత్మకంకొను వేజుగా తెలియ 
కురడుటచేతనే జీవునకు “సంసారక్టేశ మేర్చడినదని మూండుళ్లోకములతో 
చెప్పుచున్నాయడ. జీవుయ ప్రకృతి శోర్యములైన దేవ మనుష్యాది శరీరములతో 
సంబంధము కలవాండైనను ప్రకృతి గుణములైన సత్త్వాదులతో నేర్చడెడు 
పుణ్యపాపములతోను, తన్నిమిత్తముగా నుండెడి 'సఖధుఃఖములతోను స్పృశింపం 
బడయడ. ఎందుకనలా పరమార్థముగా శుద్ధమైన చైతన్యమునకు కరృత్వము 
లేదు. తత్కారణముగా నేర్పకిడి రాగద్వేషాది వికారములు కూడలేవు. 


216 భాగవత సుధాలహరి 


సత్త్వాదిగుణ సంబంధము శూన్యము. కనుక దుఃఖి, సుఖియనెడు భావము 
ఏర్పడుటకు కారణమే యనంగా అవివేక మొక్కకే. జలమందు ప్రతిబింబించిన 
సూర్యబింబము చలించునట్టు కనపడును. అస్త స్పష్టముగా నున్నట్టు కనపడును. 
దీనికి కారణము జలములందలి చలనము, దాని మాలిన్యము. అంతేకాని 
సూర్యునిది కాదు. అఆకాశమందలి యథార్థసూర్య బింబమునకు జలముల 
చలనాదులతో బాధలేదు. అట్లనే రాగాది వికారము లంతః కరణ ధర్మములు. 
శుద్ధమైన చైతన్యమునకు త విధమైన భావమొక్కటియు లేదు. భ్రాంతి 
జ్ఞానముతో ఉన్నట్లుగా తోచు నంతే. 


2. స ఏషజఅ యీజీవుడు, ప్రకృతేః=ప్రకృతి యొక్క, గుణేషూగుణము 
అందు, యర్షి అభివిషజ్దతే=ఎప్పుడు అత్యాసక్తు యడగునో, తదా=అప్పుడు, 
అహం క్రియావిమూఢాత్మా-అహంకారము చేత మజవంబండిన స్వరూపము 
కలవాడై, కర్తా అస్మి ఇతి=నేనేకర్తనని, అభిమన్యతే=అభిమానించి 
కొనుచున్నాయడ. 


తాత్పర్యము; జీవునకు జననమరణ స్వరూపమైన సంసారము ఎప్లేర్చడునో 
చెప్పుచున్నాడు. పైనచెప్పిన రీతిగా పరిశుద్దుడైన పురుషుడు. ప్రకృతి 
విలక్షణుడు. అన్నిరీతుల దోషరహితుండు. కానీ దేహము, ఇంద్రియములు, 
అంతకరణము వీనియందు నేను అనెడి భావమును ఎప్పుడు వహించునో 
అప్పుడు ప్రకృతి గుణములైన శబ్దాది విషయములందు అత్యాంతా సక్త్తంయ 
గా ఉండును. వానిచే ననుష్టింప బడుచున్న కర్మములందు కర్పృభావమును 
వహించును. 


3. తేనాదానిచేత, ప్రాసంగికైజాప్రాసంగికముగా వచ్చి ఏర్పడిన, 
కర్మదో షైజపుణ్యపాపములతో, అవశణాఅస్వతంత్రుండై, అనిర్బతజాసుఖము 
లేనివాయైై సద సన్మిశ్ర యోనిషూఉత్త్రమాధమ మిశ్రమ యోనులందు, 
సంసార పదవీం=సంసార మార్గమును, అభ్యేతిాప్రాప్తించును. 


తాతృ్చర్యము : దేహేంద్రియాంతఃకరణములం దభిమానము, తతత 
కర్మములందు కర్తృత్వబుద్ధి ఏర్పడుటచేత పుణ్యపాపకర్మములకు ఫలములైన 
సుఖదుఃఖాది భావముల కధీనుండయ్యెను. పురుషుండు దేవతిర్యజ్మనుష్యాది 
యోనులందు జనించుటయు , మరణించుటయు కల్గించుచున్న సంసార 
మారమునకు లోబడిన వాండగును. 


తృతీయస్కంధ నప్తవింశాధా్యాయము 217 


శీ అర్ధాకార్యము, అవిద్యమానే అపి=లేకున్నప్పటికినీ, అన్యావీని, సంనృతిః 
=సంసారము, న నివర్తతే=లేకపోవుట లేదు, విషయాన్‌విషయములను, ధ్యాయతః 
=ధ్యానించుచున్నవా యై స్వ 'ప్నే=స్వవ్నమందు, అనర్జాగమః యథా= అనర్థము 
యొక్క దర్మ్శనమువలె (అనుభవించును) 


తాత్పర్యము : ఇట్టయినచో ఈ సంసారము. ఈ జన్మమరణాద్యను 
భవము సత్యమైనదా? లేక్‌ మిథ్యాభూతమా? సత్యమైనచో దానికి నాశములేదు. 
అప్పుడు మోక్షము కూడలేదు. మిథ్యాభూతమైనచో దానిని నివవర్తింప 
చేసికొనుటకు కావలసిన సాధన సంపాదనము కేవలము క్రేశమాత్రమే. దానికి 
ప్రయోజనమేమా లేదుకదా? అప్పుడు భక్తి జానలంల త్రవశ్యకతయే లేదు. 
ఇదే ఇచ్చట ప్రశ్నయొక్క స్వరూపము. దానికి నీమాధానము చెప్పుచున్నాడు. 
జన్మమరణాది భావము వాస్తవము కాదు. కానీ దేహేంద్రియాదులందున్న 
ఆత్మబావము నిమిత్తముగా సబ్దాది విషయసుఖములను నిరంతరము 
ధ్యానించెడు స్వభావము కలజీవునకు జన్మమరణాది భ్రాంతి జన్యమైన 
సంసార దుఃఖము సత్యమైన దానివలెనే తోచును. నిద్రాదోషము చేత 
నేర్చడెడు స్వప్పములందు స్వశిరచ్చేద నాదులైన అనర్హములు నిజముగా 
ఏర్పడినవని భ్రాంతిచెంది జీవుడు స్వ స్వప్పములోనే దుఃఖించును. ఆ దుః 
ఖము మిథ్యాభూతమేకదా! నిద్రనుండి లేచిన తరువాత వాని కాస్టృతి ఏర్పడదు. 
అకు ప్లే స్వరూప విస్కృతితో నేర్చడెడు సంసారము కూడ స్వరూపబోధమైనంతనే 
నివృత్త మగును. అందుచేత స్వరూప అవబోధమున కుపకరించెడు వ్యాపారము 
అమ్యాచరణీయము. 

5. అత ఏవాఅందుచేతనే, అసతాం=అనుసరింప దగనివానియొక్క, 
పథిామోర్గమందు, ప్రసక్తం=ఎక్కువగా నిమగ్నమైయున్న చిత్తం=మనస్సును, 
శనైజామెల్లమెల్లలా, తీవేణ=శక్తిమంతమైన, భక్తి యోగేన=భ్తక్తియోగముచేతను, 
విరక్త్యా చా =వ్రైరాగ్య భావముచేతను, వశం నయేతాస్వాధీనమునకు తెచ్చుకొన 
వలెను. 

తాత్పర్యము : ఇంద్రియ సుఖములతో తృప్తి ఎన్నటికీనీ జనించదు. 
అందుచేత ఇంద్రియములకు లోజుడి పోవుట అసన్మార్గము. 'వానివెంట 
నడచు చిత్తమును తీవ్రమైన భక్తియోగముతో మెల్లమెల్లణా స్వాధీనపజచు 
కొనవలెను. విషయ దోషదర్శనమైన వైరాగ్యము నీపలంబింప వలెను. 
ఈ రెంటి సాయముతో మనస్సు నిగ్రహింప అుడును. 

6.....11. యమాదిభిః:==యమనియమములు మొదలైన, యోగమార్లెః= 
యోగమార్గములచేత ను, మయినాయందు, సత్యేనాకపటలేక ప్రవర్తించెడు, 
భావేనాభీవముచేతను, మత్కథాశ్రవణేన చానాకు సంబంధించిన కథలు 
వినుటచేతను, సర్వభూత సమత్వేనాసమస్త ప్రాణులందును సమదృష్టిచేతను, 
నిర్వెరేణ=భూతములందు వైరము లేకుండుట చేతను, అప్రసంగతజవిషయ 


218 భాగవత సుధాలహరి 


సుఖములం దసంగతి చేతను, బ్రహ్మచర్యేణా బ్రహ్మచర్యము చేతను, 
మౌనేన=వృథాలాపముల వర్ణించుట చేతను, బలీయసా= =దృఢమైయున్నట్టి, 
స్వధర్మేణాస్వధర్మానుష్టానమీు చేతను, శద్దయా అన్వితవాశద్దాయుక్తు డై డే 
వారై అభ్యసన్‌నిరంతరా భ్యాసియైనవాతై, యదృచ్చయా=ప్రారీబ్ధమాత్తుగా, 
ఉపలబ్రేనాప్రాప్పించి నట్టిదానిచేత, సంతుష్టః కాతుష్టినందిన వాయై, మితభుక్‌= 
అల్పభీజియైైన, మునిఃమననశీలుతై, వీవిక్త శరణఃాఏకాంత ప్రదేశమున 
వసించుచున్న వాఢైై శాంత జాచిత్తవృత్తులయ నిరోధించుకొన్నవా డ్రై, మైత్రః 
=స్రమస్త భూతములకును హితమునే రోరుచున్నవా థై కరుణజకారుణ్యముతో 
కూడినవా థై, అత్మవాన్నూ ధైర్యయుక్తు డ్రై సానుబంధేఅనుబంధములతో కూడిన, 
అస్మిన్‌దేహే=ఈ శరీరమందు, అసదా గ్రహం-పరమార్ధము కానట్టి నాదియనెడు 
భావమును, అకుర్వన్‌=అనుసరింపనివా శై, ప్రకృతేజాప్రకృతి, “పురుషస్యచా 
పురుషుయ వీనియొక్క, దృష్టతత్తేన=సహజస్వరూప జ్ఞానముతో రూడిన, 
జానేనాజానముచేత, నివృత్త మ్‌ద్ధ్యవస్తానః =నివారీంచి కొనకుడిన బుద్దియొక్క 
వ్యాపారమీ కలవాండై, దూరీభూతాన్యీ దర్శనజాదూరికరింప ుడినే అన్య 
దర్శనము కలవాత్రై, అత్మనా=అత్మచేత, చక్షుషా=నేత్రముచేత, అర్కరాసూర్యుని 
వలె, ముక్తలింగరాలింగదేహము నుండి విభిన్నమైనదియు, అసతిా= తుచ్చమైన 
అంతః కరణమందు, సదాభాసం=సద్రూపముగా భాసించుచున్నదియునైన, 
సతః వాసత్పదార్థమును, బంధుం=బంధువుగాను, అసచ్చక్షుః =అనత్బదార్థముల 
ప్రకాశముగాను సర్వానుస్యూతం=అన్నిటి యందు వ్యాపించి యున్నది గాను, 
అద్వయం=సర్వాత్మకమైనదిగాను అయిన, ఆత్మానం=ఆత్మను, ఉపలభ్య= 
అనుభవించుచున్నవాడై, స్వన్థుడుగా నుండవలెను. 

తాత్పర్యము : భ్లక్తియు, విరక్తియు దృఢముగా నేర్పడుటకున్న కారణము 
లను వానిమూలమును మోక్షస్రాప్తి ఏర్పడు పద్ధతియు. అరు శ్లోకములతో 
వివరించుచున్నాడు. సంసారము సంకటస్థానమనియు, దానినుండే విముక్తి 
నందవలెననియు వాంఛించుచున్న వివేకిల్దున పురుషుడు అహింసాదులను 
శ్రద్ధతో ననుసరింపవలెను. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, 
ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి ఇవియే యమాదులు. వీనిని 
నిష్టాపూర్వకముగా అనుసంధింపవలెను, ఈశ్వరునందు ప్రతిఫలా పేక్షారహితమైన 
పరీ (ప్రేమను అనువర్తింపవలెను. తత్కథాశ్రవణాదులందు మన సిరముగా 
నిల్చుట కర్తవ్యము. శ్రవణము, కీర్తనము, స్మరణము, "సేవనము, “అర్భన, 
వందనము, దాస్యము, సఖ్యము, అత్మనివేదన ఇవి నవవిధ భక్తులు. వీనిని 
సమయోచితముగా ననుసరింపవలెను. సర్వభూతములందును భేదములేక 
వసీంచెడు పరమార్థ చైతన్యమునే ప్రతిపాణియందును దర్శింపవలెను. స్త్టూలోపాధి 
భేదములతో, ఉచ్చనీచ భావములతో నున్న సమస్త భూతములిందును 
సమదృష్టినే నిలుపు కొనవలెను. ఎవ్వరియందును వైరముండరాదు. ఏ విషయ 


తృతీయస్కంధ నప్తవింశాధా్యాయము 210 


మందును ఆసక్తికూడదు. స్త్రీదర్శనం, స్పర్శనం, సంభాషణం మొదలైన 
ఎనిమిది దోషములనుండి విడివడిన వాయ బ్రహ్మచర్యమును జాగరూకుండై 
కాపాడుకొనవలెను. అతిభాషణము వర్ణించుట మంచిది. వారి వారి వర్థ్ణాశ్రమాదుల 
ననుసరించియున్న ధర్మములను, ప్రవృత్తులను తప్పక అనుసరిరపవలెను. 
ఆ యనుసరించుట పరమేశ్వరుని పూజా వోషమని తలథవవలెను. ప్రారబ్లాను 
సారముగా లభించెడు పదార్హములతో తృప్తి చెందవలెను. అట్లు సిద్దించిన 
పదార్థములను కూడ మితముగా ననుభవించుట మంచిది. ప్రాణహారణ 
కుపయాగించు నంతమాత్రమే అనుభవించవలెను. అధిక మైనచో రోగాదుల 
కవకాశ మేర్చడును. సర్వదా విచార శీలుడై ఉండవలెను. "ఏకాంత వాసిగా 
నుండవలెను. నిరంతరమును ఆత్మస్వరూపమును విమర్శించు కొనవలెను. 
రాగాదివృత్తు లేర్పడినపుడు అవి దోషహేతువులని వానిని వర్టింపవలెను. 
పరమశాంతికి మార్షమిదియే. సర్వప్రాణులకును హితమునే చింతీంచవలెను. 
ప్రతిఫలాపేక్ష లేక పరుదుఃఖ నివారణమునై పరిశ్రమింపవలెను. దీనికే 
కరుణయనిపేరు. ఇది పెరుగు కొలదియు జ్ఞానము దగ్గరగును. ఎటి పరి 
స్లితులలోనైనను దైర్యము తొలలరాదు. పుత్ర మీత్రాదులందు స్వప్రభావమును, 
శేరిరమందు స్వప్రభావమును వర్ణింపవలెను. ప్రకృతి కార్యములైన దేహేంద్రి 
యాదుల యొక్కయు, వానియందు వసించుజీవాత్మ యొక్కయు స్వరూప 
భేదమును నిరంతరము విచారింపవలెను. జాగ్రతృప్ప సుషుప్తులు బుద్ధియొక్క 
వ్యాపారభేదముతో నేర్పడునవే. ఈ వ్యాపారములకు సాక్షిగా ఉన్నదే జీవ 
చైతన్యము. వికాసము సంకోచము- ఈగుణములుగల అసత్తెన అంతః 
కరణమందు వికాస సంకోచములకు సాక్షిగానుండియు సత్యస్వదొపుడుగను 
వసించుచున్న చైతన్యమే అత్మస్వరూపమని వృత్తి జ్ఞానముతో తెలియవలెను. 
సర్వప్రకాశము యొక్క సహాయమేతోడ కూడిన నేశ్రముచే ఆకాశస్థితుడైన 
సూర్యుని తెలియునట్టు బుద్ధివృత్తి యందు వ్యాపించిన అహం ప్రత్యయేమునకు 
ఆ(శయభూతు డైన వాడి అసత్తులైన దేహాదులను ప్రకాశింప చేయువాయ, 
సర్వచరాచరములందు వ్యాపించియున్న వాయ, సర్వాత్మ స్వరూపుండు 
ఆత్మయే. అట్టి ఆత్మసాక్షాత్కారము అందిన వాయ ధన్యజివి. 


1213. స్టలస్టేనాస్టలమందు ్రకాశించెడు, స్వాభాసే సేనా=స్వప్రతి బింబము 
చేత, జలస్థః తిభాసీః కాబలములందున్న బతటింద యథా అవదృశ్యతే=ఏ 
ప్రకారమి కనిపించుచున్నదో, జలస్సెన స్వభాసేనాజలముల యందున్న 
తనప్రతిబింబముచేత, దివిస్థితః సూర్యః =ఆకాశమందున్న సూర్యుడు, యథా 
అవదృశ్యతే=ఏ (ప్రకారము కనీపించునో, ఏవం=అట్లే, భూతేంద్రియ మనోమయైః 
=భూతేంద్రియ మనోరూపములైన, స్వాభాసైజాన్వట్రీతిబింబముల చేత, త్రివృత్‌ 
అహంకారజాత్రిగుణ రూపమైన అహంకారము, సదాభాసేన అనేనాసత్తుయొక్క 
ప్రతిబింబమైన దీనిచేత, సత్యదృకాసత్యమైన జ్ఞానస్వరూపుడను, లక్షితః 
=కన్పడెడు వాయగును. 


15 


220 భాగవత సుధాలహరి 


తాత్పర్యము : అహంకారముతో చేరియున్న ఆత్మ ప్రతిబింబముచేత 
బ్రహ్మజ్ఞానము అనుభూత మయ్యెడు రీతిని దృష్టాంత పూర్వకముగా 
బోధించుచున్నాండు. ఆకాశమందు (ప్రకాశించుచున్న సత్యస్వరూపుడైన 
సూర్యుడు జలములందు ప్రతి ఫలించును. దానినుండి ఏర్పడెడు ప్రకాశము 
గృహాంతర్భాగమందున్న భిత్తియందు కన్చించును. ఆ భిత్తియందు ప్రతి 
ఫలించిన ప్రకాశమును చూచెడు గృహస్థితుడైన పురుషుయ ఈ ప్రకాశ 
మెచ్చటిదని పరిశోధించినప్పడు జలములందు ప్రతిఫలించిన సూర్యబింబమును 
చూచును. ఈ ప్రతిబింబము ఎచటినుండి ఏర్పడినదని మణల ఆలోచించును. 
అప్పుడు ఆకాశమందున్న యథార్థ సూర్యుని చూచును. ఇస్తేదేహము, 
ఇంద్రియములు, మనస్సు, ఈ జడములు తమ తమ వ్యాపారీములందు 
ప్రవర్తించుటకును శబ్దాది విషయములను తెలియుటకును కారణము ఏది 
యని ఆలోచించినప్పుడు అహంకారావచ్చిన్నమైన జ్ఞాన ప్రకాశము దేహేంద్రియ 
మనస్సులందు ప్రతిఫలించుటయే కారణమని తెలేయును. అహంకారమందు 
కన్పించెడు బ్రహ్మ యొక్క అ ప్రతిబింబము సహాయముతో సత్యమును, 
శుద్దమును, సర్వాశయమును అయిఉన్న పరమార్దమైన ఆత్మస్వరూపమును 
కూడ తెలియును ఇటు స్తు అత్మ సాక్షాత్కారమును ప్లోందుటకు సన్నద్ధుడగును. 
యథార్థ సూర్యుడు దానినుండి ఏర్పడిన జలములందలి ప్రతిబింబము, 
దానియేక్క ప్రకాశము, గోడపైన ఆ ప్రకాశమూలముగా గృహమందు వసించెడి 
పురుషుడు జలగత ప్రతి “బింబమును, దానితోపాటు ఆకాశమందుండెడి 
యథార్థసూర్యుని గమనించును. అ ప్రేదేహేంద్రియాదుల యొక్క విషయ 
వ్యాపో రములచేత అహంకారమందు ప్రతిఫలించిన ఆత్మయొక్క 
ప్రతిబింబమును, దానితోపాటు యథార్ధమై ఒక్కదానితో కూడ చేరని బ్రహ్మ 
పదారమును గమనింపవలెనని సారము. 


సూర్యుడు బ్రహ్మ 
జలప్రతిబంబము అహంకార ప్రతిబింబము 
గోడ పైనున్న ప్రకాశము శరీరేంద్రియ మనో వ్యాపారము 
గృహమునందున్న పురుషుడు, జీవుడు తన స్వస్వరూపమును 
పురుషునియొక్క, సూర్యగ్రహణం సాక్ష్యాత్కరించికొనుట. 
యథారం 


శ 
పైన చెప్పిన రీతి ననుసరించి నిరూపణము చేయువారికి అసంగసచ్చిదా 
నంద స్వరూపమైన బ్రహ్మము సాక్షాత్కరించును. అదే శ్రీకపిలాచార్యుని 
ఉపదేశసారము. 
14. ఇహ=ఈశరీరమందున్న, భూతసూక్ష్మేంద్రియ మనోబుద్ధ్యాదిషూ 
భూతములు, సూక్ష్మములు, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, అహరీకారము 
అనెడునివి, నిద్రయా=నిద్రకారణముగా, అనతి అనత్తుగానున్న అవ్యాప్తములు, 


తృతీయస్కంధ నప్పవింశాధ్యాయము 221 


లీనేషు లయించి యున్నపుడు, తత్ర=అచ్చట అనలా ఆశాన్యా వస్థయందు, 
యజాఎవ్వండు, వినిద్రజానిద్రలేని వాడను, నిరహంక్రియణ అహంకారాది 
క్రాంతతుడయ నూఅయి ఉండునో, సః అత్మా=వాండే ఆత్మ యనిపించు 
కొనెడువాయడ. 


తాత్పర్యము : ఇంతకు ముందు రెండు శ్లోకములతో యుక్తి పూర్వకముగా 
అత్మ సాక్షాత్కార పట్టి ప్రతిపాదించినాండు. అటు తరువాత ఈ క్లాకముతో 
స్వప్నావస్టయందు ఆత్మ సాక్షిగా నుండెనని తెల్పుచు అతని అవస్తాత్రయ 
విలక్షణతను శుద్ద పరమాత్మత్వమును ప్రతిపాదించుచు తక్సాక్షాత్కారీమును 
వివరించు చున్నోండు. ఆకాశాది పంచమహా భూతములు, శబ్లాదులైన పంచ 
సూక్ష్మభూతములు లేక తన్మాత్రలు- కాక విషయములు, కీర్మేంద్రియము 
లైదు, జ్ఞానేంద్రియము లైదు, చేరి పది, మనస్సు, బుద్ది, తా ననెడు 
భావరూబీమైన. అహంకారము, ఇవి యన్నియుకూడ నిద్రీ కారణముగా 
అవ్యాకృతమై అజానమునందు లయించిపోవును. ఇట్టున్నదానికే సుషుప్తి 
యని పేరు. ఈ స్లీతియందు ఎవ్వడు ఏ విధమైన ఫద్ద్‌ట్లానమును నిద్ర 
పో గొట్టుకొనుటయీ సుఖరూపమైన్‌ సుషుప్తిగా పాక్షిగా నులిడునో, ఎవనిలో 
నేననెడోభావము లేశమాత్ర ముండదో వాంే అత్మ. వాడు స్వయంహాపయడు. 
స్వప్రకాశానంద స్వరూపుడు. అవస్తాత్రయ విలక్షణుండు. సుషుప్తికి సాక్షిగాను 
ఉన్నవానికి ఏ విధమైన వికారముమ్‌ లేదు. వాడే దానిని గ్రహంచుటయు 
సంసారమోక్షమునకు కారణయు. 


15. అహంకరణే=అహంకారము, నహ్టైనశించి యున్నప్పుడు, అనష్షజా 
నశింపక యున్నట్టి, ద్రష్ణాద్రష్టయైనవా య, “నష్టవిత్తజానప్టమైనట్టి విత్తమున్‌ల, 
ఆతురః ఇవదోఖియైనే వోనివలె మృషా=వ్యర్ధముగ్‌ నష్టవతొనసష్టమైన 
వానివలె, తదా=అప్పుడు, ఆత్మానం=ఆత్మను, మన్యమానవాతలంయచున్న 
వాడై (దుఃఖించును 

తాత్పర్యము : సుషుప్తియందు ఆత్మస్వరూపుడు నిద్రాతీతుండు. సుషప్తికి 
సాక్షిగా ఉండువాయ నైనచ ఆ సమయమును జాగ్రత్‌స్వవ్నావస్టల యందువఠె 
అనుభవ విషయముగా కాకుండుటకు కారణమేమి? అనెడు (ప్రశ్నకు 
సమాధానము. జాగ్రదవస్టయందు శబ్దాదులైన విషయములను ఇంద్రియములతో 
జీవాత్మ నిరీక్షించుటయీ, వినుటయే, చేయుచుండును. అందుచే వాడు 
ద్రష్టయను స్టితిలో స్పష్టముగా ('ప్రకాశించుచుండును. స్వప్నావస్టయందు 
రూడ సూక్ష్మభూతుయడ ఉండుటచేత వాని ననుభవించెడు వాయగా ప్రత్యక్ష 
మగును. సుషుప్తియందు విషయము లన్నియు లయించి యుండుటవలన 
చూచుట వినుట మొదలైనవి బొత్తిగా నుండవు. అపుడు అహంకారముకూడ 
లుప్రప్రాయమై లోపల నడం౧ి యుండును. అందుచేత ము. 
భావముకూడ లెదు. అయినను తన స్వరూపమైన జ్ఞానానందములతో ప్రీకాశించు 
వాడుగా నుండుటచేత తనకు సాశ మనునదీ లేదు. అయినను దేహి 
అజ్జానావృతుండై యుండుటచేత తాను నష్టమైనట్టుగా భావించును. సుషుప్తైలో 
అపాం అనెడు జానము అచ్యాదితమ్‌ యుండును. అది కారణముగనే 


22 భాగవత సుధాలహరి 


సుషుప్తి యం దహంభావము లేనిదానివలె తోంచును. అహంకారాదుల 
యొక్క తాత్కాలికమైన లయము నిమిత్తముగా ద్రష్షైన ఆత్మకు దృశ్యము 
లేకుండునట్లు ఎర్పడుటవలన ఆత్మ లేదనటుగా భాసించును. ఇది కేవలము 
అభాసము మాత్రమ. వాస్తవముగా ఆత్మ లేదనుట లేధు. ఒక దానియొక్క 
వినాశము మరొకఠదాని యొక్స వినాశనమునకు కారణమ్రైయుండును. ఇది 
లౌకికమైన దృషాంతము మాత్రము. ఆ లౌకికమైన దృషాంతమున చెప్పుచున్నాయడ. 
దండిగ్‌ ధనమీ కలవాయ ఒకంయడ నేను ధనికయనను భావము కలిగి 
యుండును. వాని ధన మంతమయు పోయినసదనుకొందము. అప్పటికిని 
వాండు జీవాత్మతో కూడిన వా.డైనను దుఃఖాధిక్యము కారణముగా ధనవినాశము 
తనయొక్క నాశనముగానే భావించును. పరమవ్యాకులు.డై దుఃఖించును. 
ఇప్లే జీవుడుకూడ సుషుప్తియందు విషయ వినాశ నిమిత్తముగా తానే 
విసోశమెనటు భావించును. ఆ అవస్థయందు లేనట్టుగా భాసించుట తప్ప 


(ర్‌ 


వాస్తవముగో ఆత్మలేనివాండు కాదు. 

16. ఏవం=ఈ ప్రకారము, ప్రత్యవమృశ్య=ఆలోచించినవా డ్రై, అసొ= 
జీవాత్మ, ఆత్మానం=అత్మను. పరమాత్మ భావమును, ప్రతిపద్యతే=ప్రాప్పించును. 
యజాఎవ్వయడు, అహంకారస్యాఅహంకారముతో కూడిన, ద్రవ్యస్యాద్రవ్యమును, 
అనలా శరీరము యొక్క, అవస్తానం*ఆశయ భూతుడును, అనుగ్రహజా 
ప్రకాశకుయగను అయి ఉన్నాడో 


తాత్పర్యము : వివేకియైన పురుషుడ ఈ ప్రకారము గాగల ఆలోచనలతో 
కూడినవాండై. జీవభావమునుండి ముక్తుండై పరమాత్మ స్వరూయపుయగా 
నగును. కార్యకారణ సంఘాతరూపమై యున్న ఈ శరీరము ఏ పరమార్థ 
చైతన్యము నాశ్రయించి నిలచినదో, ఏ చైతన్యము ఈ శరీరమును విషయముల 
యందు ప్రవర్తింపచేయునో అఆ సుఖముల యందుకూడ తాను ద్రష్రగానున్నదో 
ఆ చైతన్యమే నే ననెడు పరమార్థ జ్ఞానమును పొందినదయ్యెస్‌. 


17181920. ప్రభో!=తత్వధారణ సమర్థుడైన ఓ కపిలమునీ! బ్రహ్మన్‌ 
=బ్రహ్మ స్వరూపుడా, పురుషరాజీవుని, ప్రక్యతి౭మాయ, కర్తిచితాఏ కాల 
మందులాని, న విముంచతి= ఆక్రమింపక వదలుటలేధు, అన్యోన్యాపాశయత్వాత్‌ 
=పరస్పర సంబంధముగా, అనయోజావీరిద్దరికినీ, నిత్యత్నాచ్చానిత్యత్వ 
"హేతువుగా, భ్రమేజాభ్రమించెను. గంధస్యచాగంధమును, అపాం=ంజలము, 
రసస్యచారసమును. యతయతొవేరువేరైన, భావణాస్తితి యథా నాఏప్రకార 
ముండదో, తథా=ఆరీతిగా, బుద్దేవాప్రకృతికి్‌ పరస్యచాన్సీరుషునకును, వ్యతిరేకతః 
=వేజువేరుగా, భావజాస్థితి నాలేదు, అకర్తుణాక్తర్తకాకుండ ఉండునట్టి, వురుషన్య= 
పురుషునకు, అయం శీర్మబంధశాకర్మతోకూడిన ఈ సంబంధముియదాశ్రయః 
=దేనినాశయించి యుండును, ప్రకృతీఃప్రకృతియొక్క, గుణీష=గుణములు, 
సత్సు=విద్యమానములై యున్నప్పుడు. కైవల్యం=మోక్షము, కథం=ఏట్రేర్పడు 
చున్నది. తత్త్వావమర్శేనాతత్త్యచింతనతో, క్వచితాదురభము అయేనను 
కొందరియందు, ఉల్పణంభయం=ఉ[గ్రమైన భయము, నివత్తహానివర్తిత మగును, 


తృతీయస్కంధ నప్తవింశాధ్యాయము 223 


అయినను అనివృత్తనివృత్త త్వాతాకారణము యొక్క నశించుట లేనందువలన, 
పునజామరల, ప్రత్యవతిష్టతే=వచ్చిచెరును కదా! 


తాత్పర్యము : ఆత్మజ్ఞాన నిమిత్తముగా సంసార సంకటము నుండి 
జీవునకు మోక్షము సిద్దించుననే ఉపదేశించిన విషయమును శ్రదగా నాలకించిన 
దేవహూతి దానియరో దసంభావనను శంకించి కపిల భగవోనుని ప్రశ్నించు 
చున్నది. ఓ కపిలమునీ! నీవు బ్రహ్మ స్వరూపుడవు. శిష్యులకు విషయమును 
బోధించుటకు సర్వ సమర్హుడవు. నీవు సంసారమునుండి జీవుడు విడివడెడు 
మార్గమును గూర్చి ఇంతపీర కుపదేశించినావు. కానీ నాసంశయము వదల 
లేదు. అందుచేత అసంభావనయనెడు నాబుదిదోషము పోంగొటి నాసంశయము 
స్పష్షముగా తీర్చెడు కరుణా వోషమునీవు ధరింపవలెను. నీ వుపదేశమును 
శ్రద్దగా విన్నాను. కాని దానియం దొక అసంభావన నాకు కనిపించు చున్నది. 
దనిని నీకు వివరించుచున్నాను. శ్రద్దగా నాలకించవలెను. ప్రకృతి జడమైనది 
కదా? అది చేష్టింపవలెనన్నచో పురుషునే ఆశ్రయింపవలెను. స్వయముగా 
చేష్త యొనర్చెడీ శక్తి దానికీ లేదు. పురుషుని (ప్రకాశింప చేయుటకు ప్రకృతి 
తనీ కార్యమైన బుద్ది తత్త్యముతో నాతని చెరున ట్లొనర్చవలెను. ఆ ప్రకృతి 
నిత్య మగుట చేత దాని కార్యములైన సత్త్వాదులును నిత్యములేకదా! ఆ 
సత్త్యాదుల సంపర్కముతో నేర్చడెడు పుణ్యపాపకర్మములు కూడ నిత్యములుగనే 
యుండవలెను. అపుడు అంతః కరణము నాశ్రయించి (ప్రకాశించెడు సు. 
పుణ్యపాపకర్మ ఫలములైన సుఖ దుఖముల ననుభవించియే తీరవలెను. 
యనుభవమున కుపకరించెడు దేవ మనుష్యాది యోనులందు జన్మించుటయే 
తీరవలెను. అట్లున్నప్పుడు వీరు సుఖ దుఃఖాద్యనుభవములకు కారణములైన 
శరీరములను ధరీంపకుండుటకు మార్గమెట్లు? మజీ జీవాత్మనకు సంసారము 
నుండి విమోచన మే విధముగా సిద్తీంచును? జలమునందు ప్రతిఫలించిన 
సూర్యదృష్టాంతము ననుసరించియున్నే చ మహాదుర్లభ మైనది. 
కొంతమందీ పురుషులు కొన్నివేళలందు ఆ దృష్టాంతమును జీర్లిరచు కొన్నట్లు 
కన్సడవచ్చును. ఆ సమయమున అప్పుడు వోరు కొంతకాల్‌ము మాత్రమే 
జన్మమరణాది రూపమైన మహాభయము బారినుండి తప్పించుకొన్నట్టు కన్పడ 
వచ్చును. కానీ జన్మమరణాదులకు మూలకారణమైన పుణ్యపాప కర్శములతో 
సంబంధమున కర్మము, దానికి కారణములైన సత్త్వాది గుణ! లును 
శాశ్వతముగా జీవునివిడిచి పోవుగదా! అందుచేత ఆత్యంతికమైన దుఃఖ 
నివృత్తి ఏర్పడదు. అనంద ప్రాప్తి రూపమైన మోక్షమును అసంభావ్యమే 
యగును. ఈ సంశయమును నీవు దయచేసి తొలంింపవలెను. 


21,2223. అనిమిత్త నిమిత్తేనాకారణముచేత (ప్రేరేపింప లడని దైయున్న 
స్వధర్శ్మేణాస్వధర్మముచేతను, అమలాత్మనా=నిర్మలమైయున్న అంతః కరణము 
చేతను, చిరంచబహుకాలము, శత సంభృతయా=శ్రవణ మొనర్చుటచేత 
వర్ణించినదైన, తీవ్రయాాశక్తి తో కూడిన, మయిభక్ష్యా*నాయందు ప్రదర్శింప. 
బడుచున్న భక్తిచేతను, దృష్ట తత్త్వేనాకనపడినట్టి పరమార్తావస్థతో రూడిన, 


224 భాగవత సుధాలహరి 


జానేన=జానము చేతను, బలీయసా=సబలమైయున్న, వైరాగ్యేణ=విషయ 
వీరక్తిచేతస్‌, తపోయుక్తేనాతపస్సుచే కూడుకొనియున్న.. యోగేనాయోగము 
చేతను, తీవ్రేణ=విఘ్నములు బాధింపకుండెడు పద్దతిలో బలముగానున్న, 
ఆత్మ సమాధినా=*పరమార్థ చింతతోను, అహర్షిశం=రాత్రియు పగలును, 
పురుషస్య దహ్యమానాపురుషుని దహించుచున్నట్టి, ప్రకృతిఃఅవిద్యా రూపమైన 
ప్రకృతి, శన్దైజామెల్లమెల్లలా, ఇహ=ఈబజన్మమందే, అగ్నే జఅగ్నియొక్క, యోనిః 
=ఉత్పత్తి స్తానమైన, అరణిః ఇవాకాష్ట్రమట్టుగా, తిరోభవతి= తిరోధానమందును. 
అనలా నశీంచు నని తాత్పర్యము. 

తాత్పర్యము : జీవునకు బంధకారణము ప్రకృతి గుణములైన సత్త్య్వాదుల 
యొక్క సంబంధము మాత్రమేకాదు. వాని కార్యములైన దేహేంద్రియాదులు 
కారణము. తత్పలములైన పుణ్యపాప కర్మములయందు అభిమానము కారణము. 
అదియే బంధహేతువు. అ అభిమాన మేర్చడుట భగవంతుని శక్తియైన 
అవిద్యామూలముగా. అవిద్య నశించినచో అభిమానము నశించును. అభిమాన 
వినాశ మైనచో మోక్షము కరస్టమైన ట్రే. అభిమానము యొక్క నివృత్తి ఎట్టు? 
దాని క్లోక్కటే మార్గము. శ్రీకరణములతో భగవంతుని శరణయొచ్చుట్‌. 
అందుచేత పరమాత్మను భజించుటయే జీవునకు సంసారనివృత్తి సిదించుటకు 
'ప్రధానకారణము. ఇది కపిలుని ఉపదేశసారము. ఆ భక్తిని న్చేషముగా 
నీరూపించుటకు తత్సాధనములను ఉపదేశించు చున్నాండ. మనుమ్యీనకు 
మనుష్య శరీరము సిద్దించుట సర్వోత్కృష్టమైన స్టితి ఆ యదృష్టము సిద్దించిన 
జీవుడు వర్గాశ్రమోచీతములైన స్వధర్మోములను ఫలాకాంక్షో లేక ఈశ్వర 
ప్రసాదమునకే అనుసరింపవలెను. ఆ రితిగా ననుష్టించినపుడు కామోది 
వృత్తులు భగవద్ర్దయా వోషము. మచేత క్రమశ్రమముగో నశింపం దొడయును. 
అప్పుడు బుద్ధిదోషము నశించును. బుద్దిదోష మేమి? దాని యొక్క చాంచల్యమే. 
ఆ చాంచల్యము నశించుటయే బుద్ధియొక్క నైర్మల్యము. నిర్మలమైన 
చిత్తవృత్తితో భగవంతునకు సంబంధించిన అవతారచరిత్రములను శ్రదగా 
శ్రవణ మొనర్చవలెను. బహు కాలశ్రవణము చేత పరమాత్మయందు ప్రేమోళ్చేత్తి 
ఏర్పడును. క్రమక్రమముగా నది బలపడుచు వచ్చును. అప్పుడు ప్రకృతి 
కార్యములైన విషయములు అనిత్యములనియు జానస్వరూపుండైన ఆత్మయే 
నిత్యుండనియు జ్ఞాన ముదయించును. అది కారీణ్రముగా అనిత్యము లైన 
సంసార సుఖములందు అస్తక్తి క్రమముగా తగ్గిపోవును. ఇదియే వైరాగ్య 
మనిపిలువ ఎడెడు సాధనము. అది ఎక్కువగు కొలంధియు ఆనందన్వరూపు డైన 
అత్మయొక్క స్ఫురణము, దానితో నేర్పడిన జానము (శ్రమముగా నభివృది 
చెందును. ఆనందానుభవము కూడ అటి సాథీకుని సమిపించుచుండునీ 
ఆహారాదుల యందు దృఢముగానున్న 'అభిమానము తగ్గుచు శిథిలప్రాయ 
మగును. అప్పుడు చిత్తముయొక్క  ధ్యానమంతయు ఆత్మ స్వరూపము 
"పైననే యుండును. అనలా తీవ్రముగా దానిని గూర్చియే తలపోయుచుండు 
నన్నమాట. ఇది యతి తీవ్రముగా భాసించినపుడే ధ్యానము అందుము. 
అదియును తీవ్ర మైనపుడు సమాధి. ఈ సమాధి తీవ్రతతో ఆత్మానంద 


తృతీయస్కంధ నప్తవింశాధ్యాయము 225 


మనెడు అమృత ద్రవము అంతఃకరణముద్వారా ఇంద్రియములలో 
ప్రవేశించును. దానిమూలమున శరీరమందును తొనశుచుండ;ను. ఆనకటను 
ఆవరించి దానిదాటకయున్న జలము ఏర్పజచిన కాలువలనుండి కేదారేము 
అందు ప్రవేశించి వానిని సస్యశ్యామలముగా నొనర్చునట్టు, నిత్యమును 
అవిద్యానిమిత్తముగా తపించి దుఃభించుచున్న మనస్సు బెంద్రియములు 
శరీరము తమయందు ప్రవేశించిన అనందామృతద్రవముతో మహాశాంతి 
ననుభవించును. అంతఃకరణాదులను తపిం ప జేయుచున్నట్లి విషయాశ యనెడు 
అగ్ని శమించును. ఈ రీతిగా ఆవిద్యావస్తయందు దుఃఖ ప్రదమైయున్న ప్రకృతి 
ఏ రూపముగా తననుండి జారిపోయినపో సాధకునకు తెలియనే తెలియదు. 
అనంగా చెప్పకయే జారిపోవునని భావము. అగ్నియొక్క ఉద్భావమునకు 
కారణమ్రైయున్న అరణియని పిలువలుడు కాష్టము అగ్నియొక్క ఉద్భావముచేత 
క్రమముగా నశించిపోవునట్టు విద్యయనెడు "ప్రకాశము నిమిత్తముగా అవిద్యా 
కార్వములెన విషయ వాసనేలు తత్కారణమైన అంతఃకరణము నశించుచు. 
ఈ న్‌ జీవునకు ప్రకృతితో నున్న సంబంధము తజ్జన్యమైన యభిమానము 
క్రమక్రమముగా నశించును. అట్సిసితియందు వానికి “ప్రాపంచిక సుఖదుఃఖ 
ముల స్ఫురణము కూడ ఉండదో. స్వరూప భూతమైన జ్ఞానము యొక్క 
ప్రకాశము అనుభవములోనికి వచ్చును. 


24. భృుక్తభోగా=అనుభవింప డిన సుఖదుఃఖమలతో కూడినదియు, 
నిత్యశూఎల్లపుడును, దృష్టిదోషా=కన్పించుచుండెడి దోషముతో కూడినదియు, 
పరల క =పీడిచి 'పెట్టయీడినదియు నైన, సా ప్రకృతిఃఆ అవిద్యారూపమైన 
మాయ, “స్వేమహిమ్నికితనదైన మహిమయందు. స్థితస్యాఉన్నట్టి, ఈశ్వరస్య 
స్వతంత్రు.డైన పురుషునికి అశుభం=అమంగళమము, న ధత్తేకికల్పింపలేదు. 

తాత్పర్యము ; ప్రకృతి కార్యములైన స త్త్యాదులు గుణవృత్తులు. 
ప్రకృతి సుషుప్తి యందు తిరోహితములై యుండునని అన్నను జా గ్రదవస్థయందు 
పునరుక్తి కలుగదు. అవి పుణ్య 'హాపరూపములైన కర్మములని మరల 
జీవుని నిరికించునటుగా సమాధిస్థితి నుండి గడ్డకు వచ్చిన తరువాత 
మరల ప్రకృతి పురుషుని బాధింపతీదా? అని శంక్షీంచుట కవకాశములేదు. 
సుషుప్తిదశయందు గుణములు విషయములు నిద్ర నిమిత్తముగా లయించి 
ఉన్నట్టు కన్పడును. నిద్రానాశమందు మరల యథా ప్రకారము వాని ప్రభుత్వము 
సాగుమే. సమాధి స్థితియం దట్టుకాదు. అవిద్య యనెడు అంధకారము, 
విద్య అనెడు ప్రకాశనిమీత్త ముగా సరిపూర్ణముగా లేనిదై పోవును. ఆ సితియందు 
రెండవ పదార్థి మనుటయే ఉండదు. సేషుప్రినుండి జాగ్రదవస్థను పాందినను 
పురుషుండు బీవేకిగా ప్రవర్తించుటలేదు. "కానీ సమాధిస్టితి జ్య ఆ స్టితి 
నుండి మానవుండు వివేకిగనే ప్రవర్తించును. జన్మ జస్మేంతర 'సంస్యోర 
నిమిత్తముగా ప్రకృతి కార్యములైన విషయముల నాశ్రయించుటచేత వాండు 
దుఃఖ యగును. వానితో స్వర్గనరకాది లోకములను సంపాదించికొనును. 


226 భాగవత సుధాలహరి 


వానితో సుఖదుఃఖాద్యనుభవము. సమాధిసితిని పొంది ఆయానందము 
ననుభవించిన వారికి ఈ సుఖములందు తీవ్రమైన వైరాగ్య మేర్పడును. 
పుణ్యపాపములు తన్నిమిత్తముగా నేర్పడెడు స్వర్గనరకములు- ఇవియన్నియు 
పైపైని ఏర్పడు లాభములు వేరూని యుండును. ఇవి సర్వానర్హకరములని 
వాడెబుగుయు. అందుచేత ఆయనర్హములకు కారణములైన "ప్రకృీతితో గల 
బంధమును వాడ సమూలముగా “ఛేదించును. ఆ బంధనాశముతో వానికి 
ఆత్మానంద మనెడు నైశ్వర్యము అనుభవములోనికి వచ్చును. దానిలో లీనమైన 
పురుషుడు అవిద్యాథనుడు కాయ. వాడ స్వతంత్రుండు ప్రకృతి దాసులుగా 
నున్న కాలమందు వాని నుపద్రవములలో నిరికించిన ప్రకృతి- ఈశ్వరుండుగా 
మాఠీన పురుష సన్నిధానమందు నిలలడుటకు కూడ సామర్థ్యము కలది 
కానేరదు. అందుచేత జన్మమరణరూపములైన అసుభవములు వానిపైన 
రుద్దుటకు వానికి శక్తిలేదు. కనుక వైరాగ్య భృక్తిజాన యుక్తములైన సాధనము 
లనెకు సంపత్తి ఏర్పడుటచేత నశించిపోయెడి ప్రకృీతిగుణములు పునరుత్తానము 
చెందెడి అపాయము నే మాత్ర మాస్థితిలో నుండదు. ” 

25. అప్రతిబుద్దస్యామేల్కొనుట లేక నిద్రించియున్న వారియొక్క, 
ప్రస్వాపఃస్వప్పదర్శనము, యథాబహు అనర్హకృతాఏ రీతిగా బహు విధ 
అనరములను జనింపశీయునో, స ఏవ=ఆ స్వల్నీమె, ప్రతిబుద్ధస్యానిద్రనుండి 
జాగ్రీదవస్టలోనికి వచ్చినవాని యొక్క, మోహాయాపరిభ్రమమునకు, స వై 
కల్పతే హాసమర్థము కానేర దనుట ప్రసిద్ధము కదా! 

తాత్పర్యము : అవివేకిగా నున్న సమయమందు అనర్థ 'హేతువుగా 
సున్న ప్రకృతి వివేకే అనర్ధావహము కానేర దనెడు విషయమున లౌకికమైన 
దృష్తాంతముతో స్పష్టముగా బోధించు చున్నాండు. నిద్రావస్టయందు ఏర్పడెడు 
స్వప్పము, ఆ సమయేమందు వానికి భయసంతోషాదులనుకలిగింప సమర్హమై 
ఉండును. నిద్రలేచిన తరువాత సంస్కారమాత్తు స్కృతిలో యజొచ్చెడు నదే 
స్వప్పము భయ సంతోషాదులను కలిగింప నేరదు. ఇది నిత్యానుభవమైన 
విషయము. అటే అజానావసయందు జనన మరణాది కేశములకు 
మూలకారణమైన “ప్రకృతో జానోదయానంతరము ఆ రీతిగా అన్‌ర్హములను 
కల్గింప నేర దని సారము. * ళ్‌ 


26. ఏవ౦=ఈ రీతిగా, విదిత తత్త్వస్యాతెలిసికొన డిన తత్త్వముతో 
కూడిన వాండును, మాయ=నాయందు, మానసం=మనస్సును, యుంజతః 
యోజింపయేసిన వాయను, అత్మారామస్యాఆత్మయందే రమించిన వాండును 
ఐన పురుషుని యందు, ప్రకృతిః=మాయ, కర్హిచిత్‌ాఏ కాలమందును, న 
అపకురుతే=అపకారము చేయ నేరదు. 

తాత్పర్యము : స్వప్పావస్థయందు నిరూపింప బడిన దృష్టాంత ప్రూరముగా 
ఏ. పురుషుడ ప్రకృతి. ఈశ్వరుడు వీరియొక్క పరమోర్టమైన అవస్తను 
చక్కగా తెలిసిన వాడగునో వాయ ప్రకృతికార్యములందు అన్రక్తీని పూననేర+డు. 
ఈశ్వరుడైన నాయందే వాడు మనస్సును యోజించును. స్వరూపానందాను 


తృతీయస్కంధ నప్తవింశాధ్యాయము 227 


భవముతో సంతృప్తిని ప్రాప్తించును. ఆత్మారాము,డై యుండును. అట్టివానికి 
ప్రకృతి మరల జనన మరణాది క్రేశములను కల్గింప నేరదు. 


27,28,29. బహుజన నా=అనేక్రములైన జన్మములతో రూడిన, కాలేన= 
కాలములచేత, యధా=ఎప్పుడు, వఏవం=ఈ (ప్రకారముగా, అధ్యాత్మరతజా 
ఆఅత్మదర్శనముతో సంతుష్తుడైన వాండును, మునిః=విచారశీలుండును, 
ఆబ్రహ్మభువనాత్‌ సర్వ తాట్రహ్మలోకము మొదలుకొనియున్న సమస్తము 
నందును, జాతవైరాగ్యజావైరాగ మేర్ప్చడిన వాడను, మదృర్తః క్ర=నాయందే 
పరమ ప్రీతి యుక్తుయడను, వ్రతిబుద్దార్థఃా చాస్పష్టముగా తెలిసికొనను బడిన 
పురుషార్థముతో కూడిన వాయను, న్మీదృశాన్వ్‌ స్వరూపమును చక్కగా 
ననుభవిలిచుటచేత, ఛిన్నసంశయఃసంశయములు తొలంగిన వాడను, ధిరః 
=ఇ౦ద్రియముల జయించినవాయడను, భూయసా=*ఎక్కువయైన, మతసాదేన= 
నాయనుగ్రహ వోోషముచేత, స్త స్వసంస్తానంా =త్రన పరమార్ధ స్వేరూపమ్షైనదియు, 
మదాశ్రయులా నాన న్నాశ్రయించి యున్నటియు నై నెన, వలా ఖంై క మనెడు 
"పీరుతో పిలువంబడుచును, నిశ్రేయసంామోక్షమును, ఇహ=త్‌ మందెే, 
అంజసా=సాక్షాత్తుగా, ప్రా స తాపొందినవాడగును. లింగవి వ వాలింగ 
శరీరమునుండి ముక్తు -డైన" తరువాత, యదతాావి స్తానమును పొంది, 
యోగీ=నాతోచేరిన వాండైన యోగి, ననివర్తేతామరల తిరీగిరాండ. 


తాత్పర్యము : ఉపదేశము నుపసంహరించుచున్నాడు. ఈ రీతిగా 
అత్మయందు రమించెడు స్టితి ఏర్పడు వజకును భక్త్యాది సాధనము లను 
ష్టించుచునే రావలెను. ఈ సాధనతోనే బహుజన్మములు గతించును. ఆ 
నీంస్కారముల సంబంధముతో సాధకుడైన పురుషుడు ఆత్మరతుండుగా 
నగును. అప్పుడు వాని పాలికి బ్రహ్మలోకము మొదలుకొనియున్న సర్వ 
లోకములు, వానియందున్న సుఖభోగములు హం స కనిపించును. 
తీవ్రవైరాగ్యమే వాని జీఎఐత మగును. అప్పుడు వాడు స ర రుడైన నా 
యందు నిరతిశయ ప్రేమయుక్తు డై డె యుండును. పరమప్తురుషార “మనెడు 
"పేరుగల ఏ స్టితి కలదో దానిని గూర్చిన జ్ఞానము వానికి సర్వము సుటోధముగా 
నుండును. వేండు దేనికిని లోుడయ తీన్నిమిత్తముగా పానిపైని నాయొక 
అనుగ్రహము సమృద్దిగా వర్తిత మగును. అప్పుడు వానికి వాయ వనాస్వరూపమే 
యనెడు యనుభవి మేర్పడును. స్వస్వరూపమునుండి తాను భిన్నుండ 
కానను భావము న. స్‌ తించిపోవును. తతృలముగా వానికి 
కైవల్యము- అనంా కేవల భావము రెండవ పదార్హము లేనిది, ఈ విధమైన 
పరమ పురుషార్థము వానికి ఈ జన్మమందే ప్రయాసము లేక సిద్ధించును. 
వాయ జ్ఞానానరిద స్త టం. ప్రారబ్తావసానములందు అజ్ఞాన 
రూపమైన కారణ శరరము_ అట్టివానికి నశించీపోవును. జన్మమరణోది 
రూపసంసారము వానికి వునః ప్రాప్తి రీవదు"న న పునరావర్తతే చ నపునరావర్రతే" 
అనెడు శ్రుతి వాక్య మంతర్గర్తి తమైన సారమే" వాడ మరల జన్మ 
మరణములకు పాత్రుయగా కోనేరండు" అనువాక్యములచే వివరింపణుడినది. 


30. అంబ!=ఓ తల్చి! యోగోపచితాసు=యోగముతో నభివృద్ధి పొందినవియు, 
అనన్య హేతుషూఇతరకోరీణముతో కూడనివియు, నైయున్న, మాభూసనూమాయల 


228 భాగవత సుధాలహరి 


యందు, సిదస్యూసిద్దప్తురుషుని యొక్క, చేతజామనస్సు, యదా నవిషబ్రతాఎపుడ 
నాసక్తమై యుండునో, తదా=వెంటనే, ఆత్యంతికాఅపాయరహితీమైన, మే 
గతిజామతాప్తి అనంగా నాతో చేరియుండెడు నభిన్నస్సితి, స్యాతాఏర్పడును. 
యత్రాఏ స్టీతియందు, మృత్యుహాసళామృత్యుదేవి నవ్వు, న స్యాతాఏర్పడదో. 

తాత్పర్యము : పైన చెప్పిన విధముగా మోక్షప్రాప్తికర్షుడైన యోగికి 
అణిమాది సిద్దులు విఘ్నకరులుగా ప్రాప్తించును. వివేకముతో నా విఘష్నముల 
నతిక్రమింపవలెను. తల్లీయందు తనకున్న అతిశయ (ప్రేమతో కపిలుం 
డీసితిని కూడ వివరించుచున్నాండు. అమ్మా! ముక్తి ప్రాప్తికి విఘ్నమొనర్చునవి 
అజిమాది సిద్దులు. ఇవి ప్రధానముగా నెనిమిది. అవి యన్నియు యోగాభ్యాస 
బలముచేత సీద్రించును. ఇవి ప్రాప్తించుటకు యోగ మొక్కటే కారణము. 
ఇవి మాయాదేవీ యొక్క అంతరంగ విలాసము. వీని ప్రలోభములకు యోగి 
మనస్సు లో ఖడరాదు. లోలుడినచో వానికి తాత్కాలికములైన సుఖ సాధనము 
లన్నియు ప్రాప్తించును. సమస్త భోగములును వానికి ద్వారపాలకులు 
మాత్రముగా నుండును. తమ యందు వానికి తీవకౌతుకము జన్మించునట్టుగా 
చేయును. వానికి లోంబడిన వాడు పరమానంద ప్రాప్తిరూపమైన మోక్షమును 
తొందరగా పొందలేండు. కాలవిలంబ మేర్చడును వానినుండి దాటినప్పుడే 
పునరావృత్తి రహితమైన కైవల్యసిద్ది యగును. ఆస్టితియందున్న వాని యెదుట 
మృత్యుదెవి నిలువలేదు. వానివైప్తు తేరిచూడను కూడలేదు. వానిపాలికి 
మరణము అసంభవమైన విషయము. అణిమాది సిదులకు లోండిన వాని 
ఎదుట నిలచి మృత్యుదేవి పరిహసించును. వానిక్‌ మరణమును దాని 
ననుసరించిన పునర్దన్మయు నేర్చడును. కనుక అష్టసిద్దులు యోగికి ప్రమాదకరము 
లెనవి. 


విజయధ్వజ వ్యాఖ్య 


1. వక్త యందును శ్రోత యందును తారతమ్యమును వక్తగొప్పవాైనను 
శ్రోత అత్యంత క్రిషవిషయమును ప్రథమ పర్యాయమే సమగ్రముగా నర్ధము 
చేసికొనునని చెప్పప్‌లులేదు. అందుచేత తాత్సర్యాతిశయమున్దై ఇంతకుముందు 
చెప్పిన గుణత్రయ తత్త్వ విచారమునే మరల నీ యధ్యాయమందు విశద 
పజచున్నాండు. జీవుండ పరమాత్ముండ వీ రిరువురును శరీర సంబంధము 
కలవారే. అప్పుడు జీవునకు వలెనే శ్రీహరికి కూడ దేహగత దుఃఖాది 
భోగము లెందు శేర్చడుట లేదని ఆశంకించుకొని యుత్తరమిచ్చుచున్నాండ- 
పురుషణాపరిపూర్ణుడైన శ్రీహరి కూడ, ప్రకృతిస్టః అపి=జడ ప్రకృతి కార్యమైన 
దేహమందున్నను, అవికారాతాషడ్విధవికారములు లేనివాండగుట చేతను, 
అకర్పత్వాతాఇతరుల కధీనమైన కరృృత్వము లేని వాయగుటచేతను, 
నిర్గ్ణణత్వాతాప్రకృతి గుణములైన సత్త్వరజస్త్రమస్సులు లేనివాయగుటచేతను, 
జలార్కవతానీటియం దగుపించెడు సూర్యుడు జలదోషములచేత, నేర్పడెడు 
చాంచల్యము మొదలగు వానితో సంబందుం డెట్లుకాండో అమే. ఇక 
గుణైః (పకృతి నిర్మితములైన శరీరమంి దుంజేడు సుఖదుఃఖములు 


తృతీయస్కంధ నప్త వింశాధ్యాయము 229 


జన్మమరణముల మొదలగువాని చేతన ఆజ్యతే=లేశమును సంబంధము 
కలవాండు కానేరండు. 


"తం వా వతం పూర్ణమాచక్షతే పురుషః" అనెడు శ్రుతి కూడ పురుషుడన 
గా శ్రీహరి యనియే తెటిపు చున్నది. 

2. శ్రీహరికి సుఖదుఃఖముల తోడి సంబంధము లేనిచో"సుఖి దుఃఖి, 
జన్మించెను, మరణించెను, దరిద్రుడు మొదలైన వ్యవవారములకు విషయమైన 
వాడెవ్వయడ? దానికి సమాధానము. యరి= =ఎప్పుడు, సజాగడచిన అధ్యాయ 
మందు," ప్రత్యగాత్మానం ఆత్మని చింతయేత్‌" అనుచోట ప్రాప్త విషయు.డైన, 

ఏషః=అహం' అనెడు ప్రత్యక్షమునకు విషయమైన జీవుండు. ప్రకృతేః 
గుణేషూప్రకృతి యొక్క గుణవికార మనిపించుకొన్న 'దేవామందు, అభివిషజ్జతే= 
దేవోభిమాన యుక్తుంై డై జన్మించునో, తదా=అప్పుడు, అవాంకార విమూఢాత్కా= 
ప్రాకృత గుణములనుండి పుట్టిన అహంకార మమకారములతో శ్రీహరి 
స్వరూపమును మజచినవాండ్రై కర్మొస్మాతనయందు శ్రీ శ్రీహరి కధీనమైన కర్పత్వ 
మున్నదని తెలియక స్వతంత్ర కర్శత్వము లేకున్నను ఆరోపీంచుకొని తానె 
సర్వస్వతంత్రుండనని, అభిమన్యతాభ్రాంతితో అనుకొనును. 


ఏ అట్టనుకొన్న దాని ఫలమును చెప్పుచున్నాడు. తేనాతన యందు 
లేనట్టిస్వతరత్ర కర్పృత్వము నారోపించుకొనుటచేత, అవశః=పరాధీను డైన 
వాథ్‌, అనిర్బృతః అపి=శబ్దము మొదలైన విషయములు నశ్వరములగుటచేత, 
తృప్పిరూపమైన అనందమును మనస్సుతో పొందకున్నను, ప్రాసంగ్లైః 
విషయాసక్తితో నేర్పడిన, కర్మదోపైజాదేవతలు అసురులు మనుష్యులు- ఈ 
యోనులందు, జాతస్సన్‌ాజన్మించినవా.డై, సంసారపదవీంచసుఖదుఃఖరూపమైన 
సంసారమును, అభ్యేతి=పొందును. 

తాత్పర్యము : ఈ భ్రాంతి ఫలముగా సుఖదుఃఖ రూపమైన సంసారమును 
పొందును. జీవుడ శ్రీహరి కధీనుయడు. శబ్దము మొదలైన విషయములు 
నశ్వరము లగుటచేత జీవుని మనస్సునకు తపి కల్గింపనేరవు. అయినను 
ఆ విషయములం దాసక్తుండై కర్మదోషముల కాశ్రయభూతు డైతతృలముగా 
దేవాసుర మనుష్య యోనులందు జన్మ మరణములకు లోడినవాం 
డగుచున్నాయ. 

4. అభిమాన ప్రయుక్తముగా ప్రాప్తించిన ఈ సంసారము పోకుండుటకు 
కారణమే మని ఆశంకించి విషయాసక్తియే కారణమని మల యం 
విషయాన్‌=శబ్దాదివిషయములను, ధ్యాయతళాఆలో చించుచున్నట్టి, అస్య 
సుఖజ్ఞానస్వరోపియైన ఈ జీవునకు, అర్ధాసుఖి దుఃఖి యనెడు వ్యవహారము 
(2) అబాధితీమైన ప్రయోజనము అవిద్యమోనే అపి=లేకున్నను, స. 
యందెట్టు వివిధములైన పదార్థములను ఆలోచించువానికి, స్వప్నే=స్వవ్న 
మందు సొనావిధములైన దృశ్యములచేత, అనర్థాగమకామరణ మనెడు అనర్థ 


200 భాగవత సుధాలహరి 


మేర్ప్చడు చున్నది. ఏర్పడుట, న నివర్తతాఎట్లు తప్పదో, తథా=అప్పే, 
సంసృతిణసంసారము, న నివర్తేపోవుటలేదు, హి=క్‌ది,” ధ్యాయతో వి విషయాస్‌ 
పుంసః సంగప్తే షూపజాయతే” ఆ అనెడు రీతిగా శాస్త్రప్రసిద్దము. విషయధ్యానము, 
ఆసంస్కారపరంపర- ఇవి ఒక దాని కొకటి బీజము, తేంకురమునై యున్నవి. 
అనాది కాలము నుండి ఇవి కారణములై యుండుటచేత శ్రీహరి యనుగ్రవము 
లేనిదే అవి పోవుట లేదు. స్వప్పమందు"పు పురుషం కృష్ణం కృష్ణదంతం పశ్యతి. 
న ఏనం హంతి," నల్లనైన పండ్లుకల నల్లని మనుష్యువే చూబీనచో మృత్యువు 
సిద్దమని చెప్పలడినది. కనుక స్టుప్పేము శొటబోయెడి అనర్హమును సూచించునని 
తెలీయవలెను. ఇచ్చట స్వప్న పదార్థములు ప్రయోజనకీరములని తోపింపం 
జేయుటచే స్వప్నమందలి పదార్థములు అబద్ధము అనువాదము ఖండింప, 
బడినది. 


తాత్పర్యము : జీవుండెప్పుడును శబ్దాది విషయములనే ఆలోచించు 
మ. మృుక్తి యోగ్యుడైన ఈ జీవుని స్వేరూపము సుఖజ్ఞానాత్మకమైనది. 

విషయానుభవ కాలమందు వీనికి నిత్యసుఖి అనెడు వ్యవీహారముండదు. 
న 'కేర్పడు ప్రయోజనము నశ్వర మైనదే. కాని దాని పరిణామ రూపమైన 
సంసార మనెడు అనర్హము వీనికి తప్పుట లేదు. మేలుకొని యున్నప్పుడు 
వివిధ పదార్థములను గూర్చి ఆలోచించిన దానిఫలితముగా స్వప్పమునందు 
గాడిద నెక్కినట్టు కలగన్నవాండు, అబాధితముగా అట్టి విషయమునకు 
కారణముకానివా కైనను, అఆ స్వప్నము నుండి సూచితముటైన మరణ రూప 
అనర్హమునకు పాత్ర మగుచున్నాయ కదా! ఈ సంసారము జీవున కాగంతుక 
మగీటచేత దానిని పోంగొటికొన వచ్చును కాని వాడు అన్యథా జ్ఞానము 
అజ్లానము మొదలైన వానిని పోంగొట్లుకొని శాస్త్రజ్తానము నంది విషయే సేవనమే 
ఆత్మే నాశమునకు కారణమని గమీనించి వేకీయము లనిత్యము లనియు 
అందుచే శాశ్వత ఫలము వాని నుండి చేకూర దని తెలిసికొని ఈ 
సంసారమునకు కారణమైన విషయముల ఆలోచననేపూర్తిగా వదల వలెను. 
విషయములందు మనస్సు ఆస్తక్తియే సంసారమునకు కారణము. విషయాస్తక్తిగల 
మార్గమెప్పటికిని మోక్షమారము' కానేరదు. కనుక మనస్సును మోక్షవిరో ధియైన 
యా' మార్గము నుండి క్రమీముగా మరలించుకొనవలెనీ. 


వ్‌ "క్త సంసారము పోవుట కుపాయమును చెప్పుచున్నాండు. స్వప్న 
స భ్యాతాల థా జ్ఞానమ్ము, అజానము వీనినుండి, ప్రబుధ్య="విషయాణాం 
సేవయా స్యాత్‌ సా న్వేతో న నివర్తతే" విషయసేవనీము చేత సంసారము 
ప్రాప్తించును. అది తానే వదలి పోవదు అనెడు శాస్తో పదేశముచేత హెచ్చరిక 
గలవాండై ఉత్తమమైన జ్ఞానమును పొంది, ఆత్మవైశసం=దుర్విషయములను 
సేవించుట చేత ఆత్మనా మేర్ప్చడునని, సంస్మరన్‌స్మరించుచు, అసౌ=ఈ 
జీవుయ విషయముల యొక్క వైతథ్యంానిష్పులత్వమును, వ్యభిచారంచాఅనిత్య 
తను (జ్ఞాత్వాతెలిసి) యతఃఏ విషయముల నుండి, భయం స్యాత్‌ 


తృతీయస్కంధ నప్తవింశాధ్యాయము 231 


సంసారరూపమైన భయ మేర్పడునో, తత్‌ "అట్టి విషయములను గూర్చి, న 
ధ్యాయే=ఆలోచించరాదు. ” అత్మ సంసృతేజోఅనెడు పాఠాంతరమందు 
సంసారముయొక్క నిష్పలత్వమును అ ప. గూర్చి తెలిసికొన్నవాడై 
అని అగు మసం వు సై "అజ్ఞాసుషుప్తిశ కం స్వప్న 'స్యెవ విపర్యయః 1 
అనెడు ప్రమాణముతో పై చెప్పిన్‌, అర్హము ఫంగత 'మగుమ్‌. 


మనోజయ మేర్పడినచో సమస్త మును జయింప జుడినప్ప్తే అని భావించి 
మనస్సును జయించు ప్రకారమును చెప్పుచున్నాతు. అత ఏవ=వీషయములందు 
మనస్సు యొక్క సంగమే సంసారమునకు కారణ మగుటచేత, అ సతాంపథి= 
విషయాసక్తుల దుష్టమార్గములందు, ప్రసక్త ౧=అత్యంత మాస్తక్తి కలిగినట్టి, 
చిత త్రం=మనస్సును పేక “అసతాంఅమంగళములైన విషయముల యొక్క, 
పథి=మార్గమందు ఆసక్తమైన మనస్సును, శనై చక్రమముగా, తీవేణ=అతి 
శయమైనట్టీ, భక్తియోగేనాశ్రీ హరియం దొనర్చెడు భక్తి 'ఫకిచేతను, విరక్ష్యా చావిషయ 
వైరాగ్యవప్‌చేతను, ఆత్మవశంాతనయధీనముగా, "నయేత్‌= చేసికొనవలెను. 


6. మనస్సు తన వశమం దుంచుకొన్న మాత్రాన చాలదు. యమము, 
నియమము మొదలైన విషయములచేత పుట్టిన అపరోక్షజ్ఞానమే కావలెను. 
దీనిచేత మరల సంసారమునకు వెనుదిరిగి వచ్చ్‌డి ప్రక్రియే తైన్సట్టి పరమేశ్వర 
ప్రాప్తిరూపమైన మోక్షము కూడ ఏర్పడునని చెప్పుచున్నాయ. 'ేపైవచ్చెడు 
పండైెండవ శ్లో శోక మందలి 'ప్రతిపద్యతే' అనెడు క్రియతో నీశ్టోకము నన్వయించి 
అర్హ మొనర్చి కొనవలెను. యమాదిభిజయమనియమములు ప్రాణాయామ 
మిడు, యోగపథైః= యోగమార్గములచేత్క, ప్రణవం=ఓంకారమును, అభ్యసన్‌= 
అభ్యసించుచు, శ్రద్దయా=శ్రర్దచేతీ, అన్వితస్పన్‌-కూడికొన్న వాథై మయిశ్రీవరి 
మైన నాయందు, ఫావేనాస్యక్తీ చేతను, సత్యేనాసమస్త భూతీములకును హితకరమైన 
మాటచేతను, మత్కథాశ్రవణేన చానా కథలను గూర్చి వినుటచేతను, ప్రతి 
పద్యతే=పొందుచున్నాయ. 

7. సర్వభూత సమత్వేనాసర్వుల యందు అంతర్యామిగానున్న శ్రీహరి 
పరిపూరుండని తెలియుట చేతను, నిర్వెరేణావిష్లు భక్తుల యందు దేషము 
లేకుండుట చేతను, అప్రసంగతజవిషయముల యరిదాసక్తు లైనవారితో సంభాష 
ణాదు లొనరింపకుండుటచేతను, బ్రహ్మచర్యేణ=విషయానుభవమున కవకాశ 
మివ్వకుండుటచేతను, మౌనేన=లౌకికములైన మాటల నాడకుండుట చేతను, 
మహీయసా=ఉత్తమమైన, స్వధర్మేణ=-తమ తమ వ్లాశ్రమ ధర్మముల ననుసరించి 
మెలయటవేతను. 

8. యదృచ్చయా= =ర్తీహరి ఇచ్చచేత, ఉపపన్నే నాతనకుతానైతనదిగా 
ప్రాప్తించిన, ధనేన=ధనముతో, సంతుష్షః=సంతోషమునందిన. వాడై 
ఉండుటచేతను, మితభుక్‌దేహమునకు హితమేును మితమునైన అహారమును 
(గ్రహించుచున్న వాథై ఉండుటచేతను, మునిజమననశీలుడగుటచేతను, 
వివిక్తశరణః=ఏకాంత ప్రదేశమందు ఆసక్తి గలవాం డగుటచేతను, మైత్రః 


232 భాగవత సుధాలహరి 


=సజ్జనుల కేర్పడిన అపత్తును తెలిసి చేతనైన యుపకార మొనర్చి రక్షణ 
సేయేబుద్దిగలవాత్జై యుండుట చేతను, థి మిత్రదేవతాకమైన గాయత్రి 
మొదలైన. *మంత్రములచేత ఆయా దేవతాంతర్యామియైన శ్రీహరి యందు 
నిష్టలవాడై యుండుటచేతను, కరుణజమిత్రులు ఉదాశీనులైన సజ్జను 
లరీదు కృపగలవాతై వర్తించుటచేతను, ఆత్మవాన్‌మనస్సును తన “వశ 
మందుంచుకొన్నవా4ై మెలయట చేతను. 

9. సానుబంధాభార్యాపుత్రులు మొదలైన అనుబంధములచే కూడియును, 
అస్మిన్‌కర్మాను గుణముగా శ్రీహరి యొనలినట్టి, దేహే=శరీరమందు, అసదా 
గ్రహం చాఇది నాది, అది వానిది యనెడు 'దురాగ్రహమును, అకుర్వన్‌= 
చూపకుండుటచేతను, ప్రకృతి పురుషుల యొక్క దృష్టతత్తే త్తే నాయథావత్తెన 
జ్ఞానాత్మకమైన, జ్ఞానేనాబ్హానముతో కూడి యుండుటచేతను? 

10. నివృత 'టెద్ధ్యవస్తానాబుద్దియొక్క పుర్వావస్థయనిపించుకొన్న నిద్ర 
మొదలైనవానిని పోలోట్టుకోని (అనగా జయించి అన్నమాట) దూరీభూతాన్య 
దర్శనః వాశబ్దాది విషయమీలకు సంబంధించిన జ్ఞానమును దూర మొనర్చి, 
చర్తుషా=కంటిచేత, అర్కం ఇవాసూర్యుని చూచుజీటు బై ఆత్మనా=బాహ్యాంతః 
కరణముతో మిశ్రముకాని స్వరూపాంతః కరణముచేత, త్‌త్మానం ఉవలభ్యాతన 
స్వరూపమును గమనించి వాని యనుగ్రహముచేత (తన యంతర్యామియు 
బింబరూపియైైన శ్రీహరిని వీక్షించి, ఏకదృక్‌=ఎముఖ్యమైన వాండు శ్రీహరియే 
యనెడు జ్ఞానము కలవాడై, అత్మదృకాసర్వమునకును శ్రీహరియే స్వామియను 
జ్తానము “కలవాతై." నిద్రను జయించి అనుటచేత" శ్రవణాది జానేనైన 
క్షం తిషే ప్టేత్స్వచి. దపి అత్యశ్షక్తే తు నిద్రారే పునరేవ సమభ్యా సేత్రా 

అనెడు ప్రమాణముచేత నిద్ర బలవంతముగా వచ్చు వరకు శ్రీహరి 
కథా శ్రవణ మొనర్భ్చు చుండవలెను. తట్టుకొనలేక నిద్రవచ్చినపుడు మాత్రమే 
నిద్రించి మరల నభ్యాసమునకుం దొడరీవలెను. 

క. ప్రారబ్దకర్మము క్షయమైన తరువాత ముక్తలింగః=లింగశరీరమును 
వదలి, దేవయానముతో బ్రహ్మలోకమును చేరి, అసతాప్రళభయకాలమందు 
అనిరుద్దునిమూలకముగా బ్రహ్మ దేవుని యందు ప్రవేశించి, సతఃతండ్రి 
మొదలైనే రూపములతో నున్న ప్రాణదేవునకు, బంధుం=బంధువుగానున్న, 
సమరాఅన్నీ రూపములందు పూర్ణగుణుండై సముడనిపించుకొన్న, చక్షుః 
సర్వజ్ఞాడైన, సర్వాను స్యూతం=మేక్తులు, - అముక్తులు, ప్రపంచ వస్తువులు 
వీని యందు మణులందు దారమున్నదై, వానిని పట్టుకొన్నట్టుగా వలం 
ధారకుంై యున్నట్టియు, అద్వయం=సములు అధికులులేనో సదాభాసం= 
ప్రాణదేవుతే ప్రతీబీంబముగా ఉన్న శ్రీహరిని, ప్రతిపద్యతే=పొందుచున్నాయ. 
"సతో బంధు మసతి నిరవిందస్‌" అనెడు శ్రుత్యర్హమును ఈ శ్జోకముతో 
వివరించినాండు. స్థూలముగా సమస్తదేవతలును శేషునకు ప్రతిబింబిములు. 
శేషుడు బ్రహ్మదేవునకు, బ్రహ్మ వరమాత్మకును ప్రతిబింబములు. ఆ ప్రతి 


తృతీయస్కంధ నప్తవింశాధ్యాయము 233 


బింబములు ప్రసన్నులై తమ తమ బింబదర్శనమున కనుగ్రహ మొనర్హురు. 
కనుక దేవతాను గ్రపోముచేత శేషుని, తదను గగ్రహముచేత బ్రహ్మను (అనణా 
వాయువును) అతని అనుగ్రహముచేత పరమాత్మను దర్శింపవలెను. ఈ 
అర్హము నంతయు 'ఆత్మానం' అను పదముచేత ఇచ్చట సూచించినాండని 
తెలియవలెను." శేషస్యప్రతిబింబాస్తు దేవాః శేషశ్చమ్‌ బ్రవ్మణః న పరబ్రహ్మశ్చె వ 
తే స్వబింబప్రదర్శకాః తతః స్వబింబద్వారేణ పరమాత్మ ప్రదర్శన" అను 
ప్రమాణము పై యర్థము నంతయు స్పష్ట పజచుచున్నది. 

12. ముఖ్యప్రాణదేవుండ మొదలైన వ్రీతిబింబములు బింబమైన శ్రీవరిని 
చూపింతురని పైశ్టోకమందు చెప్పలుడినది. ఇచ్చట ప్రతిబంబములు బింబ 
ప్రకాశము. లయ్యెడు విధమును చెప్పుచున్నాడు. (1) ఆకాశమందున్న 
సూర్యుని ప్రతిబింబము నీటి యందు కన్పించును. ఆ నీటి యొక్క ప్రతిబింబము 
కొన్ని సమయములందు స్వచ్చమైన గోడపైన పడును. ఇట్లున్నపుడు యథా= 
ఎట్లు, స్టలస్టేనాగోడపైనపడియున్న, ఆభాసేనాప్రతిబించ్‌ముచేత, జలస్టః 
=నీటే యరదున్న, ఆభాసజాప్రతిబింబము, దృశ్యతేచూడబడునో, అప్సు 
యథా=ఎట్టు, స్వాభాసేనాతన ప్రతిబింబముచేత, జలస్టేనానీటి యందున్న 
స్వాభాసేనాతన ప్రతిబింబముచేత, దివిాఆకాశ మందు, స్థితఃఉన్న, సూర్యః 
దృశ్యతే=బింబరూపియైన సూర్యుండ కానవచ్చునో లేక (2) జలమందున్న 
ప్రతిబింబము, స్థల స్టెనాతీరమందున్న పురుషుని ముఖము (నీటిపైని బడిన 
నేడచేత) ప్రతిబింబమున్నదని తెల్పుచున్నదో, జలమందున్న సూర్యుని 
ప్రతిబింబముచేత ఆకాశమందున్న బింబ భూతమైన సూర్యమండల మెట్టు 
తెలియయడుచున్నదో. 

తాత్పర్యము : ప్రారబ్ద క్షయమైనప్పుడు ప్రళయకాలమందు బ్రవ్మాదేవుండు 
ప్రవేశించి శ్రీహరి యుదరమందున్న వాడై సృపికాలమందు లింగదేహమును 
త్యజించి. వాయుదేవుని బాంధవుండ, సర్వకూపము లందు సముడు, 
నిర్దోషియు, సరసు ముక్తామ్సుక్తజగత్తున కాశ్రయుండు, సమాధిక 
రహితుండనైన శ్రీపోరిని పొందును. బ్రహ్మదేవుడయ ప్రతిబింబముగానున్న 
ఇతనిని బ్రవ్మాదేవుని యను గ్రహముచేత మాత్రమే చూడనగును. స్వచ్చమైన్‌ 
గోడయందు ప్రతిబింబించిన నీటి ప్రతిబింబము చేత జలప్రతిబింబితు.డైన 
సూర్యుని చూతురు. నీటియందున్న సూర్యుని ప్రతిబింబముచేత ఆకాశగతు డైన 
సూర్యుని గమనింతురు. తీరముపైన పురుమిడ నిలిచియున్నపుడు నీటి 
యందు ప్రతిబింబితమైన నీడచేత పురుషుని గుర్తింతుము. అట్టే 
ఇంద్రియాభిమానులు ఇంద్రాది దేవతలు. వీరు శేషుని ప్రతిబింబములు. 
వీరి యనుగ్రహము చేతనే అహంకారాభిమాని యైన శేషుని గమనించుటకు 
సాధ్యమగును. ఆ శేషుయ బ్రహ్మదేవుని ప్రతిబింబభూతుండు. తదను 
గ్రవాము. చేత మాత్రమే బ్రవ దెవునిం గాంచ గల్గెదము. వాయు స్వరూపుఢడైన 
ఆ బ్రహ్మ యనుగ్రహముచేత శ్రీహరి ఉపాసకుండు గుర్తించును. బ్రహ్మదేవుడు 
శ్రీహరికి ప్రతిబింబము. శ్రీహరిని సాకల్యముగా నెవ్వరును తెలియలేరు. 
అందుచేతంనాతండొక్కండే ముఖ్యముగా యథార్థజ్ఞాని. 


234 భాగవత సుధాలహరి 


13. ఏవం=ళఈ రీతిగా, త్రివృత్‌ అహంకారః, వైకారిక, త్రైజస, 
తామసాహంకారముల కభిమానియైన శేషుడు, స్వాభా పైజాతన ప్రతిబింబభూతు 
లెన, భూతేంద్రియమనోమయ్లైజాభూతములు, ఇంద్రియములు శబ్తాది గుణములు 
మనస్సు వీనికభిమానులైన ఇంద్రాదిదేవతలచేత, లక్షితః భీవతి=తోపింప 
చేయం బడును. అనేన=ఈ శేషునిచేత, సత్‌ాబ్రహ దేవుండు, (లక్షిత తన్ను 
గూర్చి సాకల్యముగా హరి ఒక్కండే తెలియటచెత అతనినే యజథార్థజ్డాని 
యన్‌ చెప్పుడురు. 

14. శ్రీహరికూడ స్వతహాగా సత్యదృక్కనిపించుకొన్నను ఆభాసము 
యొక్క సంబంధముచేత యథార్థ జ్ఞానికాడని చెప్పుటకు విలున్నది. అట్లు 
కాకపోయినచో అసంగుండైన శ్రీహరితో సంబంధము లేక పోయి నందువలనీ 
బ్రవ్మాదులు తదాభాసులనెడు లక్షణమే సరిపోదు. అది సరిపోనిచో 'పైనిచెప్పిన 
అర్హములన్నియు అయుక్తములే యగును. అనగా సమాధాన మిచ్చుచున్నాండు. 
ఇపాసంసారమందు, నిదయా=నిద్రచేత, భూతసూక్ష్మేంద్రియ మనోబుద్యాదిమా 
భూతాభిమానులు, తన్మాత్రాభిమానులు, ఇంద్రియాభిమానులు మరియు బుద్ది 
మొదలైన తత్త్యముల కభిమానులెన్రవారు, లీనేషు సత్సు=వ్యాపార రహితుల 
యుండలా, తత్రాఅచ్చట ఎవ్వడు, వినిద్రజానిద్రారహితుండో, నిరహంక్రియః 
=అభిమానరహితుండో, సజాఅతండే, సత్యదృకొశ్రీహరి, దీనిని ముందటి 
శ్లోరముతో అన్వయించు కొనవలెను. దీనిచేత శ్రీహరి కెప్పుడును అజ్ఞానము 
లేదనియు ముందు అనుపపత్తి కవకాశమే లేదని ఏర్పడుచున్నది. 


15. పరమాత్ముని స్టితిని గూర్చి చెప్పి జీవునిస్టితిని వివరించుచున్నాడ 
యజాఎవయ, అనష్షజఆహీానష్టమైనవాండు కాక పోయినను , అహంకరణే= 
మనోధర్మమైన అపాంకారము.” నష్టేసతి=నిద్రాఫలముగా నష్షము కాలా, 
ఆత్మానంాతన్ను, నష్టవతొానష్టమైన దానినివలె, తదా=ఆనిద్రోవస్టయందు, 
మృషా=వ్యర్థ్హముగా, మన్యమానకాతలంయచున్న వాండ్రై, నష్టవిత్త ఇవాధనము 
పోంగొట్పక్‌ న్నవాని వలె, ఆతురఃదీనుండై నష్షవిత్త ఇవాధనము పోంగొట్టు 
కొన్నవానీ వలె, ఆతురజాదీనుడై యుండునీసకెవాయ, ద్రషాజీవుడే 
అనగా ఎప్పుడును నష్టముకాని. ద్రష్ట శ్రీహరి. దానికి విరుద్ధమైన వాయ 
జీవుండనియు తెలియవలెను. ఇదే జీవాత్మ పరమాత్మలకున్న వైలక్షణ్యము. 

16. ఈ వైలక్షణ్యమును తెలిసిన ఫలమును చెప్పుచున్నాడు. ఏవం=ఇట్టు, 
బ్రహ్మాదులైన జీవులకును, సర్వోత్తముడైన శ్రీహరికిని కల భేదమును 
ప్రత్యవమృశ్య=యృుక్తితో మనన మొనర్చి నిశ్చయించికొని, అసౌ=ఈ యుపాసకుం 
డైన జీవుడు, యజాఎవండు, సాహంకారస్యజ=అహంకారయృక్త మైన, ద్రవ్యస్య= 
జీవాది ద్రవ్యములకు, అవస్తానం=అవస్టితిని ఇచ్చునో, అనుగ్రహశ్చ=సత్తా, 
జ్ఞానము వీని నిచ్చుటద్యారా అనుగ్రహీ మొనర్చునో, తంంఅ ఆత్మను, 
(శ్రీహరిని) ప్రతిపద్యతే=పోందును. ఒకటే పరబ్రహ్మకు బ్రహ్మావస్త, జీవోవస్త 
ఉన్నట్లు చెప్పు వాదము సరియైనది కాదు. క 


తృతీయస్కంధ నప్తవింశాధ్యాయము 235 


“నిత్యదృక్‌ పరమాత్మాంసౌ మృతవద్యో న కించన, 

జానాతిః జీవః స జ్జేయః పరమాత్మా తదాశ్రయః.” 

అనెడు ప్రమాణము జీవ పరబ్రహ్మలు భిన్నులని పరమాత్మ జీవున 
కాశయుండని తెల్పుచున్నది. 

17. జీవ పరమాత్మల భేదజ్తానము జీవునకు ప్రకృతి బంధము 
నుండి ముక్తిని బొందుటలీ కారణచేగు చున్నది అని విన్న దేవహూతి 
అది ఎటని ఆక్షేపించుచున్నది. బ్రహ్మన్‌! పూర్ణగుణవంతు డా! ప్రకృతిజాత్రిగుణ 
స్వరూపమైన ప్రకృతి, పురషం=పుణ్యపాపఫల్‌ములను పొందుజీవుని, కహిచిత్‌ 
న విముంచతి=ఎప్పుడును విడుచుట లేదు. ఎందు కనా, అనయోః=ఈ 
పతి జీవుడూ ఇద్దరును, నిత్యత్వాతానాశము లేనివా రగుటచేత, అన్యోన్యా 

శ్రయత్వాతాప్రక్యతికార్యమైన శీరీరము లేనిదే జీవుడ చేష్టింపలేండు. 
జీవుంయ లినిది అచేతన ప్రకృతి కార్యమొనర్ప లేదు. కనుకి పరస్పర 
ఉపకారు లగుట చేత విమోచన సాధ్యము కాదని వ్యక్తము. 

18. దృషాంతమును చెప్పుచున్నాండ, యథా, భూమేః గంధస్యచెా 
దాని గుణమైనీ గంధమునకును, యథా అపాం రసస్యచానీటికిని, దాని 
గుణమైన రీసమునకును, వ్యతిరేకతజాబకదానిని విడిచి మరియొక్కదాని 
యొక్క, భావజఅస్తిత్వము, య కాదో, తథా=అట్లు, బుదేజాప్రకృతికి, 
పరసస్యచా దానికంటే భిన్నమైన జివునకు ఒకదానిని విజిచి మరియొక్కటి 
ఉండుటకు సాధ్యము కాదు. 

19. ఈ కారణము చేత ప్రకృతిబంధమునుండి జీవునకు మోక్ష 
మేర్చడదని చెప్పుచున్నది. అకర్తుజాస్వతంత్రముగా దేనిని చేయలేని, 
పురుషస్యాజీవునకు, అయం=ళఈ, కర్మబంధజాసంసారము, యదాశ్రయఃవ 
ప్రకృతి యొక్క గుణముల సముదాయమే ఆశ్రయమై ఉన్నదో, తేషుూఅట్టి, 
పకృతేజాప్రకృతి యొక్క, గుణీషు సత్ఫు=గుణములున్నపుడు (పురుషస్య) 
వునకు, అతః=ఆ ప్రాప్రగుణములనుండి, శెవల్యంచమ్ముక్తి కథం=ఎక్సేర్చడును. 
ప్రకృతి గుణములు నివృత్తములు కాకయే ఉన్నప్పుడు వాని కార్యమైనీ సంసార 
బంధము యొక్క నివృత్తి ఏర్పడదని అభివ్రాయము. 


20. జీవపరమాత్మల భేద జ్ఞానముతో ఈ ప్రకృతి బంధము పోవునని 
నేను మొదటనే చెప్పినానుగదా! అనంగా దానికి సమాధాన మిచ్చుచున్నది. 
తత్త్వావమర్శేనానీవు చెప్పిన మాటవిని తత్ర్త్వవిమర్శచేత, ఉల్పణంా 
అతిశయమైన, భయం= ప్రకృతి బంధమునుండి జివునకు విడుమర లేదను 
భయము, సకృతనివృత్తంచకొద్దిగా పోయినది. అయినను నిమిత్తసాభయ 
కారణమైన బాహ్యాంతః కరణము, అనివృత్తత్వాతాపోనిదానివలన, పునః 
=మరల, భయం=సంశయాత్మకమైైన భయము, ప్రత్యవతిస్టతే= ఉండనేయున్నది. 

21,22.23.24. ప్రకృతి పోయినచో దాని గుణములు తమకు తాముగనే 
నివృత్తము లగును. ఆ ప్రకృతి యొక్క నివృత్తి ఫలాపేక్ష లేక యొనర్చి'. 
స్వ స్వవర్హాశ్రమధర్శ్మనిర్వహణము చేతనే ఏర్పడుచున్నది. అని ముందుచెప్పిన 


16 


236 భాగవత సుధాలహరి 


సమాధానమే మరల చెప్పుచున్నాయ. అనిమిత్త నిమిత్తేనాఫలా పేక్షలేక నిరంతర 
మనుషింప డిన, వ్‌ చేతనే అత్యంతపద్ధమైన, స్వధర్మేణ= 
తమ పర్గాశ్రమ ధర్మముల ఇతనే అత్యంతపుద్ధమైన. స్వధర్మణాతమ తమ 
వర్తాశమ ధర్మముల చేతను, చిరం౭బహుకాలము, శ్రుత సంభృతయా=వేదాంత 
శార్ట్‌శ్రవణ పఠనముల చేత నేర్చడిన, తీవయా=అన్నిటి కంక నతిశయమైన, 
మము భక్త్యాచానాయం దొనర్చెడు భక్తిచేతను, దృష్టతీత్వేనావిష్వాదిదేవతలను 
సాక్షాత్తుగా చూచిన, జ్ఞానేనాఅపరోక్షజానముచేతీను, 'బలీయసా=దృఢమైన, 
వైరాగ్యేణావిషయవైరాగ్యేముచేతను, తపోయుక్తేనాఉపవాసాది వ్రతరూపమైన 
తపస్సుతో కూడిన, యోగేనాఅషాంగ యోగముచేతను, జ, 
సమాధినా=నిశ్చలమైన మనస్సు యొక్క్‌ ఏకాగ్రత చేత నేర్చడిన జ్ఞానాగ్నితో, 
అహర్నిశం=నిరంతరము, దవ్యుమానాకాల్బ డుడెడు. పురుషస్యాజీవునీ యొక్క, 
ప్రకృతిజ=సత్త్వర జస్త, మోగుణాత్మకమైన ప్రకృతి సంబంధము, శనైః శ్రమముగా, 
టక. యోనిజఉత్పత్తి సానమైన, అరణిః=అరణియనెడు కాషము, 
తిరోభవి్రీఅవానాశమగునట్టు, తిరోభీవతౌనాశమగును. దేవహూతి చెప్పేన 
"గంధమును భూమివదల కురిడునట్లు, రసమును నీరు వదల కుండునట్లు” 
అనెడు ఉదాహరణములు సరియైనబి కావని తెలుపుటకే అగ్ని జ్వాలతో 
అరణి నాశమగునట్లు అనెడు వేరు ఉదాహరణము చెప్పినాండు. గంధాదులు 
ద్రవ్యము లుండువజీకీను ఉండెడి గుణములు. వానికి ద్రవ్యముతో సంబందము 
తొలంగక పోవచ్చును. కాని అగ్నికి అరణికిం గల సంబంధము నాశ 
మగునట్టుగా ప్రకృతి పురుషుల సంబంధము నష్టమై విభక్త మగుటకు 
సాధ్యము కాదని తాత్పర్యము. 

సంపూర్తముగ వదలి పోయిన ప్రకృతి-.మరల అది వెనుతిరిగి అక్రమించు 
నను భయవమీనకు కారణము లేదను చున్నాండు. భుక్తభోగా-సంపూర్తముగా 
అనుభవింప శుడినదై, నిత్యశూూఎప్పుడును, దృష్టదోషా పరిత్యక్రాసంపూర్తేముగా 
విసర్జింపఠుడిన. ప్రకృతి=స్వే మహిమిస్థితసనైతన స్వరూపభూతమైన్‌ జ్ఞానా 
నందాదులయందును, అచ్భేద్య అభేద్య, ట్లోద్య అదులైన్‌ మహిమల యందేను 
ఉన్నట్టి, ఈశ్వరస్య=తన బింబరూపియైన 'శ్రేహరి నపరోక్షీకరించుకొని తదను 
గ్రవాముతో సామర్శ్యవంతు.డైన జీవునకు, అశుభంచసంసారరూప భయమును, 
నచధత్తే=కలిగింపీ లేదు. 

25. దీనినే ఉదాహరణతో వివరించు చున్నాయ. యథా=ఎట్టు, అప్రతి 
బుద్ధస్థూనిదురించుచున్న వానికి, ప్రస్వాపజానిద్ర, పెవ్వానరకృతాపులి మొదలైన 
క్రోరప్రాణుల నిమిత్తముగా భయము నేర్పజచు చున్నీదో, స ఏవ=అదేనిద్ర, 
ప్రతిబుద్దస్యూ హెచ్చరికతో నుండువానికి (అనంగా నిద్ర నుండి లేచిన వాని 
కని అర్ధము) మోహాయాభయజనకమైన మోహమునకు, న కల్పతే వైకారణ 
మగుట లేదు కదా! 

26. ఉదాహరణమందు చెప్పిన విషయమును ప్రకృత విషయమునకు 
జోడించు చున్నాయ. ఏవం=ఈ రీతిగనే, విదిత తత్త్వస్యాఉషోదేవి 
మొదలుకొని విష్ణువు వరకును సమస్త దేవతల నిజస్వరూపమును అపరోక్షీకరించు 


తృతీయస్కంధ నప్పవింశాధ్యాయము 297 


కొన్నట్టియు, మయిశ్రీహరియైన నాయందే. మానసంామనస్సును, యంజుతః 
= నిల్చికొన్నట్టియు దానిచేత, అత్మారామస్య= శ్రీహరి యందే ఆనందపడునట్టి 
జీవునకు ప్రీళ్ళతి, కర్షిచితాఎప్పట్టైనను, న అపకురుతేామరల సంసారమునటీి 
వచ్చున ట్లొనర్పలేదు. 

14....24. శ్రీహరికి ప్రతిబింబ భూతులైన బ్రహ్మాది చేతనులు వారివారి 
యోగ్యతాను సారము యథార్ధజ్ఞానులు. వీరితో పాటు శ్రీహరి యున్నను 
ఆతం డెప్పుడును అపూర్త జ్ఞానీకేయ. భూతతన్మాత్ర, ఇంద్రియ బుద్దుల 
కభిమానియైన దేవతలు సోోసారీలైన జీవుని న్తూలదేవామందుండి నిద్రాకాలమీం 
దుపరతులై యున్నను శ్రీహర్‌ నిద్రారహితుండు, అభిమాన రహితుండై 
"హెచ్చరికగా నుండును. అందుచేతనే అతనికి అజ్తానాదులు లేవని తెలియవలెను. 
అయినను జీవుండు నిద్రావస్త యందు మనోధర్మమైన అహంకారము నష్ట 
మగుటచేత తన్ను కూడ్‌ నప్టీమైన దానినిగనే భావించి ధనమును కోల్పడిన్‌ 
ధనికునివలె ఆతురుండై యుండును. వీనికి శ్రీహరివలె అవినశ్వరమైన 
ద్రష్టుళ్తములెదు. అందుచేతనే శ్రీహరి కంకె భిన్నుండు. ఇట్టు జీవపరబ్రహ్మ 
లకు భదమును తెలిసి, శ్రీహరియే జీవులకు సత్త్వమును జ్ఞానమును ఇచ్చి 
అనుగ్రహించు వాడని తెలిసి ఉపాసించి జీవుయ శ్రీహర్నందును. 


దేవహూతి యనుచున్నది. ప్రకృతినిత్యము. జీవుండను నిత్యుడు 
ప్రాకృతదేహములేని జీవుండు చేష్టింపలేండు. జీవుని సంబంధములేని అచెతన 
'ప్రకృతియు చేష్టింపలేదు. కనుక వీరు పరస్పరోపకారకులు. అందుచేత వీరు 
వీడి వడుటకు సాధ్యమే కాదు. అందుచే త్రిగుణాత్మకమైన ప్రకృతి సంబంధము 
జ్ఞానపుణ్యపాప ఫలభాగిలైన జీవుని వదలుటయే లెదు. భూగంధములకు 
జీలరసములకును వినియోగము లేనట్లు ప్రకృతి పురుషులకు వియోగమేలేదు. 
జీవుండు స్వతంత్ర కర్త కాడు. వీనికిసంసార ప్రాప్తి ప్రాకృత గుణములనే 
ఆశ్రయించి యున్నది. కనుక వీనికి ప్రకృతి నుండి ముక్తియే లేదు. ప్రాకృత 
గుణములు పోయిననే కదా సంసారములు తొలయట. జీవ పరమాత్మల 
భేద జానముతో ప్రకృతి బంధము పోవునంటివి దీనితో సంసారము పోదను 
భయమే కొద్దిగా. నివారితమైనను బాహ్యాంతః కరణము పోకుండుటచేత 
పోవునో పోదో అను సంశయము ఉండనే ఉన్నది. 


మనుపుత్రీ! ఫలాపేక్షా రహిత కార్యములు శుద్ధము లనిపించుకొనును 
వీని నొనర్చుచు బహుకాల వేదాంత శ్రవణ మొనర్చవలెను. దానితో శ్రీహరి 
యందు తీవ్రమై భక్తి ఏర్పడును. దీని ఫలముగా హారితప్ప సమస్త దేవతల 
అపరోక్తమును. ఏర్పడును. ఇది కావలెనన్నచో దృథమైన' విషయ 
వైరాగ్యముండవలెను. కాయ శుదికరములైన ఉపవాసాదులు అషాంగ యోగము 
వ్‌నిచేత మనస్సు ఏకాగ్ర మగును. వకాగ్ర ధ్యాన ప్రాప్తమైనీ జ్ఞానాగ్నితో 
పురుషునకు అంటుకొని యున్న ప్రకృతి అగ్నిజ్వాలతో అగ్నికి కారణమైన 
అశ్వత్తకాష్టము 'ర్రమముగా నాశ మగునట్టు క్రమముగా నశించును. తన 
బింబరూపియైన శ్రీహరి నపరోక్షీకరించుకొని తదను గ్రహము సంపాదించి 


238 భాగవత సుధాలహరి 


స్వరూపభూతమైన జ్ఞా జానానందము పొందిన జీవుని దోషము దర్శనముతో 
మరల ప్రకృతి ఆశ్రమీంపజాలదు. నిద్రలో నున్నపుడు క్రూర జంతువుల 
భయమునకు స్వప్నమూలకముగా మానవుడయ పవండగును. వాడు నిద్రలేచి 
స్వప్పమును నెమరువేసి కొన్నపుడు భయపడండు కదా! అట్టు నామాభిమాని 
యైన ఉషోదేవి మొదలుకొని పరమాత్మ పర్యంతమైన సమస 'స్త్వతత్వముల 
యపరోక్షమును బడసి పరమాత్మ యందు మనస్సునుంచికొన్న భక్తునకు 
ప్రకృతి సంసార కారణము కానేరదు. 


27 2829, 30. అనుష్టాన మొనర్చు శ్రేయస్సాధనమునకు ఫలమును 
చెపుచున్నాండు. యథా, ఏపీం, బహు జన్మనా కాలేన= =బహుజన్మముల 
కాలమందు, అధ్యాత్మరతవాతన కంక ఉత్తములను ప్రారంభించి శ్రీహరి 
పర్యంతము సమస్త ఆధ్యాత్మత త్త్యము లందును యథాయోగ్యముగా భక్తిని 
నెజపుచున్నవాయై, " ఆబ్రవ్మా భువనాతాసత్యలోకము, వరకును, సర్వత్రాఅధ్యాత్మ 
భిన్నమైన సమస్తమందును, జాతవైరాగ్యఃఅనిత్యము అసారమనెడు 
వైరాగ్యమునుండి, ""మునిజానిరంతర మనన సీలుఃడై, మదృక్త భూయసా 
మత్తసాదేనాగొప్పదైన నా యనుగ్రహముచేత, ప్రతిబుద్దార్హణా =సమస్తదేవతల 
నపోక్షీకరించు కొన్నవాై. స్వదృశాజాస్వరూప జ్ఞా జానమకేతీ, ఛిన్న వ సంశయః 
=సంశయములను పోంగొట్టి తత్త్వ నిశ్చ్వయములను “పాంది, ధీరఃశ్రీ హరియందే 
బుద్ధినుంచి రమించెడి యోగూయోగసిద్దినందిన జీవుండప, లింగవినిరమే=లింగ 
శరీర్‌మును పోంొట్టిన తరువాత, 'యద్గత్యా=ఏ స్థానమును పాంది, న 
నివర్తేతావెనుకకు రజో, తతాఅట్టి, స్వసం స్టా సానం=తన్‌ స్వరూపావస్తానమని 
పించుకొన్న, మదాశ్రయంచశ్రీహరీయే ఆశ్రయేముగానున్న. కైవల్యరాకేవల 
శ్రీహరినే పొందియుండుట అనెడు, న్మ్ఫోయసంాఅనందానుభవ రూపమోక్షమును, 
ప్రాప్నోతి. 

మధ్యలో ప్రాప్తించెడు విఘ్నములతో ఆకర్షింప బడనిచో శీఘ్రముగా 
మోక్షమందును లేకున్నచో ఆలస్య మగుననుచున్నాయ. యదా చెఎప్పుడు, 

సిద్దస్య=పైన చెప్పినట్టు సాధన మొనర్చి సిద్ది నందిన జీవుని యొక్క, చేతః 

=మనస్సు, యోగోపచితొసుఉపాసనతో నభివ్పేది నందిన, అనన్య హేతుషు= 
క్రీహరియే కారణముగా. గల, మాయాసు=అణిమాది సిద్దులందు, నవిషజ్జెతే= 
తగులుకొనయో, అట్టి వాడ, తదా=అప్పుడు, యత్రాఎచ్చోట, న మృత్యుపోసః 
=ప్పునరావృత్తి రూపీమైన మృత్యువు పరిహాసము లేదో అట్టి అత్యంతిక్ర 
సార్వకాలికమైన, మే గతిజానన్నుపొందుట యనెడు మోక్షము, స్యాతాపొందిన 
వాండగుచున్నాయడ. 


ఇతి శ్రీమద్భగవతే తృతీయ స్కంధే సప్తవింశోకధ్యాయః 
సుధాలహరి వ్యాఖ్యా సమాస్తా. 


రా 


కం. 


కం. 


వ్‌ 


అధ్యాయము - 27 


జననుత! సత్త్వ రజస్తమోగుణ మయ 
మైన ద్రేకృతి కార్యమగు శరీర 
గతుం డయ్యుయిరుషుండు గణటి ప్రాకృతములు 
నగు సుఖదుఃఖమోహముల వలన. 
గర మను రక్తుండు గాయ వికార వి 
హీనుడం ద్రిగుణ రహితుయ నగుచు 
బలసి నిర్మల జల ్రతిబింబితుం డైన 
దినకరుభంగి వర్తి ంచునట్టి 
యాత్మ ప్రకృతిగుణంబుల యందు. దగులు 
వడి యహంకారమూఢులై తొడరి యేను. 
గణయి నిఖిలంబునకు నెల్ల కర్తనని ప్ర 
సంగవశ తను బ్రకృతి దోషములం బొంది. 
సుర తిర్య బ్మనుజ స్తా 
వరరూపము లగుచు. గర్మవాసన చేతన్‌ 
బరపైన మిశ్రయోనుల. 
దిరముగ జనియించి సంసృతి గైకొని తాన్‌. 
పూని చరింప్పుచు విషయం. 
ధ్యానంబునం జేసి స్వాప్పికార్లాగమ సం 
ధానమురీతినసత్పథ 
మానసుండగుచున్‌ భ్రమించు మతిలోలుండై. 
అట్టుగావున. 
వూని మోక్షార్హి యగువాయ దీని తీవ 
భక్తియోగంబీచేత విరక్తిం బొంది 


మనము వశముగం జేసి యమ నియమాద్ది, 
యోగమార్గ క్రియాభ్యాసయుక్తి బేసి. 


శ్రద్ధా గరిష్టడై సత్యమైనట్లి మ 
ద్య్భావంబు మత్పాదొసీవనంబు 
వర్ణిత మత్కథా కరనంబున సర్వ 
భూత సమత్వీ మజాతవైర్‌ 
మును బ్రహ్మచర్యంబు ఘనమవమౌన మాదిగా. 
గల నిజధర్మ సంగతుల. జేసి 
సంతుషుండును మితాశనుండు నేకాంతియు 
క్య్వనీలుండు వీత మత్సరుండు 


నగుచు మిత్రత్వమున. గృపం దగిలి యాత్మ 
కలిత విజ్ఞాని యై బంధకంబు లైన 


చు: 


8 


8౫% 


240 


రా 


రూ 


భాగవత సుధాలహరి 


ఘన శరీర పరిగ్రపోత్కంఠ యందు 
నా గ్రహముచేసి వర్తింప నగును మజియు. 900 


జీవేశ్వర తత్త్వజ్ఞానంబునం జేసి నివృత్తంబైన బుద్ధి తదవస్తానంబునుం 
గలిగ్సీ, దూరీభూతీతర దర్శనుండై జీవాత్మ జ్ఞానంమునంజేసో చక్తురింద్రి 
యంబున సూర్యుని దర్శించు చందంబున నాత్మ నాయకుండైన 
శ్రీమన్నారాయణుని దర్శించి, నిరుపాధికంబై మిథ్యా భూతంబగు 
నహంకారంబున సద్రూపంబుచే. బ్రకాశమానం బగుచుం బ్రధాన 
కారణంబునకు పను గార్యంబునకు. జక్షువునుం బోలి 
ప్రూశకంబును, సమస్త శార్యకరణాను స్యూతంబునకు. బరిపూర్తంబును, 
సర్వవ్యాపకంబును నగు బ్రహ్మంబు. బొందునని చెప్పి వేండియు 
నిట్టనియె. 901 
వినుమాత్మ వేత్తకు విష్తు స్యరూపంబు 

నెజబుగంగం బడీ నేది యెట్లటన్న 
గగనసుండగు దినకరు కిరణచ్భాయ 

"జలముల గృహ కుడ్య జాలకముల 
వలనం దోంచిన ప్రతి ఫలితంబుచేత నూ 

హింపంగలడిన య య్యినుని పగిది 
నరి మనో బుద్య్యహంకార త్రితయ నా 

*. డీ ప్రేశమచేత లీల నెబుల 


వచ్చు నాత్మ స్వరూపంబువలతి/ాంగం 
జిత్తిమునం దోచు నంచిత న్తీం దనర్చి 
య మ్మహామూర్తి సర్వభూతాంతరాత్ము. 
డగుట నాత్మజ్ఞాలకుగాన నగును మజియు. 00 


జీవుండు సుషుష్యాద్యవస్టల యందు. బరమాత్మానుషక్తుండైన భూతాది 
తత్త్వంబులు లీనంబులైప్రకృతి యందు వాసనామాత్రంబు గలిగి 
యకార్య కరణంబులు గాకున్న సుషుప్తిసమయంబునందా ని స్తంద్రు 
డగుచు నితరంబు చేత. గప్పంబడనివాయడై పరమాత్మాను భవంబు 
'సేయుచుండు అని చెప్పిన విని దేవహూతి యిట్లనియె. 90 


విమలాత్మ! యీప్ఫథివికిని గంధమునక్తు 
సలిలంబునకును రసంబునకును 
నన్యోన్య మగు నవినాభావ సంబంధ 
మైన సంగతి: బ్రకృత్యాత్మలకును 
సతతంబు నన్యోన్య సంబంధమై యుండుం 
బ్రకృతి దాన య్యాత్మం బాయుకెటు 
తలపోయ నొకమాటు తత్త్వబోధముచేత ” 
భవభయంబులనెల. బాయుపెటు? 


తృతీయస్కంధ నప్తవింశాధ్యాయము 24] 


వ 
ల. 


కం. 


చచ్చి క్రమ్మజ బుట్టని జాడ యేది? 

యిన్నియు. దెలియ ఉస్పాన్షత్రి యిచ్చి నన్ను. 

గరుణ రక్ష్తింపవే! దేవగుణ సు సున! 

భక్తలోకాను గంతవ్య! పరమపురుష! 904 

అనిన భగవంతుం డిట్లనియె. అనిమిత్తంబైన స్వధర్మంబునను, 

నిర్మలాంతః కరణంబునమే, సునిశితంబైన మదృక్తి 'యోగంబునను, 

సత్కథా శ్రవణ సంపాదితంబైన వైరాగ్యంబునను (దృష ప్రకృతి 

పురుష యాథాత్సంబగు జానంబున బలిష్టంబయి కామానభిష్టోంగంబగు 

విర్తక్తి వలనం దహాయృుక్తంటైన యోగంబుస్‌ను) సుతీవ్రంబైన చిత్తెకాగ్రత 

నుంజేసి పురుషునిదగు ప్రకృతి దందహ్యమానంబై తీరోధానీంబును 

బొందు. అది యెట్టనిన (నరణిగతంబైన వహ్నాచే) నరణి దహింపంబడు 

చందంబున, జానీంబునం దత్త్వదర్శనంమినం జేసి నిరంతరంబు 

దృష్టదోషయగు ట్రీకృతి జీవుని చేత భుక్తభోగలై విడువం బడుననిచెప్పి. 
౦0 

విను ప్రకృతి నైజమహిమం 

బున దనలోనున్న యట్టి పురుషునకు మహే 

శునకు నషభవిస్ఫురణం. 

బనయము గావింపం జాల దది యె ట్జనిన్‌. 906 


పురుషుడ నిద్రవోం గలలలటొందు ననర్ధకముల్‌ ప్రబోధమం 
దరయంగ మిథ్యలై పురుషునందు ఘటింప్‌ని కైవడిన్‌ బరే 
శ్వరునకు నాత్మనాథునకు సర్వశరీరికి6 గర్మసాక్షికిన్‌ 
బరువడి. బొంద వెన్నటికిం బ్రాకృతదోషము లంగనామణీ! 907 
అని వెండియు నిట్లనియె 906 
అధ్యాత్మతత్పరుం డగు వాయ పెక్కు జ 

న్మంబుల. బెక్కు కాలంబులందు 
బ్రహ్మపదప్రాప్తి పర్యంతమును బుట్టు 

సర్వార్డ వైరాగ్యాలి యగుచు 
బూనినా ఫప్తిలచే నుపదేశింప. 

బడిన వీజాన సంపత్తిచేం త 
బరళం బ్రబుర్గుడ్డై బహు వారములు భూరి 

మత్ర ససోద ప్రాప్తిమతిం దనర్చు 
నిజపరిజ్ఞాన విచ్చిన్న నిఖిలసంశ 
యుండు నిర్ముక్త లింగ దేహుండు నగుచు 
ననఘ! యోగీంద్రహృద్గీయ మగు మదీయ 
దివ్యధామంబు నొందు సందీప్తు డగుచు 909 
మజియు నణిమాద్య'సై షె శ్వర్యంబులు మోక్షంబున కంతరాయంబులు 
గావున వాని యందు జిగతీ సంగుండును, మదీయ చరణ సరోజసిత 


242 భాగవత సుధాలహరి 


లలితాంతరంగుండును నగువాయ మృత్యు దేవత నపహసించి 
మోక్షంబు నొందు. అని చెప్పి వెండియు యోగలక్షణ ప్రకారంబు 
వినిపింతు వినుమని భగవంతుండైన రపిలుండు నృపాత్మజ కిట్టనియె. 


910 


ఇది పోతనామాత్య విరచితంబైన ఆంధ్ర భాగవతమున ఇరువది ఏడవ, 
యధ్యాయము. 

895. ప్రకృతి సత్త్వ రజస్తమనస్సు అనెడు గుణములతో కూడినది. 
శరీరము ప్రకృతి కార్యము. సుఖదుఃఖములు మొదలైన ద్వంద్వములను 
ప్రకృతియే - స్పష్షించును. శరీర గతు,జైన పురుషుయ ప్రకృతి యొక్క 
గుణములకు వఖీయ కారాదు. వాడ సకల వికారములకును బహిర్ఫూతుయడ 
సత్త్యరజస్తమస్సు లనెడు గుణసంబంధము లేనివాయ. జలము లందు 
సూర్యబింబము ప్రతి ఫలించును. జలములను బట్టి ప్రతిబింబితమైన సూర్య 
బింబము చలించును. కాని ఆ వికారము లేవియు ఆకాశగతు.జైన సూర్యున 
కంటవు. జీవుడాత్మ స్వరూపుడు. అట్సివానికి అహంకారమనెడు వికారము 
తగులు కొనుచున్నది." దానివెంట మమకారము. నేను నాది యనుకే 
అహంకారము యొక్క బాహ్యస్వరూపము. వీనితో వాండ ప్రకృతి ఏర్పరచెడు 
సమస్త గుణము లందును తగుల్కొనును. జీవుడయ నిజముగా నస్వతంత్రుయడ. 
వాయ సర్వమునకు తానే కర్త నని భ్రమించును. ఆ భ్రమయే సమస్త 
దోషములకు మూలము. 


896....898 ఈ ప్రకృతి దోషములతో వ దేవతగను, మజీ 
యొక్క సారి మానవుండగను, వేజొక్కసారి తిర్యగ్యోని యందును జీవుడ 
జన్మించును. ఈ జన్మలకు కర్మవాసనయే కారణము. కర్మవాసన 
యహంకారముతో నేర్పడుచున్నది. మిశ్రయోను లందుకూడ మానవుయడ 
జన్మించును. అనలా నొక్కసారి స్త్రీగను, ఒక్కసారి పురుషుడు గను జన్మ 
నెత్తును. జన్మయున్నచో మరణము తప్పదు. జన్మమరణములే సంసారము. 
నిరంతరమును మానవుయడ విషయధ్యాన మొనర్చుచుండును. విషయప్రాప్తి 
లేకున్నను దానిని గూర్చిన ధా నముండనే యుండును. స్వప్పమునందు 
అనేకారములను జూచుచు వానిచత మానవుండ సుఖదుఃఖములం దున్నట్లు 
జాగృళడైన పురుష తనకు కలిగిన స్వప్పమును స్మృతికిం దెచ్చుకొనును 
అట్టు తెచ్చుకొన్నపుడు కలలో కలిగిన సుఖదుఃఖములు వాని కేర్పడును. అ 
విధముగనే వివేకి యైన పురుషుయ అర్హములున్న ను వానికీ వవడ 
కాయ. ఈ సమస్త వికారములకును అహరీకార మమకారములే కారణము. 
వానికి వశుడైన మర్ష్యుడు అసన్మార్గములందు ప్రవర్తించును. అప్పుడు 
వాని మనస్సున 'కేకనిష కుదురదు. మనస్సు చాల చంచలమ్చై పరిపరి 
రీతుల భ్రమించుచుండును. 


899. 900. మోక్లమును గోరెడు వాయ అర్హములను ధ్యానించుటను 
పూర్తిగా వర్ణింపవలెను. వర్దించు 'టెట్లు? దానికి పరమేశ్వర ప్రణిహితమైన 


తృతీయస్కంధ నప్తవింశాధ్యాయము 243 


భక్తియే మార్గము. అది వైరాగ్య సమన్వితమై యుండవలెను. యమనియమాది 
యోగ మార్గమీల ననుసరింపవలెను. యోగ మార్గముచేత మనస్సు నిశ్చలతను 
పొందును. శ్రద్దలేని ఏదియును ఫలింపదు. అనేక జన్మసంకలితమైన శ్రద్ద 
సాధకునకు కోవలెను. ఈశ్వరుని యందు ఉంచబడిన భావము సత్యమే 
నటిది, ఏ ఆకాంక్షయు లెనిదిగా నుండవలెను. భవంతుని యందేకాక 
భగీవదృక్తుల యందును సర్వాకారమైన మైత్రికలిగి యుండవలెను. భగవత్మ్కథా 
కరనము భవజాడ్యములకు మవాోశ్షక్తిమంతమైన మందు. నిరంతర భగవత్కథా 
కరన మున్నగు వానికి భగవత్సన్నిధానము త్వరలో ప్రాప్షించును. నర్వభూతముల 
యేందును సాధకునకు సమ భావ ముండవలిను. సర్వప్రాణి వృదయములందు 
పరమేశ్వరు డంతర్యామియై ఉన్నాండు. జీవరూపియైనవాయ లేనిది జడమైన 
దేహము కార్యకరణ సమర్హముకాదు. ఏ భూతమును కూడ సాధకుడు 
ద్వేషింపరాదు. సర్వభూతమైత్రియే భగవత్సన్నిధాన మార్గము. బ్రహ్మచర్యము 
యౌగపరిపక్వతకు దారితీయును. సాధకుడు మననేశీలుండు కావలెను. 
ఇంకను తన వర్తాశమములకు తగిన ధర్మములను వాడు పాటింపవలెను. 
నిత్యసంశోధిగా మేండవలెను. నిత్యసంతుష్పుడు కావలెను. అవోర నియమము 
చాలా గొప్పది. తాను తీసికొను అహారము హితమితమై యుండవలెను. 
ఏకాంతి కావలెను. మౌనమును పాటింపవలెను. వీతమత్సరు.డైనవాయ 
గొప్ప భగవత్కింకరుండు. మిత్రత్వముతో కృపావంతు.డై మెలంగ వలెను. 
నిరంతర మాత్మదర్శన ప్రయత్నము జరుగవలెను. శరీరమమక్షారము వానికి 
తీవ్రమైన బంధము. దాన్‌ యందు సంగతి జ్ఞానమార్గమున కపాయ కరము. 


901. దూరీభూతేతర దర్శనుండైజదూరముగా నొనర్చ శుడిన ఇతర 
మార్గములు కలవాతై, నిరుపాధికము=దేనితోను సంబంధము లేనిది. 


తాత్పర్యము : జీవుండెట్టివాండయ? ఈశ్వరుడెట్టివాండు? ఈతత్త్వ్యములను 
సాధకుడు. నిరంతరము పరిశోధించుచుండవలేను. వీనితో బుద్దితదన్య 
విషయములం దనా సక్త మగును. అపుడు నివాత దీపమువలె ఏకాకోరముగా 
నిశ్చలమై యుండును. సాధకుండైనవాండు పలుమార్గములను గూర్చి పరువెత్త 
రాదు. అన్ని మార్గము లొక్కటె యని తెలియవలిను. తన మార్గమునకు 
విరుద్ధమైన త్రోవల ననుసరించినచో కంపలుడినకాకివలె వానీ బుద్ది 
తిప్పమీ పడును. జీవాత్మజ్తానము దోషరహితముగా వాని కేర్చడినపుడు 
నేత్రముచేత సూర్యుని మానవీయ దర్శించునట్టు అంతళశ్ళక్షువుచే పాధకుండు 
తన వృదయమందున్న భగవానుని స్పష్టముగా దర్శేంప నగును. నిరుపాధికమైన 
అహంకారమును సద్రూపమే. అనే! దర్శింప నగును. నిరుపాధికమైన 
అహంకారమును సద్రూపమే. అనంా జీవు నాశ్రయించుకొని యుండును. 
అ మిథ్యాభూత అహంకారమును వెలిలించునది పరమాత్మయే. ప్రధానమని 
చెప్పబడెడు ప్రకృతి గూడ పరమాత్మ నాశ్రయించుకొనియున్న దియే. ఒక 
పని చేయవలయునన్నపుడు కన్నులు సమర్థముగా లేనిచ్లో చేయలేము. 
పరమాత్ముండు సమస్తమునకు చక్షువువంటివా[య. జగద్వ్యాపార మంతయు 
వానినుండియే జరుగుచున్నది. కార్యమునకు కారణమునకు కారణమువాండు. 


2త4 భాగవత సుధాలహరి 


వాని స్వరూపము పరిపూర్తము. సమస్తమునందును వ్యాపించిన దదియే. 
వాని స్వరూపమును నిత్యమీ. 

902. ఓ దేవహూతీ! ఎవ్వయాత్మవేత్తయో వానికి విష్ణు స్వరూపము 
తెలియును. విప్పు వనలా స్వరూపమందును వ్యాపించినవోడి. సమస్త 
పదార్హములందున్నీది ఆత్మయే. ఆకాశమున సూర్యండున్నాండు. వాని రూపము 
జలములలో వ్రతీబింబించినది. ఆ ప్రతిబింబితమైన సూర్యబింబము ఒకానొక 
స్వచ్చమైన గోడపైన ప్రతిబింబించినది. మనము గోడపైన కానవచ్చు 
పేతిబింబమును చూతుము. దాని నుండి జలములలో నున్న సూర్యుని 
డను గమనింతుము. దానిసాయముతో ఆకాశస్తుడైన సూర్యుని గుర్తింతుము. 
కుడ్య మనంగా మనస్సే. అది స్వచ్చముగో నున్నప్పుడు దానియందు 
పరమెశ్వరుండు ప్రతిబింబించును. మనస్సు బుద్ది అంవాకారము అనెడు ఈ 
మాటిచేక పరమాత్ముని గుర్తింతుము. ఈ మూయను పరస్పర సావాయ్యకములై 
నిలుచును. ఈ మూటి సాయముచేత ఆత్మయందు గుర్తింపడుడిన పర 
మాత్కుడ సర్వగతుడైనవా డే. జ్ఞానియైనవాడీ యనుభవమును పొందును. 

903. ఒకండు సుషుప్తియం దున్నా డనుకొందము. అపుడు పంచ 
భూతాదుల తత్త్వములు లీనములైయుండును. ఎందులో లీనములు ప్రకృతి 
యందు. అట్టిసితీలో భూతముల వాసనా మాత్రముగ మాత్రమే జీవునంటి 
యుండును జీవుడు పరమాత్మానుషక్తుండై యుండును. అనంా 
సహంకారమును వదలి సాక్షిభూతుండుగా నుండు నన్నమాట. సమస్తేంద్రి 
యములు కూడ నప్పుడు ఏ కార్యము నొనర్చుటకు శక్త్రమిలు గాక యుండును. 
ఆ సుషుప్తిలో జీవుడు నిస్తం దేై యుండును. ఇతరముచేత కప్పలుడని 
వాండై పరమాత్మానుభవముచేయుచుండును. అప్పుడు దేవహూతి యన్నది. 

904. కపిలమహర్షి! పృథివి పదార్హము. గంధము దాని గుణము. 
సలిలము పదార్హము. రసము దానిగుణము. పృథివి యుండు వరకును 
గంధ ముండునే. గంధము లేనిది పృథివి లేదు. రసజల విషయములందు 
గూడ ముందే పృథివికిని గంధమునకును అన్యోన్యవిరహ మెప్పుడు కూడ 
నేర్చడదు. జలమునకు రసమునకుగూడ నటిసితియే నిబదము. ఇట్టి 
సంబంధమే ప్రకృతిని జీవునకును కలదు. జీవయీ లేనిది ప్రకృతి లేదో 
అనంగా నది స్ఫోతనము. ప్రకృతి లేనిది జీవుడను లేనిస్నే. కారణ 
మేమనంగ్రా వాని కాశ్రయములెదు. ప్రకృతి యుండువరకు శరీరిమున్నది. 
శరీరావస్తానమే ప్రకృతికి మూలము. మరి ఈ రెంటికి గల అన్యోన్యసంబంధము 
దూరమగీ కొట్లు? ఒకానొకమాటు తత్త్వబోధము కలిగినను 'మరల ప్రకృతి 
గుణము లాశ్ర్‌మించు కొనుచున్న వికి? మృత్యు భయము శాశ్వతముగా 
తొలంయగటకు ప్రకృతి సంబంధమే పరమబాధకమై మున్నీదీ ప్రకృతి సంబంధము 
పురుమన కింత గాఢమైనదని వివరించి చెప్పితిని." ఇటున్నపుడు జీవుడు 
జన్మమరణముల నుండీ తప్పించు కొను మారటుదీ? ఈ వీషయము లన్నియు 
స్పష్టముగా నాకు వివరించి చెప్పుము. సమస్తదీవగణములకును సేవింపతగిన 
వాండవునీవే. భక్తలోకములు పొందందగిన సానము కూడ నీవే. పరమ 
పురుషుండవు నీవే, / 


తృతీయస్కంధ నప్తవింశాధ్యాయము 245 


905. దేవమాతీ! ప్రకృతి తిరోధానమగుట కొక్క కే మార్గము. అనిమిత్రమైన 
స్వధర్మానుష్టానము కావలె. అనంా ఫలాకాంక్షలేక వర్తోశమ ధర్మముల 
ననుష్షించుట. అంతఃకరణమును శుద మొనర్చు కొనవలెను. న  ా 
దుస్ఫోంకల్పములను జయించి శడకు సత్సంకల్పములను కూడవదలి 
వేయవలెను. ఒకముల్తుతో నింకొక దానిని తీస్‌ ఆ వెనుక చేతిలో నున 
ములును కూడ బాజివేసినట్లు. సునిశితమైన భక్తియోగము పరమా 
సన్నిఫానమును కల్పించును దొనికి మత్కాథాశ్రవణాదులు మార్గములు. 
వైరాగ్యము భక్తికి మూలస్తంభము వంటిది. సమస్తమైన లౌకిక విషయములందు 
అనాసక్తియే వైరాగ్య మనిపించుకొనును. ద్రవ్యముల అ్రత్యక్షమున విరక్తికాదు. 
వాని టా నాసంగతి ఎర్పడవలెను. అర్హములు లేనప్పుడు 
వానిని గురించి ధ్యానించుట వైరాగ్యముకాదు. అది వీడంబనామార్గము. 
చిత్తె కాగ్రత నలవజచుకొనవలెను. విషయ ల చిత్తెళోగ్రత 
ఏల్సిడును. ఈ సాధనములతో ప్రకృతి దందహ్యమానమై తిరోభూత మగును. 
అరణి యున్నదను కొందము. అరణి యనలా యశ్వత్తకాష్టము. రెండరణులను 
మథించనపుటి అగ్శి జనించును. అగ్ని వెలుతును. తీరణీయొక్క కొంతకొంత 
భాగము దహింపబడును. ఇట్లు [క్రమముగా చాలసారోనర్చినపుడు 
అగ్న్యుత్పాదకమైన అరణి సంపూర్తిగా దహింపఠుడిన దగును. సమాధి 
సితియే అగి. అఆ సమాధిస్టితిని పలుమా రభ్వసించినపుడు ఆ యగ్నిచేత 
వీషయ జ్ఞానము దహింప బడుచున్నది. సమాధి స్లితిని వదలి ్రీందికి 
వచ్చినను సాధకుడు సమాధితో నేర్చడేన వివేకముచేత్‌ మరల నర్హములకు 
లోతుడని వాగును, జ్ఞానముచేతను తత్ర్త్వదర్శనములచేతనుి ప్రకృతి 
దోషయృక్తమని గ్రహింపం బీడును. అట్టి ప్రకృతి భుక్తభోగయై విడువయుడును. 


906. దేవవూతీ! ప్రకృతి యొక్క న్వభావము త్రిగుణములతో బంధించుట. 
అది ఎప్పుడు ఆ ప్రయత్త ములకు కాచుకొనియే ఉండును. ఆత్మజ్ఞానిర్దైన 
పురుషునీకు- వాంయతనలో నున్సను వాని కవి యఫభమును కాద్‌థప్‌ లీవు. 
అత్మజాని యైన పురుషుడు మహశ్వరుయడ. వానిని బంధించు సామర్యము 
ప్రకృతికీ లేదు. స 

907. కలలన్‌స్వప్పములందు, పొందుననర్హకములొాసం ప్రాప్తించెడు 
ననర్హములు, ప్రబోధమందున్‌మేల్కొన్న యపుడు మిథ్యలై=జయసత్యములై, 
పురుషునందు ఘటింపన్టోవడినామేల్కొన్నవాని యందు తమ ప్రభావేమున్‌ 
ప్రసరింపలేనట్టు, ప్రాకృతదోషములు=ప్రకృతికి సంబంధించిన దోషములు. 

తాత్పర్యము : పురుషు నిద్రించును. నిద్రించినపుడు తద్దోషము 
చేత స్వప్నము లేర్పడును. స్వప్పమం దొక పులి కనిపించె ననుకొరిదము 
వాయ వడయథును; భయపడును,; కేకవేయును. అకే సుఖము నొందె నను 
కొందము. వాడా సుఖములకు చెందిన మానసికి వికారము నొందును 
ఇంతలో నిద్రాభంగమై నిద్రలేచును. తాను గన్న స్వప్నములు తలపోయును. 
ఆ స్వప్నముతో కలుగవలసిన సుఖదుఃఖము లేవియు వానికి ప్రాప్తింపవు. 
నిర్లిప్తుడై చూచును. తత్త్వజ్ఞాని యైన పురుషుని విషయము కూడ ఇంతే. 
తహ్త్వానుభవము పొందినే మనుష్యుడు పరేశ్వరుయ. వాని మనస్సు 


246 భాగవత సుధాలహరి 


నిష్కళంకమై యుండును. వాయ ప్రరమ వివేకి యగుటచేత మనస్సు 
వాయ్‌ చెప్పినట్లు వినును. సమస్త శరీరములందు విహరించుచున్నది తా 

అను విషయము వాని యాత్మ కనుభవమునకు వచ్చును. సుషుప్య్యవస్త 
యందు సాక్షిభూతుడుగా నున్నవాడెవ్వండు? తానే. ఈ విషయము వాండు 
బుద్దితో గ్రహించుట లేదు. అనుభావముతో ననుభవించునది, విని అన్నిటికినీ 
బాధీకమైనది ప్రకృతి. దానికి లోలుడినచో కలుగు ననర్హములు వాడెజుయను. 
అందుచే వాయ దాని నెప్పుడును దూరముగా నురిచును. 

908, 909. వ న యాత్మను కనుం 
గొనవలెనను, తీవ్రమైన ఆకాంక్ష గలవాయ. బ్రహ్మాపద ప్రాప్తీ పర్యంతమునుూ 
బ్రవ్మపదవి వజణకున్న సమస్త నుఖములను, సర్వార్త వైరూగ్యశాలాసమస్రములైన 
అర్ధములందు వైరాగ్యముకలవాయ, విజ్హాన సంపేత్తి చేతని=జ్ఞానశక్తి యనెడు 
సరేపదచేత, బహువారములూచాల సోరులు, మత్తసాద ప్రాప్తిమతిన్‌నా 
ప్రసాదమును పొందవలెనను తీవ్రమైన ఇచ్చచేత, నిజ పరిజ్ఞాన విచ్చిన్న 
నీఖభిలసంశయుండు=తన జానముచేత దూరముగ తొలంింపడుడిన సమస్త 
సంశయములు కలవాయ, నర్ముక్త లింగ దేహుండూవదల ఉుడిన లింగదేవము 
కలవాయడ, యోగీంద్ర వృద్రీయము=యోగుల యొక్క మనస్సుతో కీర్తింప డుడినది. 

910. అంతరాయమీలు=విషఘ్నములు, వీతసంగుయాసంబంధము 
లేనివాడ, మదీయానా యొక్క, చరణసరోజూపాదపద్మములందు, స్థితాఉన్నట్టి 
లలితాంతరంగుండు=శుద్దమైన మనస్సు కలవాడ. ( 

తాత్పర్యము: ఆత్మను వీక్షింపవలెనను ఇచ్చకలవాడయ బహు జన్మం 
బులు న. అనంతకాలమే వానిప్రయాణము. అల్ప 
ప్రయత్నములతి అల్పజన్మములతో భగవత్తాప్తి సాధ్య మయ్యెడు విషయము 
కాదు. వేషయ సుఖము లనలా బ్రహ్మపదము వజకున్నవి. కేవల తక్కువ 
సుఖములను విసర్హించుకు వైరాగ్యమనిపించుకొనదు. బ్రహ్మాపదవి ప్రాప్తమైనను 
నాకు వల దనవలెను. అట్లివాడయ నా భక్తులచేత ఉపదేశీంపడుడిన 
విజ్తాన సంపత్తితో ప్రకాశించోహాం డగును. సత్సంగము మానవునకు గొప్ప 
తపస్సని ముందే చెప్పినాను. భగవత్తసాదము ఎప్ప) డెప్పుడు పొందవలెనను 
తీవ్రేచ్చకలవా.డై యుండవలెను. సీమస్త సంశయములు తన జనము చేత 
దూర మొనర్చు కొన్న వాయ కావలెను. లింగదేహమునకే సూక్ష్మే శరీరమని 
పేరు. అది వాసనామయము. సమసస్త సంస్కారములు తొలినపుడే 
లింగదేహము నాశన మగును. లింగదేహవినాశమైనప్పుడే పరమపదప్రాప్తి, 
అణిమాద్యష్ట సిద్దులు మోక్రమునకు బాధకములు వానితోడీ పొత్తును సాధకుడ 
సంపూర్తిగా తొలంగించు కొనవలెను. వానిమనస్పెప్పుడును నా పాదములందే 
లగ్నము కావలెను. అట్టివాడ మృత్యువు నపహాసించి మోక్షమును పొందును. 
ఓ మాతా! వీకిత పైని యోగలక్షణ ప్రకారమును వివరింతును. శ్రదగలిగిన 
దానవై వినుము. న్‌ 


ఇది పోతనామాత్యవిరచిత ఆంధ్రభాగవతమున తృతీయస్కంధమున 
ఇరువది ఏడవ అధ్యాయము. సుధాలహరి వ్యాఖ్య సమాప్తము. 


అషావింశోంధ్యాయః 
ట్‌ 


శ్రీ భగవానువాచ 


యోగస్య లక్షణం వక్ష్యే సబీజస్య నృపాత్మజే, 

స్స్స్లో యేనైవ విధినా ప్రసన్నం యాతి సత్పథమ్‌. 
స్వధర్మాచరణం శక్త్యా విధర్మాచ్చ నివర్త నమ్‌, 

దైవా ల్లల్దేన సంతోష ఆత్మవిచ్చరణార్చనమ్‌. 
గ్రామ్యధర్మ నివృత్తి శ్చ మోక్షధర్మరతి స్తథా, 

మిత మేధ్యాదనం శశ్వ ద్వివిక్తక్షమసేవనమ్‌. 
అహింసా సత్య మస్తేయం యావదర్ధపరి గ్రహ 
బ్రహ్మచర్యం తప శ్శాచం స్వాధ్యాయః పురుషార్చనమ్‌. 
మౌనం సదాసన జయ స్టైర్యం ప్రాణజయ శృనై 
ప్రత్యాహార శ్చేంద్రియాణార్‌ విషయా న్మనసా హృది. 
స్వధిష్ట్యానా మేకదేశీ మనసా ప్రాణధారణమ్‌, 
వైకుంఠ లీలాభిధ్యానం సమాధానం తథాఒఇత్మనః. 
ఏతైరన్యెశ్చ పథిభి ర్మనో దుష్త మసత్పథమ్‌, 
బుద్ధా యుంజీత శన్దై ర్జితప్రాణో హ్యతంద్రితః. 
చా దేశే ప్రతిష్టాష్య విజితాసన అసనమ్‌, 

తస్మిన్‌ స్వస్తిక ఆసీనో బుజుకాయ సృమభ్యసేత్‌. 
ప్రాణస్య శోధయే న్మార్గం పూర కుంభక రేచ్చైః 
ప్రతికూలేన వా చిత్తం యజథాస్థిర మచంచలమ్‌. 
మనో5చిరా త్స్యాద్విరజం జితశ్వాసస్య యోగినః 


వాయ్యగ్నిభ్యాం యథా లోహం ధ్మాతం త్యజతి వై మలమ్‌. 


ప్రాణాయామై ర్హహే ద్దోషాన్‌ ధారణాభిశ్చ కిల్చిషాన్‌, 
ప్రత్యాహారేణ సంసర్తాన్‌ ధ్యానేనాఒనీశ్వరాన్‌ గుణాన్‌. 
యదా మన స్ప్వం విరజం యోగేన సుసమాహితమ్‌, 
కాష్టాం భగవతో ధ్యాయే తృ్వవాసాగ్రావలోకనః. 
ప్రసన్న వదనాంభోజం పద్మపత్రారుణేక్షణమ్‌, 
నీలోతృలదళశ్యామం శంఖచశ్రగదాధరమ్‌. 
లసత్చంకజ కింజల్క పీత కౌశేయవాససమ్‌, 
శ్రీవత్సవక్షసం ్రాజత్కాస్తుభాముక్త కంధరమ్‌. 
మత్త, ద్విరేఫ కలయా పరీతం వనమాలయా, 

పరార్థ్య హారవలయకిరీటాంగదనూపురమ్‌. 


భాగవత సుధాలహరి 


కాంచీగుణోల్లసద్రణిం హృదయాంభోజన విష్టరమ్‌, 
దర్శనీయతమ్‌మం శాంతం మనోనయన వర్ధనీమ్‌. 
అపీచ్య దర్శనం శశ్వ త్సర్వలోక నమస్కృతమ్‌, 
సంతం వయసి కైశోరే భృత్యాను గ్రహకాతరమ్‌. 
క్రీర్తన్య తీరృయశసం పుణ్యశ్లోక యశస్కరమ్‌, 


ధ్యాయే దేవం సమగ్రాంగర యావ న్న చ్యవతే మనః. 


స్లితం వ్రజంత మాసీనం శయానం వా గుహాశయమ్‌, 
(పేక్షణీయే హితం ధ్యాయే చ్భుద్ధ భావేన చేతసా. 
తస్మిన్‌ లబ్బపదం చిత్తం సర్వావయవ సంసితమ్‌, 
విలక్ష్యికత్ర"సంయుజ్యా దంగే 'భగవతో మునీః 
సంచింతయే దృగవతశ్చరణారవిందం 
వజ్రాంకుశధ్వజ సరోరుహ లాంఛనాథ్యమ్‌, 
ఉత్తుంగర క్రవిలసన్నఖచ క్రవాళ 
జ్నోత్సాభిరాహత మహద్ధృదయాన్థకారమ్‌. 
(0 

యచ్వ్చాచ నిస్పృత సరతవరోదకేన 
తీర్దేన మూర్ష్ని విధృతేసో శివ శ్నివో ఇభూత్‌, 
ధ్యాతు ర్మన శృమలశైల నిసృష్టవజైం 
ధ్యాయే చ్చిరం భగవత శృరణారవిందమ్‌. 
జానుద్వయం జలజలోచనయా జనన్యా 
లక్షా ఖీలస్య సురవన్టితయా విధాతుః, 
ఊర్వోర్నిధాయ కరపల్లవరోచిషా య 
తృంలాలితం హృది విభో రభవస్య కుర్యాత్‌. 
ఊరూ సువర్ల భుజయో రధిశోభమానా 
వోజో నిధీ అతసికా కుసుమావభాసే, 
వ్యాలంబి పీత వర వాససి వర్తమాన 
కాంచీ కలాప పరిరంభ నితంబబింబమ్‌. 
నాభి హ్రదం భువనకోశ గుహోదరస్తం 
యత్రాత్మయోని ధిషణాఖిలలోక పర్మీమ్‌, 
వ్యూఢం హరి న్మణివృషస్తనయో రముష్య 
ధ్యాయే దయం విశదహార మరీచి గౌరమ్‌. 
వక్షో5ధివాస మృషభస్య మహావిభూతేః 
పుంసాం మనోనయను నిర్పృతి మాదధానమ్‌, 
కంఠం చ కౌస్తుభమణే రధి భూషణారం 

థి 
కుర్యాన్మన స్యఖిల లోక నమస్కృతస్య. 


2 


2డీ 


తృతీయస్కంధ అష్టావింశాధ్యాయము 249 


బాహూం శ్చ మందర గిరేః పరివర్తనేన 

నిర్హిక్త బాహువలయా నధిలోకపాలాన్‌, 

సంచింతయే ద్దశశతార మసహ్యతేజ 

శృంఖం చ తత్కర సరోరుహ రాజహంసమ్‌. 27 
కౌమోదకీం భగవతో దయితాం స్మరేత 

దిగ్గా మరాతి భటశోణిత కర్టమేన, 

మాలాం మధువ్రతవరూధ గ్‌రోప ఘుష్టాం 

చైత్యస్య తత్త్వ మమలం మణి మస్య బ్టజ్ద 2 
భృత్యాను కంపితధియేహ గృహీతమూర్తే 

స్పంచింతయే దృగవతో వదనారవిందమ్‌, 

యద్విస్సురన్మకర కుండల వల్షితేన 

విద్యోతితామల కపోల ముదారసిసమ్‌. 29 
యద్చీనికేత మళిభిః పరిషే షేవ్యమాణం 

భూత్యా స్వయా కుటిల కుంతల బృందజుష్టమ్‌, 
మానద్వయా[శ్రయ మదధిక్షిప దబ్దనేత్రం 

ధ్యాయే న్మనోమయ మతంద్రితే ఉల్లసద్రు. 30 
తసాఇవలోక మధికం కృపయాతిఘోర 

తాపత్రయోపశమనాయ నిస్త ష్టమక్టోః 

స్నిగ్గస్మితాను గుణితం విపుల (ప్రసాదం 

ధ్యాయే చ్చిరం వితత భావనయా గుహాయామ్‌. 31 
హాసం హరే రవన తాఖిల లోక తీవ 

శోక్రాశ్రుసాగర విశోషణ మత్యుదారమ్‌, 

సమ్మోహనాయ రచితం నిజమాయయా౬స్య 

భూమండలం మునికృతే మకరధ్వజస్య. ౩2 
ధ్యానాయనం ్రహసితం బహుళాధరోష్ట 

భాసాజఒరుణాయిత తనుద్విజ కుందపజే జే, 

ధ్యాయే త్ర దేహ కుహరే వసితస్య విష్తో 

రృక్త్యార్త యార్పితమనా న పృథ గ్లిదృక్షేత్‌ కై 
ఏవం హరౌ భగవతి ప్రతిలబ్బభావో 

భక్త్యా ద్రవ ద్దరు ఉత్పులేకః ప్రమోదాత్‌, 

బెత్కంఠ్య బాపష్పకలయా ముహు రర్థ్యమాన 

స్తచ్చాపి చిత్తబడిశం శనై ర్వియుబైే చ్చే. వ. 
ముక్తాశ్రయం యర్హి నిర్విషయం విర్తక్తం 

నిర్వాణ మృచ్చతి మన స్పహసా యథార్చిః 


250 భాగవత సుధాలహరి 


ఆత్మాన మత్ర పురుషేవ్యవధాన మేక 
మన్వీక్షతే ప్రతినివృత్త గుణ ప్రవాహః. 35 


సోప్యేతయా చరమయా మనసో ఒనివృత్తా 

స్వస్మి న్మృహిమ్న్యవసిత స్ఫుఖదుఖబాహ్య, 

హేతుత్వ మప్యసతి కర్తరి దుఃఖయో ర్య 

త్స్వాత్మ న్విధత్త ఉపలబ్ధి పరాత్మ కాష్ట ఏర 
దేహం చ నశ్వర మవస్టిత ముత్తితం వా 

సిర్దీ న పశ్యతి యతో5ధ్యగమ త్స్యరూషమ్‌, 

దైవా దుపేత మథ దైవవూ దపేతం 

వాసో యథా పరికృతం మదిరామదాంధః. 97 
దేహోపి దైవవశగః ఖలు కర్మయావ 

త్వారంభకం ్రతిసమిక్షత ఎవ సాసుః 

తం సప్రపంచ మధిరూఢ సమాధియోగ 


స్స్వాప్నం పున ర్న భజతే ప్రతిలబ్ధవస్తు£ వ 
యథా పుత్రాచ్చ మిత్రాచ్చ పృథబ్మర్యః ప్రతీయతే, 

అప్యాత్మ త్వేనాభిమతా ద్ధేహాదేః పురుష స్తథా. ఏం 
యథోల్ముకా ద్విస్ఫులింగా దూమా ద్వాపి స్వసంభవాత్‌, 
అప్యాత్మత్వే సనాఇఒభిమతా ద్యథాగ్నిః పృథ గుచ్యతే. తం 
భూతేంద్రియాంతజరణా త్రధానా జ్లీవసంజితాత్‌, 

ఆత్మా తథా పృథ గ్ర షా క్యగవాన్‌ బ్రహ్మసంజ్హితః. శీ 
సర్శభూతేషు చాత్మానం సర్వభూతాని చాత్మని, 

ఈక్షేతాజనన్య భావేన భూతేష్వపి తదాత్మతామ్‌. తై 
స్వయోనిషు యథా జ్యోతి రేకం నానాప్రతీయతే, 

యోనీనాం గుణవైషమ్యా త్త థాత్మా ప్రకృతా స్థితవ త 
తస్మాదిమాం స్వప్రకృతిం దైవీం సదసదాత్మికామ్‌, 

దుర్విభావ్యాం పరాభావ్య స్వరూపేణా5వ తిస్టతే. ( త 


ఇతి శ్రీమద్భాగవతే తృతీయస్కంధే అష్టావింశోకధ్యాయః, 


1. నృపాత్మజే=ఓరాజపుత్రీ! సబీజస్య=ఆలంబనముతో కూడిన, 
యోగస్య=యోగము యొక్క, లక్షణం=లక్షణమును, వక్ష్యే=చెప్పుచున్నాను. 
యేనవిధినా ఏవ=ఏ యనుషానముతో మాత్రమే, ప్రస్నం మనఃజాపరిశుద్ధమైన 
మనస్సు, సత్పథం=ఈశ్వర మార్గమున కభిముఖముగా, యాతి=పయనించు 
చున్నదో, 


తృతీయస్కంధ అష్టావింశాధ్యాయము 251 


తాత్పర్యము : అణిమాది సిద్దులు స్వయముగనే ఉదృవించుటకు 
తగిన మావాత్మ్యముతో కూడినవి. యోగానుష్టానుక్రమము ఈ అధ్యాయమందు 
భగవంతుడైన కపిలముని వివరించుచున్నాండు. ఓ రాజపుత్రీ! యోగములు 
రండు విధములు. (1 సబీజయోగము (2) నిర్చిజయోగము. మనస్సున 
కొక్క ఆలంబనములేక సర్వవ్యాపకమైన చైతన్యమందు మనస్సును నిలుపుటకు 
తగిన అభ్యాసక్రమమును నిర్చీజయోగ మందురు. మనస్సున కాలంబము 
కల్పించుటకును దానియందు స్థిరముగా మనస్సు కల్పించుయోగము సజీవ 
యోగము. ఈ రెంటిలో నిరాలలబము అనలా నిర్చీజమైన యోగాభ్యాసము 
చాల ప్రయాసముతో కూడినది. దాని నిప్పుడు వివరించుటలేదు. సబిజము 
అనగా ఆలంబనముతో కూడినది. ఈ యోగమును మాత్రమే ఇష్టుం 
డుపదేశింతును. దాని అభ్యాసమందు కొంత [పప్రయాసము తక్కువ. ఆ 
యోగము యొక్క అనుషానముతో మనస్సు కామక్రోధాదులైన దోషములనుండి 
క్రమముగా విడివడి పరిశుద్ద మగును. అప్పుడు అనంద స్వరూపమైన 
ఈశ్వరుని సాక్షాత్కరించి కోనుట కుపయోగపడెడు మార్గమందు. ప్రవేశ 
మేర్పడును. 


2,3,45,6,7. విధర్మాధర్మ విరుద్ధమైన ప్రవృత్తినుండి, నివర్తనరా 
విడివడుటయు, స్వధర్గా చరణంస్వ స్వ వర్దాశ్రమోచితమైన ధర్మము 
ననుసరించుటయు, దైవాతా్రారబము ననుసరించి, లబేనాప్రాప్తమైన దానితో, 
సంతోషజూసంతోషము, ఆత్మవితోజానులైన వారియొక్క, చరణార్చనయాపాద 
-సేవనమును గ్రామ్య ధర్మ నివృత్తి జథీర్మార్హ కామములను సంపాదించు కొనుట 
యందున్న శ్రద్దను ఉపేక్షించుటయు, తఫా=అక్లే, మోక్షధర్మరతిః=మోక్షమార్గ 
మందు తాత్పర్భమును, మితమేథా ల. అవోరమును అల్పముగా 
స్వీకరించుటయే, వివిక్త క్రేమసేవనంాజనీబాధ లేనట్టియు, యోగ విఘ్న 
కరములైన ఇతర పదార్ధములు లేనట్టియు స్టలమందు వసించుటయు, 
అస్తేయంావంచింప కుండీట, యావదర్హ వీరిగ్రవఃశీఅవసరమున్న పదార్హములను 
మాత్రమే స్వీకరించుట, బ్రహ్మచర్యం్‌బ్రహ్మచర్యము, తపణతపస్వానర్చుట, 
ఏకాద్యూది వ్రతములను శ్రద్ద గలిగియు, శౌచం=ఆఅంతరిక బాహ్యశుద్ది, 
స్వాధ్యాయజాసాధ్యమైనంత వజకీ వేదము నధ్యయన మొనర్చుట, పురుషార్చనంా 
పరమేశ్వరుని యొక్క పూజ, మౌొనం౭ఆవశ్యకమున్న విషయములందు మాత్రమే 
భాష్‌ించుట, సదాసనజయసైై ర్యం=తన శరీరమునకు తగిన ఆసనమును 
స్వాధీన పజచుకొనుటకు "గాను శరీరమును తదనుగుణమైన స్పితిలో 
నుంచుకొనుట, స్వధిష్ట్యానాంా ప్రాణమునకు నివాస స్తానముల యందు, 
ఏకదేశాఒక స్తానమందు, మనసా=మనసుతోకూడ, ప్రాణధారణం= వాయువును 
నిలుపటయూీ వైకుంఠ లీలాభిధ్యానంంపరమాత్ముని లీలలను నిరంతరము 
ధ్యానించు చుండుటయు, ఆత్మనజామనస్సు యొక్క సమాధానంానిత్య్శశాంతియు 
అనెడు, ఏతైఃఇవియైనట్టియు, అన్యెః పథిభిశ్చ=ఇతరములైన మార్గముల 
సావాయ్యము చేతను, అసత్పథం=అ నన్మార్లములందు ప్రవర్తించు చున్నట్టియు, 


2 


దుష్టంాదుర్యార్లములైన, మనజామనస్సును, 'జితప్రాణకా ప్రాణమును జయించిన 


12 


252 భాగవత సుధాలహరి 


వాండును, అతంద్రితఃఅశద్ద లేని వాండునై, శనకైజామెల్ల మెల్లంగా, 
బుద్యా=విచార శక్తితో, యంజీఠ=జత గూర్చికొనవలెను. 

తాత్పర్యము : యోగమును వివరింతునని చేసిన ప్రతిజ్ఞ ననుసరించి 
యోగముల కంగములైన యమ నియమాదులను వివరించుచున్నాయడు. 
యోగమును సాధించువాయ స్వశక్త్యను సారము వర్గాశ్రమోచిత ధర్మములను 
నెరవేర్పవలెను. ఆ యనుషానమందు ఫలకాంక్ష యుండరాదు. ఫలకాంక్ష 
లేదని కౌలదేశ నియమము లేక యాచరింప రాదు. ధర్మమునకు విరుద్దములైన 
మారములందు లేశమేనియు ప్రవర్తింప కూడదు. ప్రారబ్లానుసారము ప్రాప్త 
మయ్యేడు పదార్హములతో మాత్రమే తృపినందియుండవలీను. హరిభక్తులైన 
వారిచేరణ సేవి గొప్పది. అది మనో మాలిన్యములను పోంద్రోచుట యం. 
దుపయోగపడును. మూండు పురుషారములను సాధించు కొనెడి ప్రయత్నమందు 
అత్యాస్తక్తి ఉండరాదు. మోక్తమున కోపయోగించెడు భగవత్కథా శ్రవణాదులను 
వాని యందు నిరంతరము తీవ్రమైన తాత్పర్య ముండవలెను. స్వీకరించు 
నన్నము చాలమితమై యుండవలెను. అదిమేథ్యము కావలెను. అశద్దాన్నముతో 
చిత్తము కలుషిత మగును. ఆహార మెక్కువ సేవించినచో నిద్ర అశ్రద్ద 
మొదలైనవి దాప్పరించును. అవి రెండును దగ్గరకు రాకుండు నట్లుగే 
ఆహారీ నియమమును పొటింపవలెను. జనుల” సమూహము చేరనిచోట 
వసింపవలెను. యోగ బాధకములైనట్టియు చిత్రెకాగ్రతను చెచునట్టియు 
సర్చాదుల బాధయుండరాదు. త్రికరణ జీస్తిగా ఏ ప్రాణికీని హింస కలిగింపసొదు. 
యథార్హమే మాటాడవలెను. ఇతరుల ధీనముపై దురాశ కూడదు. దేహము 
నిలుచుటకు మాత్రమే కావలసినంత ఆహార సంపాదన మొనర్చికొనవలెను. 
స్రీపసంగము యోగమునకు మహాబాధకము. కృదృచాంద్రాయణాది వ్రతముల 
మూలమున శరీరము నదుప్పులో ఉంచకొనవలెమ్‌. స్నానాదులతో దేహము 
శుద్ద మగును. ఈశ్వరారాధన రూపమైన సంక్తీర్తనాదులతో శమము సిద్దించును. 
ఈశ్వీరుని మహిమను కొనియాడెడు పురాణ ఇతిహాసాదుల నభ్యసింపీవలెను. 
భక్తిలిని ఈశ్వర పూజ పత్రిచేటు. అనావశ్యక వాగ్వ్యాపారము యోగ భంగకరము. 
ఈశ్వర ధ్యానాదుల యందు చాల సేపు లీనుడై యున్నపుడు శరీరమునకు 
శ్రమ ఏర్పడును. అందుచే స్వస్తికాదులైన సులభతరములైన ఆసనములనే 
అభ్యసించవలెను. అట్టి యాసనముల ద్వారా మనో నిశ్చలత ఏర్పడును. 
దేహమునకు కల్తెడు ఆయాసము మనస్సును నిలుకడగా నుండనీయక మరల 
బాధించుచుండును. తరువాత ప్రాణాయామము ద్వారా ప్రాణవాయువు 
వశీకరించుకొనెడు అభ్యాస మొనర్పవలెను. తొందరగా ప్రాణజయము 
సిద్దింపలేదు కదా! అను విచారము పనికిరాదు. క్రమముగా దాని నభ్యసింపవలెను. 
చిరకాలాభ్యాసము మాత్రమే ప్రాణజయములను సాధనము. శబాది విషయము 
లందు ప్రవర్తించెడు శ్రోత్రాదీ ఇంద్రియములను విచార శక్తితో విషయముల 
నుండి మరలించుకొని మనస్సునందు లీన మొనర్చెడి ప్రయత్న మాచరింప 
వలెను. మూలాధారాది షట్బగక్రములందు ఏదో ఒకదానియందు ప్రాణమును 
ప్రతిష్టించి దాని నచ్చటనే స్టిరముగా నుంపవలెను. అపుడు మనస్సు యొక్క 


తృతీయస్కంధ అష్టావింశాధాయము 253 


వ్యాపారము తగ్గిపోవును. పరమేశ్వరుని సృష్ట్యాది లీలలను నిరంతరము 
భావించుకొనుచుి మనస్సును పరమాత్మీయందే స్స్‌ మొనర్చవలెను. మనస్సును 
భగవంతుని యందు నిలిపెడు ఇతర మార్గములను రూడ అనుసరించుట 
మంచిది. ఇంద్రియములను సంతోష పెట్టుటకు కామాది వృత్తుల యందు 
ప్రవర్తించి కశ్మల మంది నట్టి మనస్సును ప్రాణజయముతోను అశ్రద్ధలేని 
పరిశ్రమతోను పరమార్ధమందు యోజింప చేయవలెను. 


8. శుచౌ దేహేద్దమైన ప్రదేశమందు, ఆసనం=పీఠమును, ప్రతిషాష్య= 
నెలకొల్పి, విజితాసనః తేజ్రసన శ్పద్దిని సాధించిన మనుష్యుడు, తస్మినాఅ 
ఆసనమందు, బుజుకాయఃశరీరమీను వంచక దండాకారముగ నిల్పినవాండై, 
స్వస్తిక అసీనజాస్వస్తికాసనమం దున్న వాయ, సమభ్య "సేతాచక్కగ నభ్యాస 
మేనర్చవలెను. 


తాత్పర్యము: యమ నియమాదులను ముందు చెప్పిన విదప ఆసనమును 
గూర్చి వివరించుచున్నాండు. సాధకుడు గంగా తీరాది పుణ్య తీరములలో 
వసింపవలెను. లేక ఏదైన ప్రవిత్ర స్థలములో నివసింపవలెను. తనకొక 
ఆసనముండుట మంచిది. ఆ పీఠము పైన్‌ కూర్చొనవలెను. ప్రారంభ దశయందే 
చాలకాలము ఆసనమం దుండరాదు. ఆసన జయము క్రమముగా సాధించు 
కొనవలెనంటిని. సులభ తరమైన పద్మాసనాదుల ననుష్టింపవలెను. తొందరగా 
ఆసన జయమేర్చడ లేదని వికలుండు కారాదు. స్వస్తి కాసనము చాలమంది 
యోగులు ఆశ్రయించునది. ఆసనము స్వాధీనమైైన తరువాత క్రమ క్రమముగా 
ప్రాణజయమునకు సాధకుండు ప్రయత్నించవలెను. 


9. పూరకుంభక రేచైః=పూరకము, కుంభకము, రేచకము అనువాని 
మూలమున, ప్రాణస్యాప్రాణము యొక్క, మార్గం=మార్గమును, శోధయేతాపరిశుద్ద 
మొనర్చు కొనవలెను. ప్రతికూలేనవా=దానీకి ప్రతి కరూలముగా ఉన్నట్టే 
మార్గముతో నైనను, యథా=ఏ మార్గముతో కాన్సి చిత్తంామనస్సును, సిరం&ి 
ఏకాగ్రముగను, అచంచలం=చలింపేనిది గను చేసికొనవలెను. 


తాత్పర్యము : ఆసన సితిని వరించిన తరువాత ప్రాణాయామమును 
వివరించు చున్నాయ. ప్రాణాయామీము మూండు రితులు. పూరకము, 
రుంభకము, రేచకమని పేరు. బాహ్యవాయువును లోపలికి పేల్పుకొనెడి 
పదతిని పూరక మందురు. లోపలికి పీల్చుకొనెడి పద్దతిని కుంభక మందురు. 
లోన్‌ ప్రవేశించిన వాయువును కొంత సేపు అడ్లు నీలిపికొనుట కుంభకము. 
ఆ వాయువును క్రమముగా బైటికి వదలుట రేచకీము. ఇదియే ప్రాణాయామ 
సాధనా మార్గము. కొందరు  రేచకము కుంభక పూరకము లనుసరింతురు. 
ఇది కూడ పిధాకరము కాదు. వాయువును లోపల కొంత సేపు నిలిపి 
బయటకు వదలుటలో శ్వాస మార్గము లందున్న కఫాది దోషములు 
తొలగిపోవును. ఆ మార్గములు పరీశుద్దము అగును. అపుడు ప్రాణము 
నాశ్రయించి యున్న మనస్సు చలనాటీ దోషములను వదలి స్లిరముగా 


254 భాగవత సుధాలహరి 


నొకచోట నిలుచును. మనస్సును స్థిరముగా నుంచుటయే ప్రాణాయామమునకు 
ప్రధానమైన ఫలము. 

10. జితశ్వాసస్యాజయింప జుడిన శ్వాసముతో కూడిన, యోగినః 
=యోగియొక్క, మనజామనస్సు, అచిరాతాశీఘ్రముగనే, విరజం=రజోగుణ 
సంబంధము లేనిదిగా, స్యాతాఅగును. వాయ్య్వగ్ని భ్యాంవాయువు చేతను, 
అగ్నిచేతను , ధ్మాతం=తపంవ చేయయడిన, లొహరంాబంగారు మొదలైన 
లోహములును, మలం=కళంకమును, యథావై త్యజతిా=ఏ రీతిగా త్యజించు 
చున్నదో, 

తాత్పర్యము: ప్రాణాయామముతో స్వాధీన పజిచిన యోగి మనస్సు 
రజోగుణ సంబంధముతో నేర్ప్చడెడు చలన మనెడు దోషమునుండి నివృత్ర్త 
మగును. బంగారు మొదలైన లోహముల నగ్నియందుంచి ఊదుగొట్టముతో 
నూదినప్తడు వాయువు దానిలో ప్రవేశించును. అగ్నితాపముతోను, వాయు 
సంబంధముతోను ఆ లోహము తనయందున్న కళంకమును పోంొట్టుకొనును. 
అట్లే మనస్సు రూడ ప్రాణవాయువుతో శుద్ధ మగును. 

11.దోషాన్‌దోషములను, ప్రాణాయామ్చైజప్రాణాయామముచేతను, 
కిల్చిషానాపాపములను, ధారణాభిఃధారణల చేతను, సంసర్లానాసంసర్గములను, 
ప్రత్యాహరేణూప్రత్యావారము చేతను, అనీశ్వరాన్‌ూఈశ్వరో హీసనకు ఏీరుద్దము 
లైన, గుణానూగుణములను, ధ్యానేనాధ్యానముచేతను, దహేత=దహింపవలెను. 

తాత్పర్యము : ప్రాణాయామాదుల ఫలమును వివరించు చున్నాయడ. 
వాత పిత్తక్షఫజన్యదోషములను ప్రాణాయామముతో వారించుకొనవలెను. అప్పుడు 
దేహము రోగబాధనుండి విముక్త మగును. ధారణతో పాపములను దహింపవలెను. 
శబ్దాది విషయ సంబంధములను ప్రత్యాహారము ద్వారా నశింపచేసికొనవలెను. 
ఈశ్వరోపాసనకు విరుద్ధములైన రాగాది వృత్తి దోషములను ధ్యానముతో 
దహింపవలెను. మనస్సును భగవంతుని యందు సిరముగా నిల్పుటక ధారణ 
మని పేరు. భగవంతుని యందు నిల్పిన మనస్సు చలింపక భగవంతుని 
యందే నిలువశుడుటకు ఒనర్చెడు ప్రయత్నమే ధ్యానము. ఈశ్వర 
స్వరూపమును ధ్యానించునపుడు దానికంకొభిన్నమైన విచారము జాపకమునకు 
రారాదు. అట్లు వచ్చినం ధ్యానమునకు భంగమేర్చడినస్పే. అభ్యానీము ద్వారా 
క్రమముగా ధ్యోనమందు నిలుకడ సంపాదించుకొనవలెను. ధ్యాన మధ్యమందు 
ఏ భిన్నమైన అలోచన కూడ మనస్సును బాధింపరాదు. చాల సేపు 
భగవంతుని యందే మనస్సు నిలుపవలెను. ఇట్టు భగవంతునం దేకాగ్రమైన 
మనఃస్థితికే సమాధి యని పేరు. | 

12.స్వం మనజాసాధకుని మనస్సు, యోగేనాప్రాణాయామము చేత, 
విరజంానిర్మల మగును. సుసమాహితం=తీవ్రమైన సావధానత కలిగినదిగాను, 
యదా స్యాత్‌ాఎప్పు డేర్చడు చున్నదో, తదా=అప్పుడు, భగవతజాభగవంతుని 
యొక్క కాష్థాంరూపమును, స్వనాసాగ్రవలోకనఃజతన యొక్క నాసికాగ్రమందు 
దృష్టిని నిక్టేపించు కొన్నవాండై, ధ్యాయేతాధ్యానింపవలెను. 


తృతీయస్కంధ అష్టావింశాధ్యాయము 255 


తాత్పర్యము : మనస్సు యొక్క చాంచల్య మనెడు దోషము తీరి 
స్వాధీనముగా నగువజకును ప్రాణాయామము నభ్యసించియే కావలెను. మనన్సు 
యొక్క పరిశుద్ధి, సావధానత ఈ రెండును ఏర్పడిన తరువాత సాధకుడ 
ధ్యానము నభ్యసించుట కారంభించవలెను. రుచిభేదము ననుసరించి ధ్యాన 
విషయములు అనేకము లున్నను మోక్షాభిలాషి లైన పురుషు ండు 
భగవద్రూపమును మాత్రమే ధ్యానించవలెను. ధ్యాన సమయమందు నేత్రమార్గము 
ద్వారా మనస్సు చలించుటకు వీలుండును. అటు చలింపకుండుటకు 
దృష్టిని నాసికాగ్రిమందు చేర్చవలెను. కన్నులు మూసికొన్నచో లయ మనెడు 
దోషము. సిద్‌ంచును. నేత్రమును నిరాలంబముగా వదలినచో 
నాల్గుదిక్కులందును చూచు నప్పుడు మనస్సు యొక్క మ్తోపము సంభవించును. 
అందుకే నేత్రముల రెంటిని నాసాగ్రమందు చేర్చవలెనని చెప్పినాండు. 

13,14,15,16,17,18. ఆరు శ్లోకముల ధ్యేయమైన భగవద్రూపమును 
వాగ్రూపమైన చిత్రముతో ప్రదర్శించు చున్నాడు. ప్రసన్న వదనాంభోజరానిత్య 
ప్రసన్నమై ప్రాతర్వికసిత పద్మేమువలె పరమ సుందరమైన ముఖమును, 
వద్మవీత్రారుణిక్షణరాపద్మము యొక్క గర్భమువలె కించిదరుణమైన చూపులు, 
నీలొత్చల దళశ్యామం=నలకలువల రేకులవలె నీలమైన శరీరము, శంఖచక్రగదా 
ధరం=శంఖము, చక్రము, గోద వీని నన్నిటినీ ధరించిన వాండు, లసతొాప్రకాశీంచు 
చున్న, పంకజూపద్మముయొక్క, కింజల్కైకేసరములవలె, పీతాపనపు వచ్చని, 
కౌశేయాపటు పీతాంబరము, వాససంచపరిధానవస్త్రముగా గలినటి, శ్రీవత్స 
వక్షసం=శ్రీవీత్సమనెడు మనోహరమైన మచ్చచేత కూడిన "వక్షః స్తలము 
కలవాండు, భ్రాజత్‌ కౌస్తు భాముక్త కంధరం= ప్రకాశించుచున్న కౌస్తుభమీనెడు 
రత్నము చేతకూడిన కంధరము కలవాయడను (అనా కంఠము క్రిందనన్న 
మాట) మత్త ద్విరేఫ కలయా-మత్త=మదించిన, ద్విరేఫ=తుమ్మెదల యొక్క, 
కలయా=సౌందర్యము కలిగిన వనమాలయా=వనమాలచేత, పరీతం=కూడు 
/ వ న్నట్టియు, పరార్మ్య హారవలయ కిరీటాంగద న. ప్పవెలగల, 
వార వీలయాగుండ్రమైన వారముల చేతను, కిరిటాకిరీటము చేతను, అంగద 
బాహుపురులచేతను, నూపురం=షాదవలయముల చేతనుకూడిన వాడను, 
కాంచీగుణోల్లసత్‌ శ్రోణిం-కాంచీగుణామేఖలా బంధముచేత, ఉల్లసత్‌ాప్రకా 
శించుచున్న శ్రోణింనితంబ దేశము కలవాయను, హృదయాంభోటి విష్ణరం= 
సాధకుల మనః పద్మమనెడు సింవోసనము కలవాతు, దర్శనీయ తమంామోడం 
దగిన పదార్థములన్నింటికంటెను ముఖ్యమైన, శాంతం=ాంతమైన వాండును, 
మనో నయన వర్థనంామనస్సునకును కన్నులకును ఆనందోద్రేకము కలించు 
వాయ, అపీచ్య దర్శనం*పరమ సుందరమైన దర్శనము కలవాయ, శ్వోతా 
నిరంతరము, సర్వలోకాసమస్త లోకములచేత, నమస్కృతం=నమస్కరింప డుడి 
నట్టియు, శైశోరవయసి=బాల్యము తరువాతి వయస్సునందు, సంతం=ఉన్నట్టి, 
భృత్యాను గ్రహకాతరం=భుక్తులను రక్షించుట యందు తీవ్రమైన ఉద్వేగమ 
కలవాండును, క్రీర్తన్య తీర్ధయశసంాపాగడుట కర్తమైనట్టియు. పవిత్రమైన 


256 భాగవత సుధాలహరి 


కీర్తితో కూడినవాండునైన, పుణ్యశ్లోకయశస్కరం=పవిత్రమైన కీర్తిగల భక్తుల 
యొక్క కీర్తిని తనసేవతో నిరంతరమేను పరివర్షించువాయను, నమగ్రాంగంాపరి 
పూర్ణమైన అంగములతో కూడిన మూర్తిగా, మీనః యావత్‌ చ్యవతామన్ళాం 
చల్యము లేకుండు వజకును, దేవం 'ధ్యాయేతాభగవంతుని స్మరింపవలెను. 


తాత్పర్యము : వికసించిన తామర ప్ప పుష్పమువలె సాధకుల మనస్సు 
నాకర్షించు కాంతిగల ముఖము, ఎజదామర అంతర్భాగమువలె కించి 
దరుణములైన కన్నులు, నల్దదామర రేకీలవలె మనోహరమైన శరీరచ్భాయ, 
శంఖము, చశ్రము, గద, ప౦కజము-- వీనిని ధరించియున్న నాల్గుచేతులు, 
పంకజము యొక్క కింజల్కములు కించిదరుణములై యుండును. పసుపుయొక్క 
భాగము పువ్వు. ఆ రీతిగా గౌరవర్హముతో నున్న పీతాంబరము. పొలమైన 
వక్షస్సునందు శ్రీవత్సమను జగక్ఞసిగ్ధమైన "పేరుగల పుట్టుమచ్చ. కంధరమందు 
శోభాయమానమైన కౌస్తుభమను' రగా రత్నాభరణము. చముదించిన తుమ్మెదల 
మధురశబ్దముతో, నిత్య  సుగంధముతో కూడియున్న వనమాలతో శో భించుచున్న 
శరీరము అనర్హమైన ముక్తామాల. కరములయందు కంకణము, దిక్కులకు 
కాంతి వెదజల్లెడ్‌ “కిరీటము. 6 రత్షమయమైన బాహుపురులు. పాద నూప్పురములు. 
అంక ననేకములైన ఆభరణములు. రత్నఘటితమైన మేఖలతో కూడిన 
ఆఅకర్షకమైన మధ్య ప్రదేశము, భక్తులకు నిత్యానంద కరమైనది అ స్వరూపము. 
వారో స్వరూపమును మనః పద్మములపై ప్రతిష్టించుకొనుచుందురు. వైకుంఠ 
వాసుని కన్నులు భృక్తవృదయ పద్మములందు కాంతి నింపును. ఆ స్వరూపము 
మనస్సు నానందములో నోలలాడించును. దర్శనముతో నేత్రసాఫల్య మొన 
గూర్చును. సమస్త లోకములు నిరంతరము పూజించుచున్న పాదపద్మము 
లాయనవి. నిత్యయౌవనము ప్రదర్శించుచున్న శరీరము. పది యేండ్రనుండి 
పదునారు వజకున్న స్వరూపమును కైశోర మందురు. నిరంతరమును కైశోర 
వయస్సునందే ప్రకాశించుచున్న శరిరభంగి. సంతత భక్తానుగ్రహ కాతరమైన 
మనస్సు. భక్తుల నెట్పెట్లు ఎప్పు డెప్పుడుద్దరించవలెనో నిరంతర మాభగవంతు 
నకు చీంత, క్రీర్తింపతీగీనీదియు, క్రీర్తంచువారిని పవిత్రులుగా నొనర్చ పరమ 
పుణ్యతీర్మముతో సమానమైన కీర్తి. "క్రేహరిని క్తీర్తించు భక్తుల యశమే పరమ 
పవిత్రమైనది కీర్తింప తగినది. దానినింకను వరింపవలెననెడు తీవ్రమైన 
ఆకాంక్ష భగవంతునిది. ఆతని కారుణ్యము, భక్తవాత్సల్యము అట్టివి. ఈ 
ప్రకారమైన భగవత్స్వరూపము మనశ్చాంచల్యము లేకయే సాధింబీవలెను. 
మన్చొంచల్య రూపమైన వాత్సల్యము సమగ్రముగా నశించువరకును భక్తుండు 
ధ్యానింపవలసిన దీరూపమే. "ఈ స్వరూపమును ధ్యానించుట కారణముగా 
తన చాంచల్యము వీడును. 


19. స్టితం=ఒకచోట నిలుకడగా నిలుచున్న వానిగానో, ప్రజంతం=నడచు 
చున్న వానీగనో, ఆఅసీనం=కూర్చున్న వానిగనో, శయానం=పండుకొన్న వానిగనో, 


తృతీయస్కంధ అష్టావింశాధ్యాయము 257 


(ప్రేక్షణీ హితం యేచూడ సుందరమైనట్టి లీలతో కూడిన వానిగనో, గువీశయం= 
మనస్సవెడు గుహయందున్న పరమాత్ముని, శుద్దభావేన చేతసా=ఫలకాంక్షలేక 
పరిశుద్దమైన మనస్సుతో. ధ్యాయేతాధ్యానింపవీలెను. 

తాత్పర్యము : హృదయ మధ్యమందు పైన వివరించిన పద్దతిలో 
నున్న రూపముతో ధ్యానింపవలెనని ఉపదేశించిన తరువాత సాధకుని యటిరుచి 
యమ్‌సరించి రామకృష్ణాది మూర్తుల యొక్క ఏ ప్రవృత్తినైనను వేగస్దితి 
మూలమైనను ధ్యానించినీచో ధ్యానస్థితికి విరోధము లేదని చెప్పుచున్నాయ. 
కొందరు భగవంతుని కేవలము నిలుచున్న వానినిగా భావింప వచ్చును. 
లేక నడచుచున్న వానినిగా తలపోయ "వచ్చును. బృందావనాది దివ్య 
స్రలమందు కౌతుము కలిగించు పద్దతులలో క్రీడించు చున్నవానిగా తలపోయ 
వీచ్చును. గోవర్థనాది స్థల సంచారిగో భావింప వచ్చును. తదోష స్వరూపమైన 
శయ్యపైన యోగనిద్రలో నున్నవానిగా తలపోయ వచ్చును. హృదయ గుహ 
యందు శయనించిన వానిగనే భావింపవలెనని ఏదో ఒక పవిత్ర దేశమందు 
పవ్వళించి నిరీక్షించు వానిగం గూడ తలపోయ వచ్చును. లేక దర్శనీయమైన 
లీలతో కూడిన వానిగనో తలపోయ వచ్చును. ఈ సాధనలో మనన్సు 
భగవత్కరుణా పోషమును తప్ప మజియొక్క ఫలము కోరనదిగా ఉండవలెను. 
ఈ విషయమందు సాధకుండు తీవ్రమైన శ్రద్ద వహింప వలెను. 

20. తస్మిన్‌-ఈ రూపమందు, లబ్ధ పదంాలభించియున్నట్టి నిలుకడతో 
కూడినట్టియు, సర్వావయవ సంస్థితంంసకలావ యవములందును విశ్రాంత 
మైనట్టి, చిత్తం=మనస్సును , విలక్షైచూచి, మునిః=మౌనముతో సాధించెడు 
సాధపీడ, భగవతకాభగవంతుని యొక్క, అంగే-శరీరమందు, ఏకత్రాఒక 
భాగమందు, సంయుజ్యాతంచమనస్సును చక్కగా నిలుపవలెను. 


తాత్పర్యము : సమగ్రాంగ ధ్యానము నుపదేశించిన తరువాత భగవంతుని 
శరీరమందున్న ఒక్కొక్క అంగమును వేజు వేలుగా ధ్యానింప వలెనని 
ఉపదేశించు చున్నాయ. మనస్సును నిశితముగా నొనర్చికొను నుపాయమును 
నీపద్దతితో చెప్పుచున్నాండ. భగవంతుని సమగ్ర స్వరూపమందు 
సర్వావయవములందు మనస్సు స్టితి నిశ్చలముగానుండి భగవద్రూప సమగ్రమైన 
తరవాత సాధకుండు సర్వాంగ స్వరూపము నుండి మనస్సును వెనుకకు 
తీసికొని ఒక్కొక్క అంగమునందే ప్రత్యేక ప్రత్యేకముగా నిక్షపింపవలెను. 
ఒక్కొక్క అంగమునే ధ్యానించు సమయమందు మనస్సు వేతొక అంగముపై 
ప్రాకకుండునట్టు జాగ్రత్ర్‌ వహింపవలెను. ధ్యేయమైన ఒక యంగమందు 
మాత్రమే ఉండునట్లు నిలిపికొనవలెను. 

21. వజ్రాంకుశధ్వజ సరోరువు లాంఛనాఢ్యం=వజ్రాయుధము, అంకుశము, 
ధ్వజము, పద్మము మొదలైన చిహ్నములచేత కూడినదియు, ఉత్తుంగరక్త 
విలసన్నఖ చస్రవాళ జ్యాత్నాదిభిఃఉన్నత మ్రైనవియు, రక్త వర్ణము 
కలిగినవియునైన గోళ నుండి బయటికి వచ్చుచున్న కాంతులనెడు వెన్నెలలచేత, 


25 భాగవత సుధాలహరి 


ఆహత మహత్‌ హృదయాంధకారం=నశింప చేయలడిన మహాత్ముల 
యొక్క(సాధకుని హృదయమందు) అజ్లాన మనెడు చీశటితో కూడినద్రైన, 
భగవతశ్చరణార విందం=భగవంతుని మాదాబ్దము, సంచింతయేతొాచక్కగా 
ధ్యానింప వలెను. 

తాత్సర్యము : ఒక్కొక్క అవయవమును ధ్యానింపవలసిన పద్దతిని 
ఈ శోకము మొదలుకొని 13 శోఠకముల వజకును వివరించు చున్నాడు. 
పరమాత్ముని పాద పద్మములను ధ్యానింపవలెను. ఆ పాదములందు రేఖా 
రూపముగా వజ్రము, అంకుశము, ధ్వజము, తామర పుష్పము మొదలైన 
వుండును. వానిని వేజు వేజుగా ధ్యానింపవలెను. సాధకుని యొక్క జన్మ 
జన్మాంతర సంచితములైన పాపము లనెడు పర్వతములను వజ్రాకృతిలైైన 
స్వామి పాదమందలి రేఖ నశింపచేయును. మనస్ఫనెడు మదించిన గజమును 
స్వామి పాదరేఖలైన అంకుశము శిక్షించి భగవంతుని పాద పద్మస్తానమునకు 
తీసీకొనిపోవును. ఏనుయను పట్టికొని దానిని యమించు ఆయీధమునకే 
అంకుశ మని పేరు. మానవునకున్న తాపములు మూయ. ఆధ్యాత్మికము, 
అధి దైవికము, ఆదిభౌతికము. ఈ మూటిని స్వామి పాదాబ్బమందున్న 
గజాకారమైన రేఖ పారదోలును. తామర సర్వ దర్శనీయమ్చైనది. 
నిత్యసుందరమైనది. అప్తే స్వామి పాదమందలి రేఖ నిత్యసుందరమై దర్శనీయ 
మైనది. స్వామినఖములు రక్త వర్ణముతో కూడి ఎతైనవి. వాని నుండి ప్రకాశ 
మనెడు చంద్రికా ప్రవాహము బయటికి వచ్చును. అది సాధకుని హృదయ 
మందలి అజ్ఞాన మనెడు చీశటిని పోకార్చును. ఈ రీతిగా భగవంతుని 
పాద పద్మమరీదున్న రేఖలను విశిషముగా కాక వేరు వేరుగా ధ్యానించినపుడు 
సాధకుని మనస్సునకు తత్తతృ్భలము లేర్చడు నవకాశ మున్నది. 

22. యచ్చ్భాచ నిస్పృతసరిత్తవరోదకేనాస్వామి త్రివిక్రమావతారముగా 
విబృంభించినపుడు, బ్రహ్మదేవుడు తన కమండలు జలమును స్వామి 
పాదములపై జల్లించి అభిషేక మొనర్చినాండు. అదియే గంగా జలముగా 
నైనది. ఆ పాదతీర్ధమును (బ్రవ్మాది దేవత లందజు తమ తలలపై ప్రోక్షించి 
కొన్నారు. " విష్తు పాదోదృవా గంగా" యనెడు ప్రసిద్ధి ఆనాటి నుండి 
ఏర్పడినదే. ఆ గ౦గా జలమే నదిగా మారినపుడు భగీరథుని ప్రయత్నము 
వలన ప్రపంచమునకు వచ్చినది. అప్పుడు శివుడ మూర్డ్ని అధికృతేన=శిరస్సు 
నందు ధరించినాండు. తలపై ఆ జలములు ధరించుట చేతనే, తీర్దినాపవిత్ర 
మైన ఆ జలము చేత, శివవామహాదేవుడు, శీవఅభూత్‌ాసకలలోక కళ్యాణ 
కరుండైనాండ. ప్రేతావాస వాసిల్టైనను, సమస్త జగములకు మంగళములు 
కలిగించెడు శక్తికల వాండయ్యెను. ధ్యాతుజధ్యానించెడు వానియొక్క మన 
శ్చమల శైల నిసృష్ట వజ్రంంమనస్సునందున్న కల్మష మనెడు పర్వతముపై 
ప్రయోగింప లుడిన పీజ్రాయుధముతో సమానమైన, భగవతః+చరణారీవిందం= 
భగవంతుని పాదపద్మమును, చిరం ధ్యాయేత్‌ాచాలా "సేపు భావింప వలెను. 


తృతీయస్కంధ అష్టావింశాధ్యాయము 259 


తాత్పర్యము : బ్రహ్మదేవుడు భగవంతుని పాద ప్రక్షాళన మొనర్చినాండు. 
ఆ పాద ప్రక్షాళన జలము నుండియే గంగ యుదృవించినది. సర్వనదుల 
కంకొను సర్వోత్తమ మైనది. ఆ ఈ తీర్చమును పరమశివుండు తలపై ధరించినాండు. 
ఆ ధరించుటచేత కృతకృత్యు.డైనాండు. అమంగళ ప్రదేశములందు సంచరించు 
వాండైనను సర్వలోకములకు మంగళకరు.డైనాండు. ఆ పాద పద్మములు 
ధ్యానించుచున్న సాధకుని యొక్క మనశ్చాంచల్య మనెడు పర్వతములను 
న్మ్ళోషముగా కూల్చివేయు వజ్రాయుభముతో సమానమైనది స్వామి పాదపద్మము. 
ఆ పాదపద్మకాంతి వజ్రాయుధము కంటె వేయింతలు. మానసికమైన 
సర్వదోషములను నశింపచేయుటకు సాధకుడు చాలకాల మా పాదపద్మమునే 
మనీస్సున నిల్పికొని సాధన చేయవలెను. 


23. అఖభిలస్యాసమస్త 'ప్రపంచముల యొక్క, విధాతుజాసృష్లికర్తయైన 
బ్రహ్మదేవుని, జనన్యామాతృ శ్రీగను, సురవంది తయా=సమస్త డేపేతలచేత 
నమస్కరింప శుడి నదియునైన, జలజలోచనయా=తామర ప్ప పుష్పముల వలె 
నిత్యార్త ములై, కరుణయనేడు మధుధారలచే కూడిన నేత్రములు గల, 
లక్ష్మ్యా శ్రీ దేవిచేత, ఊర్వోజాతొడల పైన, నిధాయ=ఉంచికొని, కరపల్లవరోచిషా 
=పల్లవముల వలె మృడువులు అరుణములైన హస స్తపద్మముల శొంతిచేత, 
సంఫొలితం=ఆదర పూర్వకముగా లాలింప అుడివదైన, యతాఏదికలదో, 
అభావస్యూజన్మరపహితు,డైన వాండును, విభోజాసర్వేశ్వరుడైన స్వామి యొక్క, 
జానుద్వయంారెండు జానువులను, హృదిామనస్సునందు, కుర్యాతానిశ్చలముగా 
నుంచు కొనవలెను. 

తాత్పర్యము : లక్ష్మీదేవి సమస్త సృష్టికర్తయైన బ్రహ్మదేవునకు తల్టి. 
సమస్త చు అమె పాదపద్మ ములకు “రస్సువంచి నమస్కరింతుడు. 
అమె ) కన్నులు కరుణ యనెడు వ ధారతో నిత్యము కూడినవై సర్వలోక 
వాత్సల్యమనెడు కాంతితో ప్రకాశించెడు పద్మములు. ఆమె స్వామి యొక్క 
జానుద్వయమును తన తొడలపై నుంచికొని లాలించును. ఆమె కర పల్లవములు 
శిరీష పుష్పముల వలె అత్యంత మృదువు లైనవి. అరుణశోభ కలవీ. ఆమె 
స్వామి పాదముల నొత్తుచున్నపుడు ఆ తరుణ రేఖలు నీలవర్ణములతో 
నున్న స్వామి జానువులపై పడి స్వామి పాదములు వర్గాంతరముల 
ప్రాప్పించుచున్నవి. ఆమె తన “కరపల్లవ న్పర్గ్శతో స్వామి జానువులు “కందినవేమో 
అను భయముతో జాగ్రత్తగా పోదముల నొత్తుచుండును. ఆ పాదములు 
సాధకుని సమస్త కల్మషములు తొలంించునవి. వాని అనుగ్రహమున్నై 
సాధకుడు మనస్సున ఉంచుకొని ధ్యానింపవలెను. 

24. సుపర్ర భుజయోజాగరుత్మంతుని స్కంధ దేశములందు, అధిశోభమానా 
=శోభించు చున్నీవియు, ఓజోనిధీాకాంతి వోషమునకు నిధులైనట్టియు. అతసి 
కాకుసుమావ భాసౌ=అవిసెపూలవలె శోభించు చున్నవియు వై నన, ఊరూ=తొడ 
లను వృాది కుర్యాతావృదయమందు వ్రతిష్టించు కొనవలెను. వ్యాలంబొవలాడు 


260 భాగవత సుధాలహరి 


చున్న, పీతవర వాససిగ్రేష్టమైైన వచ్చని పుట్టము "పైన, వర్తమాన =ఉన్నట్టి, 
కాంచీ కలాపామేఖల యనెడు ) భూషణము చేత, పరిరంభావ్యాపింపం బడిన, 
నితంబబింబం=నితంబ బింబమును, హృది కుర్వాతాహృద్గతముగా నొనర్చు 
కొనవలెను. 

తాత్పర్యము : భక్తుడైన తన్ను అనుగ్రహించుట్టై గరుత్మంతునెక్కివచ్చిన 
భగవంతుని తొడలను ధ్యానింపవలెనని ఉపదేశించు చున్నాడు. గరుడ 
స్కంధమునకు స్వామి పాదార్చణము చేత వన్నె వచ్చినది. నర్వసొందర్యములకు 
నిధులవంటి వాతొడలు. అవిసెపూల వంటి కాంతి కలిగిన అవి తమకాంతుల 
చేత దిక్కులకు ఇంద్ర నీలమణులను వెదజల్లు చున్నవి. పచ్చని వన్నె 
గల్గిన పుట్టము దివ్యమనో హరముగా వ్రేలాడుచున్నదో దానిపైన రత్నఘటితమైన 
మేఖల. త మఖలతోడి నితంబ బింబవబ సర్వలోక మనోహలి మైనది. 


25.భువన కోశ గువో దరస్టంాసర్వ ప్రపంచములకును అధార భూతమైన 
ఉదరమందు ప్రకాశించుచుండెడీ, నాభిహ్రదం=సరస్సు వలె లోతైన బొడ్డును, 
ధ్యాయేతాధ్యానింపవలెను. యత్రాదేనియందు, అత్మయోని ధిషణాఖిలలోక 
పద్మంంబ్రహ్మ యొక్క వాసస్తానముగను, సమస్తలోక మయముగను ఉన్నట్టి 
తామరపుష్పము, వ్యూఢం= ఉద్భవించి, అముష్యాఇతని యొక్క విశదవోకి 
మరీచి గౌరం=నిర్మలమైన ముత్యాల మాల యొక్క శోభచేత శ్వేత వర్ణము 
కలదియై యున్న, హరిన్మణి వృషస్తనయోః ద్వయం=మరకత మణి శ్రేష్టము 
లందువలె ప్రకాశించు చున్నట్టి స్తనద్వయమును, ధ్యాయేతాధ్యానింప వతీను. 


తాత్పర్యము : కారణ జలమందు అదిశేషుండను శయ్యపై పెన శయనించి 
యుండెడి భగవంతుని నాభి ప్రదేశమును ధ్యానింపవలెనని చెప్పుచున్నాడు. 
స్వామి ఉదరము సకల లోకముల కావాసభూతమైన గుహవంటిది. ఆ 
యుదరమందు నాభీ మండలము ప్రకాశించు చుండును. “అది ఇంద్రనీలమణులు 
చెక్కిన సరస్సువలె మహాగంభీరమ్టై యున్నది. అట్టి స్వామి నాభిచక్రమును 
ధ్యానింపవలెను. దానియందు సర్వశోభాకరమైన పద్మీమున్నది. అది సర్వలోక 
స్వరూపి బ్రహ్మ రుత్పత్తి స్తానము. దానిని హృదయమం దిడుకొని ధ్యానింప 
వలెను. ఆ స్తనద్వయము “అత్యుతృష్టమైన రెండు మరకత మణులవలె 
ప్రకాశించుచున్నది. వక్షస్సునందు (వేహొడు ముక్తామాల. సర్వదిక్కులకు 
వ్యాపించు చున్నదాని స్వచ్భకాంతి. ఆ కాంతులచేత సనమండలము తెల్లగా 
నున్నట్లు కన్సడుచున్నది. శ్వేత్రవర్ణము యొక్క పరభాగమట్టున్న దన్నమాట. 
అట్టి దా స్తనమండలము. మనమ్సీ నందు భావింపవలెను 


26. మహావిభూతేః=మహా లక్ష్మీదేవికి, అధివాసం= వాసస్త్టాన మైనదియు, 
పుంసాం= =ధ్యానించుచున్న భక్తుల యొక్క, మనోనయన నిర్మ్రోతింంమనస్సు 
నకును, నేత్రములకును పౌర్తాతి శయమును, ఆదధానం=కల్పించు చున్నదియు 
నైన, బుషభస్యవక్షజభగవంటేని వక్షః స్థలమును, శాస్త స్తుభమణేజాకౌస్తు భమనెడు 


తృతీయస్కంధ అష్టావింశాధ్యాయము 261 


రత్పము యొక్క, అధిభూషణార్ధంంఅలంకార స్తానముగా నున్నట్టియు, అఖిలలోక 
నమీస్కృతస్యూసమస్త బ్రహ్మాండముల చేత నీమస్కరింప డుడేన భగవంతుని 
యొక్క, కంఠం చ=కంఠదేశమును, మనసి కుర్యాతామనస్సు నందు భావించు 
కొనవలెను. 

తాత్పర్యము : శ్రీ మహావిష్తువు దేవతలలో సర్వశ్రేష్ణుడు. సమస్త 
సంపదలును ఎవరికృపాకటాక్షముచేత్‌ పుష్కలముగా వర్షిల్సనో 'అట్టిలక్ష్మీదేవికి 
ఆతని వక్షఃస్టలము నివాస భూమి. నిత్య విరక్తుడ 'అతండ్‌ అందుకే 
ఆమె అతని సేవను కోరుకొన్నది. ఆ స్వామి కంఠము సమస్తలోకముల 
నేత్రములను వశీకరించు కొన్నద్‌. మనస్సున కెనలేని హర్షమును సంపాదించి 
పెట్టును. కౌస్తుభరత్నము ఆయన కంఠదేశము నలంకరీంచుట చేతనే దాని 
కాంతీని పెంచుకొన్నది. రత్నము బంగారుతో చేరిన 'కైనది. సమస్త లోకముల 
నమస్కారముల కర్తుండాతీయ. అట్టి అతని కంఠదేశమును మనస్సునందు 
ధ్యానించుకొని సాధీకుడ తన్ను మీజచిపోవలెను. 

27.అధిలోకపాలాన్‌త న్ననసరించి యున్న లోకపాలురతో కూడి 
యున్నట్టి. మందరగిరేజామందర వర్వతము యొక్క, వరీవర్శనేనాపరి భ్రమణము 
చేత, నీర్లిక బాహువలయాన్‌ఎక్కువగా శోభించుచున్న అంగదములతో 
కూడిన, బాహూం చాబాహువుల యొక్క అసహ్యతేజజాతజస్సుతో రూడిన, 
దశశతారం=పదివేల అంచులతో కూడిన చక్రమును, తత్కర సరోరుహ 
రాజహంసం=ఆ పరమాత్ముని హస్తమనెడు తామర నాశ్రయించియున్న 
రాజహంసతో సమానమైన, శంఖం చ=శంఖమును, సంచింత యేతాభావింప 
వలెను. 

తాత్పర్యము : క్షీరసాగర మథనము నాటికథ. దేవత లందజు స్వామి 
నరించినారు. ఆయనయు వారితో పయనమయి మందరగిరి ఉద్దరణమునకు 
పోనుకొనెను. అ సర్పము యొక్క పలుమారు ఒరయుటలీచేత ఆతని 
అంగదములకు పదను పెటిన కైనది. అది ఇంకను ప్రకాశింపదొడగెను. 
అతని యొక్క ఒక చేతియందు శంఖేము. అది జానమయమైనది. జానమువలెనే 
స్వచ్చముగా ప్రకాశించుచున్నది. ఆతని కరము ఎజ్జదామరవల్‌ నున్నది. 
కరమునందు వెలుయ చక్రము దశావతారములు గలది. శంఖము స్వామి 
కరపంకజము పైన రాజహంసవలె ప్రకాశించు చున్నది. 


28. అరాతి భటశోణిత కర్ణమేనాశత్రువులై యుద్దమునందు తన్నెదిరించిన 
రాక్షసాదుల యొక్క ర్రక్త మాలిన్యము చేత, దిగ్గాం-కూడకొన్నట్టియ, దయితాంా 
భగవంతునికి ప్రీతి పాత్రమైనట్టి భగవతః కౌమౌదకిం=భగవ్‌రకుని కౌమోదకిని, 
మధువ్రత వరూధ గిరాతుమ్మెదల గుంపుల ర్ఫుంకారము చేత, ఉపఘుషాం= 
శబ్దించుచున్నట్టి, మాలాం=మాలను, చైత్యస్యాజీవునియొక్క, తత్త్వం= సూక్ష్మ 
స్వరూపమైన, అస్యకంఠేమణాభగవంతుని యొక్క రంఠమందున మణిని, 
స్మరేతాధ్యానింప వలెను. 

తాత్పర్యము :-శత్రువులను సంహరించుట చేత వారి రక్తములు 
దగులుకొని కించిన్మలినమైనది కౌమోదకీ గద. అది భగవంతున కత్యంత 


262 భాగవత సుధాలహరి 


ప్రియ మైనది. దానిని ధ్యానింపవలెను. సుగంధ పవోేషముచేత నాకృష్ణములై 
తుమ్మెదలు చుట్టును గుంపులు గట్టి తిరుగుచున్నవి. నలుదిశల వ్యాపీంచిన 
వాని రుంకారములు. ఆ ర్వుంకారములతో కూడిన వనమాల. జీవతత్త్వమునకు 
సంకేతమైనది కౌస్తుభ రత్నము. ఆ కౌస్తుభరత్నమును, ఆ కౌమోదకిని, 
వనమాలను భక్తుండాదరముతో ధ్యానింప వలెను. 


29. భృత్యానుకంపిత ధియా=స్వభక్తుల యం దనుగ్రహ బుద్దిచేత, 
ఇహ=భూలోకమందు, గృహీతమూర్తే;ాగహింపడుడిన మూర్తితో కడిన, 
భగవతజభగవంతుని యొక్క, వదనారవిందం=అరవిందముతో సదృశమైన 
ముఖమును, సంచింతయేత=గొప్పగా ధ్యానింపవలెను. యతొావఏది, విస్ఫురన్మకర 
కుండల వల్గితేనాఎక్కువగా (ప్రకాశించుచున్న మకరాకార కుండలముల 
చలనముచేత, విద్యోతి తామలకపోలం=ఎక్కువగా శోభించుచున్న నిర్మలములైన 
కపోలములను, ఉదారనానం=ఎత్తె పొడవుగా నున్న నాసికతో కూడి యున్నవానిని, 


తాత్పర్యము : స్వామి అవతరించుట భక్తానుగ్రహముకొజుకే. అతని 
కేఇచ్చయును లేదు. పూరించుకొనవలసిన ఏ కొజంతయు శూన్యము. ఆతయడ 
భక్తామేగ్రహమున్జై పలుమారు ప్రపంచమునకు వచ్చిపోవుచుండును. ఆతని 
వదానారవిందము నిత్యవాత్సల్యయుతము. కర్ణములందు మకరాకార కుండ 
లములు. అవి మాటి మాటికిని చలించు చుండును. వానికాంతి కపోలములందు 
ప్రతిబింబించును. ఆతని నాసిక ఉన్నతవై, పొడవైనది. ముఖమునకుం 
దగినంత యవస్త్థానము కల్గినది. 

30. స్వయా భూత్యాస్వతస్సిద్దమైన శోభచేత, శ్రీనకీతం=సకల సౌందర్య 
నికేతమైనట్టియు, కుటిల కుంతల బృందజుష్టంావక్రములైన 'కేశములచేత 
వ్యాపింప ఊుడినదియు, అబ్బనేత్రం=వికసించినతామరలవంటి కన్నులతో రూడి 
నదీయ, ఉల్లనద్భుూసాందర్యము నంతయు చెరగిపోయుచున్న భ్రూయుగ్మముతో 
రూడినదియు, మనోమయం=మనస్సుచేత మాత్రమే సౌందర్యమును (గ్రహింప 
నర్హ మగుచున్న, మొనద్వయాశ్రయంారెండు మత్స్యములచేత నాశ్రయింవ డుడిన, 
అబ్బంంపద్మమును, అధిక్షిపత=అధిక్షేపించు చున్నట్టున్న, యత్‌=ఏ ముఖము 
కలదో దానిని, ధ్యాయేత్‌ాధ్యానించ వలెను. 

తాత్పర్యము : ఆతని కనుబొమ్మలు స్వకీయములైన సౌందర్యములతో 
లక్ష్మీదేవిని వశపజచు కొనుచున్నవి. పద్మభ్రాంతిచేత మాటికినీ తుమ్మెదలు 
ముఖమునందు వ్రాలుచున్నవి. అ ముఖమండలము తన సౌందర్యముల 
చేత సకలదేవతల మనస్సు నాకర్షించుచున్నది. చాలనందుకు ముఖముపై 
వ్రాలుచున్న వక్రములైన ముంగురులు. ఆతని కన్నులు రెండుచేపలచే 
నాశ్రయింప లడిన తామరలవలె నున్నవి. ఆ ముఖసౌందర్యము మనస్సుచేత 
మాత్రమే యనుభవింప తగినది. ఆ భ్రూమండలము నిత్య జాగృతికమై 
మాటికిని చలించు చున్నది. చలించినపుడు ఒక్క యందము. స్తిమితమైనప్పు 
డొక్క యందము. అట్లి ఆ ముఖమండలమును భావింపవలెను. 


తృతీయస్కంధ అష్టావింశాధా్యాయము 263 


31. అతి ఘోర తాపత్రయోపశమనాయాఅతి ఘోరములైన మూయ 
విధములైన తాపముల శాంతికొజకు , అధికం కృపయా=ఎక్కువ దయతోకూడ, 
అక్షో జానేత్రముల నుండి, నిసృష్టంాప్రయోగింప డినది, స్నిగ్రస్మితానుగుణితం 
=మనోహరమైన మందహాసముతో కూడినది, విపుల ప్రహాదం=అధికమైన 
అనుగ్రహమును సూచించు చున్నదిగా ఉన్నట్టి, తస్యాభగవంతుని యొక్క, 
అవలోకంాకటాక్షమును, గుహీయారావృదయాంతీర్చాగమందు, వితత భావనయా 
=అధీకమైన (ప్రేమతోకూడ, చిరం ధ్యాయేతాచాలకాలము ధ్యానింపవలెను. 

తాత్పర్యము : భక్తుల కున్నవి మూండు తాపములు. ఆధ్యాత్మిక, అధి 
భౌతిక, అధి దైవికములు. ఈ మూంయడను ఒకటి విడిచిన ఒకటి వానిని 
బాధించుచునే యుండును. భక్తులయొక్క త్రితాపములను వారింపవలెనని 
భగవంతుని తహతహ. ఆ కరుణా వోోషము చేత నేత్రముల నుండి 
కరుణతో చల్లనైన చూపులు జారుచుండును. ఆతని చిరునవ్వే మనోహరమైనది. 
ఆ చిరునవ్వు కంటిచూపులకు ఇంకను శోభాతిశయమును కలిగించు చునుది. 
అ మందహాసమందును కన్నుల యందును నిండి నిబడీకృతమైన ప్రసాద 
గుణము మందహాసముతో కూడిన యా విలోకనము సాధకుని మనస్సులో 
ఒక్కసారిగా నెలకొనవు. అందుకై వాయ చాలకాల మా విలోకనములను 
భావింపవలెను. 

32.అవనతాఖిలలోక తీవ్ర శోకాశ్రుసాగర విశోషణం=నమస్కరించెడు 
సకల ప్రాణుల యొక్క ఉగ్రమైన సంతాపముతో నేర్ప్చడెడు కన్నీటితో 
నేర్పడిన సముద్రమును ఒట్టి పోవునటు చేయుటకు సమర్ధమును, అత్యుదారం= 
భక్తులు కోరెడు సమస్తాభీలాషలను పూరించుటయే" వ్రతముగా గలిగిన, 
హరేః హాసం=చభగవంతుని మందహాసము, మునికృతే-యునులనను[గ్రవాంచుట 
కొణరు, మకరధ్వజస్యామన్మథుని యొక్క. నమ్మోహనాయాసమ్మాహనము 
రొజరును, నిజమాయయా=తనయొక్కమాయా శక్తిచేత, రచితం=ఏర్చరుపంబడిన, 
అస్య భూమండలం=భగ వంతుని యొక్క భూమండలమును, 
ధ్యాయేతాధ్యానింప వలెను. 

తాత్పర్యము : లోకమే దుఃఖభూయిష్ట మైనది. ప్రతియొక్కండును 
కన్నీటితో భూమిని తడుప వలసినదే. వాని కోకాశ్రవులతో ఒక సముద్రమే 
ఏర్పడి నట్టుండును. మానవుండ శాంతి కొజుకు భగవంతుని ఆశ్రయింపవలెను. 
తనవంటి మానవుండేమి రక్షించును. వాం తనవలెనే నిరంతర దుఃఖి. 
స్వామి యొక్క భ్రూమండలము దాసుల సమప్తేచ్చలను పూరించుటలో 
వ్థగ్రమై యుండును. మును లాయనకు ప్రాణభూతులు. వారి క్రేమమును 
నిరంతరము ఆకాక్షించునదై ఆ భ్రూమండలము ప్రకాశించును. స్వామియొక్క 
వైష్ణవశక్తి అమోఘ మైనది. దానిని దాటుట 'కెవరును సమర్ష్హులుగారు. 
ఆయన మాయాశక్తిచేత కూడుకొన్న భూమండల సౌందర్యము మన్మథునే 
మోహింపచేయును. వాడే తన సర్వ సాొందర్యమును స్వామి యొక్క భ్రూమండల 
సౌందర్యమున కెన గాదని చిత్తమున తత్తర పడుస్‌. 


॥. భాగవత సుధాలహరి 


33. బహుళాధరోష్టభాసా=ఓష్టముల నుండి బయలుదేరుచున్న అధిక 
శాంతితో, అరుణాయిత 'కనుద్విజ కుందపంక్తి =ఎజ్జగా కన్పడుచున్నట్టి చిన్న 
చిన్నని పలువరుసతో కూడినట్టియు, ధ్యాసాయనం= ధ్యానమున పస్ప 
మైనేట్సి, విష్తోజాశ్రీమవావిష్తువు యేక్క, ప్రహసతంాప్రకాశమానమైన నవ్వును, 
ఆర్రయా భక్యా(వైమాతిశయీమైన భ్తియందు. అర్నితమనాఃాపూర్తిగా స్యాధీస్‌మ 
చేయలుడిన మనస్సు కలవాడై, ధ్యాయేతాధ్యానింపవలెను. పృథక్‌ =వెబుగా, 
న దిదృక్షేతావేనిని 'చూడంగూడదు. 

తాత్పర్యము : స్వామి "పెదవు లెజ్జగా ఉన్నవి. ఆ కాంతులు పండ్డపై 
ప్రసరించు చున్నవి. అఐ ఓస్టకాంతితో అరుణాయితములై తెలుపు, ఎజ్‌వ్స్‌ 
కలిసిన గౌరవరముతో కూడోనవి. అట్టి బాల్యావస్థలో నున్న అ శ్రీహరిని 
మహార్డు లందల్‌ ధ్యానములో నిలిబీకొని సేవిరచిరి. ఆ స్వరూపమును 
మనోగుహ యందు నిలిపికొని అర్హమైన భక్తికి అంకితమైన మనస్సుతో 
సాధకుండు ధ్యానింప వలెను. ఆ మ్‌ర్త్‌ తప్పు తక్కిన దంతయు లుప్తమై 
పోవును. 

34. భగవతి హరౌ=భగవంతుండైన శ్రీహరియందు , ప్రతి లబ్ద భావః 
=స్టిరముగా లభించిన (ప్రేమాతిశయముతో రూడినవాయడ, భక్తాజభ్‌క్తి చేత, 
ద్రవద్ధదయఃశిథిలీకృతమైన అహంకారముతో కూడినవాయై. ప్రమోదాతాప్రబల 
మైన సంతోషము కారణముగా, ఉత్పులకకారోమాంచముతో రూడినవాయడ, 
బెత్కంఠ్య బాప్పకలయా=సంతోషాధిక్యముతో నుదృవించిన బాష్పములతో 
కూడినవాండు, క్‌ ఆనందములో మునుంగు 
చున్నవాంై, తచ్చిత్త బడిశం అపి=ఆ చిత్తరూపమైన చేపలథుట్టు కట్టెనుండి, 
శనైఃమెల్లమెల్లంగా, వియుయ్షే=విడివడును. 


తాత్పర్యము : భగవంతుడు సర్వసంతాపములను సంహరించువాయ 
నైజానంద స్వరూపి. ఆ శ్రీహరియందలి భక్తి (ప్రేమాతిశయముచేత మాటమాటికి 
జీలకలు లేచి అనంద స్ఫురణ నిమిత్త ముగా హృదయము రసాగ్రమై 
ద్రవించును. ఆనంద బాప్పములు వెల్లివిరియును. మాటి మాటికట్టి సాధకుడు 
ఆనంద సముద్రములో మునింగి మునీంి లేచును. ఆ స్లితియందే ప్రతీకమైన 
భగవత్స్వరూపమందు మనస్సు లయించి పోవును. సప్పుడు భగవంతుని 
కంటె సాధకుని మనస్సు వేజుగా ఉండదు. భగవన్మయముగానై పోవును. 
ఆ స్టితియందు ధ్యానము, ధ్యేయము, ధ్యాత అనెడు మూండ విభాగములతో 
కూడిన ధారణ ఈ భేదములనుండి విముక్త మగును. ఇది సాధకునకు 
బహుకాలాభ్యాసముతో నేర్చడు సిద్ది. ఈ భేదరహితమైన ధారణయే నిర్వికల్ప 
సమాధిగా పరిణమించును. సబీజమైన యోగము అభ్యసింపణా దానిపరిపాకా 
వస్థయే నిర్వికల్బ్పసమాధి. ఈ ప్రాప్తి బహుజన్మ సాధనా ఫలము. 


35. ముక్తాశయం=ఆశ్రయమునుండి వేజుగా నున్నది, నిర్విియం 
=విషయముతో కూడనిదియు నైన, మనజామనస్సు, సహసా=అనాయాసముగా, 


తృతీయస్కంధ అష్టావింకాధా న్టయము 265 


నిర్వాణంాలయమును యర్హి=ఎప్పుడు, బుచ్చతిా-పొందుచున్నదో, తరిా=అప్పుడు, 
పురుషఃజీవుండు. ప్రతిసివృత్త గుణ(ప్రవాహజాగుణ ప్రవాహము నుండి 
వదలింపయడినవాండై, ఏకం ఆత్మానంచపృథగ్భావములేక జగత్తంతయు 
నిండియున్న ఒకకు ఆత్మ స్వరూపమును, అవ్యవధానం*=మజవనునది లేశమును 
లేక్త అన్వీక్షతే=విలోకించును. 


తాత్పర్యము : అపుడు భగవత్కారుణ్యముతో స్వరూప సాక్షాత్కార 
మేర్చడును. భగవదానందానుభవ మేర్చడును. తత్సలముగా శబ్దాది విషయముల 
నుండి విరక్తి స్వభావ సిద్దమై పోవును. తా ననెడు స్ధితి కౌధారభూతమైన 
స్థితి న్ళోషముగా నశించుకు.. అప్పుడు సాధకుంయడ ధ్యోనమున కాస్పదమైన 
హీపము, ధ్యానము అని చెప్పడుడునట్టి మాట స్ఫురణము లేక బహిర్భ్ఫూతుడడై 
యుండు మనస్సు సంపూర్తిగా అనంటీ సముద్రములో లయించును. అప్పుడు 
జీవుడు స స్వరూప భూతమైైయున్న ఏకమైన అత్మభూతుండుగా నగును. 
శరీరము, ఇంద్రియములు, ఆహంకారములు వీనియందు పరిస్ఫురించుచున్న 
మనస్సు నశించిపోవుట చేత వీని యునికి లేక పోవును. ఆత్మభిన్నమైన 
వస్తువే లేకపోవును. శరీర భావన మందునకు కూడ ఉండదు. అసంగు.డైన 
పరమాత్మ మాత్రమే ఆనందస్వరూపు.డై భాసించు చుండును. తైలము, 
వత్తి, రెండును కలసి అంతవజకు జ్వాలారూపముగా ప్రకాశించు అగ్ని 
ప్రత్యేక స్ఫురణము విడినడి భూతాత్మమై అగ్ని ప్రకాశించు చున్నట్టు నే 
ననెడు పరిచ్చిన్న భావము సంపూర్తిగా నశించి నప్పుడు తానె సర్వముగా 
సాధకుడు అనుభవించును. దీనికే ఆత్మసాక్షాత్కార మని పేరు. 


36.సః అపి=వాండును, చరమయా=అవసాన సాయిలో నున్నట్సి, ఏతయా 
మనసః నివృత్యా=ఈ మనోనివృత్తిచేత, సుఖదుఃఖ “బాహ్యే=సుఖమీఃఖముల 
నుండి విడివడియున్న, స్వస్మిన్‌ మహిమ్ని=అ మహిమయందు, అవసిత=అవ 
సానమును ప్రాపించిన వాయగానగును స్వాత్మన్‌ాతన సాక్షాత్కారము యొక్క 
తత్త్యముతో రూడినవాండైై సుఖదుఖయోజసుఖదుఃఖముల యొక్క, 'హేతుత్వంా 
భోకృత్వమును, అసతికరం=అసదద్రూపుడైన కర్తయందు, విధత్తనిశ్చయించు 
కొనుచున్నాయ. 


తాత్పర్యము: 35వ శ్థాకమునందు చెప్పిన వివరణము ననుసరించి 
అత్మసాక్షాత్కారమును ప్రాప్‌ంచిన యోగియొక్క మనస్సు అవిద్యారూపమైన 
అజానమునుండి అత్మజ్ఞాన నిమిత్తముగా అత్యంతము? అయించుట 
చేత్‌ రెండవ పదార్ధ మనీ నదియే ఉండదు. సుషుప్తి యందుకూడ మనస్సు 
లయించి యుండును. కాని ఆలయము సాధనస పత్తితో కూడినది కాదు. 
అందుచేత నిద్రలేచిన వెంటనే సాంసారికములైన సుఖదుఃఖముల బాధ 
విడువక అంటికొనును. ఇప్పు డేర్చడిన మనోలయ మటిదికాదు. భక్తి 
జ్ఞానాదుల సంపర్కముతో నేర్చడిన ఆత్మానందము నిమిత్రముగా కలిగిన 


266 భాగవత సుధాలహరి 


లయము. అందుచేత సమాధినుండి మరల నుతితుండైనను, దేహాది 
భావములందు ముందటివలె మరల నాసక్తుండ శానేరండు సాంసారికములైన 
సుఖదుఃఖముల అనుభవమునకు ఈ స్ధితిని సాధించిన మహాయోగి 
పాత్రుండెప్పటికిని కాడు. కర్తమైనవాడు తొను కాడని ప్రకృతి కార్యమైన 
అహంకారమే కర్పభావమును వహించిన దని, అందుచేత సుఖదుఃఖాను 
భవము అహంకారమునందు ఉన్నదిగాని తనయందు లేదని, తాను కేవల 
పరమాత్మ స్వరూపుండని, కరతలొమలకమును వలె సాక్షాత్కరింప చేసికొన్న 
కారణముగా అట్టి మహాయోగి సంపూర్ణముగా కృతకృత్యుం డగును. 


37.చరమః సిద్ధజాకట్టకడపటి జన్మను ప్రాపించిన మహాయోగి, దైవాత్‌= 
ప్రారబ్ద కర్మము హేతీవుగి, ఉపేతంాతనతో చేరియున్నదియు, దైవమాతా 
ప్రారబ్ద్వము కారణము గానే, అపేతం=నశించినదియునైన, తం దేహం చ=ఆ 
దేహమును, స్థితం వా=ఉన్నదిగనో, ఉత్తితం వా=వీడి పోయినదిగనో, న 
పశళ్యతిాచూచుటయే లేదు. యతజఎందుకన లా, స్వరూపం=తనయొక్క స్వన్వ 
రూపమును, అధ్యగమతాపొందిన వాండయ్యెను. మదిరామదాంధజాకల్లు యొక్క 
మత్తులో మనస్సును మజచినవాండ, పరికృతం=వీడిపోయినట్టి, వాసః 
యథాాగుడ్డనువలె, 


తాత్పర్యము : అత్మసాక్షాత్కారము సిద్దించిన యోగియొక్క 
జీవన్ముక్తస్యతను వివరించు చున్నాయడ. ఇట్టిమహా యోగికిత మింద జన్మ 
ముండదు. ఇది కట్ల కడపటి 'సారిగా శీరీరమును ధరించుట. ఆత్మ 
సాక్షాత్కారమైన తరువత కూడ ప్రారబ్ద కారణముగా శరీరముండనే యుండును. 
అంతవజకు నాతండు ఆ శరీరమందు నివసించును. కాని వానికి దేహమును 
గూర్చిన అనుసంధాన ముండదు. అందుచేత దేహమునకు సంబంధించిన 
సుఖదుఃఖాల ఊసే లేదు. అది వాండు గమనింపనే గమనింపండు. దేవామున్నదో 
పోయినదో వాని భావనలోనే స్ఫురింపదు. ఎందు కనగా వాడాత్మస్వరూపి 
యమైనవాయ. అజ్ఞానావస్టయందాత్మ స్వరూపానుభూతి లేదు. జ్ఞానావస్తయందు 
దేహజ్తానము లేదు. దేహ మేర్చడుట ప్రారబ్బము ననుసరిర్‌చి. ప్రారబ్తావ 
సానమీందు అది తప్పకయే లభించును. మహాయెిగియైన వాండు దేహమునకరటె 
భిన్నమైన ఆత్మ స్వరూపుడై యుండుట చేత శరీరము తనతో నున్నదో 
లేక వేబుచోట నున్నదో లేశముకూడ భావింప. మద్యపానముతో నొడలు 
మజచినవాయ చుట్లు పట్టులను, తన్నును మజచిపోవును. తన వస్త్రము 
తనతో నున్నను, లేకే మజేక్కీడనో జారీ పోయినను వాడెజుగండ. అట్లే 
జ్ఞానమున మునిగిన మహాయోగి శరీరమును గూర్చి ఏమియు నెజబుగండ. 
తీ స్థితినే శాస్త్రములు జీవన్ముక్తి యని వివరించును. 


38. దేహః అపిదేహముకూడ, దైవ వశగఃాదైవాధీనమైనదై. స్వారంభకం 
=దాని యుత్పత్తికి కారణమైన, కర్మయావతాకర్మ ఎంతవజకుండుని, సాసుః 
=ప్రాణ సహితమై, సమాక్షతే ఏవానిలచి యుండుటయే యొనర్చును. అధిరూఢ 


తృతీయస్కంధ అష్టా వింశాధా్య్యయము 267 


సమాధి యోగజాసమాధి యనెడు యోగసితిని పొందిన వాడును, ప్రతిలబ్ద 
వస్తుజాచక్కలొ తెలిసికొన శుడిన పరమోర్ధ తత్ర్వముతో కూడిన వాడను 
అయి, సప్రపంచంాప్రపంచముతో కూడియున్న, తం=అ దేహమును, స్వాప్నం= 
స్వప్న పదార్థమును వలె, పునః న భజతేయమరల చేరండు. 


తాత్పర్యము : అట్టిస్టితిలో శరీర మెట్టు నిలుచును? అహంకారాదుల 
నెవ్వరు ధరింతురు? శరీరో సంస్కారములను ఎవ్వరు నడపుదురు? ఎట్టు 
జీవంచి యుండును? ఈ ప్రశ్నలను పరిహరించు చున్నాయడ. దేహవప్‌ 
ప్రారబకర్మానుసారముగనే యుండుచున్నది. ఆ కర్మము ఎంతవజకుండునో 
య. శరీరావస్థితి తప్పదు. ఎందుకనగా అది పూర్తిగా కర్మాధీనమైనది. 
కర్మయొక్క సంస్కార నిమిత్తముగా శరీరము నిలిచి యుండుటకు తగిన 
కార్యములను ్రకృతియే ఒనర్చుచుండును. అప్పుడు దేహమునందు నే ననెడు 
భావము యోగి కుండవలసిన అవసరము లేదా యని అడుగ వచ్చును. 
పుత్రాదులందు మమత వానికి లేదు. శరీరమునకు సంబంధించి అహంతయు 
వానికి సున్న. ఎందుకనగా వానికి సమాధి ప్రాప్తి ఏర్పడినది. వాని 
కాత్మానుభూతి ఏర్పడినది. అటు తరువాత వాని కనాత్మయైన శరీరమం 
దభిమాన ముండదు. నిద్రనుండి లేచినవాండు స్వప్పమందు కన్పించిన 
పదార్థము సత్య మని ఎంచు కదా! 


39.పుత్రాత్‌ాపుత్రుని నుండియు విత్తాతాధనము నుండియు, 
పృథకొాభిన్నుండుగా, మర్త్యజమనుష్యుడ, యథా ప్రతీయతే=ఎట్టు తెలిసి 
కొనలడుచున్నాయడో, తథా=ఆప్రకారము, పురుషజాపురుషుడు-అన (౮ ఆత్మ, 
ఆత్మత్వేనాఆత్మయను కొన్న, అభిమతాతాఅభిమానించి కొనియున్న, దేవోదెః 
=దేహాదుల నుండి, పృథక్‌ావేజుగా, ప్రతీయతేప్రతి భాసించు చున్నాయడ. 


తాత్పర్యము స్‌ జీవన్ముక్త సితిని పొందిన తరువాత కూడ ప్రకృతి 
పురుషుడు, ఈశ్వరుండు-వీరు బీరస్పరము భిన్న భిన్న లక్షణములతో 
కూడియున; వారని ఇంతకు ముందు చెప్పిన విషయమునే మరల ఐదు 
ల్లో కముల చెప్పుచున్నాయడ. లోకమందు మానవుడు వీడయనా పుత్రుడ, 
ఇది సాధనము అని అభిమానించుచున్నను ఆ పురుషు నిజమునకు 
పుత్రశరీరము నుండియు, ధనధాన్యాది వస్తువుల నుండియు భిన్నుండేకదా! 
ఇది అందబకును ప్రత్యక్షమైన విషయము. అట్లు అత్మకూడ దేహేంద్రియాహం 
కారములను నేననియు, నావనియు మనస్షలో వ్రముగా నభిమానించు 
చున్నాండు. కాని వీనియన్నిటికిని వాండు వెరే. జ్ఞానావస్థితి యందుకూడ 
ఈ యుదాహరణమునే అన్వయించి కొనవలెను. 


40.ఉల్ముకాత్‌ాఅగ్నితో నున్న కక్టైనుండి, స్వసంభవాతాతన యందు 
నుండి ఏర్పడిన, ధూమాతాపాగనుండి, విస్ఫులింగాతాఅగ్ని ను 
పృథక్‌ ఉల్ముకాతావేజు కాష్టమునుండి, అగ్నికానిప్పు, యథాప్ఫథకోొఏ రీతిగా 
వేజణుగా నున్నదో, తథా=అో ప్రకారము, అత్మత్యేన అభిమతాతాఆత్మయని 
అభిమానింపయడిన దానినుండి, ఆత్మాపృథవా-ఆత్మ భిన్నమైనదే. 


18 


268 భాగవత సుధాలహరి 


తాత్చర్యము : దేహాదులు తనకంటె భిన్నము కావను అభిప్రాయము 
లోకమందున్నను వాస్తవమున కున్నది భేదమే యని దృష్టాంత పూర్వకముగా 
చెప్పుచున్నాండు. అగ్ని యొక్క ప్రకాశ మున కాస్పదమై యున్న కొణవినే 
అగ్నియని అనుమానించు వారున్నారు. అగ్నినుండి బయలుదేరిన ధూమమునే 
మజికొంద రగ్నియని తలంతురు. కాని వాస్తవమున కగ్ని తన 'ప్రకాశమున 
కుపాధిగా నున్న కాష్టము నుండియు తన నుండి ఉద్భవించెడు పొగనుండియు 
భిన్నమైనదే యేను"విషయము స్పష్టమే కదా! 

41.భూతేంద్రియాంతఃకరణాతాభూతములు, ఇంద్రియములు, అంతః 
కరణములు- వీనిగా నేర్చడినట్టి, ప్రధానాతాప్రధానమని పించుకొనెడు ప్రకృతి 
యొక్కయ, జీవ సంజితాతాజీవీని యొక్కయు. ద్రష్టాద్రష్టయైనట్టి అత్మాఆత 
స్వరూపము, పృథకావెజైనట్టియ, భగవానొజ్ఞాన స్వతూవడును బ్రవ్మసంజ్రిత। 
=బ్రహ్మయను "పేరుగల వాడును, ఆ పదార్దము, 

తాత్పర్యము : అట్ల భూతములు, ఇంద్రియములు, అంతకరణము- 
ఈ రీతిగా పరిణమించేన ప్రకృతి కంకెను జడభూతమైన దానిని 
చేష్టింపశీసెడు బుద్ది ప్రతిబింబ భూతుండైన జీవుని కంకొను భిన్నముగా 
నురీడునది అత్మస్వథాపము. వాండే పరమాత్మ. జానన్వరూపుడు. బ్రహ్మాయని 
పిలువబడు చున్న వాయు. సత్యానంద స్వరూప్‌. 

తై సర్వభూతేషూసమస్త భూతములందును, ఆత్మానంచాఆఅత్మ 
స్వరూపమును, ఆత్మని=ఆత్మయందు, సర్వభూతాని చాసర్వభూతములను, 
భూతేషూభూతముల యందు, తదాత్మతాం ఇవాతత్స్వరూప మను నట్టుగా, 
అనన్య భావేన=అభేదముగా, ఈక్షేత=విక్రించును. ౯ 

తాత్పర్యము : సకలచరాచర భూతములందును. ఆత్మ వసించును. 
సమస్త భూతములును ఆత్మ యం దుండును. నిమిత్త కారణమై యున్నపుడు 
మ ప్రకాశించినను సర్వ ఉపాదాన కారణ మనెడు స్టితియందు 
అభిదముగనే యుండుటచేత కనిపించుచున్న సర్వమును ఆత్మ స్వరూపమున 
కంటె భిన్నము కాదని తెలియవలెను. ఘటము, శరావము అనెడు మూర్తి 
భేదములందు నామరూపములు భిన్న భిన్నములుగా నుండును. మృత్తికయనెడు 
నవస్టలో అన్నియు నొకటే. ఇ పక్షి మృగ దేవాది భావములందు 
భిన్నిములుగా" కనపడు సకలముమే ఒకటియైన ఆత్మ స్వరూపమే. 

43.స్వయోనిషూతన ఉత్పత్తి స్తానముల యందు, ఏకం జ్యోతిఃజఒక్కటై 
యున్న అగ్ని, యోనీనాంతనయుత్పత్తి సానముల యొక్క గుణవైషమ్యాతాగుణ 
భేదము హేతువుగా, నాసతాఅనేక రూపిమై, యథా=వ రీతిగా, ప్రతీయతే= 
విలోకింపశుడు చున్నదో, తథా=ఆ ప్రకారము, పకృతా=ప్రకృతియందు, స్టితః 
అత్మా=ఉన్నట్టి ఆత్మ, నానాఅనేకముగా, పతీయతే=కనపడుచున్నది. = 

తాత్పర్యము : సర్వత్ర వసించు చుండెడిది ఒకకటే యాత్మ యైనచో 
నానాత్వ ప్రతీతికి కారణ మెమి?దానిని వివరించు చున్నాడు. అగ్ని యొక్క 
ప్రకాశమునకు కారణములైన కాష్టాది వదార్థముల అకృతి ఖీదము నిమీత్తముగా 


తృతీయస్కంధ అష్టావింశాధ్యాయము 269 


ఆయాకాషములందు ప్రకాశించుచున్న జ. వెడల్పు, నిడివి వరు ర్తులత్వము 
ఈ రితిగే ఆకృతి గుణములతో చేరీనదై భి; న్స భి ముగా కన్పించునట్లు 
ప్రకృతి రార్యములైన పక్షి మృగ మనుష్య జేవాది శరీర భేదములు కారణములుగో 
ఆయాశరీరములందు వసించుచున్న మ భిన్ను డైనట్టుగా కనుగొనడుడును. 
దీని కుపాధి భేదమే కారణము. వస్తు జదమేు కాదు. 

44.తస్మాతాఅందుచేత, పురుషజప్పురుముడు, నద నదాత్మికాంవార్యకారణ 
రూపముగా పరిణమించి యుండునదియు, దుర్విభావ్యాం= =ఈ విధముగా 
నుండు నదియని నిశ్చయించి చెప్పుటకు వీలులేనిదియు, దైవీం=ఈశ్వరునకు 
సంబంధించినదియునైన, స్వ ప్రకృతింంతన యొక్క అ అజ్ఞానమును, పరాభావ్య 
=అతి[క్రమించి, స్వరూపే =స్వరూప భూతుతై, అవతిప్టీతే= ఉండును. 

తాత్పర్యము : ప్రకృతి, పురుషుడు -- “వీరిరువుటీను ఒకరిని విడిచి 
ఒకరు ఉండరు. అందుచేత మృుక్తి ఎట్రేర్చడును?ఈ ప్రశ్నకింతకుముందే 
ఉత్తరము చెప్పినాయ. దానిని "మరలొ అనువాద మొనర్చి విషయము 
నుపసంహరించు చున్నాండ. ఇంతకుముందు చెప్పిన వైరాగ్య భక్తి జానము 
లనెడు సాధన సంపత్తీలో భగవదృక్తుడు దేవమను ష్యాదీ శరీరమీలకు 
కారణ భూతమైనదియు ) జీవాత్మకు మోహమును కల్గించునదియు. అచింత్యమైన 
మాహాత్మ్యముతో రూడినదైన ఈశ్వరమాయను సర్వేశ్వరుని మాయతో 
నతిక్రమించి బ్రహ్మ స్వరూప్పడై పోవును. మరల వానికి సంసార మేర్ప్చడదు. 
"తస్య తావదెవచిరం యావన్న విమోక్ష్యేథ సంప తత. "”. వైరాగ్య భక్తిజ్లాన 
సంపన్నుడైన యోగియొక ప్రమ చు వజకీను జెరవ నర్‌ 
యుండును. తరువాత వి; వీ ైవల్యీమని న మృుక్తిని వాయ 
పొందును. స్వస్వరూపముతో నుండునని సారము. 


విజయధ్వజ వ్యాఖ్య 


1.విరక్తుండై భగవంతుని యందు భక్తిగలవానికి శ్రీహరి యొక్క 
ఉపాసనతో "నేర్చడెడు అపరోక్ష జ్ఞానముతో - స్వరూపావిర్భావ రూపమైన 
మోక్షము ఏర్పడు నని చెప్పినక్షైనది? ఇప్పుడు అటి జానమునకు సాధనమైన 
అషాంగ యోగ ప్రకారము “చెప్పుదు నని కీపిలొ రూపుండైన త్రీపొరి 
ప్రలీజ్ఞదేయుచున్నా.డు. నృపాత్మజే. యేనాఏ విధిచేత, ఏవాఏ ప్రకారముచే, 
ప్రపన్నీం=త్రీహరిని శరణు జొచ్చిన మనజమనస్సు, నత్పథం యాతాపర 
బ్రహ్మ మార్గమును పొందును. తస్యాఅట్టి, సబీజన్య= విషు సహితమైన 
(విష్టుదేవ "త్రాక్ర మైనట్ట్‌) యోగ స్య=తిష్టాంగ యోగము యొక్క 
లక్షణ్‌ం=లక్షణమును, - వక్షేషాచెప్ప టోవుదును. * 


"సబీజో వైష్ణవో యోగో నిర్నీస్వ న్య దైవత* 
బీజం విమ్ల ర్తి జగతః శాఖాద్యా అన్యదేవతాః 1 


అనెడు ప్రమాణానుసారము పై చెప్పినట్ల అర్థ మొనర్చ వలెను. 
సత్పథం అనెడు వోషణము కూడ ఈ యర్ధమునే తెలియజేయుచున్నది. 


270 భాగవత సుధాలహరి 


2యోగము జ్ఞానమునకు సాధనము. దానికి సాధన మేది? అనలా 
చెప్పుచున్నాయడ. అక్కడి నుండి ఆరంభించి ఆజవశ్లోకము నందువచ్చు 
సమాధానం తథాత్మనః" అనువజకు యోగసాధనము లని తెలియవలెను. 
క నారు స్వధర్మాచరణం, విధర్మాత్‌= ధర్మమువలె కనపడెడు 
శాస్త్ర నిషిద్దమైనట్టి, ఐదురీతులైన ధర్మములను, నివర్తనం=వదలుటయు, 
దైవాల్లబ్లేనేఅదృప్టీ వీ పేరకుడైన "ఫ్రే హరి అనుగ్రహమున నిచ్చినంత మాత్రము 
తోనే “ఫింతోషణతృప్తు తైయుండుట, ఆత్మవిచ్చరణార్చనం=బ్రహ్మజ్ఞానుల 
పాదసేవ యొనర్చుట,(పైన చెప్పిన ఐదుధర్మములు ఈ క్రిందివి. దేశవిశేషము, 
కాల వోషము, కాయికము, వాచికము,మానసికము). 


3.గ్రామ్య ధర్మ నివృత్తిఃాశబ్దాది విషయములను సేవించుట యందు 
అనాసక్తయగా ఉండుట, (2) ప్రవృత్తి ధర్మము లొనర్చకుడుట, తథా= 
అ్లే మోక్షధర్మరతిఃమోక్షకారణవైన నివృత్తి ధర్మమందే అసక్తి గల్గియుండుట, 
శశ్యతాఎప్పుడును, మళమేనాా ర నగా శ్రీహరికి సేమర్పించిన 
ఆహారమును మితముగా సేవించుట, వివిక్ష్తక్షేత్రసేవనంచశ్తీహరి యొక్క 
సన్నిధానముతో కూడిన క్షేత్రములను సేవించుట (ఆహారమున కర్ణభాగము, 
వాయుసంచారమున కొక్కభాగము, నీటికొక్క భాగము. ఇది అవారసేవనములో 
నియమము) 

4. అపాంసాశాస్త్రనిషిద్దమైన హింస నొనర్పకుండుట, సత్యం=జగత్తు మిథ 
యనువాదము నాశ్రయుంబే "కుండుట, భూతములకు హితమైన మాట: 
ఆడుట, అస్తేయం=జయజమాని ఆబ్రలేక లవమైన తీసికొనకుండుట, యావదర్ధ 
పరిగ్రహణాయజమాని ఆజ్జలేక లవీమైనతీసికొనకుండుట, యావదర్ధ పరిగ్రహః 
=శరీర పోషణమునకు తీగినంతగనే పదార్థములను స్వీకరించుట, బ్రహ్మ 
వ. విధములైన సుఖములనుండి దూరముగా నుండుట, తప= 

తపస్సు, ఉపవాసాదులు(తత్త్యముల నాలోచించుట, శాచం=బావ్యోభ్యంతరము 
లందు శుచిగా ఉండుట, స్వాధ్యాయణాబ్రహ్మయజ్దము (శాస్తాధ్యయనము) 
పురుషార్చనంచశ్రీహరిని వేదమునందును, తంత్రముఠీందును చెప్పిన మార్గము 
లతో పూజించుట. స్త్రీనిగాని పురుషుని గాని (1) ప్రేమించుట, (2) కీర్తించుట, 
(3) క్రీడించుట, (4 చూచుట, (ఈ) రహస్యముగా మాటలాడుట, (భి సంకేత 
స్ట మందుచేరుట, (7) తీర్మానించుట, (8) ఇరువురును కలిసికొనుట-వీనికి 
మైథ్టున ధర్మములని "పేరు. దీనికి భిన్నమైనది బ్రహ్మచర్యము). 

5. మౌొనం=శ్ర్రీవారికి సంబంధించిన విచారము' తప్ప వేజెద్దియ మాటలాడ 
కుండట, సదా+ఆసనజయ సె సె ర్యం=పద్మాసనము మొదలైన తసనము లందు 
కూర్చొను శ్రమము కల్గునట్టుగొవానిని స్వాధీనములో నుంచుకొని యుండుట. 
వైషవ సిద్ధాంతమునురీడి ఉలింపకుండుట, ఎట్టి కష్టమునందును ధైర్యము 
వదీల కురిడుట, శనైజామెల్లగా, ప్రాణానాంపయకాప్రాణాయామముతో 
వాయువును జయించుట (వాయువు యొక్క అనుగ్రహము సంపాదించుట) 


తృతీయస్కంధ అష్టావింశాధ్యాయము 27] 


ఇంద్రియాణం=విషయములను, శబ్దాత్‌=శబ్దాది విషయముల నుండి మరల్చి, 
మనసా=మనస్సు చేత, హృది=హృదయమండున్న శ్రీహరివైపునకు, ప్రత్యాహారః 
=స్తాపించుట. 

స్వధిష్తా నాం=శ్తీహరి పాదాది స్తానములను, ఏకదేశీఒక్కొక్క 
షస. మనసా=మననస్సు చేత, ప్రాణధారణంాదాని వ్యాపారమును 
స్థిరముగా నుంచుట, వైకుంఠ అలం హరి యొక్క క్రీడ లనిపించు 
క్ర్‌నెడు నృష్టి స్ట్‌ సితి సంవోరాది కార్యములను గూర్చి నిరంతర మాలోచించుకొనుట, 
తథా=అట్టే తీత్మనజామనస్సు యొక్క, సమాధానం=వ్రయత్నములేకయే శ్రీహరి 
యందు నీమగ్నమై యుండుట. 


7.ఏతైఃపైన చెప్పిన స్వధర్మాచరణాదులైనవానితోను, అన్యెశ్చాఅంకను 
అనేకములైన, పథిభిణామార్గములతో, దుష్టంాదుర్విషయ "సేవనముచే దుష్టమైన, 
అనత్పథం=అందుచేతనే దుర్మార్గములరిదు ప్రవర్తించెడు, మనః అతరీద్రితః 
=ఏమాత్రము కాలహరణము లేక్క "జితప్రాణః సన్‌-ఇంద్రియములను, జయించి, 
శనైః కామెల్లలా, బుద్ధ్యా=బుద్ధిచేత, యుంజీతాశ్తీ శ్రీవరిధ్యానమందు నిలుపవలెను. 

8. యోగాభ్యాస మొనర్చెడు రీతిని చెప్పుచున్నాయ. శుచౌ=పరిశుద్దమైన, 
దేశీ=ప్రదేశమందు, ఆసనం=హెచ్చుగానున్నదియు, ఎత్తును తగ్గును లేక 
సమానముగా నున్నట్టి పీఠమును ప్రతిషాప్యాస్థిరముగా నుండునటు “సాపించి, 
విజితాసనవాఆసనజీయమును పొందిస్‌ యౌగి, తస్మినాఆ పీళమీందు, 
స్వస్తికే=స్వస్తికము మొదలైన, ఆసీన=ఆసనములందు కూర్చొన్నవాయై, 
బుజుకాయజసరిగా నిట్రుగా నిలుపడుడిన దేహము కలవాతై, యోగమును, 
సమభ్యసేతాఅభ్యసిం ౦పవలెను. 

9.చిత్తం=మనస్సు, అచంచలంాస్థిరముగా, యథా= ఎటు, సిరం=నిలువ 
కలదో, తథా=అఆ రీతి, ప్రాణస్యణ్వాస పాయువు యొక్క మారగ్గంచేమార్గమును, 
పూరకావాయువును లోపలికి తీసికొనుట, కుంభకూలోపలికి తీనికీన్న వాయువును 
కొంత సేపస్టే నిలిపికొనుట, రేచ్లక్రైజవాయువును బయటికి వదలుట, వా=అట్లు 
కానిచో, ్రితికూలేనావిపరీతమైన రేచక కుంభక పూరకములచేతీ 
శోధయేతాపరిశుద్ధ మొనర్ప వలెను. 


10. ప్రాణారూమము యొక్క ఫలమును చెప్పుచున్నాయడ. యథా=ఎట్లు 
వాయువు అగ్ని వీనిచేత, ధ్మాతంచపద్దముగా నొనర్చ జుడిన లోహధాతువ్ల 
మలం-తన యందున్న కశ్శలమును, త్యేజతి=వదలు చున్నదో, తథా=అట్టు, 
జితశ్వాసస్యాప్రాణాయామముతో శ్వాసమును వశపజచుకొన్న యోగినజయోగీ 
యొక్క, మనజామనస్సు, అచిరాతాస్వల్పకాలమునుండి, విరజం=రజోగుణ 
రహితముగా, స్యాతాఅగును. 


11.ప్రాణాయామములచేత, దోషాన్‌రాగాదిదోషములను ధారణాభిః 
=ధారణములతో, కిల్చిషాన్‌-జన్మాంతరమందు గడించిన పాపములను, 


272 భాగవత సుధాలహరి 


వ్రత్యాహారముచేత, సంసర్గాతాదుర్దనులసహవాసముచే నేర్పుడిన పాపమును 
ధ్యానముతో, అనీశ్వరాన్‌“అణిమో ద్యెశ్వర్యములకు విరుద్ధమైన, గుణాస్‌= 


ప్రొక్సృతములైన సత్త్వ్వాది గుణములను, దహేతాదహింపవలెను. 


12.మనస్సు దోషరహితమైన తరువాత ఒనర్చవలసిన కార్యమును చెప్పు 
చున్నాయ. యదా=ఎప్పుడు, మనజయోగి యొక్క మనస్సు, విరజం=పద్దమైనదై, 
యోగేనావికాగ్రతతో, సుసమాహితంాస్టిరమైన సమాధి యుక్తమె (భవతి= 
అగుచున్నదో) తదా, స్వనాసాగ్రావలోకనేస్సన్‌తననాసిక యొక్క కొనయందు 
మ్టేపించిన దృష్టి కలవా శై, భగవతజాశ్రీహరియొక్క, కాష్టా=విముక్తిని, 
ధ్యాయేతాధ్యానింపవలెను. 


13.....18.యావతాఎంతవబకు, మనః న చ్యవతేచశ్రీహరి మూర్తిధ్యానము 
నుండి చలితము కాదో, తావతా-అంతకాలమును, ప్రసన్న వదనాంభోజం=ప్రసాద 
యుక్తమైన ముఖకమలము గల్గినట్టి, పద్మగార్బారుణుక్షణం=పద్మము యొక్క 
లోపలిభాగమువలె ఎట్లనైన కన్నులు గలట్టియు, నీలోత్పలదళశ్యామంానల్లకలువ 
రేకువలె, నీలమైన శరీరము కేల్తినట్టియ, శంఖచశ్రగదలను ధరించినీట్టియు 
లసత్పంకజ కింజల్కపీతకొశేయహిససీంాచక్కగా వికసించిన కమలము యొక్క 
పరాగమువలె పచ్చనైన పట్పపీతాంబరమును ధరించినట్టియు. శ్రీవత్సవక్షసం= 
శ్రీవత్సమనెడు పుట్టుమచ్చను వక్షస్థలమందు కల్గినట్టియు, భ్రాజత్కాస్తుభముక్త 
కంధరీం=ప్రకాశమోనమైన కౌస్తుభీరత్స్పముచేత కోడిన కంఠము గలట్టియు, 
మత్త ద్విరేఫకలయా=మదించిన తుమ్మెదలచేత ఆకులముగా ఉన్నట్టి, వన 
మాలయా=వనమాలచేత,పరీతం=కూడినట్టియు, పరార్థ్యవారవల య కిరటాంగద 
నూపురం=అమూల్యములైన హారములు, కటకములు, కిరీటములు, బాహు 
పురులు, నూప్తురములు-వీనిచేత కూడినట్టియు, కాంచీగుణోల్లస బ్రణింనడుము 
పట్టయొక్క కాంతిచేత ప్రకాశించు నితంబ ప్రదేశము గలట్టియు, వృదయాంభోజ 
విష్షిరం=భక్రుల హృదయ కమలమే పీఠముగా ఉన్నటియు, శాంతంశాంతమై 
నట్లీయు, దర్శనీయతమంాఅత్యంత సుందరమైనట్టియే, మనోనయనవర్థనం= 
మనస్సు కన్నులు వానికానందము కల్గించునట్టియు, అపీచ్యదర్శనం=పదునారేండ్ర 
ప్రాయము "కలవానివలె కన్పింపిడు, శశ్వత=ఎప్పుడును, సర్వలోక 
నమస్కృతం=సమస్రజనులచేత నమస్కారము పాందునట్టియు, కైశోరే వయసి= 
కిశోరావసయందు, సంతం=ఉన్నట్టి భక్తాను గ్రహకాతరం=భక్తుల ననుగ్రహింప 
వలెననెడు ఆతురతో కూడినట్తీయు. క్రీర్తన్యతీర యశసం=అందరిచేతను 
క్తీర్తింపతగిన పరిశుద్ధమైన క్రీర్తిగలిట్టియు. పుణ్యశ్లోక యుశస్కరం=పవిత్రక్తీర్తి 
గలవారైన బ్రవ్మాదిదేవతలకు సృష్ట్తోది కార్యముల్‌ నుండి కీర్తిని సంపాదించి 
పెట్టెడు, సమగ్రాంగంాసమస్తావయవములతో కూడిన, దేవంస్త్రీహరి మూర్తిని, 
ధ్యాయేతాధ్యానింపవలెను. ఇట్టు వర్తించుటచేత 'కాష్టాం' అనుదానికి అనేకార్థము 
లుండుట వలన ఇచ్చట వివక్షిత మైనది సమస్తగుణములతో నుత్కృృష్షమైన 
శ్రీహరి యొక్క స్వరూప మని తెలిపినప్లైనది. ం 


ఠి 


తృతీయస్కం౦ధ అష్టావింశాధ్యాయము 273 


19.శుద్దధాపన=బతర విషయముల నాలోచించుటచేత అపరిశుద్దము 
కాని, చేతసా=మనస్సుతో, స్థితయెహ్యడయమందున్న, వ్రజంతం=జీవస పితుడై, 
పంచప్రాణయుక్తు యడై పోవుచున్న వానిగానొ, ఆసీవం=సమాధి యందున్న 
వానిగనో, శయానం=నిద్రించుచున్న వానిగానో, గుహాశయరాహృద్యయగుహ 
యందున్న, వాఅధవా, ప్రేక్షణీయేహ్‌తం=చూచుటకు తగినచేష్టగల వానినిగాా 
ధ్యాయేత్‌. 

20. ఇట్లు శ్రీహరి యొక్క సర్వావయవముల ధ్యానము చెప్పి దాని 
నొనర్చుటకు సాధ్యము కానిచో ఒక్కొక్క అవయవమును ధ్యానించెడు రీతిని 
తెల్పుచున్నాయడ. మునిజమనన శీలుడైనవాండు, తస్మిన్‌స్ట్రహరి యందు, 
లబ్బపదం=సమస్త ములైన అవయవములందును అస్పదత్వమును పొందిన, 
సర్వావయవ సంస్థ్టితంచసమస్త అవయవములను వ్యాపించికొని యున్న, 
చిత్తంంతనమనస్సును, విలక్ష్య=చూచి, సమస్తేంద్రియములను స్మరించుటకు 
అశక్తు డైనచో, భగవతజాపరమాత్మయొక్క, ఏకత్ర అంగే=పాదములు మొదలు 
కొని శిరస్సువరకు ప్రత్యేక అవయవములందు, సంయుజ్యాతాబ్దక్తితో మనస్సును 
చేర్చవలెను(అనణా ధ్యానింపవలెను) సర్వం స్క్మర్తు మశ్తక్తస్సన్‌ ఏకాంగం 
చింతయే ద్చుధః "అని ప్రమాణము. 

21. పై శ్లోకమందు వేరు వేరు అవయవములందు ఆస్తక్తమైన మనస్సును, 
ఏకత్ర=అన గో ఐక్యభావనతో ధ్యాన మొనర్చవలెనని అర్హము చెప్పవలెనేకాని 
అశక్తుడైనవాయ ఒక్కొక్క యవయవమునే ధ్యాన మొనర్చవలె నని. 
చెప్పలేదుకదా!అని ఆశంకించినచో ఈ పైన ఒక్కొక్క అవయవమును గూర్చి 
చెప్పి నందువలన పై చెప్పిన అర్ధమే సరియ్రైనదని తెలియవలెను. ఇట్రే 
అర్హమొనర్చి కొనవలెనని శ్రీహరి యొక్క ఒక్కొక్క ఇంద్రియమును వోషణ 
విశిష్ణముగా చెప్పుచున్నాండు. వజ్రాంకుశ ధ్వజసరోరువహలాంఛనాఢ్యం=వజ్రరేఖ, 
అంకుశరేఖ, ధ్వజరేఖ, పద్మరేఖ=ఈ చిహ్నములతో కూడి యున్నట్రియు, 
ఉత్తుంగాఎత్తైనట్టియు రక్త=ఎబ్జనైనట్టియు, వీలసత్‌= ప్రకాశించు చున్నేట్రీయు, 
నఖాగోరుల అనేడు చక్రవాళాసీంద్రమీండలమయొక్క, జ్యోత్సా భిావన్నేలల 
చేతు అహతానాశ మొనర్చ అుడిన, మహత్‌=అభ్యాస మొనర్చు మహా యోగుల 
యొక్క, హృదయాంధకారం=చీ తటి గలినటి, భగవతః=శ్రీమవావిషువు యొక్క, 
చరణారవిందం=పాదమనెడు కమలమీను, సంచింత యేతాధ్యానీంపవలెను. 

22.యతాశ్రీహరి యొక్క పాదముల యొక్క శౌచాకడగుట చేత, 
నిస్సృ్రతాబయలు దేరినట్టి, సరిత్ర ఏవరోదకేనానదుల యందు ్రేష్టమైన 
గంగ్‌ యొక్క నీటి చేత, త్రోనాపావన మగుటతో, మూర్షి=తలపైని, అధిర్భతేనా 
జటాసమూహమందునిలిపికొని ధరించుట చేత, శివజరుద్రుయడ, శివజఎక్కువైన 
పుణ్యమున కర్షుథై అభూతాఅయ్యెనో, అంతేకాక ఏది, ధ్యాతుజాధ్యానించువాని, 
మనజమనస్సునందున్న, శమల్గశెల=పాపములనెడు పర్వతము పైకి నిస్ఫష్టవజైం 
=నాశమునకై  ప్రయుక్తమైన వజ్రాయుధమువలె నున్నదో అట్టి శ్రీహరి 
పాదములను, చిరం=చాలకాలము, ధ్యాయేతాధ్యానింప వలెను. 


274 భాగవత సుధాలహరి 


23. సుపరభుజయోః అధి=గరుడ దేవుని యొక్క న్కృంధముపైన, 
శోభమానే*ప్రకాశీలీచు చున్నట్టియు. ఓజోవధాబలమునకు నిధులతో సమాన 
మెనటియు. అతసికాకుసుకోపభాసౌపుప్పించినట్సి అవిసెవృక్షము యొక్క 
పూలవీంటి వ్రకాశముగలిన, భగవతళా =భగవంతున్‌ యొక్క, ఊరూారెండు 
తాజలను, ధ్యాయేత్‌ =ధ్యానింపవలెను. హే అంబగాఓ తల్లి! వ్యాలంబి 
షీతవరవాససి=పాదాగ్రముల వరకును వ్యాపించి యున్న పచ్చని వర్ణముకల 
శ్రేష్టమైన వస్త్రము నందు, వర్తమాన కాంచీ కలాప పరిరంభా ప్రకాశించే చున్నట్టి 
వీడువరుసలు కలనడుము ఏ పట్టిక యనెడు సొమ్ముచేత చుట్టుడిన నితంవీ 
బింబమును, ధ్యాయేతాధ్యానిరిపవలెను. 


24. యత్ర=ఏ, గంభీరమైన నాభీ మండలమునందు, ఆత్మయోని 
ధిషణాఖిల లోకపద్మంచాబ్రవ్మదేవుని యొక్క గృహమును పోలినది. పదునాల్లు 
లోకముల యొక్క స్వరూపమైన పద్మము, వ్యూఢం=ఉత్పన్నమయ్యెనో అట్టీ, 
భువనకోశ గువో దరస్థం=(1) పదునాల్గులోకముల యొక్క గృవామైన బ్రవ్మాండమీ 
లను లోపల నెలకోల్పికొని యున్న 'ఉదరమందున్నంట (బ్రహ్మాండమును 
గ్రసించుట యందు గువవలె నున్న ఉదరమందు (3) బ్రవ్మిండము లోపలనున్న 
నీటియందు రమించుచు ఉన్నట్టి భగవతజశ్రీహరి యొక్క, నాభిహ్రదం=మడుగు 
వలె విస్తారము లోతైనట్టి బోడ్డును, ధ్యాయేతాధ్యానింపవలెను.'ఆత్మయోని 
ధిషణాభిలలోకపద్మం' జను హేషణమునకు తగినట్టుగా! నాభీహ్రదం'అని 
పొందు పజచినాయడ. పైగా నాభీిమండలము లోతుగోన్సుండుట సొందర్య 
ద్యోతకము'వారిన్మణివృషోఇంద్రనీల మణియొక్క కాంతిని ఆకర్షించుకొన్నట్టున్న 
అముష్యానారాయణ మూర్తియొక్క, వితతహార మరీచి గౌరం=విస్తారమున 
హారము యొక్క కిరణములచేత, తెల్లగా నున్నట్టి, స్తనయోర్హ్వ్యయంాస్తః నముల 
యొక్క జంటను, ధ్యాయేతాధ్యానిఏపవలెను. 


25. పుంసాంచస్మరణ మొనర్చెడు పురుషుల యొక్క, మనోనయన 
నిర్పృతిం౭మనస్సునకును కన్నులకును ఆనందమును, అనుధానం= కల్గించు 
నట్టియు, మహావిభూతేజాలక్షీ దేవికి, అధివాసం=నివాస స్థలమైన, అఖిలీలోక 
నమీస్కృతస్యాసమస్తజనులచేతను నమస్కారములందునట్టి. బుషభస్యా= 
సర్వోత్తముథైన నారాయణుని యొక్క వక్షజావక్షః స్థలమును “మనస్సునందు, 
కుర్యాతూధ్యానింపవలెను. కౌస్తుభమణేఃశాస్తుభ మనెడు రత్నమునకు, అధిభూష 
ణార్ధం=అధికముగా అలంకారముగా నుండుటయే ప్రయోజనముగా. గల్గిన, 
కంఠీం=కంఠదేశమును, మనసి కుర్యాతాధ్యానింప వలెను. 'అభిలలోక 
నమస్కృతస్య' అనుటచేత వృషభస్య అను దానిని సమర్థించు చున్నాయడ. 

26. మందర గొరేజ మందర పర్వతము యొక్క పరివర్తనేనాసముద్రమందు 
చుట్టును త్రిప్పుటచేత, నిర్నిక్షబాహువలయాన్‌=శోభించుచుండెడు బాహు 
పురుమిగల, అదిలోకపాలాన్‌-ఇంద్రాదులైన లోకపాలురచేత, ఆశ్రయింపలుడు 
శ్రీహరి యొక్క, బాహూంశ్చ=బాహువులను, అసహ్యతేజజాశత్రువులకు ఓర్చు 


తృతీయస్కంధ అష్టావింశాధ్యాయము 275 


కొనుట కశక్యమైన తేజసు గల్గిన, దశశతారంచ=వేయి అంచులుగల 
చకశ్రాయుధమును, తత్కరసరోరుహరాజహంసం:శ్రీహరి యొక్క చేయి అనెడు 
కమలమందు ప్రకాశించుచున్న రాజహంసతో సమానమైన, శంఖం చాపాంచ 
జన్య మనెడు శంఖమును, సంచింతయేత్‌=భక్తితో ధ్యాన మొనర్చవలెను. 


27. అరాతిభటశోణిత ఆర్ణమేనాశత్రువుల యొక్క రక్తమనెడు బురదచేత, 
దిగ్గాంంసంపూర్రముగా కూడియున్న, భగవతః దయితాం=భగవంతునకు 
ప్రీత్యాస్పదమైన్స్‌ కౌమోదకం=కౌమోదకి యనెడు గదను, అస్యకంఠే=ఆతని 
కంఠమం దుండెడు, మధు వ్రతవరూధగిరా=తుమ్మెదల యొక్క రుంకార 
శబ్దముతో, ఉపఘుషాం=సశబ్దమైనట్టి, మాలారావనమాలను, చైత్యస్యచిత్తాఖి 
విని యైనబ్రవ్మాదేవ్స్‌ని యొక్క్‌, తత్త్వం=స్వరూపమైన, అమలం=పరిశుద్దమైన, 
మణిం చాకొస్తు భరత్నమును, స్మరేతాధ్యానింపవలెను. చిత్తమున కభీమాని 
దేవత యగుటచెత బ్రహ్మదేవుడు అతని యందు నియామకుతై యుండుట 
వలన శ్రీహరియు చైత్యుండని పిలువ బడుదురు. అ బ్రహ్మదేవుడు 
శ్రీహరి కంఠమందు కౌస్తుభ రత్నముగా ప్రకాశించుచున్నాయడ. ప్రమాణము- 

"బ్రహ్మా చిత్తాభిమానేన చైత్యస్త, న్నియమా ద్దరిః, 

స'చ బ్రహ్మా హరేః కంఠే కౌస్తుభత్వేన భాసతే." 


28. యత్‌=ఏది, విస్ఫురన్మకర కుండల వల్షితేన, విద్యోతితామల 
కపోలంజకొద్దిగా కదలాడుచున్న మకర కుండలముల నర్తనముతో ప్రకాశ 
మానములై నిర్మలములైనట్టి రెండు కపోలములు గల్గినట్టియు, ఉదారనాసం= 
ఉన్నతమైన నాసికతో కూడీనదో, అతాఅట్టి, ఇహజీజగీస్తునందు, భృత్యాను 
కంపీతధియా=భక్తులను అనుగ్రహింపవలిననెడు కనికరముతో గూడిన 
మనస్సుచేత, గృహీతమూర్తేః= వ్యక్తముగా కన్పించెడు ఆకాంవిశేషమును 
గ్రహించిన, భగవతఃాపరమాత్ముని యొక్క, వదనార విందం=ముఖకమలమును, 
సంచింతయేతాభక్తితో ధ్యానింపవలెను. శ్రీహరి దేహసంబంధము చేత 
అలంకారముల కలంకారత్వ మేర్చడుచున్నదేగాని వానితో పరమాత్ముని 
దేహమునకు శోభ హెచ్చుట లేదనియే అభిప్రాయము. 


29. యతాఏ పరమాత్ముని ముఖము, శ్రీ నికేతం=సకలమంగళములకును 
నివాసభూమియో, అలిభిజతుమ్మెదలచేత, పరిసేవ్యమానం=సేవింప ఉుడు 
చున్నదో, అనణా తుమ్మెదలు ముఖసౌరభ్యమునం దాస్తక్తి గలవై చుట్లను 
మూగి యున్నవని అర్ధము. స్వయా=స్వరూపభూతమైన, భూత్యాశాంతిచీత, 
"సేవితం=కూడియున్నదో, కుటిలకుంతల బృందజుష్టం=వ క్రములైనకేశములతో 
చేరి యున్నదో, మొనద్వయాశ్రయం=రెండు చేపల యొక్క మధ్యమందు 
స్పష్టముగా నుండుట అనయా కన్నులు చేపలవలె మొదట మాలమై కొనల 
యందు సన్నగా ఉన్నవన్నమాట. అటిచేపల సౌందర్యమును, అధిక్షిపతాధిక్క 
రించెడు కంతికలిన్‌ అబ్బనేత్రం-కమీలములవలె నున్న కన్నులతో కూడి 
యున్నదో, ఉల్లసద్భు=తజచుగానున్న రెప్పలచేతకూడుకొన్నదొ, మజియు, 


276 భాగవత సుధాలహరి 


మనోమయం=ధ్యాన మొనర్చెడు మనుష్యుని యొక్క సంకల్ప స్వరూపమైనదో 
ఆ వాసనామూర్తి యందుండెడు, తద్భిన్నమై తేజోమయమైన శ్రీహరి యొక్క 
మూర్తిని, తతాఅట్టి శ్రీవారియొక్క ముఖకమలమును, అతంద్రితకాసోమరితనము 
లేక "సిరంతరమును, ధ్యాయేతాధ్యానింపవలెను. 'స్వయా'అని భూతికి వోషణము 
వేసిన దానివలన శ్రీహరి స్వరూపభూతమైన భూతిస్వరూపము కానట్టి భూతి 
అని రెండురీతులుగా విభాగించి యున్నాయ. 'శ్రీ'అనెడు శబ్దమునకు 
ముఖ్యవాచ్యము పరమాత్ముని యొక్క స్వరూప భూతమైన కాంతి వేషము. 
లక్ష్మి అన్నది శ్రీహరిని ఆశ్రయించికొన్న కాంణముచేత స్ట అని పిలువడుడు 
చున్నది. 

"సాక్షాత్‌ శ్రీస్తు హరే రూపం ఇందారాత్తు తదాశ్రయాత్‌' అని ప్రమాణము. 


30. గుహాయాం=హృదయ గుహయందు నివసించెడు, తస్య=ఆ 
పరమేశ్వరుని యొక్క, అధికకృపయా=ఇతరులచే నసాధ్యములైన కార్యములను 
సాధించుట యందు సమర్హమైన దయచేత, అతిఘోర తాపత్రయోపశమా 
నాయాఅత్యంత భయంకరమేలైన త్రితాపములను సంపూర్ణముగా పోలొట్టుటకు, 
అక్షో సృక=రన్నులనుండి, నిసృష్టం=*బయటికి వచ్చిన, స్పిగ్గస్మితాను గుణీతం= 
సురదరమైన చిరునగవు చేత్‌ కూడినట్టియు, విపుల బ్రీసాదం=అతియమైన 

ప్రసన్నత కల్షిన, అవలోకం=చూప్పును, “వితతభావనయా=ఎక్కువ భక్తిచేత, 
లు ధ్యాయేత్‌=ధ్యానింపవలెను. 


31. అవనతాఖిలలోకతీవ్రశోకాథ సాగర విశోషణంానమస్కార మొనర్చెడు 
సమస్తము యొక్క దుఃఖనిమిత్తముగా నేర్పడిన కన్నీటి సముద్రమును 
సమగ్రముగా నశింప జేయునట్టియ, అత్యుదారం=ఎక్కువగా అనుగ్రహమును 
తోపింపయేసెడు, వారేః హాసరామందస్మితమును, ధ్యాయేతాధ్యానింపవలెను. 
మనస్ఫుచే మనువు పుత్రియైన దేవహూతి నిజమాయయా=తన ఇచ్చచేత, 
మకరధ్వజస్యామన్మథునకును, సమ్మోహనాయామోహమును గల్గించుటకు, 
రచితంానిర్మితమైన, అస్యభ్రూమండలం=ఆ పరమాత్ముని భ్రూమరడలమును, 
ధ్యాయేత=ధ్యానింపవలెను. 

32.ఈ రీతిగా ఒక్కొక్క అవయవమునే ధ్యానించుటయందు మనస్సును 
పరినిష్టముగా చేసికొన్న ఉపాసకుంయ సమస్త అవయవములతో కూడిన 
శ్రీహరీ మూర్తిని ధ్యానింపవలసిన రీతిని చెప్పుచున్నాయ. రహసి=ఏకాంత 
మందు, స్వవృత్కుహరకాతన యొక్క హృదయ గుహ యందు, అవసితస్యా 
నిశ్చయముగా ప్రతిష్టితు డైన, విష్ణోః వస్రీహరి యొక్క బహుళాధరోస్టభాసారుణా 
యిత తనుద్విజ పీందపంక్తీ=ల్‌ధరోష్టము యొక్క ఎజ్జనైన కీంతులచేత 
ఎటబ్టిబారిన కుంద పు పుష్పముల యొక్క 'మొగ్గల వలె ఉండీడ్‌ పండ్డు కలిగిన, 
ధ్యానాయనం=ఒక్కొక్క అవయవమునకు సంబీంధించిన ధ్యానమునకే తెస్పదమైన 
యున్న, వపుఃమూర్తిని సమగ్రముగా, ధ్యాయేతాధ్యానింపవలెను. ఆగర 


తృతీయస్కంధ అష్టావింశాధ్యాయము బై 


యా=స్నేహముతో కూడిన, భక్త్యామాహాత్మ్యజ్ఞాన పూర్వకమైన భక్తిచేత, 
అర్పితమనాజాశ్తీహరి యందే నెలకొన్న మనస్సు కల వాయలై అ పరమేశ్వరుని 
మార్తినే, దిదృక్షైచూడనిచ్చింపవలెను. పృథకొదాని కంటెభిన్న మైన పదార్హమును 
ముక్తిదాతయని, న దిదృక్షేత్‌= చూడ నిచ్చగింప యాడదు. ౭ 

33. పైన చెప్పినట్టుగా ధ్యాన మొనర్చువానికి కలిగెడు ఫలమును 
చెప్పుచున్నాయ. ఏవంచేపైన చెప్పినట్టుగా, భగవతిాసర్వోత్రము డైన, 
హరోశ్రీహరి యందు, ప్రతిలబ్రాపాందిన, ఫావఃజమనోభావము శీలిగిన యోగి, 
భక్తిచేత, ద్రవతాశ్రీహరి యందే స్నేహపూరితమైనదే, వృదయః సన్‌ామనస్సు 
కలవాడై. ఉత్పులకప్రమోదః=ఉత్కృుష్టమైన రోమాంచము ఆనందము ఈ 
రెండును కలవాడై, జౌత్కంఠ్య బాప్పుకలయా=శ్రీహరిని పొందవలెననెడు 
తీవ్రమైన ఆసక్తితో కూడిన కేన్నీటి బిందువులచేత, ముహుజాపై పైన, 
అర్హృమానవాకూడినట్టి, యతాఏ, చిత్తబడిశం=మనన్స్ఫనెడు కొక్కిని లక్ష్యమువైపు, 
శ్రిప్పియుండని తచ్చీఅపి=ఆ మనస్సును కూడ, శన్రైఃామెల్ల మెల్పగా, తన 
వశమగుటచేత, వియుర్హో=వేేషముగా చేర్చును. ధ్యాసోనంత్‌రము ఏ 
ప్రయాసములేక సమాధి లీనుం డగునని అర్థము. 


34. (ప్రాకృతమైన అంతఃకరణము నష్షమై శ్రీహరిని వదలి మజియొక్క 
వస్తువు ముక్తి ప్రదమైనదని స్మరింపక నిరాయానముగా సమాధిస్తుడై శ్రీహరిని 
ధ్యానించి నందులకు కలుగు ఫలములు చెప్పుచున్నాడు. యథా=ఎట్స, 
అర్పిజాదీపము యొక్క జ్వాల, నూనె వత్తులు ముగిసీపోయిన తరువాత్‌, 
సహసా=ఉన్నదున్నట్లుగనే, నిర్వాణం=నాశమును, బుచ్చతి=పొందుచున్నదో, 
తథా=అట్టు, యర్హావప్పుడు, విరక్తం౭స్వరూపభూతమైన జీవచైతన్యమందు, 
వ్యాష్తమైనటిదై (చైదానందాత్మక మైన దేహమే తన దనెడు అభిమానముతో 
కూడినదై) 'మనఃజామనస్సు, నిర్విషయంసతాశబ్తాది విషయములను దూర 
మొనర్చి, ముక్తాశయం=నిత్య ముక్తుండైన శ్రీహరిని విషయ భూతముగా 
నొనర్చు కొనునో, తదా=అప్పుడు, నిర్వాణం=చిద్దేహాభిమాన ఫలమైస్తూల 
సూక్ష్మదేహముల అభిమానమును వదలినట్టీదై, బుచ్చతి=ఏర్చడును. అత్రేఈ 
యవస్రయందు పురుషజాఉపాసకుడైన జీవుయ, ప్రతినివృత్త గుణ ప్రవాహః 
=సంసార ధర్మము పోయిన వాళ్తై, అత్మానం=శ్రీహరిని, ఏకంాసర్యోత్తము జైన 
వాడని, అవ్యవధానంచతనకును శ్రీహరికిని మధ్య మాయారూవీమైన గోడ 
లేకుండునట్టు సాక్షాత్తుగా, అన్వీక్షతే=చేతి యందున్న ఉసిరికను చూచునట్టుగా 
అపరోక్షముగొ వీక్షించును. బింబము మొదలైనవి దేని దేనిని చూచునో 
దానినంతయు చూచునని భావము. అనా శ్రీహరి యొక్క అపరోక్షమే 
సమాధికి ఫలమని చెప్పినపెనది.'నివృత్త గుణ (ప్రవాహఃకి అనుటచే 
అపరోక్షమునకు ప్రతిబంధకమైన సంసారము కూడ పోయినదని చెప్పుచున్నాయ. 
లేక యదా=ఎప్పుడు, మనవాబాహ్యమైన మనస్సు (అనలా జడ రూపమైనది) 
నిర్వాణమృచ్చతి=దీపము యొక్క జ్వాలవలె తొందరగా నాశము నొందునో, 
తదా=అప్పుడు. స్వచిత్తం=తన యొక్క స్వరూపాంతః కరణమును, స్తిమిత 
తైలపాత్రయందుండు తైలము మనుష్యులు లేనప్పుడు తన ప్రకాశ మనెడు 


278 భాగవత సుధాలహరి 


అనందమునెటు పొందునో అట్సు, నిర్వాణంాపరమానందము నొందును. 
అత్రాప్రకాశమోనముగా నున్న దీపీమువలె అంతఃకరణము విబృంభించినపుడు 
ప్రమిద మొదలైన పదార్హములవలె, ఏకం=ప్రధానము అవ్యవధానం=స్వరూపొచ్చా 
యుక యనెడు మాయనుండి వ్యవధానములేనిదై. ఆత్మానం=తన స్వరూపమును 
మరియు తనకు ప్రియమైన శ్రీహరిని, అముం=సృష్టమొదలైన లక్షణముల 
చేత కూడినదానినిగా, ఈక్షతే=చూచును. 
తాత్పర్యము : సమాధి యొక్క ఫలమై మనస్సు ప్రాప్తృవిషయములను 
దూర మొనర్చుకొని నిత్యముక్తు డైన శ్రీహరినే విషయీకరించుకొనును. 
స్వరూపభూతమైన చిదాత్మక దేహమే తనది యని భావించికొని ఈ స్తూల 
హాభిమానము సంపూర్లముగా వదలి వేయును. దీపజ్వాలతైలమువత్తులు 
అయిపోయినప్తుడు తనక్‌ తానే ఉపశమించునట్లు ఈ స్తూల మనస్సు 
స్తూల సూక్ష్మదేహము లందలి అభిమానమును విడిచి నిర్విషయమగును. 
అపీడు శ్రీహరి యొక్క అవరోక్షమునకు ప్రతి బంధకమైయున్నీ సంసారము 
కూడ నాశన మగును. ఇట్టు జీవన్ముక్తుడైన అపరోక్షజ్జాని బాహ్యమనన్సు 
నివృత్త మగుట చేత సచ్చిదానంద స్వరూపమును 'కెలిసికొన్న వాట్‌ 
నిరోష జానానంద స్వరూపుడైన శ్రీహరికి తా నధీనుండని తెలిసికొని 
అతీని యెవీక్క నచ్చిదాన్‌ంద స్వరూపము చూచును. లౌకిక సుఖదుఃఖములకు 
బాహ్యాంతః కరణము కారణము. అది లేనిదానివలన అభిమానశాన్యుయయ్యు 
కారణమైన దేహాభిమానమే లేనప్పుడు వానికి లౌకిక సుఖదుఃఖములే ఉండవు 
కదా! శ్రీహరి అపరోక్షముతో నిరంతరమును ఆనందమందు మునిలి యున్న 
యోగికి తన కడపటి దేహమందు కూడ అభిమాన ముండదు. 


35.పై రెండు శ్లోకములతో జీవన్ముక్తిని అవస్టను చెప్పుచున్నాయ. సః 
అపి=ఈ బీవన్ముక్తుంయ్‌ కూడ, ఏతయా=ఈ, చరమయా=సంసారము యొక్క 
కడపట నుండెడు, మనసః నివృత్యా=బాహ్య మనస్సు నాశము వలన, సుఖ 
దుఃఖబాహ్యే=లౌకిక సుఖదుఃఖములు లేనటి, తస్మిన్‌అంతకు ముంద 
జ్ఞానముచే నావృతమై యిప్పుడు బ్రహ్మజ్ఞానీముతో ప్రకాశమునకు వచ్చిన 
తీన యొక్క మహిమ్బి=స్వరూప జ్ఞానానండీ స్వరూపమైన మహిమ యందు, 
అవసితః సన్‌నిర్లోషియు, జ్ఞానానంద స్వరూపుడు అయిన తాను శ్రీహరి 
కధీనుయైనాండని నీశ్చయముసే పొంది, ఉపలబ్బపరాత్మకాష్షః=పరమాత్ముని 
సచ్చిదానందరూపమును విక్షించినవాై,. దుణఖుయోజసుఖదుఃఖములకు, 
కర్తరిశారణమైన, బావ్యాంతః కరణము, అసతి=నాశనమొందగా, స్వాత్మని=తన 
యందు, దుఖయోః=సుఖదుఃఖములకు, 'హేతుత్వం=శారణమైన అభిమానమును, 
న విధత్తే=పొందుట లేదు. దుఃఖయోః అని ద్వివచనమును చెప్పుటచేత, 
'దు' అనలా దుఃఖమనియు, 'ఖ' అనుటచే నుఖమనియు కనుక ఈ పదముచేత 
సుఖ దుఃఖములు రెండింటినీ గ్రహింపవలెను. ప్రమాణము. 


"దుర్దుఃఖ మితి విజ్హేయం ఖం సుఖం చ తయోర్వ్యతః, 
ప్రదాతా పరమో వీన్లుః తస్మాత్‌ దుఃఖదనామవాన్‌! 


తృతీయస్కంధ అష్టావింశాధార్థ్యయము 279 


అనెడు ప్రమాణము ఈ అర్హమును స్పష్టపజచు చున్నది. 'చరమయా 
అనుట చేత ప్రతి దినమును నిద్రయ్‌ీందు అంతణీరణనివృత్తి యున్నదికదా!మజి 
దుఃఖాభిమానము లేదనుటకు ఇదెటు కారణము? అనెడు ఆశంకరు సమాధాన 
మిచ్చినట్లైనది. సంసారము యొక్క కొనయందు ఏర్పడిన ఈ మనోవృత్తి 
దుఃఖాది జనకములైన అభావమునకు కారణ మగుచున్నది. 


36. అపరోక్ష జాని సచ్చిదానందాత్మకమైన శ్రీహరి యొక్క దర్శన 
మనెడు అమృత సమీద్రమందు మునిలి యుండును. అందుచేత దెహషోషణ 
మొదలైన వాని యందు వాని ప్రయత్న ముండదని చెప్పుచున్నాయడ. - 
సిదాజాశ్రీహరి అపరోక్షమును పొంది, అఆనందమగ్ను డైన జీవన్ముక్తుండ, 
మదీరామ దాంధఃకామధుపాన మత్తుడైన వాయ, యథా, వరివృతం=చుట్పుకొని 
యున్న, వాసజాబట్టను, దైవాతాతన ప్రయత్నము లేకనే అదృష్టవశముగా 
ఉపేతీంంతన దేహాము తోనేవచ్చుటను. అథాతన ప్రయత్నమ్‌ లేకయే, 
అపేతం=తన దేహమందు లేని దాని యట్టును, నపశ్యతిాతిలియుటలేదో, 
తథా=అట్టు, యతజాఏదేహమునుండి, స్వరూపరాతన చ. 
శ్రీవరి స్వరూపమును, అధ్యగమతాతెలిసికొన్నా డో, తం=ఆ సాక్షాత్కారమునకు 
కారణమైన, చరమందేహం=కడపటి దేహమును, సితం=(ప్రేరణచేత ఉన్నట్టి 
దానిగానూ, వా=అథవా, ఉత్తితం=తన (ప్రేరణ లేకీయే జారిపోవుటను, నేలు 
విపశ్యతి=ఇది తన దేహ మనెడు అభిమానముతో చూచుట లేదు అయినను 
"అంకాయ చిప్పలోని చిప్పను వదలిన యెొండుకొబ్బరి వలె దేహము, 
జీవుండ భిన్ను లగుటచేత తనస్వామి యని శ్రీహరినే చూచును. దీనిచేత 
శ్రీవరి యొక్క సాక్షాత్కారమునకు కోరణ మని చెప్పుటకూడ వివరించినట్లైనది. 


37. ఈ రీతిగా శ్రీహరి నపరోక్షించికొన్న ధ్యాని యొక్క దేహము 
అపరోక్షమైనంతనే తొలంగి పోవునా? లేక కొంతకాల ముండునా? అని 
సంశయము రాలొ 'ప్రారబ్ధకర్మము నశించు వజకును దేహముండునని 
చెప్పుచున్నాయడ. దైవవశగణఅదృష్టనియామకు డైన శ్రీహరి ఇచ్చచేత నేర్పడిన, 
దేహో ఇపెచరమదేహము కూడ, కూవతాఎంతవణరు, స్వారంభకం=దేహము 
నకు కారణమైన, కర్మణప్రారబ్బకర్మము, భవతి=ఉండునో, తొవత్‌ాఅంతవజకు, 
సాసుజాఇంద్రీయములతో కూడినదై, ప్రతి సమిక్షత ఏవ=తా నూడి పోవుటకు 
కాలమును నీరీక్షించుచునే యుండును. ప్రారబ్రము నాశమైనంతనే పడిపోవును. 
ఖలూబఇది శాస్త్రసిదము అయినను, అధి “రూఢ సమాధి యోగజాశ్రీహరి 
యొక్క అపరోక్ష్‌సిద్దీని వడసిన, సజాసిద్దప్తరుషుయ, స్వాప్పం=స్వప్పమునం 
దేర్పడీన వాసనా “దేహమును, ప్రతిబుద్దవతాహెచ్చురీక కల్గిన తీరువాత, 
తన దని తెలిసికొని రక్షణకు ప్రయత్నోంపక ఉండునట్లు,” సప్రపంచం= 
ఇంద్రియములతో కూడిన, తం=ఆ దేవామును, పునజామరల నే భజతేతనదని 
తెలిసీకొని తద్రక్షణ యందు ప్రయత్నించుట లేదు. 

38. దేహమునే అందరును నేనని భావించుచుందురు కదా! అట్టిచో 
దానియందు నిరభిమాన మనంగా మరణము తప్ప వేరు గాదని దేహాత్మ 
వాదుల మతమును ఖండించుచున్నాండు. యథా=ఎట్టు, పుత్రాచ్చాతనవాయని 
తెలిసికొన్న కుమారుని నుండియు, విత్తాచ్చాదబ్బునుండియు, మర్శ్యః 


290 భాగవత సుధాలహరి 


=మరణవిషయమైన దేహము, పృథక్‌వేజుగా ప్రతీయతే=తోయనో, తథా, 
పురుషఃజీవుండు, ఆత్మత్వేన అభిమతాత=తానే అని తెలిసికొన, దేహాదే;ః 
అపిాదేవాదుల కన్నను, పృథకొవేజుగా, ప్రతీయతే= అనుభవమునకు విషయీ 
భూతుయడగా ఉండును. 'అపి'అఅనుటతో దేహాత్మవాదము నింద్యమని 
సూచించినట్లైనది. 

39, 40. ఇప్పుడు జీవపరమాత్మలు భిన్నులే యని చెప్పుచున్నాడ 
యథా=ఎట్స, ఆత్మత్వేన అభిమతాతాఅగ్నియే యని తోయచున్న, ఉల్మువాత్‌ 
కాషము నుండియు, విస్పులింగాతాఅగ్నకణమునుండియు, స్వసంభవాత్‌= 
సులీభముగా పుట్లెడు,ధూమాత్‌ వా అపి=పొగ నుండియు, దాహక=శాల్పుతక్రిగల, 
అగ్నిఃపృథకొఅగ్నీ వేజని, మతః=అందరునొప్పుకొందురో, తథా=అటే, పంచ 
భూతములు, పది ఇంద్రియములు, మనస్సువీని నుండియు, ప్రధానాతొప్రకృతి 
నుండియు, జీవసంజ్ఞితాతాజీవుయని తెలియడుడు సంసారము నుండియు, 
ద్రష్టాసర్వజ్ఞాడైన, బ్రహ్మసమ్మితజగుణపరిపూర్ణుండగుటచేత బ్రహ్మయని 
వీల్‌బడెథి. అత్మాపరమాత్ముైన, భగవాన్‌శ్రీవోరి, పృథకొభిన్ను ండనియే, 
మథః=జానుల సిదాంతము. అనథా జడజీవులకు భేద మున్నట్టుగానే జీవ 


పరమాత్మలకును ఖీదము కలదని చెప్పినట్లైనది. 


41.భిన్నులైన జీవులం దుండెడు శ్రీహరి ఉపాసనాక్రమమును చెప్పు 
చున్నాయడ. నీర్వభూతేషూసమస్త జీవులందును వస్తువులందును, అత్మానం= 
అంతీర్యామిగా 'ప్రీహరిని, ఈక్షేతూచూడవలెను. చామజియు, సర్వభూతాని= 
సమస్త న ఆఅత్మనిశ్రీహరినే ఆ(శ్రయించిన వారినిగా, ఈక్షేత=తెలియ 
వలెను. అనన్యభావేనాఅంతర్యామి రూపములందు పరస్పర భేదములేదని, 
ఈశ్తేతాతెలియవలెను. చామజీయు, సర్వభూతేషూసమస్త జీవులందును, 
తదాత్మతాంాశ్రీహరియే అధానాదిక్తర్తయని, ఈక్షేత=తెలియవలెను. అభేదమని 
చెప్పక. అనస్యమని చెప్పుట అంతర్యామి రూపములందు భేదచింతన 
అనర్హకారియని తెల్పుటకు. శ్రీవారి నిత్యతృప్తండగుట చేత తనకొజ్టై ఆధాన 
కర్తకాదని జీవులకొజ్టై అట్లొనర్చునని తెలియవలెను. దీనితో జీవులు 
అనుగ్రాహ్యులని శ్రీహరి అనుగ్రాహకుండని వారిరువురి యందున్న భేదము 
పారరమార్థికమని తెల్పిన స్తైనది. 

42. అధిషానములందు వ్యత్యాసమున్నను అధిషాతలైైన శ్రీవరి యందు 
ఏ వ్యత్యాసముకీదని ఈ విషయమును ఉదాహరణతీ సమర్దించుచున్నాడు. 
యథా ఏకం జ్యోతిఃణఒకడే అగ్నియనెడు, ప్రకాశమైన వస్తువీ, స్వయోనీషు= 
తనకు కారణమైన కాషముల యందు, యోనీ నాం=కారణములైన 
కాష్టములయొక్క, గుణ వైషమ్యాతాగుణములైన స్వరూప భేదములచేత, 
నానాం=అనేక రీతులుగా, ప్రతీయతేతోయనో, తథా=అట్ట, ప్రకృతా=ప్రకృతి 
కార్యమైన జగత్తునందు, స్లితజాన్న. ఆత్మా=శ్రీహరియు,"నానా ప్రతీయతే= 
రూపవైలక్షణ్యము కలవాయగా తోయను. ఒక్కొక్కచోట గొప్ప సామర్శ్యము 
నభివ్యక్తము' చేయును. కొన్ని చోట్ల అల్ప్బసామర్హ్యము నభివ్యక్తము చేయును. 
కానీ అతడొకడే. వాని రూప్‌ముల్‌కు వ్యత్యాసము లేదు. 


తృతీయస్కంధ. అష్టావింశాధ్యాయము 281 


43. విచార మొనర్చి నిశ్చితమైన అర్హమును చెప్పుచున్నాయ. తస్మాత్‌ 
శ్రీహరియే అన్నిటికంటె భిన్నుండుగా నుండుటచేత, స్వ ప్రకృతింతన 
కధీనమైన జడ ప్రకృతిని, దైవీం=కార్యరూపముగా (ప్రకాశించుచున్న ఆ జడ 
ప్రకృతి కభిమాని దేవియైన, ఇమాం దేవీం=ఈ చితకృతిని, సదాసదాత్మికాం= 
కార్యకారణములందు వ్యాపించి యున్న దానిని దుర్మోభావ్యాంబ్రవ్మాదులచేతను 
తెలిసికొన నశక్యమైన దానిని, పరాభావ్యఅతిక్రమించి, స్వరూపేణూసమము, 
అధికములేనట్సి సర్వదోషదూరమైన సర్వగుణపరిపూర్తమైన, అన్ని కాలములందు 
ఒక్కటిగనేయ్‌న్న, సర్వోత్తమ స్వరూవుయడగా, అవ్‌తిష్టతే=ఉండును. ఇందుకు 
ప్రమాణము- 


స. మోశేశం జేతారం ప్రకృతే రపి, 
అవోషం సదైవైకం చింతయన్‌ ప్రవిముచ్యతే.” 

44. సింహావలోకన న్యాయముతో ఉపాసకుడిట్తే చేయవలెనని చెప్పు 
చున్నాయ. వేరు వస్తువుండెడు దేశమందును, వేరు వస్తువుండెడు కాల 
మందును ఉండెడు వస్తువునకు అన్వయ మని పేరు. ఇతర వస్తువు లేని 
దేశమందును, కాల మందును లేని దానికి వ్యతిరేక మని పేరు. ఈ రెండు 
రీతుల చేతను సిద్దుడైనవాండ సాక్షాత్తుగా అన్నిటిని చూచు వాడను, 
అత్మా=సమస్త మందేను. వ్యాపించి సర్వుల మంచిచెడ్డలకు కారణభూతు డైన 
శ్రీవరయే, వ్యభిచారిణజాఅనిత్యమైన, అన్యీ=ఈ ప్రపంచీము మ వైతడ్యర= 
ప్రయోజనము లేని తనమును, వ్యభిచారంచాఅంత్యతను, స్వ ౦తే=నిద్ర 
యొక్కకొనయందు అనళా బ్రవ్మమువూర్తమందు లేచి అనుచింతయేత్‌=-మనన 
మొనర్చ వలెను. ఇది శ్రీహరి నా సాధనమని తెలియవలెను. 
"నహి ద్రష్ణుః దృష్టే విపరిలోపో విద్యతే" అనెడు శ్రుతి కూడ శ్రీహరి సర్వ 
సాక్షియే అని చెప్పుచున్నది. 

ఇతి శ్రీమద్భాగవతే తృతీయ స్కంధే సుధాలహరివ్యాఖ్యాయాం అష్టా 
వింశో ధ్యాయః సమౌప్తః, 


అధ్యాయము - 28 
50. ధీనిధు లేయోగవి 
ధానంబునం జేసి మనము తగ విమలంబై 
మానిత మగు మత్పదముం 
బూనుదు' రా యోగ ధర్మముల నెజింగింతున్‌. 911 


వ. అది యెట్టనిన శక్తి కొలంది స్వధర్మాచరణంబును, శాస్తాచారంబుల 
వినిషిద్దకర్మంబులు మానుటయును, దైవికంబైవచ్చిన యర్హంబువలన 
సంతోషీంచుటయును, మవాభాగవతపాదార విందార్చనంబును, గ్రాన్యు 
ధర్మనివృత్తియును, మోక్ష ధర్మంబుల యందు రతియున్సు మితంబై 
శుద్ధంబెన యాహార "'సేవయును, విజనంబై నిర్బాధకంబైన స్టానంబున 
నుండుటయు, హింసారాహిత్యంబును, సత్యంబు, నస్తేయంబుం దన 


282 


జ 


భాగవత సుధాలహరి 


కెంత యర్లం బుపయోగించు నంత యర్హంబు స్వీకరించుటయు, 
బ్రహ్మచర్యంబును, దపశ్శాచంబులును, స్వాధ్యాయ పఠనంబును, 
బరమ పురుషుండైన సర్వేశ్వరుని యర్చనంబును, మౌనంబును, ఆసన 
జయంబునం జేసి స్టెర్యంబును, ప్రాణవాయు స్వవశీకరణంబును, 
నింద్రియనిగ్రహరూోపంబైన (ప్రత్యాహారంబును (మనంబుచే 
నింద్రియంబుల విషయంబుల వలన మజిలించి హృదయమందు 
నిలుపుటయును) దేహగతంబైన మూలాధారాది స్తానంబులలో నొక్క 
స్తానంబునందు వృాదయగతంం బైన మనస్సుతోడంగూడ బ్రాణధారణం 
బును వైకుంఠుండైన సర్వేశ్వరుండు ప్రవర్తించిన దివ్యలీలా చరిత్ర 
ధ్యానంబును, (మాన సైక్యా కరణంబును) పరమాత్మయగు పద్మనాభు 
సమానాకారత యను సమాధానంబును, నివియునుంగాక తక్కిన 
వ్రత దానాదులంజేసి మనోదుష్టంబైన యసన్మార్గంబును బరిహరించి, 
జితప్రాణుండై మెల్లన యోజిరిచి, శుచియైన దేశంబునం బ్రతిష్షించి, 
విజితాసనుండై యభ్యస్త కాజిన చేలోత్తరాసనంబైన యాసనీంబు 
"సేసి, బుజుకాయుండై ప్రాణమార్గంబును గుంభక రేచక పూరకంబులం 
గోశ శోధనంబుచేసి కుంభక పూరకింబుల చేతం బ్రతికూలంబుగావించి, 
చంచలంబైన చిత్తంబు సుప్టిరంబు గావించి తీవ్రంబైన యమంబునం 
బ్రతప్తంబై విగత సమస్త దోషంబగు చామాకరణంబు కరణి విరజంబు 
చేసి, జితమారుతుండగు యోగికిం గ్రమ్మజం బ్రాణాయామంబులను 
పావకునిచేత వాత పైత్యశ్లేష్కంబులను దోషంబుల భస్నీకరణంబుచేసి, 
ధారణంబులచేత. గిల్పిషంబులును, బ్రత్యాహా రంబుచెత సంసర్గంబు 
లను దహనంబుచేసి, ధ్యానంబు చేత రాగంబుల, సత్త్వాది గుణంబు 
లను నివారించి, స్వనాసాగ్రావలోక నంబు చేయుచు. 912 


దర దరవింద సుందర పత్ర రుచిరాక్షు 
సలలిత శ్రీవత్సకలిత వకు 
నీలనీరద నీల నీలోత్పలశ్యాము 
నళికులాకుల మాలికాభిరాము. 
గౌస్తుభ కలిత ముక్తాహారయుత కంఠు 
యోగిమానస పంకజోపకంఠు , 
సతత ప్రసన్న సస్మిత వదనాంభోజ 
దినకరకోటి సందీప్త తేజు 
సలలితానర్హ్య రత్న కుండల కిరీట 
హార కంకణ కటక్‌ కేయూర ముద్రి 
కా తులాకోటి భూషు భక్త ప్రపోషుం 
గింకిణీయుత మేఖలా కీర జఘను. 913 


మజియును. 014 


తృతీయస్కంధ అష్టావింశాధా్రయము 283 


సీ. 


హా 


కంజాత కింజల్క పుంజ రంజిత పీత 
కౌశేయవాసు జగన్నివాసు 
శత్రు భీకర చక్ర శంఖ గేదా పద్మ 
విహిత చతుర్చాహు విగతమోహు 
నుత భక్రలోక మనోనేత్ర వర్తిషు 
లాలిత సదుణా లంశ్‌రీషు 
వరకుమారక వయః! పరిపాకు సోకు 
సుందరాకారు యశోవిహారూో 


సకల లోక నమస్కృత చరణ కమలు 
భక్తలోక పరిగ్రహ ప్రకట కీలు 
దర్శనీయ మనోరథదాయిం గీర్త 
నీయ తీర యశో మహనీయమూర్తి. 915 
వెండియూీ 916 
అనుపమగుణ సంపూర్వుని 
ననఘుని సుసితుని గకీని నాసీను శయా 
నుని భక్ర్తహృమ్షేహాశయ 
నుని సర్వేశ్వరు ననంతు నుత్తమచరితున్‌. 917 
విమలంబై పరిశుదమై తగు మనోవిజాన తత్త్వ ప్రబో 
ధమతి న్నిల్పి తదీయ మూర్తి విభవ ధ్యానంబు గావించి చి 
త్తము సర్వాంగ విమర్శన (క్రియలకున్‌ దార్కొల్సి ప్రత్యంగమున్‌ 
నుమహాధ్యానము సేయంగా వలయు. బో శుద్దాంతరంగంబునన్‌. 918 
అది యెటి దనిన. - ౮9 
హల కులోూంకుశ జలజ ధ్వజ చృత్ర 

లాలిత లక్షణ లక్షితములు 
సలలిత నఖచంద్ర చంద్రికా నిర్దూత 

భక్తమానన్‌ తమః పటలమీలును 
సురుచిరాంగుష్ట నిష్యూత గంగాతీర్ద 

మండితీ హలీజటా మండపీములు 
నంచిత ధ్యానపరాయణ జన భూరి 

కలుష పర్వత దీప్త కులిశములును. 
దాసలోక మనోరథ దాయకములు. 
చారు యోగి మనః పద్మ షట్పదంబు 
లనంగం దనరిన హరి చరణాబములను 
నిరుపమ ధ్యానమున మది నితుష వలయు. 920 
కమలజు మాతయ్రైై సురనికాయ సమంచిత "'సేవ్యమానయై 
కమలదళాభనేత్రీములు గల్లి హృదీశ్వర భక్తినొప్పు న 
కమల నిజాంకపీఠమున. గైకొని యొత్తు పరేశు జానుయు 
గ్మృము హృదయారవిందమున మక్కునం జేర్చి భజింపంగాందగున్‌. 92] 


10 


284 


భాగవత సుధాలహరి 


చారు విహంగ వలభు భుజంబుల మాంద విరాజమాన సు 

శ్రీరుచి నులసిలి [ుతసీ కుసుమద్యుతిం జాల నొప్పు పం 

కేరుహనాభునూరువు లకిల్చిషభక్తి భజించి మానసాం 

భోరుహమందు నిల్చ్బందగు. బో మునికోటికి నంగనామణీ! 922 

పరిలంబిత మృదుపీతాం 

బర కాంచీగుణ నినాద భరితం బగు న 

ప్పురుషోత్తముని నితంబము. 

దరుణీ! భజియింప వలయు. దద్దయు. బ్రీతిన్‌. 02 

విను భువనాధారత్వం 

బునం దగి విధిజనన హేతు భూతం బగు న 

వ్వనజాతముచే. గడు మిం 

చీన హరి నాభీ సరస్సుం జింతింపం దగున్‌. 924 

దివ్య మరకత రత్న సందీప్త లలిత 

కుచములను మౌక్తి కావళి రుచుల. దనరి 

యిందిరాదేవి సదనమై యెసక మెసంయగ 

వక్ష మాత్మలం దలపోయవలయు. జుమ్ము. 925 

నిరతంబున్‌ భజియించు సజనమన్‌ోనేత్రాభి రామైక సు 

స్థిర దివ్యప్రభ గల్స కౌస్తుభరుచి శ్లిష్టంబునై యొప్పు నా 

వేరయోగీశ్వర వంద్యీమాను. డగు శీర్వస్వామి లక్ష్మశు కం 

ధర మాత్మన్‌ గదియించి తద్గుణ గణధ్యానంబు సెయం దగున్‌. 
926 

ఘనమందరగిరి పరివ 

ర్తన నికషోజలిత కనకరత్నాంగదముల్‌ 

దనరార లోకీపాలకు 

లను గల్గిన బాహుశాఖలను దలయ. దగున్‌. ర్ల 


మజియు విమత జనాసహ్యంబులైన సహస్రారంబులం గలుగు 
సుదర్శనంబును, సరసిజోదర కరసరోరుహం బందు రాజహంసరు 
చిరంబైన శంఖంబును, నరాతిభట శోణితకర్లమ లిప్తా ంగంబై భగవ 
త్తీతికారిణి యగు కౌమోదకియును, బంధుర సుగంధ గంధాను 
బేంధమంద గంధవ హాహూయమాన పుష్పంధయ రుంకారనినద 
విరాబజిత వైజయంతీ వనమాలికయును, జీవతత్త్వంబైన కౌస్తుభమణి 
యును, బ్రత్యకంబ ధ్యానంబు సేయందగు. వెండియు భక్త సంరక్షణారం 
బంగీకరించు దివ్యమంగళ విగ్రహంబున కనురూపంబైన నాసంబుమీ, 
మకరకుండల రుచి నిచయ మండిత ముకురోపమాన నిర్మల గండ, 
మండలంబును, సతశ్రీనివాసంబులైన లోచన పంకజంబులును (గలిగి 
లాలితభ్రూలతాజుస్టంబును, మధుక రోపమాన చికుర విరాజితంబును 
నైన ముఖకమలంబును ధ్యానంబు గావింప వలయు. 928 


తృతీయస్కంధ అష్టావింశాధ్యాయము 285 


కం. 


కం. 


యూ 


రా 


గురు ఘోర రూపకంబై 

జరిగెడు తాపత్రయోవీ శమనార్థము గ్రీ 

హరి చేత విన స్పష్టములగు 

కరుణా లోకములి దలం పలా దగు బుద్ధిన్‌. 920 
ఘనరుచి గల మందస్మిత 

మున కనుగుణ మగు ప్రసాదమును జిత్తములో 

నునిచియు ధ్యానము "సేయం 

జను యోగిజనాళి కెపుడు సౌజన్యనిధీ! ఖం 


పూని నతశిరు లైనట్టి భూజనముల 

భోకబాష్పాంబుజలధి సంశోషకంబు 

నత్యుదారత మము హరిహాస మెప్పడు 

దలతుంగ వలయు నాత్మలో, దవిలి వినుము. ర] 


మునులకు మకరకేతనునకు మోహనం 
బైన స్వకీయ మాయావిలాస 
మున రచితంబైన భూమండలంబును 
ముని మన కుహర సమ్మోదమానుం 
డగు నీశ్వరుని మందపహాసంబు నవపల 
వాధరకాంతిచే నరుణ మైన 
మొల్ల మొగ్గలకాంతి నులసం బాడెడు 
దంతపంక్తియు మీది. దలంప వలయు. 


వెలయు నీరీతి నన్నియు వేజువేజఐ 
సంచిత ధ్యాన నిర్మల స్తానములుగ 
మనములో. గనుమని చెప్పి మజియుం బలిక 
దేవహూతికిం గపిలుండు దేటపడంగ. 92 
ఈ ప్రకారమున సర్వేశ్వరు నందును 
'బ్రతిలబ్ద్బ భావసం ౦పన్ను. డగుచు. 
జిరతర సదృక్త్‌చేం బ్రవృద్దంబైన 
యతిమోదమున *బులకిత శరీరు. 
డగుచు మహోత్కంఠ నానందబాప్పముల్‌ 
జడిగొనం బరితోషజలధిం గ్రుంకి 
భగవత్స్వరూపమై భవగుణగ్రాహక 
మగుచు మత్సంబంధ మనుకరించి 
సుమహిత ధ్యానమునం బరంజ్యోతి యందు 
మనము జాల నియోజించి మహిమ. దనరు 
మోక్షపద మాత్మలోన నపేక్ష సేయు 
ననఘ వర్తనుడైన మహాత్ముం డెప్పుడు. ౦ 


286 


రూ 


౭ 


భాగవత సుధాలహరి 


అది గావున ముక్తి నపేక్షించి మహాత్ముం డగువాని చిత్తంబు 
విముక్తంబైన భగద్వ్యతిరిక్తా శయంబు గలిగి విషయాంతర శూన్యంబై 
విర్తక్తిం బొందుటంబెసి పురుషుండు శరీర భావంబుల ననన్య భావంబగు 
నిర్వాణపదంబు సూక్ష్మ్యంబగు తేజంబు తనకంకు నధికంబగు తేజంబు 
తోడి సమానాకారం బగు చందంబున నిచ్చయించువెండియు.. 934 
పురుషుడ చరమమై భువి నన్యవిషయ ని 
వృత్తమై తగ నివర్తించు చిత్త 
వృత్త్యాదులును గల్లి వెలయంగ నాత్మీయ 
మగు మహిమ సునిష్టుండై లభించు 
సుఖదుఃఖముల మనస్సున. దలంపక యహం 
కార ధర్మంబులుగా. దలంచి 
యనయంబు సాక్షాతృతాత్మ తత్త్వము గల్లు 
నతండు జీవన్ముక్తుడండ్రు 'ధీరు 
లతయడ నే చందమున నుండు ననిన వినుము 
తన శరీరంబు నిలుచుటయును జరించు 
టయును గూర్చుండుటయు నిజేమియు నెజుంగ 
కర్ణి వర్తించు విను తల్లి! యతండు మజియు. 935 


మదిరాపానంబునంజేసి మత్తుండగువాండు దనకు. బరిధానంబగు 
నంబరంబు మజచి వర్తించు చందంబున దనశరీరంబు దైవాధీనంబున 
నశ్వరంబని తలంచి యాత్మ తత్త్వనిష్టుండై యుపేక్షించు 
అదియునుంగాక సమాధి యోగంబునం జేసి సాక్రాత్సతాత్మ తత్త్వంబు 
గలవాయడై స్వాప్నిక శరీరంబు చందంబున యావత్కర్మ ఫలానుభవ 
పర్యంతంబు పుత్రదార సమేతంబగు ప్రపంచంబు ననుభవించి యట 
మాందం బుత్రదారాది సంబంధంబువలనం బాసి వర్షించు... 936 
సుతదార మిత్రానుజుల కంక మర్త్యుండు 

భిన్నుడై వర్తించుచున్నరీతి 
విస్ఫులింగోల్ముక విపుల ధూమములచే 

హవ్యవాహనుంయడ వేజైన రీతి 
వలనొప్ప దేహంబు వలన నా జీవాత్మ 

పరికింప భిన్న రూపమున నుండు. 
దవిలి భూతేంద్రి యాంతః కరణంబుల 

భాసిల్దుచున్న యా ప్రకృతి 'రూప 
బ్రహ్మమున కాత్మ దాడ్బుథగ్భావ మగుచు 
ద్రష్టయగు బ్రహ్మ సంజ్జిచేం దనరుచుండు 
నఖిలభూత ప్రపంచంబులందు. దన్ను. 
దవిలి తన యందు నఖిల భూతముల. గనుచు. 97 


తృతీయస్కంధ అష్టావింశాధా ర్ట్‌యము 287 


వ. వెండియు. 08 


వరుస ననన్య భావంబుల. జేసి భూ 
తావళి యందు. దదాత్మకత్వ 
మునం జూచు నాత్మీయ ఘనతరోపాదాన 
ములయందు. దవిలి యిమ్ముల వెలుంగు 
నిద్ధ దివ్యజ్యోతి యేక మయ్యును బహు 
భావంబులను దోయ ప్రకృతిగతుడు 
నగుచున్న యాత్మయు. బొగడొందు దేవతి 
ర్య జ్మనుష్యస్తావరాది వివిధ 
తే. యోనులను భిన్న భావంబు నొాందుటయును 
జాలం గలు నిజగుణ వైషమ్యమునను 
భిన్నుడై పీల్గుం గావునం బేర్చి యదియ 
దేహాసంబంధి*యగుచు వరించుచుండు. రం 


కం. భావింప సదసదాత్మక 
మై వెలయుచు దుర్విభావ్య మగుచు స్వకీయం 
బై వర్తింపుచు. బ్రకృతిని 
భావమునం దిరస్కరించు భవ్యన్మూర్తిన్‌. 940 


ది శ్రీ పోతనామాత్య విరచితంబైన ఆంధ్రభాగవతమున ఇరువది 
యెనిమిదవ అధ్యాయము. 


911. ధీనిధులు= బుద్ధిమంతులు, ఏ యోగ విధానంబునన్‌ చేసి=ఏ 
యోగ పద్దతి నాశ్రయించుపీ చేత, విమలంబై=పరిశుద్ధమైనదై, మానితము= 
గౌరవింపబడినది, 


912, స్వధర్మాచరణము=తన వర్థాశమాను గుణమైన ధర్మములు 
నిర్వర్తించుట, " వినిషేద్ధ కర్మములూనిషేథీంపయిడిన పనులు, దైవికంబై= 
స్వక్రమమునకు అనుగుణముగా, గ్రామ్యధర్శ్మ నివృత్తి =అనాగరికములైన, పనుల 
నుండి మరలుట, రతి=ఆస్తక్తి, విజనంబూజనుల అలికిడి లేనిది, నీర్చాధకము 
=ఇతర ఉపద్రవములు లేనిది, అస్తేయముూఅవంచన, శౌాచము=శరీర శుద్ధి 
మొదలైనవి. స్వాధ్యాయమూవేదము, "అసనజయమూజఒకకే ఆసనము నలవాటి 
చేసికోని దానినీ స్టైరీకరించు కొనుట, ప్రాణధారణావాయువును నిలుపుట, 
సమానాకారత=: =అన్నీజీవుల యందును అంతర్యామి రూపముతో సమానముగా 
నుండుట, జితప్రాణులూవాయువును నిర్జించిన వారు, కుశాదర్భాసనము, 
అజినామృగచర్మము, చేలాపరిశుద్ద వస్త్రమ, కోశ శోధనము=దేహములో నున్న 
అన్నగతాది కొశములను శుభ్రవీచుకొనుట, ప్రతికూలమూవిరుద్ధము, 
యమమూనియమము, చామాకరమూబంగారు, విరజమూరజోగుణ నంపర్మ్కీము 
లేనిది, ధారణాధ్యానము, ప్రత్యాహారము=ఇంద్రియ స్వాధీనత, 

తాత్పర్యము : దేవహూతీ! ఏ యోగ మార్గము. ననుసరించుట చేత 
బుద్ధి మంతులైన వారు మనస్సును పరిశుద్ధీము చేసికొని సర్వలోక 


రా 


288 భాగవత సుధాలహరి 


నమస్కృతమైన నాస్తానమును పొందుదురో చెప్పుచున్నాను వినుము. సాధకుడైన 
వాడు శక్తికొలంది పర్తాశ్రమానుకూలమైన స్వధర్మమును నిర్వర్తింప వలెను. 
శాస్త్రము లందేవేవి పరీత్యజింప వలసిన కార్యములని చెప్పతుడి యున్నవో 
వాన్‌ నన్నిటిని త్యజించుట ఆవశ్యకము. వాని వాని ప్రారబ్బము ననుసరీంచి 
ధనలాభము చేకూరును. దానితో తృప్తి పడియుండుట మంచిది. 
దురాశాపూరితుండై ఎండమావులలో నీరు వెదకుట నిషిద్ధము. భాగవతు 
లనలా భగవదృక్తులు. వారు నిరపేక్షులు. వారి పాద పరోవర్య భగవత్పరి 
చర్యకంకొను గొప్పదిగా తలపోయవలెను. జీవసంస్కారమునకు క్రిందికి 
దించివేయు అనాగరక కాయిక వాచిక వ్యవహారముల నుండి దూరము 
కావలెను. మోక్రధర్మమునందు ఆసక్తుడై యుండవలెను. లోక మోక్షధర్మములకు 
వైరుధ్య మేర్పడినపుడు మోక్షధర్మమునే అను సరింపవలెను. హిత మితమైన 
యాహారము సాధకుని కావశ్యకము. వాండెప్పుడును విజనమైన స్తానము 
నంయదండ వలెను. ప్రారంభ దశలయందు ఇతరములైన అననుకూలములు 
కల ప్రదేశము లందుండరాదు. సర్ప వృశ్చికాద్యుపద్రవములు సాధనకు 
భంగము కలిగించును. సాధ్యమైనంత వణకు అపొంసను పాటించుట మంచిది. 
సత్యవచనుడు కావలెను. వంచనా పూరిత ప్రవృత్తి అనర్హకారి. తన కెంత 
యావశ్యకమో ధన మంతే స్వీకరింపవలెను కాంచన వ్యామౌహము, కామినీ 
వ్యామోహమున కన్న తక్కువదికాదు. బ్రహ్మచర్యమును పాటింపవలెను. 
తపస్సు ననుసరింపవీలెను. దైహిక మానసిక శాచములు సాధకున కావశ్యకములు. 
వేదము నరపూరముగా పఠింపవలెను. సరే శ్వరుని అర్భనాదులందు మనస్సు 
లగింపంేయవలిను. మొన మావశ్యకము. న స లందు తనకను 
రూలమైన ఆసనమందే కూర్చుండి అభ్యాసవశముచేత దానిని స్వాయత్తీ కరించ 
వలెను. దానితో సాధనమున స్టెర్య మేర్చడును. ప్రాణవాయువును వశీకరించుట 
అవశ్యకము. ఇంద్రియ నిగ్రపామునకే ప్రత్యాహార మనిపేరు. ఇంద్రియముల 
నుండి మనస్సును అభ్యాస పోషముతో మరలించుకొనవలెను. మనస్సును 
హృదయమందు నిలుపుట సాధకున కావశ్యకము. దేహమందు మూలాధారాదులైన 
ఆరు చక్రములుండును. ఏదేని ఒకదాని యందు ప్రాణధారణ చేయవలెను. 
ఆ చేయట మనస్సుతో హృదయముతో కూడినదై ఉండవలెమ. నిరంతరము 
వైకుంఠుని సృష్ట్యాది లీలా విలాసములను మనన మొనర్చవలెను. ఇంద్రీయముల 
నుండి మనస్సును మరలించుటకు ఇది యొక పదతి. ఏ యుపాయముచేత 
వైన మనశ్చాంచల్యము నరికట్లి పాధకుం డేకాగ్ర వెనేనర్ప్చ వలెను. సర్వజీవుల 
యందును అంతర్యామిగా పరమీశ్వరుండున్నాయని. భావించికొని ప్రతి ప్రాణిని 
సానుభూతితో చూడవలెను. ఇంతీమాత్రమేకాదు. అనేకమైన [వ్రతనియమాదు 
లతో సహజముగా దుష్టమైన మనస్సును అసన్మార్లముల నుండి త్రిప్పి 
కొనవలెను. వాయువును స్వాధీన పజచుకొన్న వాడై మెల్ల మెల్లగా దానిని 
దేహమం దేదేని ఒక స్తానమున నిలిపికొన్‌ అసనస్పె ర్యము కేలవాయగా 
ఉండవలెను. సాధకుం డేదేని ఒక పీఠమును ఉపయాగించుట మంచిది. 
దర్భాసనము కావచ్చును. మృగచర్మము సత్త్వగుణము నభివృద్ది యొనర్చును. 


తృతీయస్కంధ అష్టావింశాధ్యాయము 289 


శుద్ద వస్త్రమైనను పీఠముగా వేసికొనవచ్చును. సాధనా సమయమందు 
బుజుకాయుండై యుండవలెను. ప్రాణాయామముతో అన్నాది కోశములు 
పరిశుద్ద మగును. పూరక మనంగా నాసికా ద్వారమున వాయువును లోపలికి 
పీల్చుకొనుట. కుంభకమన కొంత సేపట్రై నిలిపికొనుట. రేచకమన వాయువును 
బయటికి వదలుట. ఒక్కొక్క సారి ఈ వరుసకు ప్రతికూలముగ కూడ 
నభ్యసింపవచ్చును. ప్రాణాయామముతో చిత్తచాంచల్య మడయను. లోహము 
అగ్ని తప్తమైనప్పుడు వాయ్య్వగ్ని సంయోగముచే తన యందలి మలములను 
పోంగొట్లు కొనునట్లు ప్రాణాయామముచే మనో మలములు మాసిపోవును. 
వాత పిత్త శ్రేష్మములే శరీర మలములు. ధారణతో పూర్వత్రివిషయములను 
భస్మీకరణ “మొనర్చవలెను. ప్రత్యాహారము చేత విషయ సంస్రర్గమును 
దహింపవలెను. ఇతర గుణములను జయించుటకు సత్త్వగుణము సాధనము. 
అదిగూడ బాధకమే. దాని సంసర్గమును కూడ క్రమముగా వదలించి కొనవలెను. 
ఇట్టి యోగి నాసాగ్రావ లోకన"మొనర్భుకొనుచు ధ్యాన మొనర్నుకొనవలెను. 
ధా[నములో పూర్తిగా కన్నులు మూసి కొన్నదో లయమను దోషము ప్రాప్తించును. 
ఏకాగ్రతకు నాసికావలోకనము మంచిది. 

913. భగవత్స్వరూపము సకలావయవ పరిపూర్ణముగా ధ్యానములో 
నిల్పికొనవలసిన పద్దతిని చెప్పుచున్నాడు. దళతాఅప్పుడే వికసించిన, 
అరవిందాపద్మము యొక్క, సుందర పత్రాఅందములైన రేకులవలె, రుచి 
రాక్టున్‌ప్రకాశించుచున్న కన్నులు కల్గినట్టియు, సలలితాఅందమైన, శ్రీవత్స 
లలిత వక్షన్‌త్రీ వత్స మనెడు మచ్చుబేత్‌ ప్రకాశించు వక్షస్సు కల్గినట్టియు, 
నీలనీరదానలవెన వరాకాలము నందలి మేఘము, నీలోతృల్యూమున్‌ానల్లని 
కలువవంటి జీవాచ్చాయి కలట్టియు, అళికులాతుమ్మెదల గుంపుచేత, ఆకుల 
మూగినట్సి, మాలికాభిరామున్‌ వనమాలచేత ప్రకాశించునట్లి, కౌస్తుభాకలిత= 
కౌస్తుభమనెడు రత్నముచేత కూడిన, ముక్తాహారాముత్యాలపోరముచేత, యుత 
కంఠున్‌=కూడిన కంఠము గలటియు, యోగి=యోగుల యొక్క, మానస 
పంకజామనః పద్మమునకు, ఉపకింఠునాసమిపమునం దున్నట్టియు, సతత 
ప్రసన్న=నిరంతరము ప్రసన్నమైన, సస్మితాచిరునవ్వుతో కూడీన, పదనాం 
భోజజముఖ పద్మముచేత, దినకర కోటి=రోటి సూర్యులుగా, దీప్త=ప్రకాశింపం 
జేయయలడిన, తేజనొతేజస్సుగలట్టియు, నలలిత=అందమైన, అనర్హ=గొప్ప 
వెలగల, రత్నకుండలామణికుండలములును. కంకణాచేతికడింప్‌ములు, 
కటక=ఆభరణ పోషము, కేయూరాబాహుపురులు, ముద్రికా=ఉంగరములు, 
తులాకోటి=పాదవలయములు, కింకిణీయుత=గజెలతో కూడిన, మేఖలా=మొల 
త్రాడుచేత, ఆకీర్హూచుట్టిడిన, జఘనున్‌ానితంటేబింబము గలట్టియు శ్రీవారిని 
ధ్యానింప వలెన్‌ని అన్వయము. 

తాత్పర్యము : స్వామికన్నులు అప్పుడే వికసించిన తామరల యొక్క 
సుందరమైన రేకులవంటీవి, శ్రీవీత్సమనెడు మచ్చ వక్షస్సున కలంకారముగా 
నున్నది. ఆయన శరీరము వరాకాలమేఘము వలెను, నీల ఉత్పలము 
వలెను, శ్యామలమైనది. కాళ్ళపేరకు వ్రేలాడుచున్న వనమాల. దాని 


290 భాగవత సుధాలహరి 


సుగంధముతో తుమ్మెద లాకరింపలుడి నిరంతరము ధ;నిచేయుచుండును. 

కౌస్తుభ మనెడు రత్త ము కలది. ఆ రత్తము ఆయన | ౦ఠ సమిపమందు, 
దానితో 'పెనగొన్న న్హాహారము. ఆ స్వామి మహాయోగుల మనసు లనెడు 
పద్మముల 'కెప్పుడును వన వాయ. ముఖమునందు నిరంతరము 
చిరునవ్వు. అది భక్తవాత్సల్య ముతో కూడినది. ఆ వదనకాంతి కోటిసూర్యుల 
తేజో లేము సతసమరవిముండును. శరీరమందు రత్న కుండలములు. 
రత్నకాంతులతో దికు ల నావరించుకొను కిరీటము, వారములు, కంకణములు, 
అంగదములు, ఉంగరములు, పాదములందు రత్నజటిలములైన వలయములు, 
మొలగజెలతో కూడిన మొలథతాడు. దానితో నాతని నితంబ బింబము 
దర్శనీయేము. ఇట్టి వానినిగా స్వామిని ధ్యానింపవలెను. 


మ 

915. కంజాతాపద్మము యొక్క, కింజల్కైకేసరముల యొక్క 
పుంజాూగుంపువలె, రంజితాప్రకాశించుచున్ల , పీతకౌశీయ వాసూపచ్చని పట్లు 
వస్త్రముగలట్రియు, జగన్ని వాసూసమస్త లోకములకు నివానస్తాన మైనట్టియీ 
శమ్రేభీకరాశిత్రువుల ధైర్యములను తోలచునట్టి, విహిత చతుక్చాహూటకొడిన 
నాల్గుభుజముల వానినీ, భక్తలోకాభక్తసమూవోము యొక్క, మనోనెత్రామనస్స 
నెడు కంటిని, వర్ధిష్టూహరాతీ రేకముతో వృద్ధిపొందించు టి , లాలితాలోకము 
లచే గౌరవింపడుడు, సదుణాలంకరిషూసీదుణముల ష్య కూడినటియు, 
వరక్షుమారకవయః పరిపాకున్‌-ఎప్పుడును కొమారదశయం_ దున్నట్రియు, 
సుశ్లోకున్‌= క్రీర్తింపం దగిన క్షీర్తిగలట్లియు, సుందరాకారున్‌సురదలిమైన 
ఆశరము గలట్రేయు, యశోవిహారున్‌ాఉత్తమమైన కీర్తితో విహరించు నట్టియ, 
భక్తలోకూభక్తులిను, పరిగ్రహ=గ్రహించెడు. ప్రకటశీలున్‌ఉత్తమమైన శీఫిము 
గలట్లియ, దర్శనీయా చూడందగిన, మనోరథదాయిమనోరథముల నొసయ 
వాం. కీర్తనీయ=క్రీరింపం దగిన,తీర్జాపరమ పవిత్రమైన, యశోమహనీయ 
మూర్తి ర్తియశస్సుతో గొప్పవాడు, 


తాత్పర్యము : ఆ సర్వావయవధ్యాన స్వరూపమునే ఇంకను విస్తరించి 
చెప్పుచున్నాయడు. స్వామి పట్టు వస్త్రమును ధరించిన వాడు. అది పద్మ 
కింజల్కములవలె రమీణీయమ్షోనది. “పీతమైన కాంతిగలది. సమస్త జగత్తుల 
కాధారమైనవాండు. ఆయన 'ఆయుధములు శంఖచక్ర గదా “పద్మములు. 
ఇవి వాసుదేవుని ఆయుధములు. అందుచే నారాయణ మూర్తి స్వరూపమును 
వివరించినట్పైనది. నాలుగు చేతులతో నాలుగు ఆయుధములు. స్వామి 
భక్తుల యొక్క్‌ మనస్పనెడు నేత్రమును వికసింపం జేయువాడు. ఆయన్‌ను 
ధ్యానీంచు కొలంది ధ్యాన మభివృద్ది చెందునని భావము. లేక మనస్సునకును 
కన్నులకును ఆనందో ద్రేకము కలిగీంచు వాడని అర్ధమునైన అనుసంధించు 
కొనవచ్చును. సమస్త సద్దుణముల కాధార భూతుడు స్వామ నిత్యకైశోరకమైన 
వయస్సు గలవానినిగా భీవించు కొనవలెను. పరమ సుందరమైన ఆకారమును 
నై నింపవలెను. సమస్త లోకములకు వందనీయములైన పాదములా యనవి. 
భకులను అనుగ్రహించుట యందు నిత్యాజాగరూకుడైన వాయ. కోరిన 
కోర్కెలను కల్పవృక్షమువలె నొసయవాండు. ఆయనక్తీర్తి పరమ పవిత్రమైనది. 
అంతమాత్రమే కాదు! పరమ సుందరమైనది. అట్లికీర్తియే ఆయన పరివేషము. 


తృతీయస్కంధ అష్టావింశాధార్టయము 201 


917.అనుపమాసాటిలేని, గుణసంపూర్తునాగుణములతో సంపూర్తుండైన 
వానిని, అనఘునినాపాపములేని వానిని, సుసితునిన్‌ానిశ్చలముగా నుండుపానిని, 
గతునిన్‌పోవుచున్న వానిగనో, ఆసీనునొకోర్చున్న వానిగనో, శయానునినాపవ్వ 
లించిన వానినిగనో. భక్త=భక్తుల యొక్క, వృద్దుహామనన్సనెడు గువయందు, 
శయనునిస్‌=శయనించిన వానిగనో, ఉత్తమ చరీతున్‌గొప్పు చరిత్ర కలవానిని, 


తాత్పర్యము : స్వామిని మనస్సున నిల్పికొను పద్ధతినే వివరించు 
చున్నాయడ. ఆతం హేయగుణ విహీనుండు. కళ్యాణ 'గుణశోభితుండు. 
పాపలశ మాయన నంటనేరదు. ఆ మూర్తిని మనస్సునందు సాధకుయడ 
కూర్చుని యున్నవానినిగా ధ్యానింప వచ్చును. లేక పారాడుచున్న వానినిగా 
భావింప వచ్చును. విశ్రాంత్తకై పడుకొన్న వానినిగా భావింపవచ్చును. తనవృదయ 
మనెడు గుహయందు విశ్రమించు వానిగా తలపోయవచ్చును. ఏదో ఒక 
స్వరూపమును సుస్టిరముగా భావించుట అలవాటు చేసికొనవలెను. ధ్యానమందు 
చీత్త విక్రేప ముండీరాదు. మనస్సు సర్వదా ఆ మూర్తియందే లగించిపోవలెను. 
దీనికే ధ్యానమనిపేరు. ఈ ధ్యానపరిపాకమే సమాధి. సమాధి స్టితిలో మనస్సు, 
శేవలమూర్తి యందే లగ్పమై చాంచల్యమును బాసి యుండును. సమాధిస్టితి 
నుండి వెలికి వచ్చిన తరువాత మరల వానిని ఇంద్రియము లాక్రమించి 
కొననేరవు. వివేకము వాని ప్రధానాంగమై యుండును. నిరంతరమును 
ఇంద్రియముల యనిత్యత వాని జాననేత్రము నెదుట భాసించు చుండును. 
అట్టివాయ మరల వానియందు తీగుల్కొన నేరయడ. 

918. విమలంబై=దోషహీనమైై, పరిశుద్దమై=స్వచ్చమై, మనోభిజ్తాన తత్త్వ 
ప్రబోధ మతిన్‌*మనీసు తెలిసి కొనందగిని తత్త్వ్యడ్తానమందు జాగీరూకమైసీ 
బుద్దితో, తదీయాశ్రీహరికి సంబంధించిన, మూర్తీ బీభవధ్యానంబూసర్వాంగ 
సురీదరమైన జ్లానము యొక్క వైభవమును గూర్చిధ్యానించి, చిత్తముూమనస్సును, 
సర్వాంగవీమర్భ్‌న శ్రియలకునాప్రతి అవయవము యొక్క సౌందర్య వేషములను 
గుర్తించుటకు, తార్కొల్పి=సమాపింప శేసి, ప్రత్యంగమున్‌=శ్రీహరి యొక 
ప్రతి అంగమును, శుద్దాంత రంగంబునన్‌ాపరిశుద్దమైన అంతః కరణముత్‌ , 
సుమహాధ్యానము సేయగావలయునొవిక్లేపములు లేని విధముగా ధ్యాన 
మొనర్పవలెను. 

తాత్పర్యము : స్వామి యొక్క స్వరూపము రజోగుణ లేశమును 
లేనిది. భక్తవాత్సల్య రూపమైన కేవల సత్ర్త్యగుణముతో ప్రకాశించునది. ఆ 
మూర్తి తాను పరిశుద్ద మగుటయే కాక తన్ను భావించు భక్తులను కూడ 
పరిశుద్దులుగా నొనర్చు శక్తికలది. అ మూర్తినీ మనస్సున నిల్చికొనవలెను. 
మనస్సు తెలిసికొన వలసిన విజ్ఞానములో భగవత్తత్వమె ప్రధానమైనది. ఆ 
భగవత్తత్త్వము నెణుంగుట యందు మనస్సు నిత్యజాగృతముగా నుండవలెను. 
సర్వాంగసుందరమైన పరమేశ్వరుని యొక్క మూర్తి వోషము ధ్యానింపవలెను. 
ఆ ధ్యానమందు ఏ అంగమును మజచిపోరాదు. (ప్రతి అంగమును 
సర్వసుందరఘుగా నుండునట్లు భావింపవలెను. ప్రత్యంగమును సర్వోత్తమమై 


౧౧౧ భాగవత సుధాలహరి 


యుండునట్లుమూర్తిని కల్పించుకొనవలెను. ప్రత్యంగమును వేణు వేజబుగా 
భావింపవలేసే. ధ్యానమందు వోళ్లేప ముండరాదు. అనగా భగవంతునికి 
సంబంధింపని భావము యొక్క తాకిడికి విక్లేపషమని పేరు. అనేక జన్మ 
సంస్కారములతో అనేక భావములు సాధకుని మనస్సు నడ్డగించుచుండును. 
వాని నేదుపులో పెట్టికొనుట అరవిందయోగి చెప్పిన మార్గములు రెండు (1) 
వాని యెడల నుదానీనుండై ఆకాశమందు పోయెడు మేఘములను రాగద్వేష 
రహితుండై మానవుండు చూచునట్లు సాక్షిభూతుండై చూచుట. (2) ఏయే 
భావము మనస్సులో తోంచిన అద్‌ యదియే భగవంతుని స్వరూపమని 
గమనించుట. ఈ రూపముగా సాధన చేసినప్పుడు కాలక్రమమున మసీస్సునందు 
చెలరేగు విరుద్ద భావములు నశించును. ఒకానొక గుబ్లము పరువెత్తి పరువెత్తి 
అలసి క్రింద *పడిపోవును. రెండవ మార్గము కంశ్రేను మొదటి మార్గము 
సుఖకరమైనది. దీనితో అసంగ తత్త్య మేలవా టగును. 


920. హల=నాగలి, కులిశూవజ్రము, అంకుశూఏనుంగును నడపెడు 
అంకుశము, జలజాపద్మము, ధ్వజాధ్వజము, ఛత్రా=గొడుగు ఇట్టి లాలిత= 
గమనింపందగిన, లక్షణాచిహ్నములచేత లక్షితముూగుర్తింప బడినది. సలలిత= 
సుందరములైన, నఖాగోళ్ళలనెడు, చంద్రూచంద్రుని యొక్క చంద్రికా=వెన్నెల 
చేత, నిరూాతాతొలంగింప డిన, భక్ర్తమానసాభక్తుల యొక్క మనస్సులందలి, 
తమఃపటలీములునూబీశటి యొక్క గుంపు గలది, సురుచిరాఎక్కువ కాంతితో 
కూడిన, అంగుహబొటన వ్రేలినుండి, నిష్యూతావెదయిల్ల ఎుడిన, గంగాతీర్హూభాగీ 
రథీ తీర్థముల 'చేత, మండీతాప్రకాశించీచున్న హరాపరమేశ్వరుని యుక్క, 
జటామిండలములుూజటల యొక్క గుంపులు గలవి, అంచిత=అనుష్షింప 6 
బడెడు, ధ్యానాధ్యానమందలి, పరాయణాతీవ్రాసక్తిగల, జనాజనుల యేక్క, 
భూరి=పెద్దవైన, కలుష పర్వతాపాపములనెడు పర్వతములకు, దీప్త=ప్రకాశించు 
చున్న, ' కులిశములున్‌-వజ్రాయుధముతో సమానమైనవి. దాసలోకాభక్తుల 
యొక్క “'మనోరథ=ఇచ్చలను, దాయకములు=ఇచ్చునట్టివి. చారుూవైరాగ్య 
సుందరములైన, యోగిాయోగుల యొక్క, మనః పద్మామన్‌స్సులనెడు పద్మము 
లక్కు, షట్పదంబులూతుమ్మెదలు, అన గన్‌అనునట్లుగా, తనరినాఒప్పుచున్న, 
హరించరణాబ్దములనుశ్రీ మన్నారాయణ మూర్తి చరణములనెడు పద్మములను, 
నిరుపమ ధాానమునన్‌ సాటిలేని ధ్యానముచేత, మదిన్‌ నలుపన్‌ వలయున్‌ 
మనస్సునందు నిలిపికొనవలెను. 

తాత్పర్యము : పైనున్న పద్యము వణకును స యొక్క సర్వాంగములు 
ధ్యానించెడు పద్రతిని వివరించినాండు. ఇప్పుడు ప్ర (రావయవమును మనస్సున 
నిల్పికొనెడు ప్రకారమును వివరించు చున్నాండ. ఉత్తమ పాత్రల వరనము 
పాదములనుండి ఆరంభింపవలెను. ఇది కావ్యపద్దతి. స తృృప్పేడైన 
శ్రీమన్నారాయణ మూర్తిని గూర్చి ఇంకేమి చెప్పవీలెను? మేవాపుటిషుల 
పాదములందు శుభంకరము లైన రేఖలుండును. అవి సాముద్రిక శాస్త్ర 
ప్రసిద్ధములు. స్వామి యొక్క ఎజ్లనైన పాదములందు సమస్త శుభచిహృము 
లున్నవి. నాగేటి యొక్క గుర్తొ కీ వజ్రాయుధ చిహ్న మొక్కటి. అంకుశపు 


తృతీయస్కంధ అష్టావింశాధ్యాయము 20 


గీత యొక్కటి. పద్మరేఖ మజియొకటి. ధ్వజచిహ్న మింకొకటి. ఛత్రలక్షణము 
వేజొకటి, అవన్నియు మహాపురుషుల పాదములందుండెడు శభచిహ్నములు. 
వీనియందొక్కొక్క కే యున్నపుడే వాడు తక్కిన మానవులకంటొ గొప్పవాయడగా 
నున్నపుడు మజణీయన్నియు ఒక్కచోట చేరినపుడు చెప్పవలసినదే మున్నది? 
ఆయన పాదనఖములు చంద్రమండలమువలె ప్రకాశించు చున్నవి. చూడ 
వర్తులములై తెల్లగా నున్నవి. కేవలము తెలుప్తుకాదు. అతి మృదువైన 
గౌరవర్షమనీ తాత్పర్యము. రక్త్‌ము వానియందు ప్రతిఫలించి ధవళ రక్తవర్లములు 
శబలికీములై యున్నవి. చంద్ర చంద్రికలు కూడ నట్టివే. వ్యాసుండ 
"లోకానందేన చంద్రేన మాహేంద్రీ దిగలంకృతా” అన్నాండు. అనలా చంద్రుడు 
లోకమనోహరుండు. పరమానందకరుండు. స్వామి గోళ్ళుకూడ నట్టివే. అవి 
నేత్రములకును మనస్సునకును మవానంద దోయకములు. చంద్ర చీంద్రికలు 
బాహ్యములైన చీకయులను పోలొటును, స్వామినఖములు సాధకుని అంతస్తమ 
మును పోకార్చును. కనుక నవి వెన్నీలల గుణములు కలవై వెన్నెలల కన్న 
విలక్షణము లైనవి. అంతస్తాపమును పోకార్చు సామర్థ్యము కద్రజ్యళ్నలపే 
లేదుకదా! కనుక నుపమానము కంకును స్వామినఖములు విలక్షణములై 
యున్నవి. దానితో నిచ్చట ప్రతీపాలంకార ధ్వని. అంగుష్టమునుండి గంగా 
తీరము వెలసినది. స్వామి త్రివిక్రమావతారీమున జరిగిన కథ ఇది . 
త్రివిక్రముని పాదములను బ్రహ్మదేవుడు కమండుల జలముతో ్రోక్షించెను. 
అనగా స్వామి పాదమునకు తిరుమంజన మొనర్చినాండని యర్హము. ఆపాద 
తీర్రమును పరమశివుయ జటామండలమున. జల్తించుకొన్నాయు. అందుకే 
ఆతీండమంగళ న్వరూపుయైనను "శివ శ్శివోనుభూత్‌"అని వ్యాసుడే యన్నాయడ. 
ఇట్టి భక్తుయ గనుకనే శివుడ వైప్పవులలో నగ్రేసరుండ. "వైష్పపానాం 
య$ాశివః" అని వ్యాసుడే పలోన్లు. నాల్గీవ చరణమున మజియొక్క రోపకము. 
ధ్యానాసక్తులగు మనుషుల పాపము లనెడు పర్వతములను భేదించెడు 
వజ్రాయుధము. జన్మ జన్మాంతర కృతము లైన పాపములు న 
గాక మరేమి? వజ్రాయుధ మెట్టక్షణమాత్రమున పర్వతములను నదించునో 
అప్తేస్వామి యొక్క పాదాబ్బమల ధ్యానమాత్రము చేతనే దుస్తరములైన 
కలుష పర్శతములను భఖేదించునని భావము. ఈ పద్యము యొక్క మొదటి 
చరణము స్వామిపాదముల యొక్క మహాలక్షములను చెప్పినాండ. అనంా 
వస్తు నిర్దేశమని భావము. రెండవ దానిలో జాన ప్రదాయిత్వము నభివర్తించి 
నాయ. మూండవ దానిలో భాగవతులకు స్వామే 'హదములనేదు విపరీతమైన 
రతిని వర్షించినాడు. నాల్గవ దానిలో నఖరముల యొక్క పరాక్రమమును, 
సూచించినా. స్వామి సరూపమునకును, ఆతని అవతారములకును, 
అతని అవయవములకును, భేదము లేదని మధ్గ సిదాంతము. అందుకే 
ఆయన హరివాయు స్తుతిలో ప్రథమ శ్లోకములను శ్రి నారీసింహుల యొక్క 
నఖవర్ణనాత్మకములుగా చెప్పెను. 


వైష్తవ సిదాంతములో విభవావతారములకును, క్షీరోదశాయి యైన పరమ 
పురుషున్‌కును ఖీదము లేదు. ఈ విషయమందు మధ్వాచార్యులు ఇంకను 


204 భాగవత సుధాలహరి 


కొంతముందుకు పోయిరి. అనేక భక్తులకు పాదములపై ననే విపరీతమైన 
అనురాగము. కొందరు తక్కిన స్వరూపము నంతయు మజచి "కేవల పాదములనే 
మనస్సున నిలిపి కొని యు సించుట కలదు. స్వామి యొక్క పాద 
సౌకుమార్యమును అందరికంటె గోపిక లతి సున్నితముగా భావించి రేమోయని 
అనుకొనవలసి వచ్చును. కఠినములైన మా కుచములపై నీ పాదములు 
నిక్షేపించి కొన్నపుడు అవి కందిపోవా యని వారు విలపించిరి. ఆ పాదములు 
భక్తులు కోరెడు కోర్కెలను సమగ్రముగా తీర్చునవి. రక్షించున వన్నమాట. 
రక్షణ యనా అనిషనివారణ పూర్వకముగా ఇష్టమును సంపాదించి 'పెటుట. 
ఈ యభిప్రాయమునీ" వినత వివీధ భూత "వ్రాత రక్షైక దీక్ష! అనీడు 
రామాను జూలశ్టోకమును వ్యాఖ్యానించుచు శ్రత ప్రకాశికా వ్యాఖయందు 
తద్వాఖ్యాతయు వ్యాఖ్యానించెను. యోగుల మనః పద్మములకు స్వామి 
పాదముల షట్టదముల వంటివి. అన[ా పరమభక్తుల మనస్సునందు 
స్వామి పాదములే తామైవలచి ఆవేశించునని భావము. పద్మములు తుమ్మెదలను 
రమ్మని పిలుచుటలేదు. కాని తుమ్మెదలే పద్మముల గంధముచే నాకృష్ణములై 
వాని మౌందనే వ్రాలుచున్నవి. అస్హు స్వామికూడ మహా యోగుల యొక్క 
మనస్సులతో నాకర్షింపలుడిన వాంై ఆతండే స్వయముగా వారి మనః 
పద్మములందు అవేశీంచును. అతని పాదములు కొడనంతే. భక్తుండొనర్చు 
ధ్యాసము నిరుపమముగా నుండవలెను. అనయా తీవ్రమై సమాధి స్టితిక 
దగరయని అరము. "సాచస్మ్కతి దర్శన సమానాకారా"అని భగవద్రామానుజుల 
శ్రీ భాప్యమందు పలికిరి. స్వామి దర్శన మంత తీవ్రముగా ధ్యానముండ 
వలెనని భావము. 


921. కమలజు మాతయ్రోబ్రహ్మదేవుని తల్లిలై, సురనికాయాదేవతా 
సమూహముచేత, సమంచితాఏక్కువ బైభవముతో. సేవ్యమానయైై= సేవింపం 
బడునదై. కమల దళాతామర రేకులతో, ఆభాసమానములైన, నేత్రములు 
కల్గింకన్సులు కలదై. హృదీశ్వరభక్తి న్‌" ప్రభువునందలి తీవ్రమైన భక్తిచేత 
కూడుకొన్న అక్కమల=అ లక్ష్మదేవి, నిజ+అంకపీఠమునన్‌=తన తొడల పైన, 
కైకొని=స్వీకరించినదై. ఒత్తూపిసికెడు, ప రేశజాను యుగ్మమున్‌-భగవంతుని 
యొక్క మాగాళ్ళను, హృద యారవిందమునన్‌మనస్సు నందు, మక్కువన్‌ 
చేర్చి-ఆసక్తితో నిడికొని భజింపలాన్‌ తగునూభావింపవలెను. 

తాత్పర్యము : బ్రహ్మదేవునికి తల్తియై-ఈమాట యౌపచారికము బ్రవ్మదేవుని 
లక్ష్మీదేవి కనలెదు. అతండు స్వామి సంకల్పము చేత స్వామినాభి పద్మమందు 
జన్మించిన వాండు. అయినను శ్రీహరి భార్యయగుట చేత అమె బ్రహ్మదేవుని 
కన్నట్లుగనే చెప్పినాండు. దేవతలందరు అమె దయకు లో డినవారే. ఆమె 
పురుషకార స్వరూపము. భక్తులను సంరక్షించి తీరవలెనని శ్రీమవో విష్ణువును 
పలుమా రామె (ప్రేరేపణ సేయును. భగవంతుని పరోక్ష్తమందు ఛీక్తుని 
యందలి దయతో నమె భగవదున్ముఖునిగా నొనర్చును. లక్ష్మీదేవి పరమ 
కారుణ్యస్వరూపయని వైష్ణవ సిద్దాంతము. అట్లే భగవంతుని గూడ భక్తుల 
యందు వాత్సల్యము శీల్లియరడ వలెనని 'పేలుమా రామె ్రేరేచును. 


తృతీయస్కంధ అష్టా వింశాధ్యాయము 295 


ఉపదేశముతో నాతండు విననప్పుడు తన సౌందర్యముతో నాతని లోయొని 
భక్తుల కధీనునిగా నొనర్చును. రామావతారమందేే సీత భర్తృవియోగము 
మూయసా ర్రనుభవించెను, మొట్టమొదటి వియోగము రావణుం డెత్తుక 
పోయినపుడుిఅప్పుడామె రావణాసురునిచేత చెరపెట్టశుడిన అనేక దేవతా 
స్త్రీలను విడిపించుటకును, రావణునకు త్వరగా వైటంఠ ప్రాప్తి కల్గించు 
టేకును లంకకు వెళ్ళినది. ఇది రామునితో నోమె పొందిన మొదటి వియోగము. 
రెండవది కుశలవుల జన్మమునకు ముందు లోకాపవాదమునకు వెజచినట్టు 
నటించిన స్వామి ఆమెను వదలును. అపుడు పురుషకారమునకు కావలసిన్‌ 
అస్వాతంత్ర్యమును వెలువజచుటకై ఆమె స్వామి వియోగము నందినది. 
ప్రాణత్యాగ మొనర్చుకొనుట కామెకు స్వాతంత్ర్యము లేదు. రఘు కులమునకు 
మ చంద్రునకును అపకీర్తి కల్లునని ఆమెభయము. కుశలవుల జన్మకు 
ముందే ప్రాణహత్య యొవర్చికొనిన "వంశము నిలిచి పోవునని వెజపు. పుత్ర 
జన్మానంతరము ప్రాణములు వదలుద మనుకొన్నచో రామున కపకీర్తి 
కల్గునని భావము. మూండవ సారి వియోగము భూగర్భమందామె ప్రవేశించి 
నవీడు. అమె ఎందుకు భూగర్భమునకు పోయినది? అనన్యార్హత్వమును 
సూచించుటకు. నేను నీదానను తప్ప పరులకు చెందిన దానేను కాను. 
నీకు పనికి రానప్పుడు నే నవతారమునే చాలించెద ననుభావముతో అమె 
భూవివరమును జొచ్చినది. పురుష కారమునకుశావలసిన ఈ మూయ 
గుణములే కృపా వోషము. అస్వాతంత్ర్యము, అనన్యార్హత్వము ఈ మూండను 
లక్ష్మీదేవి యందు సమృద్ధముగా నున్నవి. పై మాటలన్నియు వైష్ణవ సిద్దాంతములే. 
అందుకే సమస్తదేవతలును ఆమె ప్పరుషకారము 'నర్తించిరీ ఆమోకు దాస్య 
మొనర్చుచుందురు. ఇన్ని భావములను మనస్సునందుంచుకొనియే యామునా 
చార్యుల వారు తమ చతుక్టోకిలో "బహ్మేంద్రాది సురవ్రజ స్పద్రయితః 
న జనః” అన్నాండు. మూంయవ మాటతో లక్ష్మీదేవియొక్క సౌందర్య 
షమును చెప్పుచున్నాడ. కన్నులను మాత్రమే చెప్పుట తక్కినవి 
సుందరములు కాదని కాదు. ఉపలక్షణముగా చెప్పినాయడ. అనంగా తక్కిన 
అంగము లన్నియు ఆ కన్నుల అందమున కెట్లుండవలెనో అకు యున్నవని 
భావము. అందుకే వాల్మీకి రామాయణములో "రాముని గూర్చి "సమస్సమ 
విభక్షాంగః” అన్నాడు. సర్వాంగములును వాని వాని అందములతో వాని 
వాని స్తానమును మొజక యున్నవని భావము. ఏ అంగమును వేజొకదానియందు 
దురాశ్రీమణ మొనర్పలేదు. వాల్మీకి శిష్యుండైన కాళిదాసు కూడ పార్వతీదేవిని 
వరించుచు' బభూవతస్వాశ్చతుర స్రళోభి' అన్నాండు. అనలా నాలుగు వైపులను 
సమీముగా నందమొప్పినదని భావము. అటి ఆ లక్ష్మీదేవి స్వామి యొక్క 
జానువును తొడపైనం జేర్చికొని ఆతనికి బాఫ్‌కలుగ క్రుండునట్టిగా తిన్నగో 
నొత్తుచున్నది. సాధకుండా లక్ష్మీదేవి వలె తాను స్వామి యొక్క 'హౌనువులను 
తిన్నగా ఫ్‌. భావించు కొనవలెనని అర్హము. ఈ సందర్భమున 
మధురభక్తి ఎక్కడి మృదువుగా ధ్వనించు చున్నది. 
922. అతసీ కుసుమద్యుతిన్‌-అతసీ=అవిసె యొక్క, కుసుమాపూల 
యొక్క, ద్యుతిన్‌కాంతిచేత, పంకేరుహ నాభుడూపద్మము నాభియందు 


206 భాగవత సుధాలహరి 


కలవాయ, అకిల్చిష భక్తినావంచన లేని భక్తితో, మానసాంభోరుహ మందున్‌= 
మనస్సనెడు పద్మమందు, అంగనామణాస్రీలలో గొప్పదానా! 

923.పరిలంబితావేలాడుచున్న, మృదుూ=శుద్దమైన, పేతాంబరాపచ్చని 
పట్లుచేతను, కాంచీగుణామేఖల యొక్క, నినాదాశేబముచే, భరితము=నిండి 
నద అప్పురుషోత్తముని నితంబము=ఆ శ్రీమవావిష్తువ్సీ యొక్క నితంబమును, 
తద్దయున్‌ ప్రీతిన్‌ఎక్కువ ప్రీతిచేత, భజియింప వఫీయున్‌ధ్యానింప వలెను. 

924 భువనాధారత్వంబునన్‌ాసమస్త భువనముల కాధార మగుటచేత, 
విధి జననహేతుభూతంబూబ్రహ్మదేవుని జన్మకు కారణ భూతమైనట్టి, 
అవ్వనజాతముచేన్‌=ఆ పద్మముచేత, నాభీ సరస్ఫునన్‌సరస్సువలె లోతైన 

925. దివ్యగొప్పవైన, మరకతరత్న=మరకత మణులవలె, సందీప్త 
ప్రకాశించుచున్న, లలిత కుచములనూఅందములైన కుచములచేతను, 
మౌక్తికావళిాముత్యముల యొక్క గుంపు యొక్క, రుచులన్‌-కాంతులచేత, 
ఇందిరాదేవి సదనేమైోలక్ష్మికి నీవాసస్తానమై, ఎసక మెసంయాగొప్పశోభను 
సంతరించుకొన్న, వక్షము=ఎద, / 


926. సజ్జనాసత్పురుషుల యొక్క, మనోనేత్రాజ్ఞాననేత్రమునకు, అభిరామా 
అందమైన, ఏకైఅనన్యా దృశమ్సైన, సుస్టిర దివ్య ప్రభోస్టిరమైనకాంతి హోషమును 
కల్సినట్లె కౌస్తుభరుచి శ్లిష్తంబునై=కస్తుభకాంతిచేత ఆవేష్షింపబడినదై, 
వరీయెోీగీశ్వర వంద్యమామేంయామహాయోగీశ్వరులచేత సేవీంప యుడునట్సి, 
సర్వస్వామాసకలమునకు యజమానుడైన. లక్ష్మీ కంధరముశ్రీ మవావిమ్లున్సీ 
కంఠమును, ఆత్మన్‌ గదియించి=మనస్సున ధ్యానించి, తద్దుణ గణధ్యాసంబూఅఆ 
లక్ష్మీశ్వరుని యొక్క అనేక గుణములను, ధ్యానము పీయవలెను. 


927 ఘనాఎత్తైన, మందరగిరి=మందర పర్వతము యొక్క, పరివర్తన 
తిరుగుట చేత, నికషారాపిడులతో, ఉజ్వలితాఇంకను ప్రకాశమానము లైన, 
లోకపాలకులను కలిన=లోకపాలకులని భావించుటకు తగిన, బాహుశాఖ 
లనూబాహువులను,"తల ఏందగునొధ్యానింప వలెను. 

తాత్పర్యము : వేదాత్మకుండైన గరుడుని భుజస్కంధము లపై స్వామి 
విరాజిల్లుచుండును. భగవంతుని అన్ని అవతారములలోను వైనతేయునకు 
సంబంధము కలదు. అందుచే నాతనిని"పెరియతిరువడి" అని అందురు. 
రామావతారమందుంగూడ యుద్దకాండలో గరుడుని ప్రవేశమున్న (1 తక్కిన 
యవతారములతో సంబధము లేక కేవలము రామావతారము మాత్రమే 
సంబంధము కలిగియుండుట చేత హనుమంతుని "శిరియతిరువడి" అందురు. 
ఇది వైష్లవ సిదాంతము . మాధ్వమతస్తులు హరి సర్వోత్తముయడని వాయువు 
జీవోత్తముండనో అందురు. హనుమంతుండు జీవోత్తముం డగుటచేత సమస్త 
లోకములకును గురువగుటకు అరుయడ. వారి సిదాంతములో వాయువు 
భవిష్యద్ర్రహ్మ. సమస్త వేదముల "కత డధినాథుడనీ వైష్ణవ సిద్దాంతము. 


తృతీయస్కంధ అష్టావింశాధ్యాయ ము 297 


గరుడవ్యూహము వేదాత్మకమైనది. అట్టి గరుడని మూపుపై శ్రీమహావిష్ణువు 
నిరంతరముండును. గరుడుడు విషీవు వాహనముగా నంగీకరించుటికు 
ఏర్పడిన కథ భారతములో వినుచుస్నాము. వాలఖిల్యాది మహామునులు 
యజ్ఞము రొజకై యిధ్మములను మోసికొని వచ్చుచుండగా ఇంద్రుని సృష్టించు 
తలంపుతో తమశక్తులు ధారవోసిరి. వైనతేయునీ సృష్షించినారు. పరిహసిరిచిన 
వారిలో కశ్యప్రుండ కూడ ఉన్నాయ. అప్పుడు వినతోగర్భమున గరుడుండుద్భ 
వించినాడ. ఆతయడింద్ర పదమ్రై పోటీ చేసెను. దేవత లాతని జయింపలేక 
పోయిరి . శ్రీమహావిష్ణు వాతని పక్షింద్రత్వము నిచ్చినాడు. ఆతండు స్వామి 
వాహకత్వమున కంగీకీరించినాడ. గరుడుని జన్మము తద్విలాసము ల్‌ 
సంబంధించిన కథలు భారతములో వినవచ్చును. అనాటినుండి గరుడుయడయ 
విషవునకు వాహనము. ఆ గరుడ వాహనమపై వేంచేసిన స్వామిని 
మన్‌స్సునందు భావింపవలెనను చున్నాయడ. ఆతన్‌ శరీరము నల్ల అవిసె 
పూవువంటిది. అవిసెలో రెండు జాతు లున్నవి. ఒకదాని పూలు 'తెల్లనివి. 
వేజొకదాని పూలు నల్లనివి. తెల్లవి సెపూలను నవ్వులతో పోల్చుటయు, 
నల్లవిసెలను శ్రీమవావివ్లుతో పోల్చుటయు కవిసమయము. ఆ స్వామి పంకేరువా 
నోభుండ. ఆతని బొడ్డునుండియే లోక సాంకేతికమైన పద్మ మేర్పడినది. 
దానియందు బ్రహ దేవుండుదృవించినాయడ అవి మూడుగా పదునాలుగా 
చీలినవి. అవియే లొకత్రయ, చతుర్దశ లోకములకు సంకేతము. 'పంేరుహము'ఈ 
శబ్బమలుక్చ మాసము. ఇక్కడ నకిల్చిష భక్తి యనగావంచన లేని భక్తి 
యీని తాత్పర్యము. అనలా త్రికరణ శద్దితో కూడినది. స్వామి పాపములనైన 
సహించునుగాని వంచనలను సహించేడ. ఈ రీతిగా ప్రకాశించుచున్న 
ఆయన యూరువులను మనస్సున నిల్పికొని భావింప వలె ననుచున్నాంయడు. 
స్వామి ధరించినది పట్లు పీతాంబరము. ఆయన ధరించిన పట్టు పచ్చని 
రంగు కలది. దానిపైన ష్ప్భాల, ఆ మేఖలకు అలంకరించిన గంటిలు. అవి 
నానారత్నఘటితములై యున్నవి. పైగా మృదు మధురముగా ధ్వనించు 
చుండెను. స్వామి నితంబము శబ్దించుచున్న మేఖలతో ద్విగుణీకృతమైన 
యందమును వహించు చున్నది. ఇచ్చటి పురుషోత్తమ శబ్దము పరమ 
సార్హకమైనది.” అధాతో ధర్మజిజ్లాసా"” అను సూత్రమును వ్యాఖ్యానించుచు 
భగేవద్రా మానుజులు బ్రహ్మశచ్ష్‌ మునకు అఖిల కల్యాణ గుణాకరు.డైన 
పురుషోత్తముడే వాచ్యుండని చోప్పిను. తక్కినవా రందరిది బెపచారికము. 
భగవచ్చబ్దము రామానుజులు ఇతరుల యం దౌపచారిక మని శ్రీబాప్యమును 
వాదించినాండ. 

వల్లభ సంప్రదాయములో కృష్ణ పరమాత్ముడొక్కండే. పురుషుడ. 
కక్కిన పారందరును స్త్రీలే. వ్యావహారీక ప్రపంచమున పురుషులైనను వారు 
స్తీ . దీనికి కారణములు రెండు. ప్రకృతికి లోయిడి యుండుట, పర 
తంత్రులై యుండుట- ఈ రెండును స్రిలక్షణములు. అందుచేత ప్రపంచ 
మంతయును స్త్రేమయముగా వల్లభాచాత్యోడ తేల్చివేసినాండు. అట్టి స్వామి 
యొక్కనితంబ ప్రదేశమును పఠేమ ప్రీతితో ధ్యానింపవలెనని కపిలుయను 
చున్నాయడ. నాభీసరస్సును వర్షించు చున్నాయడ. స్వామి 'నాభీసరస్సు మవోగంభీర 


20 భాగవత సుధాలహరి 


మైనది. భువనాత్మకమైన పద్మమున కాధారమైనది. ఇక్కడ భువన శబ్దము 
భీషము. లోకములు జలమని రెండరములు. ఒకరమునందు షషీసమానేము. 
సనములకు లోకములకు ఆధార భూతమైైనదని ఫీవము. రెండవీ అరమందు 
బహువ్రీహి. భువనము ఆధారముగా గలది. క్షీరోదశాయి నాభీ సరీస్సునం 
దుదృవించినది. ఈ యరమును తోపింపం జేయుటకే నాభిని సరస్సుతో 
పోల్చినాడు. ఇశ రమారీమణని స్తన యుగమును చెప్పుచున్నాడు. 'అవి 
రెండును మరకత మణుల యొక్క కాంతితో ప్రకాశించుచున్నవి. ఆ రెంటిపైన 
ముత్యాల సరాలు. వాని తెల్లని కాంతులు. లక్ష్మీదేవి స్వామి యొక్క వక్షః 
సలమందు నిరంతరము వసనీంచి యుండును. ఆతని వక్షః సలసంబంధ 
మీమెకు నిత్యమైన దగుటచే లక్ష్మీ దేవికి వ్యూహలక్ష్మియని మజియొక 
"పేరు. తరువాత నాతని కంఠమును వర్తించుచున్నాండు. ఆతని కంఠము 
కౌస్తుభమనెడు రత్నము యొక్క కాంతితో కూడుకొన్నదీ. ఆ కాంతి ఎప్పటికినీ 
చెరగిపోవనిది. నిత్యమైనదన్నమాట. తన్ను భజియించు యోగులకు జాన 
ప్రాప్తినొనగూర్చునది. మనోన్యేతమనంగా జ్ఞానము. లేక సత్పురుషుల 
మనస్సునకును నేతములకును అనందము కల్షించునది అనునర్హము 
చెప్పవచ్చును. ఆ స్వామిని సందర్శించు యోగ్యత మహాయోగీశ్వరులకే. 
ఆయన సర్వలోకములకును స్వామి. లక్ష్మి కధికారి యైనవాడు. వైష్ణవ 
సిద్దాంతములో లక్ష్మీనారాయణులం కభేదము. వారిరువురు సమస్త జగముల 
కాధారభూతులు. ఈ వైషవులలోనే మజియొక సంప్రదాయమునకు చెందినవారు 
లక్ష్మీదేవికే ఎక్కువగా పేట్టముగట్టిరి. అట్టి ఆ స్వామి కంధరమును భావించుచు 
ఆతని లోక కళ్యాణ కరములైన గుణములను భావింపవలెనని తాత్పర్యము. 
స్వామికళ్యాణ గుణము లనంతములు. లక్ష్మీదేవి గుణములు కూడ 
అనంతములు. మాధ్వ సిద్దాంతములో లక్ష్మీదేవి కూడ జీవియే. ఆమెకోటి 
గుణముల కధికారిణ్‌. శ్రీమహా విషు వనంత గుణముల కధికారి. వారికి 
తారతమ్య మది. ఇచ్చట స్వామి యేక్క గుణములను ధ్యానింప వలెనని 
ఇంకను కంధరము యొక్క వ. గుణముల నైనను భావింప వలెనని 
అర్హము చేసికొనవచ్చును. ఆపైని శ్రైరసాగరము కథను చెప్పుచున్నాయ. 
క్షీరసముద్రమును మధించినపుడు మందరర పర్వతమును కవ్వము చేసికొ న్నారు. 
దానిని మధించుచుండిరి. తోళవైపు పట్టుకొన్నది దేవతలు. తలవైపు రాక్షసులు. 
ఆ మందర పర్వతము తిరుగునపుడ్‌ అదీ పరమేశ్వరుని బాహుప్పురులను 
మాటిమాటికి రాచుకొనుచున్నది. బాహృ ప్పరులనే కాక తక్కిన సొమ్ములను 
రాచుకొనుచున్నది. ఆ రాచుకొనుట సామ్ముల కొరపిడి పెట్టెినట్లగుచున్నది. 
దానితో నాభూషణములు మఖింతగా ప్రకాశించుచున్నవి. అయనిబాహువులు 
లావై పొడవుగా ఉన్నవి. అందుకే వానిని వృక్షశాఖలతో పోల్చినాంయ పోతన. 
అట్టి శ్రీమహావిమ్లువు యొక్క భుజములను ధ్యానింప వలెనని తాత్పర్యము. 

928. విమత జన అసహ్యంబులుూశత్రువులకు సహింపరాని తేజో 
వోషము గల్గినవి, సహస్రారంబులుూఅనేకములైన కొనలు. ఆ చక్రాయుధము 
యొక్క కొనలు తేజోవోషము చేతను, సంఖ్యా వోషము చేతను శత్రువులకు 


తృతీయస్కంధ అష్టావింశాధ్యాయము 2౦0 


ఓర్చుకొనుటకు అసహ్యములై యున్నవని భావము. సరసిజోదరాశ్రీ మహా 
విషువు యొక్క, కరసరోరుహమందుూహస్తా బ్బమందు, రాజహంస రుచిరంబు 
రాటీహంసవలె ప్రకాశించుచున్నది. స్వామి యొక్క హస్తమును పద్మమునకు 
పోల్చినా. అందుచేత శంఖమును రాజహంసముగా చెప్పవలసి వచ్చినది. 
రాజహంస తెల్లగా నుండును. శంఖము కూడనట్టిదే. పైగా తెలుపు 
వరము సత్త్వగుణమునకును, జ్ఞానమునకును సంకేతీము. శంఖము జాన 
ప్రపీమైనది. 'ధ్రువునకు శ్రీహరి "సాక్షాత్కరించినాడ. ధ్రువుడు చోహి 
చిన్న వాండగుటచేత స్వామిని గూర్చి ఏమనుటకును అనభిజ్ఞాడైయుండినాయడు. 
ఆ సర్వేశ్వరుడయ తన శంఖముతో వానిని దాజెనట. వెంటనే జ్ఞానోదయమై 
స్వామిని స్తుతించుటకు మొదలు పెట్టినాడు. అరాతిభట=శత్రువల యొక్క, 
శోటెత కర్షమారక్తముయొక్క బురదచేత. లివపూయయుడిన, అంగంటైఆకారము 
గలదై తనంగా యుద్ధములలో శత్రువులను చంపుటచేత, వారి రక్తము 
కౌమోదకికి ఎక్కువగా. చుట్టుకొన్నది. అది బురదగా నున్నది. భగవత్తీతి 
కారిణీంంభగవంతునకు ప్రీత్‌ని కలిగించునది. అనశా యుద్దములరీమ 
గొప్ప పరాక్రమమును కనీపజిచి విష్తువున కెక్కువ ప్రీతి కలిగించినదని 
భావము. ఆ తరువాత వైజయంతిని వర్తీంచు చున్నాండు. బంధురానిండిన, 
సుగంధగంధ=సువాసన గలిన గంధమ యొక్క, అనుబంధ=సంబంధము 
గల్గిన, మంద గంధవహ=మందముగా ప్రసరించు వాయువుచేత అహమూాయమాన= 
పిలువశుడుచున్న, పుష్పంధయ=తుమ్మెదల యొక్క, రృుంకారనినదార్సుంకార 
శబ్దములచేత, విరాజితాప్రకాశించుచున్న, వైజయంతీ వనమాలిక=పాదముల 
వణకు వ్రేలాడెడు వైజయంతి వారము. ఆ వనమాలిక సుగంధము అనన్యముగా 
నున్నది. మెల్లగా వీచుగాలులు ఆ సుగంధముచే నావరింపండి దానిని 
దిక్కులకుంోనీ పోవుచున్నవి. ఆ సుగంధమును ఆస్వాదించి తుమ్మెదలు 
పరువెత్తికొని వచ్చుచున్నవి. అవి సుగంధము నాస్వాదించి తుమ్మెదలు 
పరువెత్తికొని వచ్చుచున్నవి. అవి సుగంధము నాస్వాదించుటయే కాక 
రుంకారములు గూడ 'నొనర్చుచున్నవి. ఆయన యెవక్క కౌస్తుభమణి 
జీవతత్ర్యమునకు సంకేతము. విని నన్నిటినీ వేజు వేజుగా ధ్యానింప వలె 
ననుచున్నాడ కవి. భక్త సంరక్షణారమూభక్తులను రక్షించుట కొజకు, 
అంగీకృతంబూసమ్మతింప లుడినట్టి, అమీరూపంబుూతగినది, మకరకుండల= 
మకరాకార కుండలముల యొక రుచినిచయాకాంతి సమూహములచేత, 
మండితా ప్రకాశించుచున్న, ముకురోప మాన=అద్దముతో సమానమైన, నిర్మల 
గండ మండలంబూస్వచ్చమైన కపోలముల జంట, శ్రీనివాసంబులు= కాంతితో. 
గూడినవి, భ్రూలతాజుష్టమాభ్రూలతలతో కూడినది. మధు క్రరోపమానాతుమ్మె 
దల వంటి, చికుర విరాజితముూవెండ్రుకలతో కూడినది. స్వామి సగుణుడు. 
నిర్గుణుడు కూడ. ఆయన భక్తులను రక్షించుట కొజుకే దివ్యమంగళ విగ్రహము 
నంగీకరించును. ఆ మంగళవిగ్రహమునకు తగినటైి నాసిక. మకరాకారములైన 
కుండలములతో ప్రకాశించుచున్న అద్దముల వంటోకపోలములు. దివ్యకాంతుల 
కాకరములైన నేత్రములు. జంపుగాను, ధనుస్సును బోలిన కనుబొమ్మలు. 


20 


300 భాగవత సుధాలహరి 


తుమ్మెదలవలె నలగానున్స కేశములు. వానితోం గూడిన ముఖకమలము. 
ఈ యంగముల నన్నీటిని వేజు వేజుగా నకల్మషమైన చిత్తముతో ధ్యానింప 
వలెనని చెప్పినాడు. 

929. గురు=ఎక్కువైన, ఘోర రూపకంబై-ఘోరమైన స్వరూపము గలదై 
తాపత్రయాత్రితాపముల, ఉపశమనార్హమూతగ్గించుట 'కౌజుకు, శ్రీహరీ 
చేతనాపరమేశ్వరుని నుండి, నిసృష్టములూవదల లడినవి, కరుణాలోకములన్‌ 
కరుణచేత కూడిన చూపులను, బుద్ధిన్‌ తలంపంగా తగున్‌ాబుద్ధియందు 
భావింప నగును. 

తాత్పర్యము : తాపత్రయములు మనుష్యుని పీడించుచుండును. ఆధి 
దైవతములు, అధి భౌతికములు, ఆధ్యాత్మికము లని మూండ విధములు. 
సంసారమనునది వీనిచేత వ్యాప్తమైనది. ఆధి దైవత తాపములు మనస్సు 
నెప్పుడు అంటి యుండును. అవి పూర్తిగా నశించుటకు శ్రీమహా విష్పవు 
యొక్క కరుణతో కూడిన చూపులు ఆశ్రయమై యుండును. సంసారమందేలి 
దుఃఖములు పోంగొట్టుట కొనర్చెడు క్రియలు వ్యక్తిపైనున్న భారమును 
భుజములపై కెత్తుకొనుట వంటిది. అ ప్రతిక్రియచే మజీకొన్ని కష్టము 
లేర్పడును. కనుక ఆత్యంతికములైన కష్టములు భగవత్కటాక్షవీక్షణములచే 
తొలంగుచున్నవి. అట్టి ఆ కరుణా కటాక్షములను మనస్సునందు భావింపవలెనని 
తాత్పర్యము. 

930. సౌజన్యనిధాసుజనత్వము కల్గిన ఓ దేవహూతీ! ఘనరుచిగల= 
ఎక్కువ కాంతిచే నొప్పుచున్నటి, మరదస్మితమునకునాచిరునవ్వునకు, 
అనుగుణమూతగినట్టిది, అగుప్రసాదమును=అయినట్టి శ్రీహరిదయా వోోషమును 
చిత్తములోనునిచియీనామనస్సునందు నిలిపికొని, యాగి జనాళికిన్‌*ఎపుడుస్‌ 
మహా యోగులైనవారి సమూహమునకు, ధ్యానము "సేయన్‌ చనన్‌ానిరంతరము 
ధ్యానింప వలెను. 


తాత్పర్యము : స్వామి యొక్క మధురాధరమునుండి మందస్మిత 
మెప్పుడును బయలుదేరు చుండును. మందస్మిత మనంగా చిరునవ్వు. 
నవ్వు ననేకరీతులుగా అలంకార శాస్త్రము వివరించుచున్నది. మందస్మితము 
మహాపురుషుని చిత్తాన్నత్యమునకు గేర్తింపు. శ్రీహరియొక్మీ మందవాసములో 
ఎప్పుడును ప్రసాద గుణము వెలివిరియు చుండును. ప్రసాద మనగా భుక్తి 
అభిముఖ్య మన్నమాట. వీని మేనస్సులో హరిని సేవింతమని తలత్వు 
తోంచిన వెంటనే శ్రీహరి యొక్క దృష్టి ఇతని కభిముఖముగా నగును. ఆ 
దృష్టితో పాటు మందహాసము. మందహాసములోని వాత్సల్యము. ఆ హృదయ 
ప్రసాదమును మనస్సులో నంచికొని యోగు లెప్పుడును ధ్యానించు చుందురు. 
హరి యొక్క దయా విశేషమును భావించు కొటు? అది యొక పదారము 
కాదు కదా? నిజమే! భక్తాభి ముఖములగు నాతని కథలను గూర్చి ధ్యానింీవలె 
నన్నమాట. గజేంద్రో పొఖ్యానము, కుచేలో పాఖ్యానము మొదలైనవి. ఆ 
కథలను మననము చేసినపుడు ఆతని కరుణావోషము చిరునవ్వుతో భావించు 
కొనుటకు వీలగును. 


తృతీయస్కంధ అష్టా వింశాధా్యాయము 3౩01 


931 .నతశిరులూవంచిన తలలు కలవారు. భూజనములు=భూమియందలి 
జనులు, శోకబాప్ప=దుఃఖ బాప్పములనెడు, అంబూనీటితో కూడిన, జలధి= 
సముద్రమును, సంశోషకంబుూఎండింప చేయునది. అతి+ఉదార తమమూసద్దు 
ణములను ప్రదర్శించుటలో గొప్పత్యాగము కల్పినట్టి, వరివోసమువశ్చీ, మవోవిషువు 
యొక్కనవ్వుమే, తవిలి=వకాగ్రమైన" బుద్ది కలవాండై. ఆత్మలోన్‌ 
తలంపళవలయునామనస్సులో భావించుకొనవలేను. 

తాత్చర్యము : తన్ను తలంచి ఎవ్వండొక్కమారు తలను వంచునో 
వాని దుఃఖ బాష్పములతో నిండియున్న సముద్రమును ఎండింపం జేయునది 
శ్రీహరి యొక్కనవ్వు. దానిని పూర్ణముగా అభిముఖమైన మనస్సులో 
భావింపవలెనని తోత్పర్యము. 'నతీశిరు లనుటలోకాయికమైన భక్తిని 
చెప్పుచున్నాడు. మానసిక వాచిక భక్తులు దానివెంటనే యున్నవి. ఈ 
మూటి కైళ్యతలేని భక్తి నిరుపయోగము. కనుక నిచ్చట కాయిక్‌ భక్తిని 
చెప్పుటతో తక్కిన రెంటినికూడ చేర్చుకొనవలెను. కాయిక భక్తి అనేక 
విధములు. వాని భేదములు నారదభ్హక్తి సూత్రములలో వచ్చును. పూజాదులం 
దను రాగము కూడ కాయిక భక్తియే. పూజయను నపుడు పుష్పములు, 
ఫలములు సాకారులగు వారి నర్చించుటకు కావలసినవి. జీక్కిన వాసనా 
(ద్రవ్యములు, శ్రీహరి కర్పించుట కేర్పరుపవలసిన నైవేద్యములు, అర్హ్యపాద్యాదు 
లకు స్వచ్చజలము-వీనిని సంపాదించుట కొనర్చెడు ప్రయత్నములు ఇవన్నియు 
కాయికో భిక్తిలోనే చేరును. కేవల కాయిక భక్తితోనే తరించిన మపోత్ము 
లెందరో కలరు. కాయిక బ్గక్తిలో ముఖ్యముగా సహకరింప వలసినది మనస్సు. 
చేష్ణయనునది యుండనే ఉన్నది. పూలు మొదలైనవి సంపాదించుటలో 
రూడ భగవన్నా మోచ్చారణ మను స్యూతముగా నుండవలెను. గర్గమహర్డి 
నిరంతరము మననసేయు చుండుటకూడ ఒక భక్తి యని వివరించినాండు. 
పారాయణాదులు దీనిక్రిందికే వచ్చును. భావపూరిత మనస్సుతో కథలను 
మనన మొనర్చవలెను. పై జెప్పిన వానిలోనేదేని మారము ననుసరించి 
పరమాత్ము నుపాసించెడు మనస్వికి శ్రీహరి రక్షణ సమకూడితీరును. ప్రపంచ 
మంతయు దుఃఖమయమే యని ఒక సిదాంతము. స్రీగాని పురుషుడు గాని 
దుఃఖార్తుండు జీవితములో కావలసినదే. జీవీతములో దేఃఖమెందుకు వచ్చును? 
మానవునిలో నేర్చడెడు సుఖదుఃఖములకు ్రాక్తన కర్మయే కారణ మనియు 
జాను లందరు వివరించిన యరము. కర్మ నంగీకరించినపుడు దాని గర్భమందే 
భూత భావి జన్మ లున్నవి." ఆత్యంతీకమైన క్రేమము భగవదృక్తిలో గాని 
సిద్దింపదు. జీవునిపై నెప్పుడు స్వామి కవ్యాజవాతృల్యము. అందుచే నాతని 
హాసమెప్పుడును అత్యుదారమై యుండును. ఈ గుణము లన్నిటిని మనన 
మొనర్భుకొనుచు శ్రీహరి హాోసము మనన మొనర్చుకొనవలెనని తాత్పర్యము. 

932. మకరకేతనునకునామన్మథునకును, మోహనంబూమోహింప 
చేయునది. స్వకీయాతనయొక్క, మౌయా విలాసమునన్‌మాయ యొక్క 
అనేక విభ్రమములచేత, రచితంబైన భూమండలంబునునాఏర్పరుప లడిన 


302 భాగవత సుధాలహరి 


కనుబొమ్మల జంటను, మునిామునుల యొక్క, మనః కరుహరామనస్సులనెడు 
గుహలను, సమ్మోదమానుయాసంతోషింప చేయునట్టివాడు. నవపల్లవ= 
నూత్నములైన చిగురుటాకుల యొక్క, అధరకాంతిచేనమెరుపువంటి ఎజుప్ప 
గలిన పెదవుల కాంతిచేత, అరుణమైైన ఎట్లవారిన, మొల్ల మొగ్గలకాంతిన్‌ 
=మేల్రెమొగల కాంతిని, ఉలసంబాడెడుఅధిక్షీపించెడు, దరత పర్తిక్తియుస్‌= 
ద్రంతములి సమూహమునుూమదిన్‌ తలపవలయున్‌ =మదిలోదలంపవలెను. 
ఈ రీతిన్‌ాఇటుగా, వేబువేజన్‌భిన్నభిన్నములుగా, సంచిత=సంపాదించి 
కొన లుడిన, ధ్ఫోనాధ్యానము యొక్క, నిర్మల స్టానములుగనొనిర్మలములైన 
ఆధారములుగా, మనములోనూమనస్సు నందు కమీము, అనిచెప్పి=ఏక్షింపుమని 
పలికి, తేటపడ గన్‌=స్పష్టముగా. 


తాత్సర్యము స పరమేశ్వరుని మాయావిలాసములు అసామాన్యమైనవి. 
మకర కేతీను, డనలా మన్మేథుడు. ఆతని ధ్వజము మొసలి. వాడను 
'ప్రపంచముల మోహింప చేయును. సమస్తములైన ఇంద్రియముల పైనవాని 
కధికారము. మనస్సు పైనకూడ. మనస్సునం దద్భూతమైన మకరకేతనునిశక్తి 
అందియములను తత్తత్కార్యములకు (్రేరేచును. అవియన్నియు వైషయిక 
వ్యాపారములందు ప్రవృత్తము లగును. మోక్షమును కోరుకొననంతవరకు 
మన్మథుని సామ్రాజ్యమేయని భారతము శాంతిపర్వములో చెప్పణుడినది. 
శ్రీవారి యొక్కమాయా విలాసము మదనుని గూడ మోహింవచేయును. మన్మథుని 
మనస్సును గూడ వంచించి వైషయిక వ్యాపారములందు ప్రవర్తింప: జేయుశక్తి 
గలదని భావము. మునుల యొక్క మనస్సు వైరాగ్య చిహ్నిత మైనది. 
భగవంతుని మాయ వీని నాక్రమించు విధము మకరకేతనుని '్రామాజ్యమున 
కన్ననుచిన్నది. వారి కగు పించుమూర్తి వైరాగ్య సుందరముగా నుండును. 
వారు విషయ విరక్తులై సాక్షిభూతులుగా నిల్చి శ్రీమహావిష్తువు మాయా 
వోోషమును గమనించుచుందురు. ఈ రీతిగా ఇరుతెజంయగుల్‌ వాడికలది 
స్వామి యొక్క మాయా వోషము. ఆతని (భూమండలమే మాయచేత 
నిర్మిత మనుచున్నాండు. ఆ భ్రూమండల చాలనములో అనేక విధములైన 
మోహనగుణములున్నవి. పరమర్హులకుగావలసిన వైరాగ్య భాసితములైన 
సౌందర్యమును అవిచూపును. మన్మథుని గూడ రెచ్చగొట్లు విషయ సుఖ 
ప్రరోచన మవి యొనర్చును. సర్వేశ్వరుని మాయావిలాసమునేకు ప్రతిబింబమే 
ఆతని భ్రూమండల మను చున్నాయడ. స్వామి యొక్క మందహాసము 
మునుల మనస్సు అనెడు గుహలకు అనందము కలించునది. మనస్సులను 
గుహతో పోల్చుట గాంభీర్య ప్రదర్శనము. అల్బములైన దృశ్యములతో 
కదలింపయిడెడు అల్ప్బములైన మనస్సులు గల వారు మహర్షులు కారు. 
వారి హృదయములు మహా గంభీరములు. వారొకక్కపుడు తపస్సునుండి 
చ్యుతులై విషయములకు లోలడి నను వారి అనుభవము మహోన్నతమైనది; 
ఉదారవైనది. అట్టి మహర్షులు గంభీరమైన మనస్సులకు ళూడ పరమానందమును 
గూర్చునది పరమేశ్వరుని 'మందవాసము. ఆచిరున్‌వ్వు ఒక్కొక్క విప్రషమైనను- 
అది బ్రహ్మానందపు ముద్ద. అంతయు ఆనందమే. ఆనంద సమ్మిశ్రితమైన 


తృతీయస్కంధ అష్టావింశాధ్యాయము 303 


మరియొక్క పదార్దముకాదు. మవోనందమే. స్వామి పెదవు లెజ్జనైనవి. ఆఎజపు 
వసంత కాలములో నప్పుడే పొాటమరించిన “చిగురుటాకుల్వంటి ఎజుపు. 
ఆతని దంతములు మలైైమొగ్గలవలె సన్న నివైయుండును. "పెదవుల యొక్క 
కాంతి దంతములపై "ప్రతిఫీలించును. సహజధవళములైన దంతములు 
వానితెలుప్తును పూర్తీగా వదలపు. కాని పెదవుల యొక్కకాంతి వానిపైనొక్క 
తెరవలె కప్పును. అవి తెలుపు ఎజుపుల సమ్మిశ్రణములై అందమును 
గూర్చును. ఈ రీతిగా స్వామియొక్క భిన్నభిన్నములైన అంగ్‌ములను భిన్న 
భిన్నముగా భావింపవలెను. ఒక్కొక్క యంగమును మనస్సున నిలిపికొని 
సాధనచేయవలెను. ఆ అంగము పూర్తిగా మనస్సున నిలుచు వణకు మజియొక్క 
అవయవమునకు పోరాదు. ఇదియే సబీజయోగీము. అనలా స్వామిని సగుణ 
స్వరూపునిగా మనస్సులో భావించుట. 


933. ప్రతిలబ్బ భావసంపన్నుండు. ప్రతిలబ్ద=పూర్తిగా పొందటలుడిన, 

వాభావముచేత*ి సంపన్ను.డయాకూడిన వాయ, చిరతర=చాలకాలము 
ప. ప్రవృద్రంబూఎక్కువగా వృద్ధిని పొందినది, అతి మోదమునన్‌ 
అనందాతిశయము చేత, పులకింత శరీరులు=ప్పులకలతో నిండిన శరీరము 
కలవారు, మహోత్కంఠన్‌ ఎక్కువ ఆసక్తితో, జడిగొనన్‌వానజడి వలెపట్టు 
కొనంగా, పరితోష జలధిన్‌-ఆనందో ద్రేకమనెడు సముద్రమందు, క్రుంక 
మునింగిన వాడై భగవత్ప్వరూపమైోభగవంతునితో సమానమైన శర్త్యాదికములు 
కలిగినదై, భవగుణ గ్రాహకము=అప్పటి కప్పు డేర్చడెడు కొత్త గుణములలో 
కూడినది, మత్పంబంధముూనాయొక సంసర్గమును, అనుకరేంచిాభావించి, 
సుమహిత ధ్యానమునన్‌గొప్పధ్యానముచేత. పరంజ్యోతి యందున్‌జ్యోతి 
స్వరూపమైన పరమాత్మయందు, నియోగించాసంబద్దముగా చేసినవా డ్రై, 
అత్మలోనస్‌మనస్సునందు, మోక్షపదమున్‌=మోక్షముమీ, అపేక్షసే యున్‌ 
కోరుకొనును. అనఘ వర్తనుడాపాపములేని ప్రవృత్తి గలవాయ, 


తాత్పర్యము : ఈ రీతిగా సాకారు.డైన పరమాత్మయందు యోగి తీవ్రమైన 
భావము కలవాడై యుండును. ఇట్టి "సదృక్తిని మహాయోగి చాలకాలము 
సాధించును. సమాధి స్టితిలో ఆ పరమేశ్వరుని భావము హృదయమందు 
భాసించినపుడు గొప్పదైన అనంద మేర్చడును. శరీర మంతయు పులకలు 
నిండికొనును. స్వామి ఆకారము క్షణక్షణమునకును నూత్న నూత్నముగా 
కనపడునది. అందుచే పలుమారు చూడవలెనని అశ చూచు కొలంి 
నానందము. ఆనంద బాప్పములు కన్నులనుండి కాజీిపోవుచుండును. సంతోష 
మనెడు సముద్రమున వాడ మనుకలువేయును. వానియప్పుటి మ 
భగవత్స్వరూపముతో అద్వెతమే యగుచున్నది. స్వా మి యనవెడు మనమును 
గ్రహించుటకు వానిచిత్తము బడిశమువలె ను తీవ్రభావన 
మనస్సు శ్రథితమై హోవ్పును. తానే పరంజ్యోతి యనెడు భావము వ 
మనస్సున "త్రవముగా నెలకొనును. అపుడు వాని చిత్తమందు మోక్షమను 
నొక్క పదార్థము మాత్రమే మెలంగుచుండును. పుణ అ్యపాపములతో వానికి 
సంబంధముండదు. నిరంతర సమాధి సితియే వానిజీవనమై యుండును. 


304 భాగవత సుధాలహరి 


934. అదిగావునన్‌ాఅందుచేత, ముక్తిన్‌ అ పేక్షించి*ముక్తిని కోరుచున్న 
వాఢ్చై, మహాత్ముండగు వానిచిత్తంబుూ=ఎక్కువ గొప్పతనము కల్సిన వాని 
యొక్క్‌ మనస్సువిముక్తంబైనావదల బడిన, భగవత్‌+వ్యతిరిక్త+ ఆశ్రీయంబు= 
భగవంతుని కన్నీను భిన్నమ్టైనట్టి ఆధారము కల్షినదై. విషయాంతర శూన్యంబై. 
విషయాంతర=అన్య 'వీషయీములచేత, కీన్యంబై=రిక్తమ్చ, విరక్తిన్‌ 
పొందుటంజేసివైరాగ్యము పొందుటవలన, పురుషుండుూసాధకుడైన వాడు, 
శరీర భావంబులనొశరీరమునకు సంబంధించిన భావములచేత, అనన్యభావము= 
ఇతరమగు స్వభావము లేనట్టిది, అయినట్టి నిర్వాణ పదంబునాఅయినట్టి 
మోక్షమును, సక్ష్యంబగు తేటంబూసూక్ష్మమ్రినట్టి అగ్నివోషము, తనకంటే 
నధికంబగు తేజం బుతోడాతనకంకొ గొప్పదైన కీజముతో, సమానాకారముూ 
సమానమైన ఆకారము కల్గినది, చందంబునన్‌వలె, ఇచ్చయించున్‌కోరును. 

తాత్పర్యము : జీవన్ముక్తుని విధమును చెప్పచున్నాండు. వాని 
దృష్టియంతయు లోకముతోడి సంబంధము వదలిన విముక్త స్పితిలై ఉండును. 
వానీ మనస్సు భగవంతుని విషయమును దప్ప ఇతరీ విషయమందు 
ప్రవర్తింపనే ప్రవర్తింపదు. లౌకికములైన విషయము య వానినుండి 
తమకు తాముగా వదలి పోయియుండును. మొదలు బీని ప్రయత్నము 
చేతనే అవి వానికి లోబడి యుండును. సర్వకాల సర్వావస్టలయందును 
వివేకము వానిని నీడవలె అంటియుండుటచేత భగవద్వ్యతో ర్తిక్తములగు 
భావములు ఎంతగా ప్రయత్నించినను- (అనలా ఎంత బలముగలవై యున్నను) 
వానిని లోబజచు కొనలేవు. వాని మనస్సు విషయాంతర శూన్యమై స్వచృమైన 
సత్త్యగుణముతో కూడినదై శరదాకాశమువలె ఉండును.సత్త్వగుణమునందు 
కూడీ వానికి మమతలేదు. రజస్త మస్సుల నణచుటకు వాయ సత్ర్త్వగుణము 
నాశ్రయించి నాండంతే. అందుచేత నిరంతరము వాని శరీరమనస్సులు 
రెండును గుణాతీతమైన స్టితియందే ఉండును. నిర్వాణ పదము వాని 
శరీరములోనే ఉండును. సిర్వేశ్వరుయ పెద్ద తేజస్సు. జీవన్ముక్తుడ 
పరిమాణములో చిన్నతేజస్సు. కానీ రెండును తేజస్సులే. రెంటికిని దాహకశక్తి 
ఒక్కటే. రెండింటితేజస్సు గూడ నొక్కు. దీనినే శంకరులు చాల అపురూపమైన 
స్టితిలో చెప్పినాండు. ఆయన అన్నాడు. స్వామా! నీకును నాకును అద్వెతము 
బ్టీరమైనను నేను నీయొక్క అరిశమునే "గాని నీవే నేను కాలేదు నేను 
నీవాడను. నీవు మామ కీనుడవు కాదు. తరంగము సముద్రమునకు 
సంబంధించినది. రెంటి యందున్నది జలము. కాని తరంగము సముద్రమునకు 
సంబంధించినది. సముద్రము తరంగమునకు సంబంధించినది కాదు."సాముద్రోహి 
తరంగః క్వచన సముద్రో న తారంగః." 


935. పురుషుడూసిద్దుడైన వాడ, చరమమైకడపటిదై, అన్యవిషయ 
నివృత్తమైతక్కిన అన్యవిషయముల నుండి నివృత్తమైన ప్రవృత్తి గలదై. 
నివర్తించు=సంపూర్త వైరాగ్యమును ధరించియున్న, చిత్త వృత్త్యాదులను 
గల్గాచిత్తము యొక్కీ వ్యాపారములు కల్లినదై, వెలయంగన్‌ప్రకోశింపయ, 


తృతీయస్కంధ అష్టా వింశాధా్య్యయము 305 


ఆత్మీయమగు మహిమన్‌ాయోగసిద్ధితో తనకు లభ్యమైన మహిమయందు, 
సునిష్పుడైస్టిరమైన స్టితిగలవాడై, లభించు సుఖదుఃఖములన్‌ొపూర్వజన్మము 
లకు సింబరీధించిన "కర్మల కనుగుణముగా వచ్చెడు సుఖదుఃఖమీలచేత, 
మనస్సునన్‌ దలంపకాచలింపని చిత్త వృత్తి గలవాడై, అహంకార ధర్మంబులు 
గాన్‌-అహంకారము చేత నేర్చడెడు సంక్షోభములుగా, తలంచి=స్పష్టముగా 
నిర్ణయించు కొన్నవాండై అనయంబూసర్వకాలసర్వావస్థలందు, సాక్షాతృత 
అత్మ తత్త్వమూసాక్షాత్కరింప జేసిన కొన్నట్టి అత్మ భావము కలవాడై 
యుండును. ఇట్టివానినే. ధీరులైనవారు జీవన్మ్‌క్తు డం డ్రూజీవన్ముక్తుడని 
పిలుతురు. అతండ=అఆ జీవన్ముక్తుండు, వఏచందంబునన్‌ ఉండున్‌ఏ పద్దతిలో 
ఉండును, అనిన్‌=అనంా, వినుముూచెప్పుచున్నాను ఆలకింపుము. తన 
శరీరంబూతనదేహము, ఇశేమియు, ఎజుంగకాఏ వ్యాపారమును గమనింపని 
వాధ్రై, అర్థిన్‌ వర్తించున్‌నిత్యానంద పూరితుండై యుండును. 


తాత్పర్యము : జీవన్ముక్తు, ని లక్షణములనే ఇంకను వివరించుచున్నాండ. 
సమాధిస్టితి యందు నిష్టాతుడైన వానికి అదియే చరమ జన్మము వానిచిత్తము 
సమస్తములైన విషయముల నుండి నివృత్తమై యుండును. వైరాగ్యమే వాని 
సహజస్టితి. వాని చిత్తమందు చోటు చేసికొను విషయ మేదియు నుండదు. 
మనస్సును నివర్తించు కొనుటలో వాని ప్రయత్నమేమియు నాన్సితిలో నక్కరలేదు. 
సమస్త చిత్తవృత్తులును వానితో సహకరించును. అవియే విషయములను 
దూరముగా చేయును. అష్టసిద్ధులు మొదలగు నవన్నియు వాని కనుసన్నలలో 
మెలంగుచుండును. అయిను వాయ దేనిని కూడ వినియోగింపండు. వాని 
కవి యున్నట్టి స్ఫూర్తియే ఉండదు. ఈ స్థితిలో రూడ సుఖదుఃఖములు 
వానిని వదేల్సీ, తక్కీన అన్ని ప్రారబ్బములితొలంగినను మూల ప్రారబ్దము 
మాత్రము దేనిచేతను పోదు. దాని *కనుభవ మొక్కకే మార్గము. తక్కీన 
ప్రారబ్రములు తపస్సుచే నశించును. కానిమూల ప్రారబ్బమునకు సంబంధించిన 
నుఖదీఃఖములు వెన్నాడుచునే యుండును. అయాచితీముగా యాదృచ్చికముగా 
లభించెడు సుఖమునకు సుఖప్రారబ్బమని పేరు. అట్సే దుఃఖ ప్రారబ్రము 
కూడ. ఇవి లభించినపుడు సిద్దుడ్రేనవాడయ ఎట్టుండును? నిమ్మళమేగా 
అనుభవించును. కాని ఇవి యన్నియు అహంకారమ్‌ యొక్క ధర్మములని 
వారెజుగుదురు. అందుచేత సుఖదుఃఖాదులకు వాయ పరు,డై ఎవ్వయడో 
దేనినో అనుభవించు చున్నట్టుగా వాండు తా ననుభవించును. నిరంతరమును 
అత్మతత్త్వము వానికి సాక్షాత్కరించి యుండును. అనలా వాడే ఆత్మతత్ర్త్వమై 
యుండునన్న మాట. ఆత్మతత్ర్త్వము వానికి భాసించు నన్నచో భేదవృత్తి 
ఉన్నట్లు. అందుకే ఆత్మతత్వ్వమే వాండై యుండుననుచున్నాయడు. అట్టివాని 
ప్రవృత్తీ ఎట్టుండును? వానిశరీరము నిలుచుట వాయడెయింగయ. కూర్చుండు 
టయుం గోడ నెజుగండు. చరించుట గూడ వానికి బాహ్యవిషయమే. 
శరీరమునే వాండ భావింపనపుడు శరీర ధర్మముల నెట్లు భావించును? 
మజీ వానిస్థితి ఎట్లిది? ఎట్లిదని ఏమి చెప్పవచ్చును? ఒకటే ఆనందమయము. 


306 భాగవత సుధాలహరి 


936. మదిరా పానంబునంజేసాఎక్కువగా మత్తు పదార్హములను సేవించిన 
దానివలన, మత్తుండగు వాడయామత్తును చెందినవాయ, పరీధానము=దేహమున 
కప్పుకొన్నది, అంబరంబు= వస్త్రము, - మజచి వర్తించుచందంబునన్‌జాపకము 
లేక ప్రవర్శించునట్ట, తనశరీరంబూక్షీణించెడు స్వభావము కల్గిన తనదీవము, 
దైవాధీనంబునన్‌=పూర్తిగా దైవమునకును కర్మ ను లోలడీన దగుటవలన, 
నశ్వరంబని తలంచోనశించి పోవునదని గుర్తించి, ఆత్మతత్త్వనిషుండై= 
అత్మీ తత్త్వమందే మగృమైన మనస్సు గలవాంై. ఉపేక్షంచుసాశరీరము 
ఏ మాత్రము గుర్తింపక యుండును. సమాధి యౌగంబునంజేసి=సమాధిని 
పూర్తిగా సాధించు కొన్నదాని వలన, సాక్షాతృతాత్మ తత్త్యంబుగలవా.డై= 
సాక్షాత్కరింప ేసికొని అనుభవింప లడుచున్న అత్మస్వరూపము గలవాఢ్చై, 
స్వాప్నిక శరీరంబు చందంబునన్‌ాస్వప్పమునందు ప్రాప్తించిన శరిరమునువలి, 
యావత్కర్మ ఫలాఎంతవజకును ( కె్టర్మ మనుభవింప వలసి యున్నదో, 
అనుభవ పర్యంతంబూఅది వ "అనుభవించి క్షయమై పోవువజకు, 
పత్రదార సమేతంబూప్తుత్రులతోను, 'భార్యతోను గూడిన, ప్రపంచంబు ననుభవించి 
=నోంసార మనెడు ప్రపంచము ననుభవించిన వాడై, అటమిందన్‌దాని 
తరువాత, పుత్ర దారాది సంబంధంబు వలనన్‌ పొసీ=భార్యా పుత్రాదుల 
సంబంధము నుండి విడివడినవాండై, వర్తించున్‌ప్రవర్తించును. 


తాత్పర్యము : మదిరాపానముతోవాండు ఒడలు మజచియుండును. 
వాని కే దిక్కునకు పోవుచున్నది తెలియదు. ఎచ్చటికి. బోవు చున్నది 
తెలియదు. గమ్యములేక ఊరక పోవుచుండును కట్టిన పుట్టము ఉండినది, 
ఊడినదియు. గూడ వాడెజుంగయడ. సమాధి స్టిత్‌ండైన బ్ఞానికూడ నంతే. 
వాని శరీరము కార్యము నెరవేర్చుటలో ఒకగురిలేదు. వ్రవర్తింటినే వలయునని 
నియమము గూడలేెదు. దైవ మెట్టిడ్చుకొని పోవుచుండిన అట్టు పోవును. ఈ 
శరీరము ప్రారబ్తాను గుణముగా ప్రొప్తి ంచినదని వాండెజబుంగును "నశ్వరమనియు 
నెజబుయగును. అరీదుచేత దానిపె సమాధి నిష్ణుడైన వాండు రాగాభిమానములు 
లభించుకొనండు. శరీరమందలి ఉపే పేక్షయేి వాని స్వభావమై యుండును. 
ఆహార విహారాదుల యందుంగూడ వాడంతే. వానిచే ఆహార మెవ్వరో 
తినిపించుచున్న ట్లు ట్లుండును. "కర్మ ఏవ శరీరం పుషాతి" అని ఆది శంకరులన్నట్లు 
ప్రారబ్దమే శరీరవి నడపించుచున్న దని వానిక్‌ తెలియును. మనుష్యుయోకి 
న చూచును. ఆ స్వప్న దర్శనమందు వాని కొక శ రము 
ప్రాప్తించును. తాను చూచుచు స్వప్నమందు తానే పరువెత్తుచుండును. 
స్వప్పజనితమైన దేహము. దేహమున కొక్కచోట దెబ్బతగిలిన దనుకొందము. 
వాని నిజ శరీమున గాయముండదు కదా! జ్జాని విషయము కూడనంతే. 
శరీరమునకు సుఖదుఃఖాదులు ప్రారబ్లాను గుత్‌ముగా నేర్ప్చడినను స్వప్న 
శరీరమున కేర్పడినప్రే వాయ చూచునూ ప్రారబ్దానుభవ మున్నంత వరరును 
శరీరముండునను జ్ఞానేమును వానికి శరీరమై యుండును. అదెన్నడు తరుగునో 
శరీరమప్పుడే గతిరేచునన్న సత్యము గూడే వాండెజుంగును. ఏజింినవాథే 


తృతీయస్కంధ అష్టావింశాధా ర్ట్‌ియము 307 


సుతదారాది రూప సంసారము నిర్వికల్చజ్డానము కలవాడై వాడనుభవించును. 
తతృంబంధము కల్గిన ప్రారబము నశిర్సోనంతనే వానీయం దు దాసీనుడై 
వెడలిపోవును. సంసారమండు వర్తించుచున్నపుడు నిజముగా దాని యం 
దాసక్తుని వలెనే గన్పించును. కాని వాని ఆస్తక్తి అనాస్తియను సరస్సు నం 
దుద్భవించిన పద్మమే. వాని యాస్తక్తికి అనాసక్తి మూలబలముగా నుండ్రును. 
కార్యము లన్నియు ఆసక్తుని వలెనే ఒనర్చును. అట్టి మహాయోగిని గ్పుర్తించుట 
చాల కష్టము. 

937. సుతదార మిత్ర అనుజుల కంకెన్‌పుత్రులు భార్యమిత్రులు, 
తమ్ములు వీనికంకొ, మర్త్యుండూమనుష్యుండు, భిన్నుడై వర్తించుచున్నరీతిన్‌= 
శరీరమును ధరించి తాను వేజుగా ఉన్నరీతిని, విస్ఫులింగామిణుగురులు, 
ఉల్ముకూవరిపొట్టు వీనినుండి బయలు దేరెడు, విపుల ధూమములవేన్‌ 
=ఎక్కువైనపాగలినుండి, హవ్యవాహను.డుూలఅగ్నిదేవుడ, వేజైన రీతిస్‌= 
భిన్నముగా నుండెడునట్టు జీవాత్మ=క్షేత్రజ్ఞుండైన జీవుడు, వలనొప్పన్‌ణాస్త 
సిద్ధాంతము ననుసరిరచె, పరికింపన్‌*చక్కగా న చేసికొన్నచో, 
భిన్నురూపమునన్‌ ఉండున్‌వేరైన స్త స్వరూపముతో ఉండును. భూతేంద్రైయ 
అంతః కరణంబులన్‌పంచభూతములు, దశేంద్రియములు, మనస్సు, మనస్సు 
యొక్క బుద్య్ధ్యాది వృత్తులు వీని సమావేశమైన శరీరము ప్రకృతి రూపమైనది, 
ఈ ప్రకృతి భూపమైన శరీరమునుండి ఆత్మభిన్నముగా నుండును. వాయ 
ద్రష్ట వానికే బ్రహ్మమని "పేరు. ఆద్రష్ట స్వరూపమును పొందిన యోగి 
స భూతము లందును తన స్వరూోపమునే చూచును. అన్నిటియందు 

త్మస్వరూపమే విలోకించును. అన్నిభూతములను తనయందే చూచును. 
మ. సమస్త భూతములందున్న ఆత్మ ఒక్కకే కనుక ఆ ఆత్మస్వరూపుండు 
తానే కనుక సమస్త భూతములందు తన్నును, తనయందు సమస్త భూతములను 
విలోకించును. 


తాత్పర్యము : భార్య, పిల్లలు, మిత్రులు, తమ్ములు మొదలైన వారిపై 
పురుషున కభి మాన ముండును ఈ యభిమానము తాను అను దానియొక్క 
పిల్ల. తాను అనుదానిని బట్టి తనది అన్న దేర్చడును. వారిని మనస్ఫూర్తిగా 
(్రేమీంచును. ఇంత ఘనిప్టమైన సంబంధమున్నను తాను వారు కానేరండు. 
తన శరీరము వారి శరిరోముల కంకు భిన్నమైై యున్నది. కనుక అట్లే 
ఆగ్నినుండి ధూమ మేర్చడు చున్నది. కాలిన వరిపొట్టు నుండి ధూమమేర్పడు 
చున్నది. కాని ఆధూమమే యగ్నికాదు. అది ఈ “రెంటికంకొ భిన్నము. 
జీవాత్మకూడనంతే. దానికి శరీర మనునది తొడుగు. కార్యజ్ఞాడైన వాడ 
శరీరమందే జీవాత్మ తత్త్వమును అభ్యాస మొనర్చుకొనును. కేకిరమునే జీవ 
స్వరూపముగా భావించును. నూక్ష్మముగా పరికించినచో ఈ రెంటికిని సంబంధమే 
లేదు. పంచభూతములు, పది ఇంద్రియములు, మనస్సు, దాని బుద్ధ్యాది 


308 భాగవత సుధాలహరి 


భేదములు -- వీనితో నేర్పడినది శరీరము. వీని నన్నిటినీ తయారు చేసినది 
ప్రకృతియే. ప్రకృతి కండె జీవాత్మ భిన్నమైనది. వాం ద్రష్ట (ద్రష్టలైనను 
వాండు మాయావశండై సుఖదుఃఖాదుల ననుభవించుచుండును. సమాధి 
నిష్టితుడైన జీవాత్మకు శః స్థితిలేదు. వాడాత్మ తాదాత్మ్యము నొంది 
యీండును. అప్పుడు వాడ ద్రష్ట ఆ స్థితిలో సమస్త భూతములందున్నది. 
ఆత్మ స్వరూపమే గనుక తొనోత్మ న్వేరూపుడే “గనుక తాను సమస్త 
భూతములను తనయందు చూచుకొనును. అస్లు సమస్త భూతములందును 
తన్ను చూచుకొనుచుండును. 


939. అనన్యభావంబుల యేసాసమస్త భూతములను తనకంకొ వేజుగా 
చూడక పోవుటచేత, భూతావళి యందున్‌సకల ప్రాణులందును, తదాత్మకత్వ 
మును జూచున్‌తాను వానిలోపలనున్న ఆత్మస్వరూపు(డై చూచును. అత్మీయ 
ఘనతర ఉపాదానముల యందున్‌=శరీర ముపాదానము. అన్నిజీవాత్మల 
కదియప్లే ప్రాప్తించినది. ఇద్ద దివ్యజ్యోతి=ఎక్కువగా వెలుగుచున్న ప్రకాశము, 
ఏకమయ్యునూఒకకటేయయ్యును, బహుభావంబులనుదో యాభిన్న భిన్న ములుగా 
కన్చడును. ప్రకృతి గతుండూాప్రకృతి ధర్మములకు లోశుడినవాయడు. దేవ+తిర్యక 
మనుష్య+స్తావరాది వివిధ యోనులూదేవతలు, జంతువుల, మనుష్యులు, 
వృక్షాదులు మొదలైన భిన్న యోనులందు భిన్నరీతులుగా కన్పడుచుండును. 
నిజగుణ వైషమ్య్యుముననూఉపాదాన కారణమైన శరీరాదుల భిన్నభావము 
వలన గుణములు కూడ భిన్న భిన్నములుగా భాసించును. కనుక ఈ 
సమస్తమును, దేవా సంబంధియగుచున్‌దేహముతోడి సంబంధము కలిగినదిగానే 
ఏర్పడును. 


తాత్పర్యము : సమస్త భూతములందున్న ఆత్మయొక్కటే. కానీ 
శరీరములందు అది వివిధములైన నామరూపముల నందును. అగ్ని 
యొక్కకేయైనను అది ఆశ్రయించియున్న కాష్థాదుల అకారమును బట్టి 
బుజువశక్రములుగా కన్పించునట్టు అత్మయే అవీద్యకు లోశుడుట వలనీ 
దేవతలు, పథవులు, మనుష్యులు. స్తావరములు మొదలైన యోనులందు ఆ 
శరీరముల ననుసరించి భిన్న భిన్న గుకములకు లో శుడీన వాఢడై యుండును. 
ఇవన్నియు దేహ సంబంధముతో నేర్పడినవి. సదసదాత్మకమై “నెగడు నాత్మ 
అనిర్వచనీయమైన స్టి సితిగలది. దాని పద్ధతి నూహించుటయే కష్టము. ప్రకృతి 
గుణముల నది తిరన్కీరించినపుడు స్వస్వరూపములతో భాసించ్‌ను. ప్రకృతి 
కధీనమైైనపుడు జీవుండనిపించుకొని వివిధములైన సుఖదుఖములను 
అనుభవించును. 


ఇది శ్రీపోతనామాత్య విరచిత ఆంధ్రమహాభాగవతమున 'సుధాలహరి' 
వ్యాఖ్యయందు ఇరువది ఎనిమిదవ అధ్యాయము. 


ఏకోన త్రింశోంధ్యాయః 


దేవహూతి రువాచ 


లక్షణం మహదాదీనాం ప్రకృతేః పురుషస్య చ, 
స్వరూపం లక్ష్యతే ఇమాషాం యేన తత్పారమార్డికమ్‌. 
యథా సాంభ్యేషు కథితం యన్మూలం తతచక్షతే, 
భక్తి యోగస్య మే మార్గం బ్రూహి విస్తరతేః ప్రభో! 
విరాగో యేన పురుషో భగవన్‌ సర్వతో భవేత్‌, 
ఆచక్ష్వ జీవలోకస్య వివిధా మమ సంసృతీః, 
కాలస్యేశ్వర రూపస్య హేషాం చ పరస్య మే, 
స్వరూపం వద కుర్వంతి యద్ధేతోః కుశలం జనాః, 
లోకస్య మిథ్యాభిమతే రచక్రుష 

శ్చిర ప్రసుప్తస్య తమస్య నాశ్రయే, 

శ్రాంతస్య కర్మ స్వనుబద్ధయా ధీయా 

త్వ మావి రాసీః కిల యోగభాస్కరః. 


శ్రీమ్మైత్రేయ ఉవాచ 


ఇతి మాతు ర్వచ శ్షక్షం ప్రతినంద్య మహామని, 
అబభాషే కురుశ్రేష్ట! ప్రీత స్తాం కరుణారర్జితః 
భక్తియోగో బహువిధో మార్తె ర్భామిని భావ్యత్తే, 
స్వభావగుణమార్గేణ ప్రుంసోం భావో విభిద్యతే. 


అభిసంధాయ యద్దింసాం దంభం మాత్సర్య మేవచ, 
సంరంభీ భిన్నవదృ గ్భావం మయి కుర్యాత్స తామసః 


విషయా నభిసంధాయ యశ ఐశ్వర్య మేవ చ, 
ఆర్బాదా వర్చయే ద్యో మాం పృథగ్భావ స్పరాజసః. 
కర్మనిర్హార ముద్దిశ్య పరస్మి న్వాతదర్చణమ్‌, 

యజే ద్యష్టవ్య మితి వా పృథగ్భావ స్స సాత్త్విక. 
మద్గుణశ్రతి మాత్రేణ మయి సర్వగుణాగ్రయే, 
మనోగతి రవిచ్భిన్నా యథా గంగాంభపోఒంబుధొ. 
లక్షణం భృక్తియోగస్య నిర్ణణస్య హ్యుదాహృతమ్‌, 
అహైతుక్య వ్యవహితా యా భక్తిః పురుషోత్తమే. 
సాలోక్య సార్‌ష్ట సామాష్య సారూప్యెకత్వ మిత్యుత, 
దీయమానం న గృహ్హంతి జనా మేత్సేవనం వినా. 


భాగవత సుధాలహరి 


స ఏవ భక్తియోగాఖ్య ఆత్యంతిక ఉదాహృతః, 
యేనాతివ్రజ్య త్రిగుణా న్మృద్భావాయోప పద్యతే. 
నిషేవితానిమిత్తేన స్వధర్మేణ మహీయసా, 
శ్రియాయోగేన శస్తేన నాతిహింసేణ నిత్యశః. 

మది దర్శన స్పర్శ పూజాస్తుత్యభి వందనై* 
భూతేషు మద్భావనయా సత్త్వేనాఒ సంగమేన చ. 
మహతాం బహుమానేన దీనానా మనుకంపయా, 
మైత్రా చైవాత్మతుల్యేషు యమేన నియమే నచ. 
అధ్యాత్మికానుశ్రవణా న్నామసంక్తీర్త నేన చ, 

ఆర్షవే నార్యసంగేన నిరహం[క్రియయా తథా. 
మద్దర్మిణో గుఖై రేతైః పరిసంశుద్ద ఆశయః 
పురుష్యస్యాఇఒంజ సాభ్యేతి శ్రతమాత్ర గుణం పా మామ్‌. 
యథా వాతరథో ఘ్రాణ మావృజ్మే గంధ ఆశయాత్‌, 
ఏవం యోగరతం చేత ఆత్మాన మవికారి యత్‌, 
అహం సర్వేషు భూతేషు భూతాత్నా 2. వస్టిత సదా, 
త మవజ్ఞాయ మాం మర్త్యః రురుతే5 ర్పావిడంబనమ్‌. 


యో మాం సర్వేషు భూతేషు సంత మాత్మాన మాశ్వరమ్‌, 


హిత్వాజఒర్బాం భజతే మౌఢ్యా దృస్మన్యేవ జుహోతి సః. 
ద్విషతః పరకాయే మాం మానినో భిన్నదర్శినః, 
భూతేషు బద్ధవైరస్య న మనంతి మృచ్చతి. 

అహ ముచ్చావచైర్ర వ్యెః క్రియయోత్పన్న యా. నఘే, 
నైవ తుష్యేఒర్చితో ఇఒర్భాయాం భూతగ్రామావమానిన£ 
అర్పాదా వర్చయే త్తావ దీశ్వరం మాం స్వకర్మకృత్‌, 
యావ న్నవేద స్వహృది సర్వభూతే ప్వవస్థితమ్‌. 
ఆత్మన శ్చ పరస్యాపి యః కరోత్యంతరోదరమ్‌, 

తస్య భిన్నదృశో మృత్యు ర్విదధే భయ ముల్చణమ్‌. 
అథ మాం సర్వభూతేషు భూతాత్మానం కృతాలయమ్‌, 
అర్హయే ద్దాన మానాభ్యాం మైత్రాఇభిన్నేన చక్షుషా. 
జీవా శ్రేష్టా హ్య జీవానాం తతః ప్రాణభృత శ్ళుభే, 
తత స్పచిత్తాః ప్రవరా స్తత శ్చేంద్రియవృత్తయః. 
తత్రాపి స్పర్శవేదిభ్యః ప్రవరా రసవేదినః 

తేభ్యో గంధవిద ్రేష్టా స్తత శృబ్దవిదో వరా£౬ 


తృతీయస్కంధ ఏకో నృతింశాధ్యాయము 


రూప భేదవిద స్తత్ర తత శో భయతోదతః 
తేషాం బహుపదా శ్రేష్టా శృతుష్పాదాస్తతో ద్విపాత్‌. 
తతో వర్తాశ్చ చత్వార స్తేషాం బ్రాహ్మణ ఉత్తమ, 
బ్రాహ్మణే ప్వపి వేదజ్ఞో హ్యర్థజ్లో హ్యధిక స్తతః, 
అర్థజ్హా తృంశయచ్చేత్తా తత స స్వ కర్మకృత్‌, 
మ్రోక్రసింగీ స్తతో భూయా న్న దీగ్గా ధర్మ మాత్మనః. 
తస్మా న్మయ్యర్చితాశేష క్రియారాత్మా నిరంతరః, 
మయ్యర్పితాత్మనః పుంసో మయి సన్న్యస్తకర్మణః. 

న హ్యామి పరం భూత మకర్తు సృమదర్శనాత్‌, 
మనసైతాని భూతాని ప్రణమే దృహమానయన్‌. 
ఈశ్వరో జీవకలయా ప్రవిష్టో భగవానితి, 

భృక్రియోగశ్చ యోగశ్చ మయా మానవ్యు దీరితః 

యయో రేకతరేజ్రైవ పురుషః పురుషం వ్రజేత్‌, 

ఏత దృగవతో రూపం (బ్రహ్మణః పరమాత్మనః. 

పరం ప్రధానం పురుషం దైవం కర్మ విచేప్టితమ్‌, 
రూపభేదాస్పదం దివ్యం కాల ఇత్యభిధీయతే. 
భూతానాం మహదాదీనాం యతో భిన్న దృశాం భయమ్‌, 
యోోంతః ప్రవిశ్య భూతాని భూతై రత్త్యఖిలాశ్రయః. 
సవిషా ఖ్యోరధి యజ్హోసొకాలః కలయతాం ప్రభుః 

న చాస్య కళ్ళి ద్దయితో న ద్వేష్యో న చ బాంధవ£. 
అవిశ త్యప్రమత్తో5సా 'ప్రమత్తం జన మంతకృత్‌, 
యదృయా ద్వాతి వాతోశయం సూర్య స్తపతి యదృయాత్‌. 
యదృయా ద్వర్దతే దేవో భగణో భాతి యదృయాతీ్‌, 
యద్వనన్పతయో భీతా లతా శ్చౌషధిభి సృహ. 

స్వే స్వే కాలే5భిగ్భృహంతి పుష్పాణి చ ఫలాని చ, 
స్రవంతి సరితో భీతో నోత్సర్పత్యుదధి ర్యతః. 

అగ్ని రింధే సహగిరి ర్బూ ర్న మజ్జితి యదృయాత్‌, 
త దదాతి శ్వసతాం మార్గం యన్ని యమా దధః. 
లోకం స్వదేహం తను తే మహాన్‌ సప్తభి రావృతమ్‌ 
గుణాభిమాని నో దేవా స్పర్గాది ప్వస్య యదృయాత్‌, 
వర్తంతేననుయుగం యేషాం 'వశ ఏత 'చ్చరాచరమ్‌. 
సో5నంతో 50తకరః కాలో5నాది రాదికృ దవ్యయః, 
జనం జనేన జనయ న్మారయ నృృత్యునాఒ౦తకమ్‌. 


ఇతి శ్రీమద్భాగవతే, తృతీయ స్కంధే ఏకోనత్రింశోంధ్యాయః, 


3||] 


వ! 


3 


ఏ5 


3 


38 


3ం 


త్న 


డీ 


తై 


త 


డ్‌ 


312 భాగవత సుధాలహరి 


1,2. మహదాదీనాంా్రమవాదాదుల యొక్కయు, ప్రకృతేజాప్రకృతి యొక్కయ, 
పురుషస్య చాపురుషుని యొక్కయు, లక్షణం=అసాధారణమైన గుణమును, 
సాంభ్యేషాసాంఖ్యశాస్త్రమందు. యథాకథితం=ఏ రీతిగా చెప్పడుడి యున్నదో, 
యేన=ఏ లక్షణముచేత అమిషారావాని యొక్క పారమార్థికం=పరమార్దమైన, 
స్వరూపం=అకృతి, లక్ష్యతేఊతెలియ లుడుచున్నదో (తతాఆఅది, త్వయానీచేత, 
కథితంవచెప్ప ఎడినది) తతాదానికి యన్మూలంాదేనిని కారణమని, ప్రచక్షతే= 
చెప్పుదురో, భక్తి యోగస్యూఆ భక్తి యోగము యొక్క, మార్గంసంప్రదాయమును, 
ప్రభో=ఓ ఈశ్వరుడా! మోనన్ను గూర్చి, విస్తరశూవిస్తరించి, బ్రూహి=చెప్పుము. 

తాత్పర్యము : అవతారిక ; ఈ అధ్యాయమందు తలి యొక్క ప్రశ్న 
కుత్తరముగా భక్తి యోగము యొక్క మార్గమును, కాలప్రభాబేమును - వీనిని 
గూర్చి కపిలాచార్యుడ తెల్చంబోవుచున్నాయడ - ఓ ప్రభువా! మహత్తత్త్వము, 
అహంకార తత్త్వము మొదలైన ప్రకృతి కార్యముల యొక్కయు, ప్రకృతి 
యొక్కయు, పురుషుని యొక్కయు లక్షణమును సాంఖ్యగాస్త్రము నందు 
వరింపణుడిన విధముగా నీశ్రీపాదములు నా కెజిం౧ంచినవి. అందుచేత 
మీహిదాదుల యొక్క సరిల్రైన స్వరూపమును తెలిసికొనుటకు సాధ్యపడు 
చున్నది. ఇట్లు వీనివీని స్వభావములను ప్రకృతికంటె భిన్నముగా చేసి 
తెలిసీకొనుటచేత్‌ పరమేశ్వరునీయందు ప్రగాఢమైన భక్తి జనించునని తెలిపితివి. 
దయచేసి ఆ భక్తి యోగము యొక్క మార్గమును ఇంకను విస్తృతముగా నా 
'కెజింగించవలెనని ప్రార్థించుచున్నాను. 

3. భగవాన్‌!=ఓ భగవత్స్వరూపుండైన, కపిలా, యేనాదేని చేత, పురుషః 
=పురుషుండు, సర్వతవాసకలమునుండి, విరాగణరాగరహితు.డైన వాండుగా, 
భవేత్‌=అగునో, జీవలోకస్య=జీవులయొక్క, వివిధాజఅనేక రీతులుగానున్న, 
సంసృతీజ=సంసారము యొక్క గతులను, మమానాకు, అచక్ష్యాతెలియ జెప్పుము. 

తాత్పర్యము : ఓ సర్వజ్ఞాడవైన కపిలాచార్యా! ప్రాణుల కేర్పడెడు 
బహు విధములైన సంసారగతులను గూర్చిగూడ నీవు నా కెజింగింపవలెను. 
ఆ మార్గములను తెలిసికొన్న దానిచేత పురుషుయ ఇహమునందును, 
పరమునందును, గల భోగములందు విరక్తుండై వర్తింప వీలుండును గదా! 


డీ పరేషాంాబ్రహ్మాదిదేవతల కంటెను, పరస్యాప్రధానపురుషుండుగను, 
ఈశ్వర రూపస్య=సమస్త మును సమర్థవంతముగా నడిపించెడు స్వరూపము 
గలవాయైన, తే కాలస్యానీ స్వరూపమైన కాలము యొక్క, స్వరూపంచస్వరూప 
స్వభావములను, ఆచక్ష =సెలవిమ్ము; బత=ఈ 'సెలవిచ్చుట మవాభాగ్యముగదా! 
యద్దేతోణాఏ కారణముగా, జనాజాజనులు, కుశలంాపుణ్యమును, కుర్వంతి 
చేయు చున్నారో. 


తాత్పర్యము : స్వామి! సర్వమును సమర్థముగా నడపించు శక్తిగల 
నీ శ్రీపాదముల యొక్క స్వరూపభూతమైనదే కాలము. ఆ కాలము యొక్క 


తృతీయస్కంధ ఏకోనతత్రింశాధ్యాయము 313 


వైభవమును కూడ నా యందు దయయుంచి సెలవీయవలెను. కాలము 
మహా సమర్థవంతయైనది. అది ప్రతిపదార్ధమును క్షణ క్షణమును మార్చు 
చుండును. సమముగా దానిని నశింప జేయు, ఇట్టి అప్రతిబంధకమైన శ్రక్తిగలది 
కాలము. అది అపరిచ్చిన్నము. అందుచేతనే అది భగవంతుని "యొక్క 
స్వరూపమై యుండును. అ కాల స్వరూపమునకు భయపడియే జనులు 
పుణ్యకార్యము లొనర్చుచున్నారు. సమస్త లోకములును కాలక్రమమున 
నశించునవే అనెడు జ్ఞాన మేర్చడుట వలననే పురుషున కీ లోకమందును 
పరలోకసుఖములందులగల యభినివేశము నశించుచున్నది. అపుడు తీవ్రమైన 
వైరాగ్య మేర్చడును. కనుక కాలస్వరూప విజ్ఞానము వైరాగ్య కారణము. 
అందుకే కాలవైభవ మెజుక పజచవలెనని నిన్న ప్రార్థించుచున్నాను. 


వ్‌ మిథ్యాభిమతేఃమిథ్యాభూతములైన శరీరాదులందు అభిమానముతో 
రూడియు, అచక్ర్షుషజాతత్త్యమును తెలియకుండియు, అనాశ్రయే=అశ్రయరహితమై 
యున్న, తమసి=అంధకారమందు చిరం (ప ప్రస్తుప్తస్యాబహుకాలము నిద్రావశుథై 
యుండియు, వూక. ఏబంద, అమేబర్గయ అనుబంధముజే రూడిన, 
బుద్దాబుద్ధిచేత, శ్రాంతస్య=అలసి పోయి మున్న, లోకస్య=లోకముపాలికి, 
యోగేభాస్యరజా =యోగముల ప్రకాశింప శీయు సూర్య స్వరూండవైన, త్వం=నీ 
యొక్క శ్రీపాదములు, అవిరాసీః కిలాజన్మించినవి కదా! 

తాత్పర్యము : తెలిసికొనందగిన విషయములను గూర్చి దేవహూతి 
ప్రశ్నించినది. ఆ ప్రశ్నములకు సమాధాన మిచ్చుటకు భగవంతుడైన 
కపిలాచార్యుని (ప్రసాదకరించుకొనుచున్నది. ఓ భగవాన్‌! శరీరాదులు 
క్షణభంగురములైన మిథ్యాభూతములు. వీనియం దభిమాన ముంచుకొని 
జీవుయ పరమార్దమును గూర్చి తెలిసికొన ప్రయత్నింపంయడ. అందుచేత 
రక్షాశాన్యమైన సంసారమున. జిక్కినవాండు బహుకాలము మునుంగుచు 
తేలుచు నానావస్థలు పడుచున్నాండు. రక్షాశూాన్యమైన సంసారమందుండి 
భగవంతుని దయమీ సంపాదించుటకు పనికి వచ్చెడు సాధనముల ననుష్టి 0పక 
పోవుటచేత గట్టులేని సంసారములో వాడ చిక్కి పరితపించు చుండును. 
అట్టివాని ఉపయెగ్‌గార్థమై నీవు జాన యోగము, భక్తి యోగము, అష్టాంగయోగము 
మొదలైన వానిని నెఖుక పజచీతివి. యోగ భాస్కరుడవైన నీ యవతారము 
చిరంతనమైన అంధకారమున చిక్కి కృశించి యున్న జీవులయుద్దారమునకే. 
ఈ జీవుల యొక్క మహాభాగ్య మది. 

ర. మాతుఖాతల్లి యొక్క, గ్రర్టంంఆనందకర మైనట్టి, ఇతివాచః=ఈ 
రీతిగా పల్కయిడిన వోక్యమును, ప్రతీనేంద్య=అభినందించినవో డై కురుశ్రేష్ట!=ఓ 
విదురుడా! ప్రీతజాసంతృప్తిని చెందిన వాండై, కరుణార్డితకాకరుణిచేత 
ద్రవించిన మనస్సు కలవాండై. మహామునిః మునులలో "నగ్రగణ్యుండైన 
కపిలాచార్యుడ, తాం=ఆ దేవహూతిసా' గూ -ఆబభాపే షేజజట్టు పలికెను. 


314 భాగవత సుధాలహరి 


తాత్పర్యము : మైత్రేయుండనుచున్నాయడు - ఓ కురుకుల శ్రేష్టుడవైన 
విదురుండా! దేవహూతి వచనములు చాల మృదువులుగా నున్నవి. ఆ 
వాక్యములతో కపిలుడు మహాప్రీతుండయ్యెను. దయతో నాతని హృదయ 
మంతయు కరంగి పోయినది. తాను ఆ వాక్యములకు ప్రమోదించిన వాడై 
ఈ రితిగా బదులిచ్చినాండు. 


7. భామిని!=ఓ తన్వీ! భక్తియోగజాభక్తి యోగము, మా గ్థె బాహ్రకార 
భేదముల కారణముగా, బహువిధః ఫాఅనేక విధములతో కూడినదిగా భావ్యతే= 
భావింప లడుచున్నది. స్వభావ గుణమార్గేణాస్వభావమునకు కారణములైన 
సత్త్య్వాది గుణభేదములచేత, పుంసాం= =ప్రరుషులయొక్క, భావజాసంకల్పము, 
విభిద్యతే=భిన్నభిన్నముగా నుండుచున్నది. 


తాత్పర్యము : భగవంతుడైన కపిలాచార్యుండను చున్నాడయ-ఓ తల్లీ! 
భక్తియోగము ఈశ్వర (ప్రేమరూప మై  మెనది. వాని యావిష్కారము లనేకములు. 
అందుచేత భక్తి యోగము కూడ అనేక విధములుగా గణింప శుడుచున్నది. 
భిన్న భిన్న "జనుల కుండెడు సత్త్వాది గుణభేదములతో వారి వారి 
స్వభావములు భిన్నము లగుచున్నవి. గుణ వోషములచేత సాధకుల మార్గములు 
గొప్పతనమును, నీచత్వమును పొందుచున్నవి. అవి వారివారి సంకల్పమీలకు 
సంబంధించినవి. 


8. హింసాం=పరపీడ, దంభం=వంచన, మాత్సర్యంవా= పరోత్కర్హను 
సహింపని గుణము - వీనిని అభిసంధాయాసంకల్పించినవా యై, సంరంభో్రోద 
గుణముచే కూడిన వాండైై యజఎవండు, భిన్నదృక్‌ భావంాభేదదృష్టిచేత 
కూడిన సంకల్పమును, మయిీినా యందు ఆరోపించి, కుర్యాతాచేయ్‌నో, 
సజవాయడ, తామసజతమోగుణ ప్రధానుడు. 


తాత్పర్యము : ఇతరులకు బాధలు కల్గింప వలెననియో, తాను గొప్పవాయ 
నని ఇతరులు గ్రహింపవలెననియో, ఎవరైనను వేరు వానిని భక్తుడని 
అన్నపుడు ఆ మార్గమందు వాని కంకొ తాను గొప్పవాడయనని అన్చించు 
కొనవలెననియో - ఇట్టి సంకల్పము గలవాడై - క్రోధము, వంచన, మాత్సర్యము 
_ ఈ భావములతొ (శ్రేరేపింప బడిన వాడై సర్వత్ర భేద దృష్టిగలవాండ్రై 
ఎవ్వండు నాయందు భక్తిని కన్చజచుటకు యత్నించునో వాడీ తామసిక 
భక్తుండు. ఎందుకనగా వాని సర్వకార్యములందు తమోగుణమే ప్రతిభాసించు 
చున్నది. వానిభక్తి కూడ తామసికమే వానికిని, ఇతరులకును అపకారమునే 
కల్గిరిచుచున్నది. అట్టిభక్తి సర్వదా షరిత్యాజ్యము. 


9 యశః కర్రని గాని, ఐశ్వర్యం ఏవ చాఆ ఐశ్వర్యమును గాని, 
విషయాన్‌ వాభోగపదార్థములనుగాని, అభిసంధాయ=సంకల్పించు కొన్నవా థై, 
పృథగ్భావజాభేదభావమేతో కూడినవాండై. యజాఎవ్వండు, మాంెనన్ను, 


తృతీయస్కంధ ఏకో నత్రింశాధ్యాయము 315 


ఆఅర్పాదౌ=ప్రతిమాదు లందు, అర్బయేత్‌పూజించు చున్నాంో, సజాఅట్టివాయ, 
రాజసజారజోగుణ ప్రధానమైన వాండు. 


తాత్పర్యము : స్రకృందనాది భోగములనో, సత్కీర్తినో, ధనాదులైన 
ఐశ్వర్యమునో సంకల్పించి భేద భావముతో కూడినవాండై ఎవయడ భక్తిని 
సాధించునో వాయ రాజసుండు. వాం సూర్యుడు అగ్నీ మొదలైన వాని 
యందు నా స్వరూపమును తలంచి పూజించును. అవినా యంశభూతములే 
కనుక వాడ సర్వదా రజోగుణ పూరితుండు. వాని భక్తికి రాజసభ్సక్తి యని 
"పేరు. ఇది గూడ బంధకారణమైనదే. 


10. కర్మ నిర్హారంచకర్మక్షయమునో, పరస్మిన్‌పరమేశ్వరుని యందు, 
తదర్పణం వా=ఆ కార్యము యొక్క అర్పణమునో, యష్టవ్యం ఇతివాచేసి 
తీరవలెననెడు శాస్త్ర ప్రయుక్తమైన విధివాక్యమునకు వళభూతుడుగనో, 
ఉద్దిశ్యాసంకల్పించి, - పృేథగ్భావవాభేదదృష్టితో కూడినవాడై. యజేతూయజించునో, 
సపొవాయ, సాతి త్హ్వికకాసత్త్వగుణ ప్రధానుండైనవాయ. 

తాత్పర్యము : పాపము క్షయించుటక్రై వాడ భక్తిని నెజపును. ఇది 
యొక్క పద్ధతి. సమస్త కర్మములను భగవదర్చణ మొనర్చవలెనను ధృష్టితో 
వాయ కార్యము లొనర్చును. ఇది మజి యొక్క పద్ధతి. ఈశ్వరుండు. 
సర్వేశ్వరుండు కనుక వానిని పూజించుట అవశ్యమని ఒక్రండు సాధించును. 
అది యొకమార్గము. ఈ కార్యమును వేదము విధించినది మనుష్యుడు 
శాస్త్రవిధేయుండై' నడచికొనవలెను. అందుచేత శాస్త్రము యొక్క అజ్జిను 
పాధేంచుట్టై నేనిది యొనర్చుచున్నానని ఒకడు పూజొదీకముల నిర్వర్తించను. 
ఇది. యొక్‌ మార్గము. దీనికి కూడ భిన్నదృష్టి యున్నది. అది సత్త్వ 
టల న మెనదీ. ఇది సాతి 'త్త్వికభక్తి యనిపించుకొన్నదీ. అందుచేత నిది 
స్వీకార్య మైనదే. 

112. మద్దుణ శ్రుతి మాత్రేణానా గుణములయొక్క శ్రవణ మాత్రము 
చేతనే సర్వాగువశయే=సర్వుల యొక్క వృదయ గుహయందు శయనించుచున్న 
మయి=నా యందు, గంగాంభసజాగంగా జలము యొక్క, గతిఃప్రవాహము, 
అంబుధా యథా=సముద్రమందనెడు నట్టు, అవిచ్చిన్నావిచ్చిన్నత లేనట్టి, 
మనోగతిఃణమనస్సు యొక్క వ్యాపారము, నెర్గుణస్యాగుణముల నతిక్రమింబే 
యున్న, భక్తి యోగస్యాభక్తి యోగముయొక్క, లక్షణంాస్వరూప మని, 
ఉదాహృతం హి=ఉదాహరింపడుడినది కదా! దీనియందు సంశయములేదు. 
అహైతుకీసంకల్పముతో కూడ నిదియు, అవ్యవహితా=భేదభావన లేనిదియు 
నైన, పురుషోత్తమే=ఈశ్వరుని యందలి, భ్తక్తిఃా పరమ(్రేమ. 


తాత్పర్యము : నాయొక్క భక్తవాత్సల్యాది గుణములను విన్న వెంటనే 
సర్వత్ర భేదము లేక వసించుచున్న నా యందు గంగాప్రవాహము 


క. 


316 భాగవత సుధాలహరి 


సముద్రమునందువలె అవిచ్చ్భిన్నమైన, నిరంతరము నైన మనోగతి ఏర్పడుట 
దేని వలన కలుగునో అది గుణత్రయముల నతిశ్రమించి యున్న భక్తి 
యోగమని చెప్పబడును. పురుషోత్తము.డైన నాయందు పరమ(్రేమ 
లక్షణరూపమైన ఆ భక్తి నన్నుందప్ప (మరే ఫలమును కాంక్రించునదికాదు. 
జీవాత్మ పరమాత్ముయనెడు భేద దృష్టి రూడ దానిలో నుండదు. సర్వప్రాణుల 
యందును, అచేతనముల యందును వీరి ంర్తించుచున్న పరమాత్మయే తనయందును 
వరి నర్తించుచున్నాండని అభేద దర్శనము నిమిత్తముగా నేర్చడెడు పరమోత్కృష్షమైన 
భక్తి యొక్క లక్షణమే. దాని యందు నానాత్వము లేదు. ఒకే విధముగా 
నుండును. గుణ త్రయాత్మకమైన భక్తి స్వరూపము ఇంతకుముందు 
వివరించితిమి కదా! అది యనేక రూప భేదములతో కూడినది అందుచేతనే 
ఇది అత్యుత్తమమైన భక్తి మార్గము. మోక్షముతో సమాన మైనది. 


13. దీయమానం =నా చేత నీయ ణడుచున్న దానిని, నగృహ్హంతి జ 
గగ్రహింపరు. జనాజజనులు, మత్సేవనం వినానా యొక్క "సేవను నప్పు. 


తాత్పర్యము : ప్రతి ఫలా "పేక్ష ఇసుమంతయు లేని ఆ భక్తి యోగ 
భరము ఇంకను విశదముగా చెప్పుచున్నాడు. గుణత్రయముల యొక్క 
(డేరణనుండి విడివడిన అ భక్తి యోగమును సాధించుజనులు సాలోక్య 
మృుక్తినిగోరరు. సార్‌ప్పి ముక్తి నాకాంక్షింపరు. 'పైన చెప్పిన రీతిగా మృుక్తి ఐదు 
విధములు. వానిలో "దేనిపైని కూడ వాని ''మనస్స్ఫుండదు. నాకు వారి 
యందులళల ప్రీతి వోేషముతో నేను ఇచ్చుటకు సిద్ధముగా నున్నాను, 
మారు గ్రహింపుడని నేను అర్థించినను వారు వానిని "సీ స్వీకరింపరు. వారి 
మనస్సులనిండ నా "సీవాభావము మాత్రమే పదిలముగా నుండును. 
భగవంతుడ వసించెడు లోకమైన వైకుంఠమందు తనకు కూడ వాసము 
లభించుటలో సాలోక్యముక్తి. భగవంతున కున్న ఐశ్వర్యము వంటిది తనకును 
ప్రాప్తమై ఉండుట సార్‌ప్పిముక్తి భగవంతుని సమిపమున వసించుటకు 
సమిప్య మృుక్తియని "పీరు భగవంతునితో సమానమైన రూపము తనకు 
గూడ నేర్పడిన దానిని సారూప్యమ్ముక్తి యందురు. భిన్నతను వదలి 
భగవంతునిలో సర్వాత్మనా ఐక్య మగుటయే సాయుజ్యమృుక్తి. ఈ ఐదు 
విధములైన ముక్తులలో దేనిని భగవంతుండు అను[గ్రహించుటకు సిద్ధముగా 
ఉన్నను "వీడు గ్రహంపయడు. వాడ గుణాతీతు(డైనవాయడు. వాండనుసరీంచెడు 
భక్తి నిర్గుణ మైనది. శరీర పతనానంతరము వానికి సాయుజ్యమృుక్తియే 
నిర్ణిష్టమై “యుండును. ఏకత్వమే సాయుజ్య మని ముందే చెప్పితిమి. 


15, 16, 17, 18, 19,20. అనిమిత్తేనాసంకల్పముతో కూడ కుండ నుండు 
నదియు, నిషే షేవితా=అనుష్టింప బడుచున్నదియు. మహియసాజ్ఞాఘింపతగినదియు 
నైన స్వధర్మేణూ స్వవర్తాశ్రమోచితమైన్‌ ధర్మము చేతను, శ్ర న=పొగడందగి 
నదిలైనట్టియు, నాతిహోం(స్రేణాఅత్యంతము హింసతో కూడనిదియు నైన, 


తృతీయస్కంధ ఏకోనత్రింశాధ్యాయము 317 


(క్రియా యాగేనాక్రియారూపమైన యోగము చేతను, మద్దిష్ట్రదర్శన స్పర్శన 
పూజా స్తుత్యభి వందనైః=నేను ప్రతిష్టింప డుడిన ఆలయములకు పోయినా 
అర్పావతారము విక్షించుటయు. ఆ ఆర్పావతారము స్పృశించి ఒక మవోనందము 
నొందుటయు, విగ్రహస్వరూపముగా నున్న నన్ను యాని, లేక నాస్వరూపములైన 
సూర్య అగ్య్యాదుల యందుణాని నన్నుద్దెశించి పూజించుటగాని నిరంతరము 
వసస స్తుతించుటయు, వినయ(్రవ్వముగా నమస్కరించుటయు, వీనిచేతను, 
షూ=సమస్త భూతములందును, అసంగమేన=నా యందు తప్ప మజి 
వీ పదార్థమునందును ఇచ్చలేక పోవుటచేతను, సత్త్వేనానిరంతరము 
నాకభిముఖముగనే ప్రసరించుచున్న మనోవృత్తి చేతను, మహతాం=గొప్పవారి 
యందు కన్చజచుచున్న బవుమానేనావినయ పూర్వకమైన 'సవాధ్యా వలం రుం 
దీనానాంాదుఃఖితులైన వారి యందు ప్రదర్శింప శుడెడు, అనుకం' 'పేన=కరుణా 
వోోషము చేతను ఆత్మతుల్యేషూతనతో సమానమైనవారి యందు మైత్రాచాకన 
పరుపయిడెడు మైత్రీబంధముచేతను, యమేనాబాహ్యమైన శరీరాది నియమముల 
చేతను నియమేనాజపాదుల చేతను, అధ్యాత్మికాను శ్రవణాతాఆధ్యాత్మికములైన 
(గ్రంథములను నిరంతరము వినుచుండుట చేతను, మౌనాయొక్క, నామ 
సంక్షీర్తనేనచానామములను రాగయ్యక్తముగా సంక్రీర్తన మొనర్చుట వలనను, 
ఆర్జవేనాపరమారాచరణము చేతను, అర్యసంగేనామవాత్ములతోడి సంసర్గము 
చేతీను, నిరహం శ్రీయయా=దేహాదులందు ఆత్మాభిమానము వదలుట చేతీను, 
మద్ధర్మిణజానా ప్రతి కొజకై కర్మమొనర్చునటిి పురుషస్య=పురుషుని యొక్క, 
ఏత్తై గుభైజాఈ గుణములచేత, పరిసంశద్ది:ాసర్వాత్మనా పరిశుద్దమైనట్టి, 
ఆశయకామనస్సు, ప్రతమాత్రగుణంాశ్రవణ వెపేనర్చ డిన్‌ గుణముతో కొడినీ, 
మాంానన్ను, అంజసా=అతిశీఘ్రముగా, అభ్యేతిా-వాందును, వాతరథకావాయు 
వనెడు రథముతో కూడిన, గంధజవాసన, ఆశయాతాతన యొక్క స్థానమునుండి, 
ఘాణంాఘాణేంద్రియమును, యథా అవృణుతే=ఏ రీతిగా ఆవరించునో, 
ఏవం=ఆ ప్రకారము, యోగరతంచయోగమునందే రమించు చున్నదియు, 
అవికారాఏ మాత్రము వికారములేనిదియునైన, యచ్చేతజాఎవని యొక్క 
మనస్సు, ఆత్మానం=ఆత్మస్వరూపమును, ఆవృధ్ర్తో=ప్రాపించుచున్నది. 


తాత్పర్యము ; సాయుజ్యమృుక్తి, యోగ్యమైన ఆ పరమభక్తి ఏ రీతిగా 
సిద్ధించుచున్నది అను విషయమునే వివరించుచున్నాండు. ఈ అరు పద్యములతో 
చెప్పీజడినదీ భక్తి సాధనముల యొక్క వ్యక్తీకరణమే. వారి వారి వర్థాశమముల 
ననుసరించి ధర్మము లొనర్పవలెను. వాని యందు ఫలాభిసంధి ఏ మాత్రమును 
కూడదు. ఈశ్వర ప్రీతిని జనింపయేసెడు ఆ ధర్మాచారము చాలగొప్పది 
యని మనస్సులో విశ్వసించి యొనర్పవలెను. ఆ యాచరణ మందు హింసా 
లేశము కూడ నుండరాదు. సాధ్యమైనంత వరకు తగ్గించుట మంచిది. నా 
యర్చావతారములు వసించునట్లి దవాలయములకు క్రమీము తప్పక పోవలెను. 
వానిని స్పృశించి అలౌకికానందమీతో సమానమైన వర్తాతిరేకమును పొందవలెను. 


318 భాగవత సుధాలహరి 


నా విగ్రహములందును నామూర్త్యంతరములైన సూర్యుడ అగ్ని మొదలైన 
వాని యందును నా యవస్తానమును భావించి పూజింప వలెను. నను 
పూజింప వలెను. వినయ ప్రహ్వముగా నమస్కరింపవలెను. సమస్త 
భూతములందు వ నున్నది నేనే. ఈ విషయము నెప్పుడును 
మరచిపోరాదు. వానికి తానొనర్చుసేవ పరమాత్ముని "సేవయే అని భావింపవలెను. 
స్వధ్మాచరణమందు పరిస్థితులననుసరించి ధైర్యము గోల్పోకుండుట మంచిది. 
నాయందు. దప్ప తక్కినవాని యందు అనాసక్తియే ఉండవలెను. తనకన్న 
గొప్పవారిని నిరంతరము బహుమానింపవలెను. "దుఃఖితుల యందు దయను 
జూపవలెను. సమానులందు మైత్రీభావమును వహింపవలెను. పరద్రవ్యముల 
నభిలషింపరాదు. నియమ పూర్వకముగా నొనర్చెడు జపాదులవదలరాదు. 
ఆత్మస్వరూపమును వివరించెడు ఆధ్యాత్మిక (గ్రంథముల నిరంతరము వినవలెను. 
నారూపగుణము లను వెలువజచెడు నామములను నిరంతరము భావింపవలెను. 
ఇతరులకు తాను బోధింపవలెనను దురాశ యుండరాదు. ఇది యహంకారమును 
"పెంచును. ఈ దౌర్చల్యమును విడచి తాను నిరంతరము యోగాసక్తుయడై 
యుండవలెను. శరీరాభిమానమును ఉపేక్షించుట మంచిది. పై చెప్పిన 
గుణములను శక్రమశ్రమముగా నభివృద్ది పజుచికొనుచు నా ప్రసాదమును 
దప్ప మణి ఏ ఫలమును కోరక కర్మామేష్టాన మొనర్చు పురుషని చేతస్సు 
క్రమముగా పరిశుద్ధ మగును. ఆ మనస్సు సద్గుణ శ్రవణ మాత్రము చేతనే 
నన్ను ప్రాపించును పుష్పాదులందున్న సౌరభ్యము మ. రథమునెక్కి 
ప్రాణుల ఘ్రాణేంద్రియమును ప్రాపించునట్టు యోగపరిశుద్ధమైనదగుటచేత 
చాంచల్యాది దోషరహితమైన వాని మనస్సు ప్రయత్న మేమియు లేకయే 
పరమాత్మయైన నాతో నిరంతరము చేరియేఉండును. 


21. భూతాత్మా=సర్వభూతముల యొక్క ఆత్మగా నుండునట్టు 
అహయానేను, సర్వేషు భూతేషూసమస్త భూతములందును, సదా=నిరంతరమును 
అవస్థితశావసించువా యడనుగా నున్నాను. తాం మాంఅట్టి నన్ను, అవజ్ఞియా= 
తెలియక. మర్త్యజమనుష్యుయడ, అర్బావిడంబనం=దైవీమును పూజీశీచుట 
యనెడు నటనను, కురుతే= =చేయుచున్నాండు. 


తాత్పర్యము : పరమార్థమును పొందించుటకు సమర్దమైన నిర్గుణ 
భక్తిని, దాని అంశమును వివీరించిన తరువాత తమసాది " సణములితో 
కూడిన భక్తి నిష్టను ఆరు శ్జోకములలో నిందీంచు చున్నాండు -. సమస్త 
భూతముల యరిదును ఆత్మ స్వరూపుండనుగా వెలుంగు చున్నది నేనే. 
ఇందులో చరాచర భేదము లేదు. ఈ సర్వాత్ముడుగా ఉన్న నన్ను 
దేహమందా త్మాభిమానమున్నవాండు గమనింపలేండు. వాండు భిన్నదృష్టితో నే 
వర్తించును. ప్రతిమాదులందు నన్ను పూజించుటతో వాయ తృప్తి పెపడును. 
ఇట్టేవాని పూజయంతయు వ్యర్థమే. 


తృతీయస్కంధ ఏకోనత్రింశాధ్యాయము 319 


22. సర్వేషు భూతేషూసమస్త భూతములందును, ఆత్మానం = 
ఆత్మస్వరూపుడగాను, చరం వరక యుగాలు, సంతంావసించెడునటి, 
మాంచనన్ను, హిత్వా=ఉ పేక్షించి, అర్ప్బాంచప్రతిమను, యః=ఎవ్వంయే, 
ల భజించుచున్నాంో, సజవాయ మౌఢ్యాతామూర్థత్వము 
కారణముగా, భస్మనివవాభస్మమునందే, జుహోతి=హోమించు చుస్నాయ. 


తాత్పర్యము : 2 సకల భూతములందును ప్రత్యగాత్మ స్వరూపుడ 
గను, అంతర్యామిగను వసించుచున్న నన్ను - ఆ రీతిగా తెలిసికొనక నా 
ప్రతిమను అర్చనాదులతో 'సేవించువాండు భస్మాదులందు హోమించు వానితో 
ప హోమద్రవ్యములను ఆయా దేవతలకు, అందశీయు అగ్నిదేవు 

నుపేక్తించి భస్మమునందు వోమించు వాడు దైవప్రసాదమును పొందలేండు 
గదా! అట్టివాని ప్రయాస మంతయు మ, అట్లే నా సర్వాత్మ భావమును 
గ్రహించనీ వాండు నా ప్రతిమ కొనర్చు 'పౌజకూడనా ప్రసాదము నందలేదు. 


23. భిన్న దర్శినఃాభేదదృష్టి కల్గువాండు, మానినః=దేహమం 
దభిమానముతో కూడినవాండు, పరీకాయేశఐఇతరుల శరీరమందు ఉన్న, 
మాంద్విషతజానన్ను ద్వేషించుచున్న వాండునైన, తస్యావాని యొక్క, మనః 
=మనస్సు, శాంతిం న బుచ్చతిశాంతిని పొందలేదు. 


తాత్పర్యము : నిష్ప్టలమని ఎందుకన్నాండో దానిని వివరించు చున్నాయ. 
ఈశ్వరుండనైన నన్ను పూజించుటకు ఫలము ఆనందాను భవస్వరూపమైన 
సుఖప్రాప్తియే కదా! దానిచేత మనస్సు నందు శాంతి ఏర్పడవలెను. 
స్వశరీరమందు ఆత్మాభిమానము ఎక్కువ్‌గా నున్న పురుషుడ సర్వత్ర 
సమరూపుండుగా నున్న నన్ను గమనింపలేడయ వాయ ప్రాణులను తన 
కన్న వేజుగా చూచును. వారి యందు వాడ చూపెడు ద్వేషము నా 
యందు వాండు చేయు ద్రోహముగనే పరిణమించును. దేహాభిమానము 
కొల్లగానున్న వానికి సమభావన ఏర్పడుటకు వీలులేదు. వాడు పరశరీరము 
లర్‌దున్న నన్నే ద్వేషించును. అందుచే వాని మనస్సు శాంతిని పొందలేదు. 
"అశాంతస్య కుతః సుఖమ్‌” శాంతి లేని వానికి సుఖమెచ్చటి నుండి 
వచ్చును? అందుచేత వాండొనర్చెడు ప్రతిమా పూజ నిష్టలమని భావము. 


24. అనఘే=దోష రహితురాలా! ఉచ్చావచైజానానావిధములైన, ద్రవ్యెః 
=ద్రవ్యములచేత, ఉత్పన్నయా=సంపాదింపండిన, క్రియయా=సామగ్రితో, 
అర్పాయాం=నా యొక్క ప్రతిమ యందు, అర్చితవాపూజింప డుడిన, అవయంానేను, 
భూత గ్రామావమానినజ=భూతసముదాయమును ద్వేషించు చుండెడి వానిపైన, 
నైవతుప్యేత్‌ ఏవాఎప్పటికినీ తృప్తి పడను. 

తాత్పర్యము : పరిశుద్గురాలైన ఓ దేవహూతీ! ప్రాణులను హింసించి 
సంపాదింపండిన అనేక విధములైన ద్రవ్యములలో నన్నాక్కండు పూజించును. 


320 భాగవత సుధాలహరి 


నా ప్రతిమ కేవేవియో ఉపచారములు చేయును. కానీ నేనువాని పూజలతో 
తృప్పిచెందను. వాడు భూత (గగ్రామములను ద్వేషించువాండు. 

25. యావతాఎంతకాలము వరకును, సర్వభూతేషు =సమస్తభూతము 
లందును, అవస్థితంావసించుచున్నట్టి, ఈశ్వరంమాం=ఈశ్వర స్వరూపుడనైన 
నన్ను, స్వహృదికతన యొక్క మనన్స్‌ నందు, న వేదాగమనించినవాంయడు 
కాలేదో, తావతాఅంతవరకును, స్వకర్మకృత్‌తనకు విహితమైన కర్మ లొనర్చెడు 
వాండై, అర్పాదౌ*ప్రతిమాదులందు నన్ను, అర్బయేతాపూజింపవలెను. 


తాత్పర్యము : భక్తి యోగమునకు అంగముగా చెప్పయిడిన ప్రతిమా 
పూజ ఈ శోక మందు ' నిందింపణుడినదని తలంవరాదు. భూత (ద్రోహాది 
నింద్యకర్మవీీ లొనరించుచున్న భేదదృష్టి కల్షిన వారి యొక్క అర్బనమే 
నిందింపణుడుచున్నది. అంతేగాని స్వవర్శా్ర శమాచార ప్రాప్తమైన పూజను 
నిందించుట లేదు. దానికి కూడ ఈ శోక మల్‌ దొక్క అవధిని చెప్పుచున్నాడ. 
సర్వభూతములందు వసించి యుండేడు సర్వేశ్వరుయను నేనే. అట్టి నన్ను 
స్వహృదయము నందు ఎవ్వండు చూచు కొనుచున్నాడో వాడ ధన్యుడు. 
తన యందలి ఆత్మ స్వరూపమునే తమ యందు వీక్రించువారు పరమధర్ములు. 
ఆ జ్జాన మేర్చడు వజకును స్వస్వవిహితమైన ప్రతిమా పూజను మానవుయడ 
తప్పక ఒనర్పవలెను. జ్ఞానోదయానంతరము కర్మను వదలివేయ వచ్చును. 
వర్తాశ్రమ విహితము లైన న్వస్త కర్మలకును ఫలము చిత్త శుదియే. పరిశుదమెన 
మనీస్సునకు స్వరూపజ్ఞాన మేర్చడును. తదనంతరము క్ష కలాపమేును 
వర్తించసేను బాధ లేదనీ తాత్పర్యము. 

26.ఆత్మనఃఆత్మకును, పరస్యాపి-ఇతరునకును, అంతరా=మధ్యమందు, 
ఉదరం=ఉదరమును, యః కరోతి=ఎవ్వండొనర్చు చున్నాండో. భిన్నదృశః 
=భిన్న దర్శనముతో కూడిన, తస్యావానికిి మృత్యుః అహంజమృత్యున్వరూపిలైన 
నేను, ఉల్పణం భయలంాదుసహమైనట్టి భయమును, విదధే=జనింప జేయు 
చున్నాయడ. 

తాత్పర్యము : భేద దర్శనమున్న వానికి జన్మమరణాది రూపములతో 
ప్రకాశించుచున్న సంసార భయము తీరదని ఉపదేశించు చున్నాయ - తన 
యందు వసించుచున్న జీవుయను, సర్వత్ర వసించుచున్న పరమాత్ముయడను 
ఒకటి. ఈ నిశ్చయ జ్డాన మేర్చడక తన శరీరము వేజు, ఇతరుల శరీరము 
వేజు అను భిన్న భోవముతో శరీరమం దాత్మ భావము నారోపించుకొని 
భేదదృష్షితో కూడి యున్న వానికి మృత్యు స్వరూపుండనైన నేను జన్మ 
మరణహీపమైన దుస్సహ భయమును కల్పించు చున్నాను. 

"మృత్యోస్య మృత్యు మాప్పోతి మైహ నానేవ పశ్యతి" 

ఏక స్వరూపమై యున్న పరమాత్మ తత్త్వము తెలియక ఎవయ 
అనేకము లనెడు భావముతో కూడియుండునో వాడు మరణానంతరము 


తృతీయస్కంధ ఏకోనత్రింశాధా ర్టయము ౩21 


జన్మము, జన్మానంతరము మరణము పొందిన వాండై సంసారసాగరమున 
మునుతుటయు, లేచుటయు నిరంతర మొనర్చుచుండును. 


"య ఉదర మంతరం కురుతే అత తస్య భయం భవతి" 


భిన్న దృష్టి యున్నవానికి మృత్యుభయము తప్పక ఉండునని పై 
శ్రుతి వాక్యముయేక్క సారము. 


27. అధ=అందుచేత, సర్వభూతేషూసమస్త భూతములందును, 
కృతాలయంానివసించువాండను, భూతాత్మానంాప్రాణులయొక్క అంతర్వామిగా 
నుండుచున్న, మారానన్ను, అభిన్నేన చక్తుషా=అభేద దర్శనముతోవాటు, 
దానమానాభ్యాంంచదానమానములతో, మైత్రాజమిత్ర భావముతోను, అర్భయేత్‌ 
పూజింపవలెను. 

తాత్పర్యము : అందుచేత సకల భూతములందును ఆత్మ న్వరూపుడుగను, 
అంతర్యామిగను, వసించుచున్న నన్ను ప్రతిజీవుని యందొక్కటిగాచేసి దానము, 
బహుమానము, వ్లైత్రి మొదలైన భావములచేతను కర్మలచేతను పూజింపవలెను. 
తన కన్న గొప్పవారిని నన్మానింపవలెను. సముల యందు మైత్రిని నెజపవలెను. 
తగ్గులోనున్న వారికి సహాయ మొనరింపవలెను. ఈ ప్రవృత్తు లతో ఎల్లరి 
యందును సమానముగా వర్తించున్న నాకు సత్యమైన పూజ ఏర్పడును 


28. అజీవానాంంఅచేతనములకం'క, జీవాజానచేతనములు, ్రేషాః 
=శ్రేష్టములైనవి; తతబావానికంకును, ప్రాణభృతః శ్వాసోచ్చ్భ్యాసములున్నే 
జంతువులు గొప్పవి. తతజవానికంకొను, సచిత్తావాజ్ఞానమున్నవి గొప్పవి. 
తతజావానికంటెను, ఇంద్రియవృత్తయఃజ =బ౦ద్రియవృత్తులు కల్గినవి. ప్రవరాః 
=గ్రేష్టములు. 

తాత్పర్యము : నన్మానాదులను జీవుల యందు తారతమ్యము ననుసరించి 
యొనర్పవలెనను విషయమును ఇచ్చటినుండి ఆరుక్టోకములలో చెప్పుచున్నాయడ. 
దేవహూతి! మనుష్యు లొనర్చెడు కర్మలచేత పోరి కనేకరీతులైన కర్మలు 
ప్రాప్తి ౦చుచున్నవి. అనలా జీవుండనేక దేహములను పాందునని యర్థము. 
వీనిలో మృత్‌పాషాణాదు లచేతనము లనిపించుకొనును. అనంా వోనిలో 
జీవుయ చాల అవ్యక్త స్వరూపుడై యుండునన్న మాట. వానికంటొను 
చేతనములైన స్థావరములు శ్రేష్టములు. శ్వాసోచ్చ్భ్వాసాదులున్న జంగమములు 
వృక్షముల కంటేను శ్రేష్టములు. జ్ఞానము కలిన జీవములు వాని కంకును 
గొప్పవి. ఇంద్రియముల సీవియముతో రూపరసోది విషయములను గగ్రహించెడు 
జీవు లంత కంకొ నుచ్చకోటిలో చేరినవి. 

29. తత్రాపిాఅందునను, స్పర్శవేదిభ్యజాస్పర్శజ్డానము కల్గినవాని కంకును, 
రసవేదినజరసజానము కల్షినవి, ప్రవరాఖాశ్రేస్టములు, తేభ్యహావాని కంకును, 
గంధవిదజాగంధేజ్హానము "కలవి,  శ్రేష్టాఃఉచ్చీకోటికి చేరినవి. తతజావాని 
కంటెను, శబ్దవిదా శబ్ద జ్ఞానము కల్గినీవి, వరాః= =శ్రేస్టములు. 


౩22 భాగవత సుధాలహరి 


తాత్పర్యము : పైంౌప్పిన వాని కంటెను స్పర్శజ్ఞానముకల్లిన జంతువు 
లుత్తమములు. వానికంకె రసజ్ఞానము కల్గినవి, వాన్‌ కంటెను గంధజ్ఞాన 
మున్నవి ఉత్తమములు. వాని క్తంకెను శద్దిజ్తానము కలవి శ్రేషములు.” 


30. తత్రాఅందునను, ప్రవతేదవిచణ రు ఏతపములను గమనించునవి 
ఉత్తమములు. తతశ్చ=వాని కంటెను, ఉభయతోదతజరెండు వరుసలు 
పండ్డున్నవి ఉత్తమములు. తేషాం=వాని కంకను, బహుపదాజాఅనేక పాదములు 
గలవో ్రేష్టాః శశ్రేస్టములు. తతజవాని కంటెను, చతుష్పాదాజానాల్లుపాదములవి, 
తతఖావానీ కంఘేను, ద్విపాతారెండు పాదములు గలవి ఉత్త మములు. 


తాత్పర్యము : రూపభేద జ్ఞానము కల్గిన ప్రాణులు శబ్దము గ్రహించెడు 
వాని కంకొ గ్రేష్టములు. రెండు వీరుసలు ఖీండు కలవి పండ్లులేని కాకాదుల 
కంటె శ్రేస్టములే. కాళ్ళుకల్గిన జంతువులు అవిలేని వాని కంట్‌ నుత్తమములు. 
అనేక పోదములున్నవానీ' కంకఠెను చతుష్పాత్తులు పై తరగతి - వాని 
కంటెను రెండు పాదములున్న మనుష్యులు శ్రేష్ణులు. 


31. తతణావారికంకొను, చత్వారః వర్గాజనాల్గువర్తములు, తేషాం=వారి 
కంటెను, బ్రాహ్మణః ఉత్తమణాబ్రాహ్మణుయత్రముయోొబ్రాహ్మణేష్వపి=వారి 
యందును, వేదబ్దనావేదము లెజిగినవాండు, తతఃవానికంటొను, అర్జబ్ధిః 
=అర్థమును తెలిసీనవాయడ, అధికజాగొప్పవాండు. 


తాత్చర్యము : మనుష్యులలో బ్రాహ్మణుయడ శ్రేష్టుడు. తక్కిన వర్గములు 
వాని కన్నను క్రిందివే. వారిలోను వేదేజ్య -డైనవాడు గొప్ప వోనికన్న 
వేదార్థము లెజింగీనవాడ మిన్న. 


32. అర్ధజ్ఞాతాఅర్ధవేది యైనవాని కంకును, సంశయన్చిత్తా, =స్రంశయమును 
దీర్చసమర్థుడ్రీన్‌ వాడీ, తతకావాని కంకొను, శ్రేయానొశ్రేషుడు, స్వకర్శ్మకృతా 
స్వధర్మము నను సరించెడు తతః భూయాన్‌వానికంటొగొప్పహిండ, మృుక్తసంగః 
=స్రంగము నుండి విడివిడన వాండు, తతః భూయాన్‌=వాని కంకొ డ్రేష్ణుడు. 
అత్మనః ధర్మం=తన యొక్క ధర్మమును, అదోగ్గాఫలమానింపక చేయువాయడ. 

తాత్పర్యము : పూర్వా పరములు విచారించి అన్యోన్య విరోధములు 
లేక సంశయముల నివారించువాండడ అర్థజ్ఞాని కంటె శ్రేష్టుడు. స్వధర్మాచరణ 
మొనర్చువాండు వాని కంటె నుత్త ముండ. పేకదాని యండీను దురభిమానము 
లేక్ర ధర్మముననుసరించువాడు వానికంటె ఢ్రేష్టుండ. ఎందుకనంగా వాయ 
స్వధర్మమును నిష్కామముగా నిర్వహించుచున్నోడు. 


33,34. మయి=నాయందు, అర్పితోశేష 'క్రియార్ధాత్మాసమర్ప్చింప డిన 
సకల వ్యాపారములతోను, దేహాది సంఘాతముతో కేడి యున్న వాడను, 
నిరంతరః=అ భావమందు విఘ్నము లేనివాండును, మయినాయందు, 


తృతీయస్కంధ ఏకోనత్రింశాధ్యాయము 323 


అర్పితాత్మనవాసమర్పింపలుడిన మనస్సుతో కూడియు, మయినాయందు, 
సన్యస్తకర్మణజాచక్కగా సమర్పింపలుడిన కర్మములతో కూడియు, అకర్తుః 
=త్రానుక్తర్తననెడు అభిమానము లేనివాడు. సమదర్శనాతాసర్వత్రసమముగా 
వ్యాపించియున్న సత్యవస్తువును విలోకించువాండునైన, పుంసజాపురుషుని 
కంటొను, పరంభూతం=ఉత్కృష్టమైన ప్రాణిని, న హ్యామినేను చూచుటలేదు. 


తాత్పర్యము : నా యందు సమర్పింపడుడిన సమస్త కర్మములు 
గలవాండును, దేహాది సంఘాతముతో కూడిన వాడును, ని [మ 
కర్మనాచరించు వాని కంకొను శ్రేషుడు. ఎందుకనణ[ా వాండు నాతో నిరంతరము 
చేరి యుండుటకు యోగ్యుండగుమీ. వాడ తన యొక్క ఆత్మలను కర్మలను 
సర్వాత్మ భావముతో నా యం దెప్పుడో సమర్పించినాండు. వాయ 
సమదర్శనుడ. వాని కంటె నుత్కష్టుడు లేయ. 


35, ఈశ్వరఃభగవానాసర్వనియంతమైన జ్ఞాన స్వరూపుండు 
జీవకలయా=జీవరూపు డై, ప్రవిష్టః ఇతి= ప్రవేశించి యున్నాండన్న ధ్యానముతో, 
ఏతానిభూతానిాకనిపించుచున్న చరాచరభూతములను, మనసాబవుమానయేత్‌ 
=మనస్సుతో బహుమానించును. ప్రణమేతానమస్కరించును. 


తాత్పర్యము. : ఈశ్వరుడ జీవరూపుడై సమస్తభూతములందును 
ప్రవేశించి యున్నా. ఇట్టి దృఢమ్వూసముతో వాండు సకలభూతములను 
మనసా గౌరవించును. నమస్కరించును. ఇదియే సరియైన భక్తి సాధన. 

36. మానవామనుపుత్రి! భక్తి, యోగశ్చాభక్తి యోగము, యోగశ్చ= 
యోగమును. మయా ఉదీరితజానాచేత చెప్పలుడినది. యయోః ఏకతరేణైవ= 
వీనిలో నొక్కదానిచేతనే, పురుషజాముముక్షువైనవాండు, పురుషం వ్రజేతాపురుషని 
పొందును. 

తాత్పర్యము : మానవి! సాంఖ్యభక్తి యోగమును నీకు వివరించి 
చెప్పితిని. ఈ రెంటిలో దేని నాశ్రయించినను ముముక్షువైన వాండు తప్పక 
పరమ పురుషుని పొంది తీరును. 

37 38, 39. పరం్రమహత్తత్త్యముగను, ప్రధానంచప్రకృతిగను, పురుషం 
=ప్రకృతిని ప్రవర్తింపంజేయువానిగాను, దైవరాదేవతా వర్గముగాను, కర్మ 
విచేస్టితరాకర్మముల యందలి బహు విధ వ్యాపారములతో కీడిన ఇంద్రియ 
వర్గమీగాను, రూపభేదాస్పదంారూపములయొక్క మార్పునకు కారణ మయ్యు, 
దివ్యీం-అద్భుత ప్రభావముతోకూడిన, బ్రవ్మణజాబ్రహ్మమయ్యును. పరమాత్మనః 
=పరమాత్మగాను ఉన్న. భగవతకాభగవంతుని యొక్క, ఎత ద్రూపంఈ 
స్వరూపము, కాలః ఇతి=కాల మనియు, అభిధీయతే=చెప్పడుచున్నది. 
యతజాదేని నుండి, మహదాదీనాం భూతానాంా౭మహత్రత్త్వాది భూతములను, 
భిన్నదృశాం=ఈశ్వరునికంకు భిన్నముగా దర్శించు వారిక్తి భయం=భయమేర్పడు 
చున్నది. 


24 భాగవత సుధాలహరి 


తాత్పర్యము ఈ కాలస్వరూపు.డైన ఈశ్వరుండ అసంగుడు, వానికి 
ప్రియులు లేరు. అప్రియులు లేరు. బంధువులులేరు. నిరంతర జాగరూకు.డైన 
ఈ దేవుండ నిరంతర విషయాసక్తులైన సర్వజనులను వశీకరించుకొని వారి 
అవసానము నేర్చజచు చున్నాయడ. సర్వమునందును ఆత్మస్వరూపమును 
వీక్షించెడు జ్ఞానికి మరణము లేదని దీని సారము. 


40. అయంవాతః=ఈ గాలి, యదృయాత్‌ఎవని నుండి ప్రాప్తించెడు 
భయము కారణముగా, వాతావీచుచున్నదో, సూర్యణాసూర్యుడు. తపతాఎండ 
నొసయ్‌ చున్నాడో, దేవజాపర్షన్యుడ, వర్షతే=వర్షించు చున్నాయడో, భగణః 
=నక్షత్రసమూహొము, భాతి=ప్రకాశించుచున్నదో. 

తాత్పర్యము : కాలస్వరూపు(డైన ఈశ్వరుని యాజ్జిను దలయి భయపడి 
వాయ్వాదులు వారి వారికి ఈశ్వరుండు నిశ్చయించిన కార్యమును నిర్వహించు 
చున్నవి. దేవతల సితియే ఇట్లున్నపుడు ఇశ తక్కినవా రెవ్వరు పరమెశ్వరుని 
యాజ నతిక్రమించుటకు శక్తిగల వారు కారని వివరించు చున్నాండు. కాల 
స్వరూపుడైన ఈశ్వరుని నుండి భయపడుచు వాయువు కాలానుసారముగా 
సర్వత్ర ప్రసరించుచున్నది. సూర్యుయ కాలానురూపముగా తపించుచున్నాడ 
అందుకు ఈశ్వరుని భయమే కారణము. వర్దాధిపతియైన ఇంద్రుడు రూడ 
వర్షించు చున్నది. కాలభయము వలననే నక్షత్రములు ప్రకాశించు చున్నది 
కూడ అందువలననే. లోక యాత్రను నిర్వహించు చుండెడి దేవతలు కూడ 
కాలాధీనులే. ఇత తక్కిన వారి మాటచెప్ప నేమున్నది? 


"భీషాంస్మాత్‌వాతఃపవతే భీషోదేతి సూర్యః 

భీషా దగ్నిశ్చేంద్రశ్చ మృత్యు ర్థావతి పంచమః." 

"పై శ్రతి యొక్క సార మోశ్టోకమందు చెప్పఎడినది. 

41. వన స్పతయజావృక్షములును, లతాశ్చాతీ గెలును, ఓషధిభిస్సహ 
=ఓషధులైన చిన్ని చెట్లతోపాటు, యద్ఫీతాః=ఈశ్వరుని స్వరూపమన్న ఏకాలము 
నుండి భయపడినవై, 'స్వేస్వేకాలాతమ తమ కాలమందు, జీ చ= 
పుష్పములను, ఫలానిచాఫలములను, అభిగృవ్హంతిా= ప్రకాశింప. జేయుచున్నవి. 


తాత్పర్యము : వనస్పతులును, తీగెలును, చిన్ని చిన్ని ఓషధీలతలును 
కాలభీతినిమిత్తముగనే తమకు తమకు నిర్దేశించిన కాలములందు పుష్ప 
ఫలాదుల నొ సంగుచున్నవి. 

42. సరితజనదులు, భీతాజ౭భయము నొందినవై, ప్రవంతి=వ్రవహించు 
చున్నవి; ఉదధిజసముద్రము నోత్సర్పతాతీరమును దాటి వచ్చుటలేదు. 
యదృయాతాఏ భయమువలన, అగ్నిః ఇంధే=అగ్ని వెలుంగుచున్నది. భూః 
=భ్రూమ్రి సహగిరిభిజపర్వతములతో పాటున మజ్జితా మునింగిపోవుటలేదు. 

తాత్పర్యము : కాలము ననుసరించియే నదులు ప్రవహించుచున్నవి. 
సముద్రము తన మర్యాద నతిక్రమింపక ఒదిగి యున్నది. అగ్ని ప్రకాశించు 


తృతీయస్కంధ ఏకో నత్రింశాధ్యాయము 325 


చున్నది. పర్వత వనాదులతో పాటు భూమి లోనికి క్రుంగిపోక అట్టే 
నిలచియున్నది. 


43 యన్నియమాత్‌=కాలస్వరూపు డైన ఏ ఈశ్వరుడు నియమించిన 
నియమముచేత, అధః నభః=ఈ ఆకాశము, శ్వసతాంానిశ్వసించుచున్న వారికి 
- అనలా ప్రాణులకు, మార్గంచస్టలమును, దదాతి=ఐఇచ్చుచున్నది. మవాన్‌మవా 
తృత్వము, స్వదేహంాతన రూపమును, సప్తభిః ఆవృతం=ఏడు పదార్ధములచేత 
ఆచ్చాదింప జుడినదై, లోకం తనుతే=లోక స్వరూప మగుచున్నది. 

తాత్పర్యము : కాలము యొక్క కల్పన ననుసరించియే ఈ ఆకాశము 
ప్రాణిజాతమునకు నివసింప నవకాశ మొసంగు చున్నది. మహత్తత్త్వము, 
పృథివి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, అహంకారము అను వినిచే 
చుట్టబడిన లోకముగా తనశరీరమును పరిణమింపయేసి కొనుచున్నది. 


44. గుణాభిమానినః దేవా=గుణముల నభిమానించు చున్నదేవతలు, 
అస్యఈ లోకము యొక్క, సర్తాదిషూసృష్టి మొదలైన వాని యందు, అను 
షప వర్తంతీ= ప్రవర్తించు చున్నది. ఏతత్‌ చరాచరం=ఈ 
చరాచరములతో కూడిన లోకము, యేషాం=ఎవరి యొక్క, వశే=అధీన 
మందున్నదో. 

తాత్పర్యము : సత్త్వాది గుణముల కభిమానులైన విష్ణువు మొదలైన 
దేవతలు ఈ లోకము యొక్క సృష్టిస్టితి సంహారము లందు కల్పాంతము 
వరకును నిలిచి, కర్తవ్యములు నెరవేచ్చిట కాలభయము నిమిత్తముగనే. ఈ 
లోకమంతయు ఆ దేవతల కధీనమైనది. వారు కూడ కాలమునకు భయపడుదురు. 
కాలము విష్తు స్వరూప మనికదా చెప్పితిమి. అప్పుడు విషువునకు కూడ 
భయమున్నదీని కదా అర్ధము. అపు డాతని కంట మిన్న కదా! ఇది 
అసంగతమని శంకింపవలదు. విష్తుస్వరూపుండైన భగవంతు. డేర్పాటుచేసిన 
నిశ్చయమే కాలస్వరూపము. తనచే నిశ్చయింపశుడిన దానిని భగవంతుండే 
అతిక్రమించినచో తక్కిన వారుకూడ అతిశక్రమింప ప్రారంభింతురు. అందుచేత 
తానేర్ప్చజచిన నియమమును కాలమునుండి భయపడిన వానివలె నటించుచు 
ఆతండనుసరించును. ఒకరోజు తాను ఒనర్చిన నియమమును తానే 
అతిక్రమింపనేరండు కదా! 

తీ అనంతజఅపరిచ్చిన్నుండను, అంతకరణఅంతము కల్గునట్టొనర్చు 
వాడను, అనాదిఃఆది అంతలేని వాండును, ఆదికృత్‌=ఆదిని జన్మింపం 
జేయువాయడును, అవ్యయఃవికారరహితుండను నైన, సః కాలజఅఆ కాలము, 
జనం=జనమును, జనేనాజనుల నుండి, జనయన్‌ాజన్మింప శేయుచున్నవా డ్రై, 
అంతక్షం=నాశకు.డైన చోరాదులను, మృత్యునామృత్యువుచేత, మారయన్‌= 
నశింపం జేయువాయడను అయి ఉన్నాండు. ఖ్‌ 

తాత్పర్యము | కాలమాహాత్మ్య మును వివరించిన తరువాత కాల 
నిమిత్తముగా నెర్చడెడు కార్యమును వివరించుచు విషయము నుపసంహరించు 


326 భాగవత సుధాలహరి 


చున్నాయ. ఈ కాలము తల్లిదండ్రు అనెడు జనులను ఉపకరణములుగా 
జేసికొని పుత్రాదులకు జన్మమును ప్రసాదించుచున్నది. అందుచేత ఆది 
ఏర్పజచునదిగా నున్నది. తస్కరుండు, వ్యాఘ్రములు మొదలైన లోకోపద్రవ 
కారులను మృత్యు స్వరూపములుగా నేర్చరచి జనులను నశింపయేయుచున్నది. 
ఆద్యంతములను అపక్షయాది వికారములను ఇతరులకు కల్గించుచున్నది. 
తనకు ఈ వికారము లేవియును లేవు. ఆట్టికాల మాశ్వరస్వరూపమే. 
విజయధ్వజ వ్యాఖ్య 

12 అపరోక్షజ్ఞానముచే మోక్షము కలుగుననియు, ఆ అపరోక్షజ్ఞానము 
అష్టాంగయోగ యుక్షీమైన యోగము వలన అభివృద్ధమైన శ్రీహరి ఉపాసన 
చేతీఏర్పడినదని ఇంతకు ముందు చెప్పినట్లైనది. చప్పుడు భక్తి యోగము 
నందలి తారతమ్యమును చెప్పుచున్నాయ. దానిని ప్రారంభించుట 
కనుకూలముగా నుండునట్టు దేవహూతి సామాన్యముగా నెజింగి యున్నను 
పోషముగా మహత త్రత్త్యాదుల లక్షణమును తెలియవలెనను కోర్కెతో 
ప్రశ్నించుచున్నది- ప్రభో!=ఓ స్వామా! మహదాదీనాంంమవాత్తత్త్యము మొదలైన 
వాని యొక్కయు (వానికభిమానులైన దేవతల యొక్కయు) వ 
ప్రకృతి యొక్కయు (దాని కభిమానియైన చిత్‌ ప్రకృతి యొక్కయు) పురుష షస్యచా 
పురుషార్థ ప్రదుణైన శ్రీహరి యొక్కయు, అమాషాం=వీరి యొక్క, పారమార్థికం 
స్వరూపం= =యథార్థమైన స్వరూపము, యేన=ఏ లక్షణముచేత, లక్ష్యతేాతెలియం 
మ ప్రోజ్హావాజ్డానులు. తతాఆలక్షణమును, యన్మూలం=ఏ సాంఖ్య 

స్త్ర ప్రతిపాదితమనీ, బ్రీచక్షతే=చెప్పుదురో, యథా=ఎట్టు, సాంభ్యేషు ఉక్తం= 
నా చెప్పయడినదో, తథా=అట్సు, కథితరాచెప్ప లడిన లక్షణ 
జ్ఞానము పురుషార్థమున కుపయోగించుచున్నదో యథావత్తుగా సాంఖ్యమందు 
చేప్పేనట్టుగానే చేప్పియున్న, తత్‌లక్షణం=ఆ లక్షణమును అనంగా భక్తి 
యోగమి యొక్క, మార్గంచహ్రకారమును, విస్తరశః=విస్తారముగా, మే= స్త్రీనగుట 
చేత మంద బుద్దియైనే నాకు, బ్రూహి= ఉపదేశింపుము. "యన్మూలర" అని 
చెప్పుటచేత సారిఖ్యశాస్త్రమందు చెప్పబడిన దానినే చెప్పవలెశాని ఇతర 
శాస్త్రములందు చెప్పశుడిన విషయమును చెప్పరాదని నియమించిన స్లైనది 
"విస్తరశః" అనుటచేత ముందుగనే ఈ విషయమును కొంత తెలిపియున్నీను 
విస సృృతముగా ఉపదేశింపవలెనని ప్రార్థించినప్లైనది. 


తాత్పర్యము : ఓ కపిలమునీ! ప్రాజ్జులైనవారు సాంఖ్య శాస్త్రమందు 
మహత్తత్ర్త్యాదులు వాని కభిమానులైన దేవతేలు జడ ప్రకృతి తదభిమానియైన 
చిత్తకృతి సర్వపురుషార్థప్రదు డైన 'ఫ్రీహరి - వీని లక్షణములను వివరించిరని 
చెప్పుదురు. ఈ జ్ఞానము పురుషార్ధమున కుపయుక్తమైనది. ఇదే భక్తి యోగము 
యొక్క ప్రకార మేనిపించుకొనుమీ. దీనిని సామాన్యముగా ఇంతకు ముందే 


తృతీయస్కంధ ఏకో నత్రింశాధ్యాయము 327 


వివరించి యున్నారు. ఇపుడు మంద బుద్ధినైన నా కర్థమగునట్టు విస్తతముగా 
వివరింపవలెను. 


3. భక్తియోగము యొక్క ప్రకార మొక్కకు చాలదు. వైరాగ్యము 
లేనిచో ఆ "భక్తి స్థిరముగా నుండదు. కనుక నుపొసకుడయ విరక్తుండు 
గూడవై ఉండవలెను. అందుచేత వైరాగ్యము యొక్క స్వరూపమును “గూడ 
వివరింపవలెనని ప్రన్నించుచున్నది - భగవన్‌! ఓ స్వామా! పురుషణఉపాసకుయడు, 
సర్వతజాశ్రీహరి తప్ప తక్కిన అన్ని ప్రాపంచిక విషయములందును, విరాగః 
=ఆస్సక్తిలేని వాడగా, భవెత్‌శావలెను. ఇతి=అని, యేన=ఏ కారణముచేత 
వా[్రుచ్చితివో, అతఃఆ కారణము వలన, జీవకస్యాజీవుల యొక్క వివిధాః 
=గర్భావాసము మొదలైన వివిధరీతులుగా నున్న, కర్మ సంసృతీజకర్మాను 
గుణముగా ప్రాప్పించెడు సాంసారిక దుఃఖములను, అచక్ష్యావివరింపుము. 
లేకు యేనాఏ కర్మానుగుణముగా వచ్చిన సాంసారికాను భవముల యొక్క 
జానముతో నుపాసకుండ వైరాగ్యము కలవాండగునో అట్టిజానము యొక్క 
ప్యేత్పత్తిని కూడతెలుపవలెనని యైనను అన్వయింపవచ్చునే. 


4. అవతారిక ; కాలస్వరూపము యొక్క జ్ఞానము పురుషార్థమున 
కుపయుక్తమైనది. అందుచేత దాని విషయమును కడ ప్రశ్నించు చున్నది. 
జనాజాబనులు, యద్దేతోజకాలస్వరూపియైన ఏ. హరి యొక్క భయము 
కారణముగా, కుశలంజేశ్రేయస్సును సంపాదించి పెట్టడు వ. కుర్వంతి= 
చేయుచుందురో, తస్యూఅట్టి, పరేషాంచాఉత్రములనిపీంచుకొన్న, లక్ష్మీబ్రవ్మాదుల 
కంటెను, పరస్య=ఉత్తము డైన, త్రే=నీకు సంబంధించిన, ఈశ్వర రూపస్య= 
ఐశ్వర్యమూర్తిల్లై యెన, కాలస్యకాలమని పిలువశుడెడు, విభూతి రూపము 
యొక్క, స్వరూపం=స్వరూపమునుగూడ, ఆచక్ష్యాదయచేసి తెలుపుము. బత! 
ఈ విషయము లన్నియు నద్భుతమైనవి కదా? నేను జడ మతినగుట చేత 
నాపాలి కివి యన్నియు అగ్రాహ్యము లైన విషయములు. కానీ నీ యనుగ్రహ 
బలము చేత తెలిసికొన వీలుపడుచున్నదని చెప్పినది. 


5. బుషులనో దేవతలనో ఎవరినో ఒక్కరిని ఈ విషయమును ప్రన్నింప 
రూడదా? నన్నే ఎందుకు ప్రన్నించుచున్నావు? అని ఆశంకించు కొని వారికి 
ఈ ప్రశ్చమునీ కుత్తరమిచ్చు సామర్ధ్యము లేక పోవుటయు. జ్ఞానప్రదానము 
కొజకీ లోకమందు నీ వవతరించుటీ చేతను, నిన్నే ప్రన్నించుమున్నాను, ఈ 
ప్రశ్నల కుత్తర మిచ్చుటకు నీవే సమర్దుడవు అను నభిప్రాయముతో, నడుగు 
చున్నది. అనాశ్రయే=అపారమైనట్టి, తమేసి=అవిద్యయనెడు అంధకారమందు, 
తత అపడ ల! నుండియు. 'ప్రేసుప్త్రస్యానిద్రించుచున్నట్టియ, అందుచేతనే 
మిథ్యాభిమతేజబోధించువారులేక పదార్ధములను వేజాక్ళే రీతిగా. తెలిసి 
కొన్నట్టియు తతృ్సలముగా, అచక్తుషజాజ్ఞానీ రహితుండై నట్టియు, అందువలనే 
కర్మసోవుణ్యపాపము లనిపించుకొనెడు ప్రవృత్తి రూపకర్మలదు, అనువిద్ధయా= 


3286 భాగవత సుధాలహరి 


ఆసక్తమైన, ధియాబుద్దిచేత, శ్రాంతస (ాసంసారమందు దొరకి బడలి యున్నట్టి, 
లోకస్యశ్రీహరి నపరోక్షీకరించుకొనుటకు యోగ్యతకల మృుక్తి యోగ్యులైస్‌ 
జీవులకు పితమును కలిగించు కొనుటకు, యోగభాస్కరః= =జ్ఞానయోగమునకు 
నూర్యుండవైన, త్వంానీవు, ఆవిరాసీఃకిల=ఆవిర్శవించితివి కదో! ఈ విషయము 
లోక వేదములందు చెప్పినదే. ఇతరులకు నీవంటి సామర్ద్యము లేనిదాని 
వలన ఇది సంభావితమునై ఉన్నది. ఈ మాటలతో అవతారి ప్రయోజమును 
రూడ చెప్పినట్లైనది "చిరంప్ర ప్రసువ్వస్య" అనుటచేత అచక్రుషు అనగా కన్నులులేని 
వాడని అర్జమ్‌ కాదని వ! నిద్రించిన దాని ఫలమే మిథ్యాభిమానము, 
దాని ఫలమే సంసారశ్రమ యేని చెప్పినట్లైనది. 


ర తల్రియొక్క మాటవిని కపిలరూపిలైైన భగవానుడు ఏమి ఉత్తర 
మిచ్చెనను హ్రోకు సమాధానము కురుగ్రేస్టాటయి విదురా! ఇతి=ఈ విధముగా, 
మాతుజాతల్లియొక్క, శ్రక్షంవచః =హితకరీమైన మాటను, మహామునిః=కపిల 
రూపియైన వీరమాత్మ, బ్రైీనంద్యాప్రశంసించ్‌ కరుణా న్‌ చయ పొందిన 
వాథ్జై, . ప్రతస్సన్‌ాసంతుప్టినందినవా డై, తాం= తల్లినిగూర్చి, అబభాషే= ఉత్తర 
మిచ్చెను. తల్లి కుత్తరమిచ్చుటలో ప్రధానహేతువు దేయయే అని తెల్పినట్లైనది. 

గ ముక్తి సాధనములందు భక్తి యోగము ప్రధానమైనందుచేత దాని 
ప్రూరము ఇచ్చట మొదలు చెప్పుచున్నాండు. హేభామిని! ఓ సౌందర్యాది 
గుణములచేత రూడినదానా! తల్లీ! భక్తియోగము, మారెఇశాస్త మారములచేత, 
బహృువిధజాఅనేక ప్రకారముల్‌కలది యని భావ్యతాచెప్పయిడుచున్నది. 
పుంసాం=జీవులయొక్క భావజాభక్తియు, స్వభావగుణ మార్గేణూవారి వారి 
తామస రాజస సాత్త్విక స్వభావముల ననుసరించి, వీభిద్యతేభిన్న 
భిన్నములుగా ఉండును. 

8. ఆ ప్రకారాంతరములనే పై శ్ఞోకములతో చెప్పు చున్నాండు- యః 
=ఎవండు, హింసాం=ఇతరుల కుపద్రీమును, దంభం=దాంభికతనమును, 
తాను గొప్ప ధర్మిష్టండనని తెలిసికొను భావముతో నన్న మాట) చాఇతను, 
మాత్సర్యంఏవాపరోత్కర్హను సహింపకుండుటను, అభిసంధాయామనస్సునం 
దుంచుకొన్నవాండై. సంరంభిాశ్తీహరి యందును, అతని భక్తులందును, 
గూఢమైన ద్వేషమునుంచు కొన్నవాండును లేక భిన్నదృక్‌పదార్హములను, 
యథావస్థితముగా తెలియక అన్యథా అర్ధముచేసికొన్నవాడగనూ (మీథ్యాజ్డాని 
యన్న వొట) మయి=నాయందు, భావంచజ్రక్తిని, కుర్యాతానెజపునో (చేయచున్న 
వానివలె కన్చించునో) సజావాయడు, తామసజాతామస భక్తుండనిపించుకొనును. 


9. యజఎవయ, విషయాన్‌శబ్దము, స్పర్శము మొదలైన విషయములను, 
యశాదిక్కుదిక్కులందు ప్ర పసరించేడి కీర్తిని, చామజీయు, ఐశ్వర్యంఏవ 
=ఛత్రచామరాదులైన త. అభిసంధాయామనస్సునందు 
సంకల్పించుకొన్నవాండై. అర్పాదౌ=ప్రతిమ మొదలగు వానియందు, మాంానన్ను, 


తృతీయస్కంధ ఏకోనతింశాధ్యాయము 329 


అర్భయేతాపూజించునో, పృథగ్భావజాప్రతిమ మొదలగు వాని యందలి 
నారూపములకు భేదము కలదని భావించునట్లి, సఃఅభర్తుండు. రాజసః 
=రజోగుణ ప్రధానమైన చిత్తవృత్తి కలవాడనితలియవలెను. 

10. యజఎవయ, కర్మనిర్హారం=పాపపుణ్యముల యొక్క పరివారమును, 
వా=ఇంకను, పరస్మినాసర్వోత్తము.డైన నాయందు, తదర్పణం=ఆ కర్మముల 
సమర్పణమును, ఉద్దిశ్య=ఉద్దేశముగా నుంచు కొన్నవాయై, మాంానన్ను, 
యజేతాపూూజించునో, వాఅట్టుగాక్ర యష్టవ్యంజాస్త్ర విహితమైనందు చేత 
ఈ పూజ నాకుకర్తవ్యము, ఇతి యజేత్‌ప్రతిమాదులందును ఇతర స్థలము 
లందును నన్ను పూజించునో, అప్పథగ్భావజనా రూపములందు ఖీదము 
గమనింపనట్టి, సజఅభక్తుండు, సాత్త్వికళజాముక్తి యోగ్యుడైన వాయ రాజస 
భక్తుండ శ్రీహీరి యొక్క రూపములందు భేదమున్నదని తెలియును. సాత్త్విక 
భప్తయ అట్టు భావింపండు. పరమాత్ముని అన్ని రూపములు ఒక్కటిగా 
తలంచును. ఇరుతెగలైన ఈ భక్తులకున్న ప్రధానభేదమిదే. ప్రతి మాదుల 
నర్చించుట అజ్ఞాలైన రాజసభక్తులకు పరోక్షానుభవము లేనట్లియు లేక 
అపరోక్షజ్తానులుమే ఐన సాత్తికులకును సమానమే. కాని అపరోక్షీము లేనట్లి 
సాత్ర్వికుపీకు అది విహితమైన కర్మ. అపరోక్షజ్ఞానము కలవారు ప్రతిమార్చనీ 
మొనర్చినచో దానినుండి వారికి ఆనందాభివృద్ధి అగును. అది ఒనర్చకున్నచో 
వారికి పాపము రాదు. దీనికి ప్రమాణము-- 


"అజ్జోకర్చయేదేవార్చాయా 'మన్యథా దోషవాన్‌ భవేత్‌, 

జ్ఞస్త్య్రర్చయన్‌ సుగుణవా నన్యథా దోషవాన్‌ న తు." 

11. నిర్గుణ భక్తియొక్క లక్షణమును చెప్పుచున్నాండ - యథా=ఎట్టు, 
అంబుధౌ=సముద్రమందు, గంగాంభసజాగంగాజలము యొక్క, గతిజాప్రవావము, 
అవిచ్భిన్నా=విచ్చిత్తికలదు కాదో, తథా=అట్సు, మద్గుణ శ్రుతిమాత్రేణానాకు 
సంబంధించిన గుణముల యొక్క శ్రవణ షమౌత్రము చేతనే, యస్య=ఎవనికిి 
సర్వగుణాశ్రయే=సర్వగుణ స్వరూపియైైనట్టి, మయి=నాయందు, మనోగతిః 
=మనస్సు యొక్క వ్యాపారము (అనథళా ధ్యానము) అవిచ్చిన్నా=నిరంతరముగా 
నుండును. తేనావానిచేత, (క్రియమాణస్యాచేయ శుడుచున్నట్టి, నిర్ణణస్యా 
సామాన్య మైన సాత్త్విక భక్తికంటె నుత్తమమైన భక్తి యోగము యొక్క, 
లక్షణం=లక్షణము, ఉదావృతంహి=చెప్ప శుడినది కదా! నిరంతరమైన సాత్త్విక 
భక్తియే నిర్గుణ భక్తియని తాత్పర్యము. 

12 13, 14.ఆత్యంతికమైన ఏకాంత భక్తి యొక్క లక్షణమును 
చెప్పుచున్నాడు - పురుషోత్తమే=శ్రీహరియందొనర్చునట్లి, యా=వఏ. భక్తిః 
=మాహాత్మ్యజ్తానముతో కూడిన నిరతిశయమైన స్నేహమే, అహైతుకవీ 
నిమిత్తమునుకొడ ఆశ్రయించినదిగా నుండదో, మరియు అవ్యవహితా=విషయేచ్చ 
మొదలైన వానిచేత వ్యవహితమైనట్టిదిగా ఉండదో, సా=అది ఆత్యంతికభక్తి 
యనిపించుకొనును.. జనాఃఈ విధమైన భక్తిని సాధించెడు బ్రవ్మాది చేతనులు, 


ఏ0 భాగవత సుధాలహరి 


మచ్చేవనం వినానాయొక్క సేవను వదలి, దీయమానం=భక్తి యొక, 
ఫలముగా నే ననుగ్రహించునట్టి సాలోక్య, సార్‌ష్టీ (సమానమైన ఐశ్వర్యము) 
సామాష్య, చ. సాయుజ్యాది భేదములతో కూడిన మోక్షమును, న 
గృహ్హంతామనస్సు.  గూడనపేక్షింపరు. సఏవాలణదే అత్యంతిక భక్తి స్వరూప 
మని, ఉదాహృతజచెప్పడుడినది, యేన=ఈ విధమైన భక్తిచేత, త్రిగుణాన్‌= 
ప్రాకృతము లైన లింగశరీరము, ఇంద్రియములు మొదలైనవానిని, అతి 
వ్రజ్యాఅతిక్రమించి (అనంగా పోంగొట్టు కొన్నవారై, మద్భావాయాస్వరూప 
భూతమైన చిదానంద దేహముతో నాంప్‌ందుండుట యనెడు అత్యున్నతస్పితి 
కొజక్రై ఉపపద్యతే*యోగ్యుడైన వాండుగా నగును. ( 
15. ఇటువంటి భక్తి ఏర్పడుటకు సాధనమేది యనా చెప్పుచున్నాండ 
- అనిమిత్తేనాఏ నిమిత్తము కూడ లేనట్టి, (అనయా నిష్కామమైనట్టి' నిషే' 
వితేనాఉత్కృష్టమైన భక్తిచే నొనర్బ ణుడినట్టే దానిచేతనే, మహీయసా=శ్రేస్ట్‌మైనట్టి 
స్వధర్మేణ తీమతమ వర్తాశమ ధర్మము చేతను, శ్తీనాశక్తికి తీగినట్టీ, 
క్రీయాయోగేన భగవత్పూజాటొపమైన జ్ఞానోపాయము చేతను, లేక కర్క్మయోగమీ 
చేతను, నిత్యశః ప్రతిదినము, నాతిహింసీణాప్రాణిహింసలేనట్టి క్రియాయోగము 
చేతను, ఇచ్చట నుండి ప్రతిశ్టోకమునకును పందొమ్మిదవ శ్లోకముతో నన్వయము. 
16. మద్దిష్ష దర్శన స్పర్శ పూజస్తు త్యభివందనైః=నాకు సంబంధించిన 
ప్రతిమలను దర్శంచుట, స్పృశించుట, పూజ యొనర్చుట, స్తోత్రమొనర్చుట, 
నమస్కరించుట- వీనిచేతను, భూతేషుూ-జనుల యందును, మద్చావనయా 
= అంతర్యామిగా నేను వసించుచున్నానని తెలియుటచేతను, (అనంగా నారీతిగా 
ఉపాసన యొనర్చవలెనని భావము) సత్యేనాసజ్జ్ఞనులకు హితమైన మాటచేతను, 
చ=ఇంకను, అసంగమేనాదుర్దనుల సహవాసము వదలుట చేతను. 


17. మహతాంంతనకంకొ ఉత్తములైన వారియందు, బహుమానేన 
=అర్చీంచుట చేతను, హీనానాంాతనకంటె తక్కువ వారియందు, అనుకంపయా 
=దయచేతను, ఆత్మతుల్యేషూతనతో సమానమైన వారి యందు, మైత్రాచాస్నేవా 
భావముచేతను (అనా ఉపకారాదుల చేతను వారిని రక్షించు నభిప్రాయము 
తోను) యమేనాఅహింసాదులైన నియమములతోను, చామజియు, నియమేన= 
శాదము, సంతోషము మొదలైన నియమముల చేతను. 

18. ఆధ్యాత్మికాను శ్రవణాతొావేదాంత శాస్త్ర శవణముతోను, చామజియు, 
మేానాకు సంబంధించిన, నామ సంక్తీర్తనేనాభ్సక్తీ పూర్వకమైన నామస్మరణము 
చేతను, ఆర్దవేనానిష్క్కపటమైన బుదితోను, ఆర్యసంగేన=జ్ఞానులతోడి 
సహవాసముతోను, సజాఅట్పే, నిరహంశ్రియీయా=దేహము మొదలైన పోనియందు. 
అహంకార మమకారములు లేకుండుట చేతను. 

19. అపామజీయు, మద్దరి ఇజాఊర్చ్వపుండ్రధారణమృ్ము, ముద్రా ధారణము 
మొదలైన వానిచేతను, ఏతైఃావ్‌ని చేతను, పురుషస్య=ఉపాసకుండైన జీవుని 
యొక్క, ఆశయః=అంతః కరణము, యర్హి=ఎప్పుడు, పరిశుద్దజాసర్వరీతుల 


తృతీయస్కంధ ఏకోనత్రింశాధ్యాయము 331 


చేతను నిర్మలమైన దగుచున్నదో, తర్హిాఅప్పుడు, అంజసా=కాల విలంబములేక, 
శ్రుతమాత్రగుణరాదోషలేశముకూడే లేక, ఎవ్వరి గుణగణములను మాత్రమే 
- అందులో అటి, అంజసా=ముఖ్యతత్త్యమైన, మాం=నన్ను, అభ్యేతి=పొందును. 

="గుణాః బ్రీతాః సవిరుద్దాశ్చసదేవే" అను ప్రమాణము చేత సిద్దమైనది. 
అనంగా స్వధర్మాదుల యొక్క్‌ అనుష్టానఫలము అంతః కరణపద్ది.. అది 
శ్రీహరిని పొందుటకు మార్గమని తెలపినప్లైనది. 


20. శుద్ధమైన మనస్సుకలవానికి శ్రీహరీ యందు హృదయము ప్రసన్న 
మయ్యెడు ప్రకారమును చెప్పుచున్నాయడ - యథా=ఎట్టు, ఆశయాతాపుష్పము 
నుండి బయలుదేరి, వాతరథజగాలియే రథముగా. గలిగిన, గంధః=వాసన, 
థ్రూణంాఘ్రాణేంద్రియమును, అవృర్హో =అవరించుకొనునో (వశీకరించు కొనును) 
ఏవంచఇట్టు, యోగరతం=పైన చెప్పిన సాధనాదిని యోగముచేత శ్రీహరి 
యందాసస్తు యడై యత్‌=ఏది, అవికారి=వికారము లేనిచో, తత్‌=ఆ, చేతః 
=ఉిపాసకుని యొక్క మనస్సు, ఆత్మానంచశ్రీహరిని, అవృంగ్తీ=ప్రసాదాబి 
ముఖుండుగా చేసికొనును. దీనిచేత నిర్గుణ భక్తి యోగమును పొందినవాడ 
ఆత్యంతికభక్తి యోగమును పొంది "హరిని అపరోక్షీకరించు కొనునని 
చెప్పినటైనది. 

21. ఈ విధమైన భక్తి యోగులు శ్రీహరి నెచ్చట ధ్యానింపవలెనో దాని 
రుత్తర మిచ్చుచున్నాడ - భూతాత్మా=జీవులకు కర్మ ఫలాదుల నొసయట 
చేత స్వామియైైన, అహం=నేను, సర్వేషు భూతేషు =స్రమస్త జీవుల యందును, 
సదా=నిరంతరమును, అవస్థ్టితః అంతర్యామిగా నుండుచున్నాను. అనలా 
సర్వజీవుల యందును అంతర్యామిగా నున్న వానినిగా నన్ను ధ్యానింప 
వలెనని అభిప్రాయము. ఈ రీతిగా అన్ని జీవుల యందును అంతర్యామిగా 
ఉన్నట్టి, తం మాం3ఆ నన్ను, అవజ్ఞయాతెలిసి కొనక (తిరస్కరించి 
మర్త్య హితామసరాజసికభర్తుడు. అర్బావీడంబనం=ప్రతిమ యందు పూజా 
రూపమైన విడంబనను, కురుతేచేయుచుందురు. అందుచేతనే వీరు రాజసులు 
తామసులు అని పిలువడుడుదురు. దీనిచేత రాజసులు తామనులు సాత్త్వికుల 
కంఠ అధము లని ఒక్క మాటతోనే చెప్పినప్లైది. 


22. పైన చెప్పిన 'విషయమునే స్పష్టపజచు చున్నాండు - 
ఈశ్వరంచసర్వ శ్రేసగియామకు డైనట్టి, ఆత్మానంచసర్వులకు స్వామిల్రైన, 
మారానన్ను, సర్వేషు భూతేషూసమన్రీ జీవులందును, సంతరావసించుచున్నట్టి 
నన్ను, హిత్వా=వదలివేసి, యజావ రాజసిక భక్తుయ మౌఢ్యాతాఅవివేక్రముతో 
కూడినవాండై, అర్భాంభజతేప్రతిమాదులను పూజించుచున్నాయడో, సః 
=అట్టివాడ, భస్మన్యేవాబూడిద యందే, జుహోతి=హోమించు వాడుగా 
అగుమీ. బూడిద యందని చెప్పుట చేత హోమముయొక్క ఫలములేకున్నను 
మంత్రోచ్చారణఫలము వీనికి దొరకుట చేత వీడ తామసభక్తుని కంఠ 
కొంచెము 'ఉత్తముండని చెప్పినస్లైనది. 

"29 


332 భాగవత సుధాలహరి 


23. తామసునకు కొంచెము కూడ ఫలము దొరకదని చెప్పుచున్నాడు 
- పరకాయే=ఉత తృములదేహమందున్నట్టి, మారానన్ను, ద్విషతజద్వేషించు 
చున్నట్టియు, భిన్నదర్శినజాపదార్థములను యథా వత్తుగా కెలియక అన్యథా 
భావండి చున్నట్టియు, భూతేషూనా భక్తులైన వైష్ణవుల యందు, బద్దవైరస్య= 
ఎప్పుడును ద్వేషమును సాధించు, మానినవాతానే స్వేతంత్రుడని అభీమానము 
గల తామసుని యొక్క, మనః =మనస్సు. శాంతిం=నా యందు నిష్టను, న 
బుచ్చతిాపొందుట లేదు. 


24. నా ప్రీతికి కారణము కాకుండుట చేత తామస భక్తులొనర్చెడు 
(ప్రతిమా పూజకూడ విడంబనయే కాని సత్యము కాదనుచున్నాడ హే 
అనఘే=ఓ పాపరహితురాలా! ఉచ్చావచైజఉచ్చములు నీచములైన, (ద్రవ్యెః 
=పదార్దములతో కూడి, ఉత్పన్నయా= ఉండుచున్నట్ల క్రియయా= =మానసికమ్‌ 
కాయిక్షమునైన వ్యాపారముచేత, అర్బాయాంెప్రీతిమ యందు, అర్చితః 
=పూజితుడనైన, అహంానేను, భూతగ్రామావ మానినజజీవసమూహమునందు 
అంతర్యామిగా వసించుచున్న నన్ను టర రు స్వభావముకల ఈ 
తామసిక భక్తుని విషయమందు, న ఏవ తుషే ష్యే=నేను తృప్తుండను కాను. 


25 అపెనచో ప్రతిమాదులందు పూజను విధించు శాస్త్రము వ్యర్హమైనప్రే 
కదా! అనుటిపీ సమాధానము: యావతాఎంత వణకు స్వహ్యదాతన్‌ 
వృదయమందు అంతర్యామిగా నున్న నేనే, సర్వభూతేషూ అన్ని జవులందును, 
అవస్థితంంఅంతర్యామిగా నుండునట్టి, ఈశ్వరం= సర్వనియామకుండనైన, 
మాంానన్ను, న వేదాతెలిసికొనడో, ఆతవతాఅంతవజకును స్వకర్మకృతాతన 
వర్ణాశ్రమములకు నిషిద్దమైన దానిని వలె విహితమైన కర్మనే చేయుచున్న 
వాహ్టై, అర్బాదౌ= ప్రతిమ మొదలైన వానియందు, అర్బయేతాపూజింపవలెను. 
సర్వభూతాంతర్యామి యండు భేదజ్ఞానము అనర్హము కలిగించునని 
చెప్పినట్లైనది. 


26. అంతర్యామి రూపములను భిన్నములుగా తెలియుపే ముందు 
చెప్పిన భిన్నదర్శన'మను దానికి అర్హమని వెష్పుచున్నాడ - యజాఎవయ. 
ఆత్మనజతనవృదయమందుండెడు నటియు, పరస్య అపాఇతరుల దేహమందు 
వసించెడి పరమాత్మను, అంతరోదరిం=భేదముతో కూడిన పరమాత్మగా, 
కరోతి=చేయునో, స్వాభావికముగా అభిన్నములైన 'ఈ రూపములను భిన్నములని 
భావించునో తస్యాఅట్టి, ప. రూపములకు భఖెదమును 
భావించువానిక్తి మృత్యోజాసం రమనెడు దుర్గనమును చంపెడు ధ్రీనరసింహ 
రూపి, ఉల్ప్బణం భయం=నిత్యదుఃఖరూపమైన, అంధం తమస్సును, 
విదధేఐఇచ్చును. 'ఉదరంబ్రహ్మ' అనెడు శ్రుతి ననుసరించి ఉదర మవీళా 
పరమాత్ముండని' అర్ధము. 


27. చెప్పిన విషయమును ముగించుచు సర్వూంతర్యామిలైన పరమాత్మను 
పూజించు ప్రకారమును చెప్పుచున్నాండు - అథాఅంతర్యామి రూపములు 


తృతీయస్కంధ ఏకోనత్రింశాధ్యాయము 333 


పరస్పరము భిన్నములని తెలియుట అనర్ధకారి యగుటచేత, సర్వేషు భూతేషు= 
ఎల్లబీవులందును, కృతాలయం=వసించుచుండెడు శ్రీహరి యొక్క అంతర్యామి 
రోప్‌ములను, భూతాత్మానంాసమస్త జీవులకు నియామకుడైన, మాంచనన్నును, 
అభిన్నే నచక్తుషా=భేదము లేదనెడు జ్ఞానముచేత, దానమాసాభ్యాంా ద్రవ్యముల 
నాసయగట, మర్యాద నిచ్చుట - ఈ కౌర్యముల చేతను, మైత్రా=నా కంకును, 
ఇతండేనాకు ఉత్తముడైన "స్నేహితుండనెడు భావనచేతను, అర్హయేత్‌ా పూజింప 
వలెను. అన్నిటి యందు అంతర్యామినే ఎక్కువగా పూజింపవలీనని తాత్పర్యము. 


28. శ్రీహరి యొక్క అంతర్యామి రూపములు కొన్నింటిలో హెచ్చుగా 
నుండును. కొన్నిటిలో తక్కువగా సన్నిధానయుక్తముగా నుండును. జీవులలోని 
తారతమ్యమునకిదేకారణము. ఈ తారతమ్య జ్ఞానము పురుషార్హమునకు 
కారణమని చెప్పుచున్నవాంై తారతమ్యమును "సిరూపించుచున్నోయ ఎ 
సంసారావస్టయందు వ్యత్యాసముగా నున్నను ముక్తావస్థ యందు జీవులు 
తమ తమ 'స్వరూపముతో నుందురు. వారి స స్వరూపము వృక్షములు పశువులు 
ఇత్యాది రూపములతో నుండును. ఈ రూపము నపేక్షించి తారతమ్యము 
చెప్పుచున్నాండు - శుఫామంగకరురాలైన మనుపుత్రీ! వ్యాజీవానాం౭ముక్తులైన 
చలనము లేని స్థావర జీవులకంకొను, జీవాజచలించెడు జంగమ జీవులు, 
శ్రేష్టాణఉత్తములు వీరియందు కూడ విశేష ముండునని (్రేష్ట్టదముతో 
న. హి=ఈశ్వరుని శక్తి శరి రూడ అచింత్య మై మెనది. తతీః=జంగమ 
జీవుల కంకొ, ప్రాణభృతజాలతిశయముగా పప్రాణవంతులైన జీవులు ్రేష్టులు, 
తతః సచిత్తాణా =మనోవ్యాపారము కలజీవులు, ప్రవరాణఉత్ర్తములు, పా=బంక్‌ను, 
తతః=ఆ మనోయక్తు లకంకొ,ఇంద్రియవృత్తయణకన్ను మొదలైన ఇంద్రియముల 
వ్యాపారము కల "జీవులు, ప్రవరాజా్రేష్టాః జీవులు స్వరూపమందే పప 
వృక్షాది భేదముతో నుందు రనుటకు ఈ “క్రింది ప్రమాణవాక్యము లున్నవి. 


"పశువృక్షాది భేదేన జీవా ఏవ స్వతః స్టితాః 

సంసృతా వ్యత్యయ స్తే స్తేషాం ముక్తైౌ తత్తే త్స్యరూపతః 

తత్ర స్థావరమ్మక్తే [క్రేభ్యోవరా జంగమ మృుక్తకాః 

తేభ్యో మానుష ముక్తాశ్చ విప్రామక్తా స్త, సతో ఇధికాః 

తత్రోపదేశమాత్రేణ మ్తేభ్యో వేదవాదినః 

అర్ధజ్ఞా బుషయు స్తేభ్యో దేవతా సృంశయచ్చిదః. 

పోర్లథ్‌ర్మా స్త స్తతస్మ్వింద్రో నిస్సంగో గరుడ స్తతః 

భక్తపూర్లో హరే (ర్ప్మా తస్మాన్నాన్యోఇధిక స్త సతః 

ముక్తొ హ్‌ సంసృతౌ వాపి సమ్యగేషు హి తే గుణాః 

జీవులు పథవృక్షాది స్వరూపములతో నుందురు. సంసార మందు 
వారికి వేరు వేరు భౌతిక దేహము లుండవచ్చును. కాని వారు ముక్తియందు 
తమ తమ స్వరూపములతోనే ఉందురు. ముక్తులైనస్తావరముల కంకు 
జంగమము లుత్తమములు. జంగమములందు మనుష్యులు శ్రేష్ణులు వారిలో 


334 భాగవత సుధాలహరి 


బ్రాహ్మణు లుత్త ములు. వారి యందును కేవల ముపదేశ మొనర్చి ముక్త లైన 
వారికంకు వేదాధ్యయన సంపన్నులు శ్రేష్ణులు. వారికంకొను దాని యర్థము 
తెలిసిన బుషిజీవు లుత్తములు. వారికంకే సంశయములు పరిహరింపెడు 
దేవతాజీవు లుత్తములు. . వీరందరు కూడ పూర్తధర్ములని పిలువండుదురు. 
వీరిలో ఇంద్రపదవి నుండి ముక్తులైన బీవ్లీ లుత్తములు. వారికంకొును 
నిన్సంగులని పించుకొన్న గరుడేోషపదవుల నుండి ముక్త లైన జీవు లుత్తములు. 
వారికంకొ శ్రీహరి యందు పరిపూర భక్షికలి బ్రహ్మపదవినుండి ముక్త లైన 
జీవు లుత్తములు. వీరి కంకై ఉత్రీములైన జీవులు లేరు. ముక్తి యందు 
కాని సంసారమందు కాని వీరే ఉత్త ములు. వీరియందు భక్తి మొదలైన 
భాగవత గుణములు పూర్ణములుగా నుండును. 


29. తత్రాపిఐంద్రియ వ్యాపారములు కల్గిన వాని కంటెను, స్పర్శవేదిభ్యః 
=స్పర్శను తెలిసికొనెడు జీవు లుత్త ములు వాని కంకొను, రసవేదినః 
ప్రవరాజామాధుర్యాది రసములను తెలికొనెడి వారు క్రేష్ణులు. తేభ్యః గంధవిదః 
శ్రేష్ణాణావారికంకొ గంధము గుర్తింపం గల జీవులు ్రేష్టీలు. తతః శబ్ద విదః 
వరోఃావాని కంకొ శబ్దమును "వినెడు జీవు లుత్త, ములు. 

30. శబ్దమును వీనెడు జీవులకంకొను, రూపభేదవిదజా రూపభేదములు 
తెలిసికొనెడు' జీవులు (శ్రేష్టాజాశ్రేష్ణులు) తతశ్చ=వారి కంకెను, ఉభయతోదతః 
=పైనను క్రిందను పండు కలినీ జీవులు 'గ్రేష్ణులు. తేషాం=వారియందును, 
బహుపదాజఅనేక పాదమిలుకీల జీవులు, శ్రేష్టాహిశ్రేష్తులు తతజావారికంటును, 
చతుష్పాదాజానాలుగుపాదములు కల గోవి మొదలైన రూపముకల జీవు 
లుత్తములు, తతజావారి కంటును, ద్విపాత్‌రెండు పొాదములుకల మనుష్య 

జీవులు (వర్ణహీనులు) శ్రేష్టాఃఉత్త ములు. 

31. తేతః=మనుష్య డైవులకంటెను, చత్వారః వర్దాశ్చానాల్గువర్ణములు, 
శ్రేషాజాగ్రేషములు, తేషాం=వారిలో, బ్రావ్మాణజాబ్రావ్మాణుయే. ఉత్తమణాశ్రేప్పడు, 
మం వేదజణావేదము తెలిసినవాండ గ్రేస్తుడు, 
తతఃఅతనికంకు అర్జజ్ఞఃావేదార్థము తీలిసినవాండు, అధికళాశ్రేష్ణుడు. 


32, అర్థజ్ఞాత్‌ చేదార్థమును తెలిసికొన్న బుషిజీవులు కంకైును 
సంశయచ్చేత్తా: వేస్చాశయములీను పరిహరించెడు దేవతాజీవు లుత్తములు తతః 
=వారికంకును, స్వకర్మకృతాస్వతంత్రు.డైన శ్రీహరి ప్రీతి కోరే త్రిలోకీ 
లక్షణరూపమైన ధర్మము ననువర్తించెడు ఇంద్రజీవులు, శ్రేయాన్‌=ఉత్తములు, 
తతఃాఇం ద్రజేవులకం కొను, ఆత్మనః ధర్మంనదోగ్లాశ్రీవరి యొక్క ప్రసాదమును 
తప్పు వేణు కర్మ ఫలము నపేక్షింప కుండునట్టియు, అందుచేతనే ముక్తసంగః 
=నిస్సంగు లనిపించుకొన్న, గరుడ శేష జీవులు, భూయాన్‌=ఉత్త ములు. ఈ 
శ్జోకమందు ప్రతియొక్క చోటను జాత్యేక వచన మని తెలియవలెను. 


33. తస్మాతాఆ గరుడశేష జీవులకంకొను, మయినాయందు, అర్చితోశేష 
(క్రియార్దా త్మరతిఃాసమర్చింప బడిన సమస్త కార్యములును వాని 


తృతీయస్కంధ ఏకోనత్రింశాధ్యాయము 335 


ప్రయోజనములును కలట్టియు. శ్రీహరి యందే మనస్సు యొక్క రతిగల్సినట్టి, 
నరఖాభక్తి యందు స్వల్పమును తక్కువ తనము లేని పూర భక్తలైస్‌ 
బ్రహ్మజీవులు, భూయాసాఉత్తములు. క్రింద చెప్పినట్లు బ్రహ్మజీవీల కంకెను 
ఉత్తమ జీవు లున్నారా? అను ప్రశ్చకు లేదని చెప్పుచున్నాడు. అకర్తుజా 
శ్రీహరినే జనకుండుగా పొంది యున్న, సమదర్శనాతూనిర్దోషబ్రహ్మబ్ఞానియైనట్టి, 
(2) శాస్త్రములందు నమాచీన జ్తానము కల్గిన, మయీనా యందు, అర్పీతాత్మనీః 
=మనన్సునే సమర్పించి యున్నీట్టియు, మీయినా యందు, సంన్యస్త కర్మణః 
=సమస్త కర్మలను సమర్పించినట్సి, పుంసజాపురుషనామకు,డైన బ్రహ్మదేవుని 
కంకొను, పరంాసముండైన లేక డేత్తములైన, భూతం=ముక్తావస్టయందైనను, 
సంసారావస్ట యందైన నున్న జీవులను, న పశ్యామాచూడలేను. బ్రహ్మయే 
సర్వోత్కృష్టమైన జీవీయని యర్థము. 

34. ఈ రీతిగా తారతమ్యమును తెలిసికొన్నవాడయ ఏమిచేయవలెననలా 
చెప్పుచున్నాయడ. ఈ శోకమందు జీవకలయా అనుశబ్దమును రెండు సార్టు 
ఆవృత్తి చేసకొనవలెను. జీవకలయాసవా=జీవకలతో పాటు, ఏతానిస్తావరములు 
మొదలుకొని, బ్రవ్మపర్యంతమైన, భూతానిామృక్తియోగ్యులైన జీవులను, భగవాన్‌ 
శ్రీహరి, ఏషు=ఈ జవులందు. జీవకలయా=తనబీవుండనిపించుకొనెడు అనిరుద్దుం 
డనెడు అంశతో, ప్రవిష్టఃఈ జీవులకు ఆశ్రయుండై ప్రవేశించును. ఇతి=అని, 
తం=ఆ శ్రీహరిని ప్రణమే=భక్తితో నమస్కరింపవలెను. యోగ్యాధికారికి ఈ 
యుపాసన కూడ శాస్తాంతరమందు చెప్పఠిడినదని తెలియవలెను. 

35. మానవి!=ఓట దేవహూతిదేవి! మయా=నాచేత, భక్తి యోగశ్చాభక్తి 
యోగము, యోగశ్చ=జానయోగము, చకారముచేత ప్రతిమాపూజ మొదలైన 
కర్మయోగము, ఉదీఠీతకాచెప్పయిడినది, యయోఃావ యీజ్తాన భక్తి 
య్రూగములను, ఏకతరేణైవాఒకటైన జాన యోగముచేతనే, పురుష=ఉపాసకు డైన 
జీవుయ, పురుషంాసర్వార్హప్రదుండైనీ శ్రీహరిని, వ్రజేతాపాందును. 'యయోః 
' అని చెప్పుటచేత జ్డాన భక్తి యోగములే పురుషార్థసాధనములని 
నిర్దారించినట్లైనది. వానియందును 'ఏకేన' అనక 'ఏకతరేణ' అనుటచేత 
ఒకటున్నచోట మజియొక్కటి ఉండనే యుండునని తాత్పర్యము. ధూమాగ్నుల* 
ఎలె ఒక దానిని విడచి మజియొక్కటి ఉండదని తెలిపినట్లైనది. ఇటు 
చెప్పుటచేత ఒక దానిచేతనే కార్యసిద్ధియగునపుడు రెండవ దానిని టెప్పవలనిన 
అవసరములేదు కదా! అను ప్రశ్న రుత్తర మిచ్చినట్లైనది. 

36. భక్తియోగమును చెప్పిన తరువాత దేవహూతి ప్రశ్న కనుగుణముగా 
జీవుని సంసారదుఃఖములను చెప్పవలసి యుండెను. అయినను "పెద్దవిషయమ్లైన 
దానిని వదలి 'సూచీకటాహ' న్యాయముగా స్వల్పమైన కాలస్వరూపమును 
చెప్పుచున్నాయడ. బ్రవ్మణబగుణ పూర్ణుడైనట్టి, పరమాత్మనజాసర్వాంతర్యామి 
యైనట్టియు. భగవతజాసమగ్రెశ్వర్యవర్‌తుండేన్‌ శ్రీహరి యొక్క, యతాఏ, 
(ప్రధానాత్‌చిత్త కృతియనిపించికొన్న లక్ష్మి కంటెను (పకృతికంకును) 
పురుషాతాబ్రవ్మదేవుని కంటెను, పరం=ఉత్రమమైన, దైవంాసర్వదైవోత్త మమైన, 


336 భాగవత సుధాలహరి 


రూపం=రూపము, యత్‌చాఏది, కర్మవిచేష్టితంంసమస్త కర్మలకు నిమిత్తమైన 
విశిష్ట చేష్టకలదియో. 

37. యత్‌చ=ఏది, రూపభేదాస్పదం=అనేక రూపభేదములకును, 
బ్రవ్మాండాది పదార్ధభేదములకును ఆశయముగా నున్నదో, దివ్యంాప్రాకృతము 
కానిదియో, యతజదేనిచేత, భిన్నదృశాం౭అపూర్ణజ్ఞానులైన, మహదాదీనాం 
=మహత్తత్త్యాదులకు, అభిమానులైన, భూతానాంచబ్రవ్మాదిచేతనులకు, భయం 
భవతి=భయ మేర్ప్చడుచున్నదో, తత=ఆ వస్తువే కాల ఇత్యభిధీయతే= 
కాలమని చెప్పబడును. 

"భిన్న మల్చంవిజానీయాత్‌ అభిన్నం పూర్ణమిష్యతే" అనెడు ప్రమాణము 
చేత అల్బమతులని అర్హము. (బ్రహ్మాదులు రూడ శ్రీహరి దృష్టిలో 
అల్ప్బమతులేకదా! - 

38. పూర్వాపరముల కళలులేని క్షణము కొందరు కాలమందురు. 
ఇచ్చట చెప్పునది అదికాదనుచున్నాండు - యజాఎవ్వండు, భూతానాంాజీవుల 
యొక్క, అంతఃలోపల, ప్రవిశ్య=ప్రవేశించి, భూతైవజాబివులచేత, భూతాని=జీవు 
లను, అత్తిసంహరించునో, యశ్చ=ఎవండు అఖిలాశయజఅందరకును 
అధారభూతు.డై యుండనో, యశ్చ=ఎవండు కలయతాంాసంహార మొనర్చెడు 
రుద్రులకు, ప్రభుజాసంహారకుండో, సః విష్తా ఖ్యజాఆ విష్ణువని వెప్పండెడు, 
కాలకాకాలము, ధియాసాక్షిజ్తానముచేత, జ్లేయజాతెలిసికోనవలెను. విష్ణువని 


చెప్పుటచేత యమాదులు కోదని యర్థము. 

39. చేతన మగుటచేత చేతనులకు చెప్పిన యర్ధములే ఈ కాలనామకుని 
యందుకూడ ఉండునని చెప్పుచున్నాడ - అన్యాళీ కాలమనిపించు కొనెడు 
శ్రీహరికి కళ్చితాఎవ్వండను, నదయితజావాని యోగ్యతను మారి, ప్రీతి 
పాత్రుడ .లేడ, నేద్వేషణూవాని యోగ్యతను మిరి ద్వేష్యడ లేయ. 
బాంధవః చనాహితకారియైన బంధువును లేడ, అప్రమత్తఃాఎప్పుడును 
హెచ్చరికగా నుండెడు. అంతకృతాసర్వసంహార కర్తయైన, అసౌ=తకాల 
మనిపించు కొనెడు విష్ణువు, ప్రమత్త ఆయుస్సు ముగియుచున్నదని తెలియక 
హెచ్చరిక తప్పియున్న, జనం=ప్రాణులకు, అవిశతి-సమయమునకు సరిగావచ్చి 
సంహరించును. 

"యథా యోగ్యాతిరేకేణ న ద్వేష్యశ్చ ప్రియో హరేః” 

అనెడు ప్రమాణముతో పై చెప్పిన అర్ధము సరియగును. _ 

40. తక్కిన వారందరును అతని ఆజ్ఞను బట్టియే కార్యము లొనర్చుటచేత 
విష్ణువే తప్ప వే రెవ్వరును కాదను అభీప్రాయీముతో చెప్పుచున్నాడ - 
ఎవీనీ భయముచేత గాలి వీచునో, ఎవని భయముచేత సూర్యుయ్‌ తాప 


మొసంునో, ఎవని వెజపుతో ఇంద్రుండు వాన కురియునో, ఎవని వెజపుచేత 
నక్షత్ర సమూహము ప్రకాశించుచున్నదో. 


తృతీయస్కంధ ఏకోనటత్రింశాధ్యాయము 3౩7 


41. యద్చీతాజఎవని నుండి భయపడి, రా వృక్షములు, 
ఓషధిస్సహ=ఓషధులతోపాటు, లతాఃతీగెలు, స్వేస్వేకాలేాతమ తమ 
కాలమందు, పూలను కాయలను అభిగృహ్హంతి= ధరించుచున్నవో. 

42. యతః భీతాఃజఎవని నుండి భయపడి, సరితఃజనదులు, 
స్రవంతాపాజుచున్నవో, ఉదధి=సముద్రము, న ఉత్సర్పతి=ఒడ్డును మరి 
ప్రవర్తించుట లేదో ఎవని భయముచేత, అగ్నిజాఅగ్ని, అంధే= =వ్రీజ్వలించు 
చున్నదో, సహగిరిజపర్వశములతోపాటు, భూజభూమి, జలే న మజ్జితానీటి 
యందు మునుగుటలేదో. 


43. అధః నభజఆకాశము, యన్నియమాత్‌=ఎవని ఆజ్జిచేత, 
శ్వసతాం= ప్రాణులకు, మార్గంంఅవకాశమును, దదాతి=ఇచ్చుచున్నదో, స భిః 
=తత్ర్వ్యములు మొదలైన వోనిచేత, అవృతఃఅవరింప అడియున్న, మవాన్‌= 
మవాత్తత్త్వమున కభిమానియైన బ్రహ్మదేవుడు. లోకస్యూజీవులకు, దెహం=భౌతిక 
దేహమును తనుతేసృష్టించుచున్నాడ్‌ో. 


44, ఎవని భయముచేత, గుణాభిమానినకాప్రాక్సృత గుణముల కధీనులై 
అహంకారాది తత్త్వముల కభిమానులైన రుద్రాదులు, ఏషాం వశే=ఎవని 
యపధీన మందు, ఏతత్‌ చరాచరం=ఈ జంగమ స్టావర రూపమైన ప్ర ప్రపంచమన్నదో 
అట్టి, దేవాః=రుద్రాది దేవతలు, అస్య=ఈ “జగతు సృ యొుుక్క, 
సర్గోదిషూసృష్టిమొదలైన కార్యములందు, అనుయుగంచప్రతికల్ప మందును, 
వర్తంతే=వర్తిరీచుచున్నారో. 

45. సః ఆకాలణశాల నామకుండైన విష్ణువు, అనంతఃజఅంతములేనివాయడ, 
అంత కరః=ఎలరకు అంతమొనర్చువాడీ అనాదిః(ప్రాంభములేనివాయడు, 
ఆదికృత=అందరీకినీ సృష్టిని ఇచ్చువాడు, అవ్యయజాఏవిధమైన నాశములేక 
కావలసిన దొసంయవాడి జనేనాతన సన్నిధానయుక్తులైన బ్రహ్మ మొదలగు 
వారిచేత, జనం=ప్రాణులను, జనయన్‌ాసృష్టించువా డై అత్మనకా నాతనకధీనులైన, 
మృత్యునారుద్రుండు, దుర్తాదేవి మొదలైన వారిచేత ప్రాణులను, మారయస్‌ 
సంహరింపచేయుచున్నవా డే అహేజఉండును. ఇంతటి మవామపిమో 'పేతుండైన 
శ్రీహరియందు సమస్త ముముక్తుజీవులును అర్చింపణుడిన బుది కలవాతగుట 
అవశ్యకము. కాలశబ్దము యొక్క అర్ధమునే ఈ వోషణములతో తెలిపినాడు. 
శ్రీహరి జ్ఞానస్వరూపీయగుటచేత భౌతీక పదార్థములవలె అంతము కలవాడ 
కాదు. కాల మనలా భేదకమని అర్హము కోడ ఉండుటచేత సర్వులకును 
అంతము కల్గించువాండు. మరణించీనది జన్మించియే కావలెను. అందుచేత 
జన్మనిచ్చువోయ. 'కల' ధాతువునకు కామధేనువనెడు అర్ధముండుట చేత 
అవ్యయుడనికూడ దాని యర్థమె. యాచకులు వచ్చిరని కాగి కొనంన్న 
మాట.రాజు వలె ఆజ్ఞామాత్రముకో జననమరణములను కల్గించునని యర్థము. 

ఇతి శ్రీ మహాభాగవతే, తృతీయ స్కందధ్రే, సుధాలహరీ వ్యాఖ్యాయోం 
ఏకోనవింశోంధ్యాయః సమాప్తః, 


336 


కం. 


కం. 


భాగవత సుధాలహరి 


అధ్యాయము - 29 


ఈ యాత్మ నిజస్వరూపంబునం జేసి వర్తించునని కపిలుండెజింగించిన 
విని దేవహూతి వెండియు నిట్లనియె. మవిత్మా! మవాదాది భూతంబుల 
కుం బకృతి పురుషులకుం గల్గిన పరస్సర లక్షణంబులను, దదీయ 
స్వరూపంబు నెజింగించితివి. ఇంక నీ ప్రూూరంబున సాంఖ్యంబునందు 
నిరూపింపంబడునట్టి ('ప్రకారంబును, భక్తి యోగ మాహాత్మ్యంబును, 
బురుషుండు భక్తి యోగంబునంజేసి సర్వలోక విరక్తుండగు నట్టి 
యోగంబును, ప్రాణిలోకంబునకు సంసారం బనేక విధంబై 
యుండుంగావునం బరాపరుండవై కాలస్వరూపివైన సే స్వరూపంబును, 
నేనీవలని భయంబునంజేసి జనులు పుణ్య కర్మంబులు "సేయుదు 
(రవ్విధంబును), మిథ్యాభూతంబైన దేహంబునందు నాత్మాభి మానంబు 
సేయుచు మూఢుండై కర్మంబులందు నాసక్తంబైన బుద్దింజేసి 
విభ్రాంతుం డగుచు సంసార స్వరూపంబగు మహాంధకారంబునందు. 
జిరకాల ప్రసుప్తుండైన జనుని. బ్రబోధించు కొజకు యోగ భాస్కరుం 
డవై యావిర్భవించిన పుణ్యాత్ముండవు గావున నాకు నన్నియుందెలియ 
సవిస్తరంబుగా నానతిమ్మనిన దేవహూతికిం గపిలుం డిట్లనియె. 941 


కపిలుండు దేవహూతికి భక్తియోగము తెలియం జేయుట 


నలినాయతాక్షి! విను జన 
ముల ఫలసంకల్ప భేదమునం జేసి మదిం 
గల భక్తి యోగ మహిమం 


బలవడంగ ననేక విధము లనందగు నవియున్‌. 942 
వివరించెద. తామస రాజస సాత్త్విక భేదంబులం ద్రివిధంబైయుండు. 
అందు. దామస భక్తి ప్రకారం బెట్టిదనిన. 943 


సతత హింసాతి దంభ మాత్సర్య రూప 

తమములను జేయచును భేదదర్శి యగుచుం 

బరంగ సాయందు. గావించు భక్తి దలంప 

దామసం బన దగు వాండు తామసుండు. రడ 
ఘనవిషయ ప్రావీణ్యము 

లను సుమహైశ్వర్య యశములకు. బూజాద్య 

ర్డుని నను నర్జి భజించుట 

చను రాజసయోగ మనంగ సౌజన్యనిధీ! థ్‌ 


అనుపమ పాపకర్మ పరిహారముకై భజనీయుండైన శో 
భన చరితుం డితం డనుచు భావమునం దలపోసి భక్తిచే 


తృతీయస్కంధ ఏకో నత్రింశాధ్యాయము 339 


కం. 


ననితర యోగ్యతన్‌ భగవదర్పణ బుద్ది నొనర్చి కర్మముల్‌ 
జనహితకారియై నెగడ సాత్త్విక యోగ మనంగ. జొప్పడున్‌. 946 


మనుసుత! మద్ద్గుణ శ్రవణ మాత్ర లభించిన యట్టి భక్తిచే 
ననఘుండ సర్వశోభన గుణాశ్రయుండన్‌ బరమేశ్వరుండనై 

తనరిన నన్ను. జెందిన యుదాత్త మనోగతు లవ్యయంబులై 
వననిధిగామి యైన సురవాహిని. బోలి ఫలించు నిమ్ములన్‌. 947 


హేయగుణ రహితుం డనంగల 

నాయందలి భక్తి లక్షణముం దెలిపితి నన్‌ 

బాయక నిర్తేతుకముగ 

జేయు మదీయ ్రతైక చిరతర భక్తిన్‌. ర్య 


నిష్కాములైన మదీయ భక్తులకు నట్టి భక్తియోగంబు సాలోక్య, 
సామాప్య, సారూప్య, సాయుజ్యంబులకు 'సాధనంబు గావున మవాత్ము 
లగువారు తమ మనోరథ ఫలదాయకంబులైనను మదీయ సేవా విర 
హితంబు లైన యితర కర్మంబుల నాచరింప నొల్లరు. దీని నాత్యంతిక 
భక్తియోగంబని చెప్పుదురు. సత్త్వ రజస్తమో గుణీహీనుండైన జనుండు 
మత్సమానా కారతం బొందు నని చెప్పి మజియు నిట్లనియె. 9క0 


నిత్యనైమిత్తిక నిజ ధర్మమున గురు 
శ్రద్దా గరిష్టతం జతుర పాంచ 
రాత్రోక్త హారి సమారాధన క్రియలను 
నిష్కామనంబున నెజి మదీయ 
విగ్రహ దర్శన వినుతి పూజా వంద 
న ధ్యాన సంశ్రవణములం గర్మ 
సంగి గాకుండుట సజ్జన ప్రకరాభి 
మానంబు నొందుట హీనులందు. 


జాల ననుకంప సేయుట సముల యందు 

మైత్రి నెజపుట యను నియమ్రియాది 

యైన యోగంబుచేత నాధ్యాత్మికాధి 

భౌతికాదులం దెలియుట పలుకుటయును. 950 
మజీయును. 051 
హరిమంగళ గుణక్తీర్తన 

పరుంై తగ నార్జనమున భగవత్సరులన్‌ 

గర మనుర్తక్తి భజించుట 

నిరహంకారమున నుంట నిశ్చలు. డగుటన్‌. ౦02 


340 


హా 


మూ 


భాగవత సుధాలహరి 


ఇవి మొదలుగాగం గలుగు భ 

గవదు ద్దేశాభి ధర్మ కలితుండై వీ 

ని వలనం బరిశుద్ధ గతిం 

దవిలిన మదిం గమీగుం బుణ్య తము. డెయ్యెడలన్‌. 0 


గురుత రానేక కల్యాణ గుణ విశిష్టం 

డనంగ నొప్పిన నను. బొందు నండంగినక 

పవన వశమున. బువ్వుల పరిమళంబు 

ఘ్రాణమున నావరించిన కరణి మెజసి. ర$4 


అనిశము సర్వభూత హృదయాంబుజవర్తి యనం దనర్చు నీ 
శు నను నవజ్ఞ "సేసి మనుజుం డొగి మత్తతి మార్చనావిడం 
బనమున మూఢుండై యుచిత భక్తిని నన్న భజింపండేని య 
మ్మనుజుడు భస్మథండమున మానక వేల్చిన యట్టివాండగున్‌. 955 


అబ్బాక్షి! నిఖిల భూతాంతరాత్ముం నైన 
నాయందు భూత గణంబునందు 
నతిభేద దృష్టి మాయావులై సతతంబు 
పాయక వైరాను బంధనిరతు 
లఅగువారి మనముల. దగులదు శాంతి యె 
న్నంట్లైన నేను నాకుటిల జనుల 
మానక యెప్పుడు సామాన్యాధిక ద్రవ్య 
సమితిచే మత్పదార్చన మొనర్చ 
నర్ధి నాచిత్తమున ముదం బందకుంధు . 
నమీచు నేజీటించి మజియు నిట్లనియె గరుణం 
గలిత సద్గుణ జటిలుం డక్కపిలు? డెలమి 
దల్లితోడ సేణవతీమతల్లితోడ. 956 


తరళాక్షి! విను పతన దేహములకంకొం 
జేతన దేహముల్‌ శ్రేష్ట మందుం 
బ్రాణవంతంబులై స్పర్శనజ్ఞాన్‌ంబు 
గలుగు వైతన్య వృక్షేములకంకొ 
ఘనరస జాన సంకలిత చేతను లుత్త 
ములు 'రసజానంబు గలుగు పాని 
కంఠ గంధ జాన స్రైత్ర భృంగంబులు 
గడు ్రేష్టములు వాని కంకొ శబ్ద 
వేదు లగుదురు శ్రేష్ణులు వెలయు శబ్ద 
విదుల కంకను మజి రూపవేదులైన 


తృతీయస్కంధ ఏకోనతింశాధ్యాయము 341 


కం. 


వ 


కం. 


వాయసాదులు శ్రేషముల్‌ వానికంక 

వరుస బహు పాటీ లుత్తముల్‌ వారికంటె. 97 
తలయం జతుష్పదు లధికులు 

బలకొని మజి వారికంకొం బాదద్వయముం 

గల మనుజు లలఘుతము లి 

మ్ముల వారల యందు వర్తములు నాల్లరయన్‌. 0958 


అందు రం 


తలప బ్రాహ్మణు లుత్తములు వారికంటొను 
వేద వేత్తలు, వేదవిదుల కంకపె 
విలసిత వేదార విదులు వారలకంకొ 
సమధికీ శాస్త్ర సంశయము మాన్సు 
మామాంసకులు, మణి మొమాంసకుల కంకు 
నిజ ధర్మ విజ్ఞాన నిపుణు లరయ 
వారికంకును సంగవర్షిత చిత్తులు, 
దగ వారికంటే సద్ధర్మ పరులు 
ధార్మకుల కంక నుత్తమోత్తముండ వినుము 
మత్సమర్పిత సకల కర్మ స్వభావ 
మహిమములు గల్గి యితర 'కర్మములు విడిచి 
సమత వర్తించు సీ ప్పుణ్యతముండు ఘనుండు. 9ర్ర0 
అట్టివాని 961 


కని సకల భూతగణములు 

మనమున నానంద జలధిమగ్నము లగుచున్‌ 

ఘన బహుమాన పురస్సర 

మనయము. బాటిల్ల వినుతు లర్థిం జేయున్‌. 9౮2 
అంత నీశ్వరుండు జీవస్వరూపాను ప్రవిష్పుండై యుండు. అట్టి భగవంతుం 
జూచి భక్తియోగంబున నైన యోగంబున వైనం బురుషుండు 
పరమాత్మంబొందు. ప్రకృతి పురుషాత్మకంబును దద్వ్యతి ర్తిక్తంబును 
నైన దైవంబునై కర్మ విచేష్టితం బగుచు నుండు: అదియ భగవద్రూపంబు 
ఇట్టి భగవద్రూపంబు రోపభేదాస్పదం బగుచు నద్చుత బ్రభావంబు 
గల కాలం బనియు. జెప్పంబడు. అట్టి కాలంబు మహదాది 
తత్త్వంబులకును, దత్తత్త్వాభిమాను లగు జీవులకును భయావహం 
బగుటం జేసి సకల భూతంబులకు నాశ్రయం బగుచు, నంతర్గతంబై 
భూతంబుల చేత భూతంబుల గ్రసింపుచు, యజ్ఞ ఫలప్రదాత గావున 
వీకృత భూతుండై ప్రభుత్వంబు భజియించి విప్తుండు ్రకాశింపుచుండు. 
అతనికి మిత్రుండును. "శత్రుండును, బంధుండును లేయ. అట్లి 
విమ్లండు సకల జనంబులయం దావేశించి యప్రమత్తుండై ప్రమత్తులైనీ 


342 భాగవత సుధాలహరి 


జనంబులకు సంహారకుండై యుండు. అతని వలని భయంబునం 
జేసి వాయువు వీచు. నూర్యుండు తపియించు. ఇంద్రుండు వర్షించు. 
నక్షత్ర గణంబు వెలుంగు, చంద్రుండు ప్రకాశించు. తత్తత్కాలంబుల 
వృక్ష లతాదు లోషధులతోడం గూడి పుష్ప ఫల భరితంబులగు. 
సరిత్తులు ప్రవహించు. సముద్రంబులు మేరలు దప్పకయుండు. అగ్ని 
ప్రజ్వలించు. భూమిగిరులతో (గూడ బరువునం [గ్రుంగ వెజచు. ఆకా 
శంబు సకల జనంబులకు నవకాశం బిచ్చు. మహత్తత్ర్త్వంబు జగత్తునకు 
నంకుర స్వరూపంబు గావున సప్తావరణావృతంబగు లోకంబను 
స్వదేహంబు విస్తరింపంజేయు. గుణాభి మానులగు బ్రహ్మాదులు 
సర్వెశ్వరుని చేత జగత్సర్గంబునందు నియోగింపంబడి ప్రతిదినంబు 
నయ్యయి సర్గంబు చేయ నప్రమత్తులై యుండుదురు. పిత్రాదులు 
పుత్రో త్పత్తి 6 జేయుదురు. కాలుండు మృత్యుసహాయుండై మారకుండై 
యుండు. చరాత్మకంబగు సకల ప్రపంచంబు భగవదధీనం బయి 
యుండు అని చెప్పి కపిలుండు వెండియు నిట్లనియె. 963 


ఇది పోతనామాత్య విరచితరబైన తృతీయస్కం౦ధమున 
ఇరువది తొమ్మిదవ అధ్యాయము. 


941. ఈ యాత్మ నిజ స్వరూపంబునం జేసి వర్తించునాఆత్మదాని 
సహజ స్వరూపముతో నుండును, వెండియున్‌=మరల, మహదాది భూతముల 
కునామహత్తత్ర్యము మొదలైన భూతములకు, ఈ 'ప్రూరంబునస్‌=ఈ రీతిగా, 
సాంఖ్యంబునందున్‌సాంఖ్య శాస్త్రమునందు, పురుషుండు=జీవుండు, భక్తి 
యోగంబునంజేసి=భక్తి యోగమునాశ్రయించుట చేత, సర్వలోక విరక్తుండ= 
ఇహమునందును, పరమునందును ఉన్న సుఖ భోగములందు ఆశలేని 
వాయు, మిథ్యా భూతమూఅసత్యమైనది, అత్మాభిమానంబూదేవమే ఆత్మయని 
అభిమానించుట, విభ్రాంతుండు=అన్యథా జానము కలవాడ, మహత్‌ 
అంధకారంబూగొప్పచీ తటి, "అజ్‌*మహతః సేమానాధి కరణే” వ్యాకరణము 
నందు సమానాధి కరణ మనలా ఏక విభక్తికత్వము. ఇతర శాస్త్రములందు 
భిన్నార్థములుగల పదములకు ఏకాన్వ్నయిత్వము సమానాధి కరణము. కనుక 
సామానాధి కరణ్యముగల సమాసము కర్మధారయము. కర్మధారయ మందని 
సూత్రార్ధము. కర్మధారయ సమాసమందు మహచ్చబ్దములోని 'త' అనుదానికి 
ఆకారము వచ్చును. మవో అని తరువాత నవర్హదీర్గసంధి. చిరకాల ప్రసుప్తండ= 
చాలకాలము నిద్ర యందున్న వాయ అనంా అజ్జానములో నున్నవాండని 
యర్హము. ప్రబోధించు కొజుకున్‌జ్ఞానావిష్తుని చేయుట కొజ్లో, యోగ్‌ 
భాస్కరుండమైయోగ విద్యను ప్రకాశింప్‌ జేయుటకు సూర్యునితో సమానుండవై, 
అవిర్భవించినాజన్మించినట్టి, అన్నియున్‌సమస్త తత్త్వ స్వరూపములు, జాన 
భక్తియోగములు, సవిస్తరీంబుగౌన్‌సంశయము  లేకురడ, విపులముగా 
ఆనతిమ్ము2తెలియ పజచుము. 


తృతీయస్కంధ ఏకోనతింశాధ్యాయము 343 


తాత్పర్యము : జ్ఞానప్రాప్తితో మోక్షము గల్గును. అజ్జానము అష్టాంగ 
యుక్తమైన యోగముచే నేర్పడినను, ఆ యోగముచే నభిబ్బేద్దమైన శ్రీహరి 
యొక్క “ఉపాసనతో జ్ఞానోదయ మగుననియు ఇంతకుముందు పెప్పశుడినది. 
ఇప్పుడు భక్తియోగమునందలి తారతమ్యమును వివరించుచున్నాండు. ఆ 
విషయమును ఆరంభించుటకు అనుకూలముగా దేవహూతియే తనకంతకు 
ముందు చెప్పణుడుట చేత సామాన్య జ్ఞానమున్నదని మహత్తత్త్వాదుల 
లక్షణము విశదముగా తెలియుటకై ప్రశ్నించు చున్నది. కపిల మహర్షి! సాంఖ్య 
శాస్తమందు మహదాది భూతముల యొక్క సహజ స్వరూపములు చెప్పలబడిన 
వన్‌ 'పెద్దలందురు. అట్తేప్రకృతి పురుషులకు గల భేదమును, వానిలక్షణమును 
సాంఖ్యశాస్త్రము వివరీరిచునని విజ్ఞుల మాట. ఈ రెంటి నింతకుముందే 
నీవు సంగ్రహముగా వివరించితివి* వాని విషయము లింకను స్పష్టముగా 
చెప్పవలెను. భక్తియోగమాహాత్మ్య్యమును కూడ సాకల్యముగా వివరింపవలెను. 
భక్తియోగ సాహాయ్యముచేత ఇహపరములందున్న సుఖములను జీవుండు 
అనాసక్తు యడగునని ఇరియుమున దాని కష్టాంగ యుక్తమైన యోగము 
కారణమన్నారు. దానిని కూడ స్ష స్పష్టప పజపుము. జీవీనకు లభించు ) సంసారమును 
అనేక రీతులుగా ఉండును. దాని కీజంగులు కూడ వివరింపుము. కాలస్వరూపివి 
రూడ నీవె అని అందురు. దాని లక్షణమును కూడచెప్పుము నీ నుండి 
గల్గిన భయముచేత జనులు పుణ్యకార్యము లొనర్హురు. ఆ విధ మేదియో 
వివీరింపుము. స్వామా! జీవునికి మిథ్యాభూతమైన శరీరమందు అభిమానము 
సహజము. అనగా జడభూతమైన దేహమందు నేనను విథ్యాప్రత్యయము. 
ఈ రీతిగా దేహమునందు స్వాత్మ బుద్దినారోపించు కొన్నవాండై మానవుండు 
కర్మము లొనర్చును. ఆ కర్మములను నిష్కామముగా గాక ఆసక్త బుద్దితో 
నొనర్చును. దానిచేత నేర్చడెడు పుణ్యపాపములు; వాని యనుభవమున్దై 
సంసారము. ఈ రీతిగా జీవుంయ అభిమాన వశముతో దిగ్భ్రాంతుడై 
సంసారమనెడు గొప్ప చీశటియందు చిరకాలముగా బాధపడుచుండును. 
అట్టి జనునకు యోగమార్ష్గ ముపదేశించి వానిని తరింపశేయుటకై అవతార 
మెత్తీ తివి. కనుక నీవు యోగభాస్కరుండవు. పైని నేనడిగిన యర్దము లన్నియు 
సవిస్త రముగా నానతిమ్ము. తల్లి యడిగిన ఈ ప్రశ్నకు కపిలుడు సమాధాన 
మిచ్చున్నాయ. 


942,943. నలిన+ఆయత+అక్రూపద్మ ములవలె వూలములైన కన్నులు 
కలదానా! సమాసము యొక్క నవాజార్థ మిట్లున్నను అచట స్తీ స్రీ పర్యాయముగనే 
ఆ శబ్దము వాడలుడినది. కావ్య భాషపో నిట్డ్‌ 'ప్రయోగముకు సహజములు. 
సందర్భమును బట్టి వాని సార్దక్యమును ఊపీంచుకొనవలెను. సందర్భమున 
కదుకనిచోట స్రీపర్యోయముగా మాత్రమే అర్థమును గ్రహింపవలెను. ఫలసంకల్ప 
భేదమున శీన్‌ఫలముల యొక్కయు నేంకల్పముల యొక్కయు భేదము 


3తతీ భాగవత సుధాలహరి 


ననుసరించి, అలవడ గన్‌అనుసరించగా, అనేక విధములు అనందగున్‌= 
అనేకరీతులుగా ఉండునని చెప్పవలసి యున్నది. తామస సాత్త్విక రాజస 
భేదంబులన్‌-తమోగుణము, రజస్సు, స సత్త్యగుణము వినిచేత (ప్రేరేపింపయడినవి, 
తామస రాజన సాతి 'త్తికములు. తామసభక్తితమోగుణము చేత (ప్రేరేపింప శుడిన 
భక్తి 


తాత్పర్యము: దేవహూతి!జనములు సామాన్యముగా మూయడరీతులు, 
తమోగుణ, మెక్కువగా ఉన్నవారు, రజోగుణ మధికమైన వారు, 
స సత్ర్వగుణమెక్కువైన వారు. ఇది సామాన్యమైన వింగడి. మరి దీనిలో 
అవాంతర భేదము లున్నవి. వానిని గూర్చి ఇచ్చట చెప్పుటలేదు. స్తూలముగా 
చెప్పుచున్నాను. ఈ మూయ గుణములు కలవారు భిన్న భిన్న హ్రూలీములతో 
భక్తి యోగము నుపాసింతురు. ఆ భక్తి నాశ్రయించుటలో వారి సంకల్పము 
భిన్న భిన్నముగా నుండును. దానికి తగినట్టుగా ఫలముకూడ నేర్చడును. 
ఈ సంకల్ప ఫలభేదములతో భక్తియోగము నానావిధములై యుండును. 
స్టూలముగా తామస, రాజస, సాత్త్విక భేదములతో నుండును. అందు 
తమోగుణము చేత (ప్రేరేపింపశడినవాని యొక్క భక్తి ప్రకారమును వివరించు 
చున్నాను. వినుము. . 


944. సతతానిరంతరమును, హింసా=ప్రాణిహింసయు, అతిదంభ 
=ఎక్కువడంబమును, మాత్సర్య=మాత్సర్యమును, రూప=ఈ స్వరూపములైన 
తమములనుూఅజ్ఞానముతో కూడిన పనులను, భేదదర్శి యగుచున్‌భిన్నదృష్టి 
కల్గినవాండై, నామ్‌ందు భావించు భక్తినా విషయమున నెజపెడు భక్తీ 
తోమసంబనందగుస్‌=తమోగుణము చేత (ప్రేరేసింపడినదని చెప్పవలెను. 
వాయ తామనుండూలఅట్టివాండు తమోగుణ భూయిస్టమైన చిత్తవృత్తి గలవాడు. 


తాత్పర్యము : తామసిక భక్తి స్వరూపమును చెప్పుచున్నాండు. 
దేవహూతి!తమోగుణముచేత ్రేరేపింపశుడిన భక్తి కలవాండు తామసుయడ. 
వీనిసంకల్పములోనే భిన్నత యుండును. దానికి “తగినట్టుగానే వానిేర్పడు 
ఫలము కూడ. వీని భక్తిలో పరహింస ప్రధానమగును. 'సేరపాంసయే కాక 
స్వాత్మహింసకూడ హింస క్రిందికే వచ్చును. అనలా పలురీతులతో శరీరమును 
క్షోభింప చేయును. పరహింస యనగా భూతములను పొంసించి తదాత్మకమైన 
భక్తిచేత పరమాత్ముని సంతోషింపజేయు వ్యర్థప్రయత్నము. దంభ మనంగా 
నిచట నహంకారము. అహంకారముతో మానవ్లుండనేక విధములైన అకృత్యము 
లొనర్చును. వానినే భగవద్బక్తి యనుకొనుట మణియొక యజ్ఞానము. మాత్సర్య 
మనంగా తనకంటె గొప్ప వారియందు కనపజచెడు “ద్వేషము. వారి 
యతిశయమును గౌరవింపకుండుట లేక గొప్పతనముతో తాను పోటీపడుట. 
ఇవి యన్నియు కూడ తమోగుణమునకు చెందినవే. వీటి కన్నిటికి మూలము 


తృతీయస్కంధ ఏకోనత్రింశాధ్యాయము 345 


భేదదర్శనము. తాను వేజు, వాడ వేజు అనుకొనెడు భావము. సర్వుల 
యందును అంతర్యామిగా నున్నవాయ ఒక్కడే అనెడు జ్ఞానమును మజచి 
వీయ ఇతరుల యందు రాగద్వేషములను 'పెంపొందించుకొమును. ఇవన్నియు 
తనభక్తిలో భావములుగా నెంచును. 

945. ఘనవిషయ ప్రావీణ్యములనుఎక్కువగా విషయ సుఖములను 
అనుభవింపవఠతె ననెడు ఆశచేతను, సుమహైశ్వర్య యశములకున్‌=గొప్ప 
ప్రాభవము, క్రీర్తి- వీనికొజుకును, సాణాడర నాకు గాదలకు తగినట్టి, ననున్‌= 
నన్ను, అర్ధినాఆశతో, భజించుట=సేవింయట, పౌజన్యనిధీ-సుజసీత్వమున 

కాధార భూతురాలా! రాజసయోగము అనయన్‌=రజోగుణ పూరితమైన భబక్తియని, 
చనునొనిర్ణయింప వచ్చును. 

తాత్పర్యము : లోకమందు ఎన్నియో విధములైన సుఖము లున్నవి. 
ఇప్పే పరలోకమందును లెక్కకు రానన్ని భోగములు కలవు. రజోగుణ 
పూరీతు,డైన మనుష్యునకు వినియందును వానియందును ఆశజనించుట 
సహజము. ఆగారాహిత్య మెంతవజ కనంగా తృణాది బ్రహ్మ పర్యంతము. 
బ్రహ్మ పదవి కావలెనని కోరు కొనుటకూడ ఆశయొక్క కక్ష్యలో చేరినదే. 
భారతము శాంతి పర్వమందు భీష్ముండు మోక్షాశరూడ కామనలోదే 
యనుచున్నాండు-కనుక వివిధములైన ఈ విషయ సుఖములను కోరికొని 
వాని ననుభవించుటకై- వానిని తనకు వశీకరించు కొనుటకై పరమాత్ముని 
యందు నెజపు బక్తి రౌజసిక మైనది. సుమహ్హైశ్వర్యము- ఇచ్చట ఐశ్వర్యమన లా 
వైభవము. అది "అధికార కృతమైనది- -యశ మనలొ కీర్తి. నిరంతరమును 
పలువుర చేత తాను కీర్తింపం బడవలెనను ఆశ. యోగ్యత కలవారి కందరకును 
కీర్తిరాదు. కీర్తి కలవా "రందరును యోగ్యతా పరులు కారు. పుణ్యఫలములను 
బటి కీర్తి లభించుటయు రాకపోవుటయు నేర్పడును. యశస్సు లభించుటకు. 
గాకీలసిన పణ్యములు వేజు. అవి లేనప్పుడు యోగ్యత ఉన్నను క్రీర్తిరాదు. 
అందుకే "ప్ప పుణ్యైర్యశోలభ్యతే" అనిరి. రాజసిక భక్తులు మహత్త రమైన కీర్తిని 
తామందుటకై పరమాత్మ నుపాసింతురు. ఇట్టి భక్తికి రాజసయోగమని పేరు. 
వీని దృష్టి “ఎప్పుడును పదార్థముల పైన “నుండును. అనేక విధములైన 
పదార్థములను సంపాదించి ఫైగవంతునె తృప్తిపజచుట్టై యత్నించును. 
ఇవి “యన్నియు పరమాత్ముని సంకల్పములో బుద్చుద ప్రాయములని 
వాడెజంగండు. ఎజింగినను గమనింపయడ. కృష్ణుంయ రాయబారమునకు 
వచ్చినపుడు దుర్యోధనుడడీ ప్రక్రియనే యవలంబించీహియ. అనేక విధములన 
వైభవములతో వాయ కృష్ణుని తనవైపున కాకర్షించుకొనజాచినాయ. కానీ 
పరమాత్ముడు వాని నన్నిటీనీ నిరాకరించి సామోన్యుండైన విదురుని ఇంటికే 
పోయినాయ. 


946. అనుపమ=సాటిలేని, అనలా ఎక్కువైన యన్నమాట. పాపకర్మ= 
పాపకర్మముల యొక్క పరిహారముకైఉహాంతి కొజ్టక్రై :భజనీయు డయూ=భజింప 


346 భాగవత సుధాలహరి 


తగినవాడు. ఐన, శోభన చరితుండూమంగళములను కలిగించెడు చరిత్ర 
కలవాయ. ఇతండనుచున్‌ొత్తీహరియని, భావమునన్‌ తలపోసి=ఊమదియందు 
విచారించి, అనితర యోగ్యతన్‌=ఇతరులకు పొందుటకు సాధ్యముకాని 
యోగ్యతచేత, భగవతాఅర్పణ బుద్దిన్‌భగవంతున కర్పించెడు బుద్దితో, 
జనహిత కారియై=సమస్త ప్రాణులకును హితమును కలిగించెడు, జీవితీము 
కలవాడై నెగడన్‌ఒప్పగా, సాత్త్విక యోగమనంగన్‌ాసత్త్రగుణము చేత కూడిన 
భక్తియోగమని, చొప్పడునావెలయును. పరిహారముకై అనుచోట నుగాగమము 
రాలేదు. రావలసియుండెను. కాని మహాశవుల ప్రయోగముల నిట్టివి కోకొల్లలు. 
తాత్పర్యము: సాత్మ్విక భక్తుని లక్షణములను చెప్పుచున్నాయ. మానవ్లతు 
పాపము లొనర్చును. వాని ప౦హార మెట్టు తొలయను? ప్రాయన్చిత్తములతో 
తొలంగును. తాత్కాలికముగా తొలలగినమే మరల వానినే వాయ చేయు 
చుండుట చేత మరల పాపము సంక్రాంత మగును. అందుచేత ఒక 
పాత్రను మాటిమాటికి కల్గుపోయుచు కడుగుచు నుండుట వంటివి-వాని 
ప్రవృత్తులు. వానికి చిత్త శోరితి ఏర్పడదు. సర్వపాపములకును పరిహారము 
భగవద్దుణాను సంధాన మొక్కటే. అందుచేత సాత్త్వికుడైన వాయ 
భగవత్పాదభజనమునకు దొరకొనును. భగవద్దుణములు భజించుకొలందియు 
ఆస్తక్తిని పెంచునవి. ఈ నిర్ణయము సాత్వికుడైనే వానికి దృఢముగా నుండును. 
వాయ్‌నర్చు సమస్త కర్మమమీ భగవ దర్పితముగా ఉండును. పుణ్యపాపములతో 
వానికి సంబంధములేక సర్వమును కృష్ణార్చణమని వాయ వర్తించును. 
సర్వప్రాణులందున్న అంతర్యామి స్వరూపుడొక్కంేయను దృఢ నిశ్చయము 
వాని కుండును. అందుచేత వాయ తనతో సమానమైన వానితో మైత్రి 
నెజపును తనకంకు నుత్తములైన వారిని గౌరవించును. తక్కువ స్పి సితిలో 
నున్న వారికి ఉపకారము ఈ లొనర్చి వారి మనస్సునకు శాంతి కల్గించును. ఈ 
యన్ని కార్యములను వాయ 'సేవాబుద్ధితోనె ఒనర్చును. "వీనియందు 
అహంకారలేశమంటినను వానికార్యము కమీషితమై పోవును. 


రష మద్దుణ శ్రవణమాత్రన్‌=నా యొక్క గుణములను వినుట చేతనే, 
సర్వశోభన గుణాశ్రయుయన్‌-అందరకును మేలు కలుగథటేసెడు పహేయములు 
కాని గుణములకు ఆశ్రయుడ నై నైనట్టి, ఉదాత్తమనో గతులూగొప్పవైనట్టి 
మనస్సు యొక్క పద్ధతులు, వననిధీ గామీ-సముద్రమును గూర్చి పోయెడునట్టీ 
సురవాహినిన్‌ వోలిడిగంగానదివలె, 


948. హేయగుణరహితుడు=నిందింపందగిన గుణములు లేనివాంయడ, 
నాయందలి భక్తి లక్షణమున్‌= =నన్ను గూర్చి యొనర్చెడునట్టి భక్తి యొక్క 
స్వభావమును, నన్‌పాయకానాసంగ్‌ము ఒక్క నిముసము వైనను వదలక 
మదీయవ్రత+ఏకానన్ను గూర్చిన వ్రతములనే ముఖ్యముగా. గల్గినట్టి, చిరతర 
భక్తిన్‌చాలకాలము సేవించెడు భక్తిని, నిర్హేతుకముగన్‌వీకారీణమును 
ఆశ్రయించని దానినిగా, చేయన్‌చేయును. 


తృతీయస్కంధ ఏకోన(త్రింశాధ్యాయము 347 


తాత్పర్యము: ఓ మనుపుత్రి! సర్వులచేత గొరవింపందగిన వియు, 
సృష్టికంతకు మంగళముల కల్గించు నాగుణములు వినుట మాత్రము చేతనే 
ఎవీని మనస్సు నాయందు లిగ్నమై యుండునో వాడ ఉత్తమ భక్తు యడ. 
అట్టివాని మనస్సు బహు జన్మ్నోపార్ణితమైన సంస్కారముచే ఉత్తమముగా 
ఉరీడ్రవలెను. వానికి భక్తితెచ్చి 'పెట్టుకొన్నది గాక స్వభావసిద్ధమై "ఉండును. 
గంగానదికి సముద్రుని గూర్చి పొజుట ఎట్టు స్వభావమో అట్లే వాని 
యొక్క మనస్సు నాయందే ప్రవర్తించుట స్వభావ 'సేద్ధమై ఉండును. అట్టిదానికే 
నాయందలి భక్తి యనిపేరు. నాయందలి భక్తిని నెటిపుటకు మన్ముఖోల్దౌసము 
తప్ప వేజు కారణ మేదియు నుండరాదు వాని మనస్సు నన్ను "పదలి 
ఇతర విషయములందు క్షణకాలమైనను ప్రవర్తింప రాదు. నన్ను సంతోషింపం 
జేయుకు వాని భక్తికి ప్రధానకారణమై యుండవలెను. ఇట్టి భక్తిని బహుకాలము 
సాధింపవలెను. "అనేక జన్మసంచితమైన సంస్కారబల్‌ముతో నిరంతరము 
నాయందు ధారావాహపికముగా ప్రసరించు భక్తియే నన్ను లోంొనుది. ఇతరము 
లన్ని విడంబనా మాత్రములు. 


949, నిష్కాములు=ఏ కోర్కెయు లేనివారు, తమ మనోరథ ఫలదాయ 
కంబులూతమయొక్క కోర్కెలకు తగినట్లుగా ఫలము నిచ్చునవి. అత్యంతిక 
భక్తియోగము=తీవ్రమైన భక్తియోగము, మత్ప్సమానాకారతన్‌నాతో సమానమైన 
స్వరూపమున, 

తాత్పర్యము: నిష్కామముగా భక్తిని సాధించు వారికి సాలోక్య, సామాప్య, 
సారూప్య, సాయుజ్యము లనెడు ముక్తి ప్రకారములు సిద్దింపంగలవు. కాని 
నాభక్తులగువారు విని నేవియు ఆశింపరు. కేవలము మదేయ సేవయందే 
వారిమనస్సు స సదా లగ్నమై యుండును. వారు భృక్తియోగము దప్ప తహ 
ఏకర్మలను ఒనర్చుట కంగీకరింపరు. శేవలము' నన్నుందప్ప “భిన్నవ్సై 
దేవతను ఉపాసింపరు. నిరంతరము ' నాయందే వారు ప్రాణములు వ 
యుందురు. ఇట్టిదానికే ఆత్యంత్రిక-భక్తి యనిపేరు. మూడ. గుణములనేండి 
విడివడిన మనుష్యుడు" నాతో సమానమైన ఆకారమును పొందును. 


వ. ర్‌ 2్తై53, 54 +నిత్య నైమిత్తి ర నిజధర్మమునన్‌=, నిత్యములు, 
త్తికములు నైన తన వర్తాశ్రమములకు తగినట్టి ధర్మముల నాశ్రయించుట 


చేత గురుశ్రద్ధాగరిష్టతన్‌=మౌర్గమును చూపిన గిరువునందు శ్రద్ధను గలిగి 
యుండుట చేతను, పతుర, పా౦చరాత్రోక్తూపాంచ రాత్రములనెడి ఆగమము 
లందు ప్రసిద్ధమైన పద్ధతిలో, హరిసమారాధన క్రియలనుూహరిని గూర్సి 
యొనర్పెడు ష్యైజ మొద్‌లైన వాని చేతను, నిష్కామనంబునన్‌=ఏకోర్కెను 
లేకుండుట చేతను. మదేయానాయొక్క, విగ్రహ దర్శవామూర్తులను దర్శి 

వినుతి=స్తుతించుట, పూజాపూజించుట, వందన=నమస్కరించుట, ధ్యానా 
ధ్యానము, సంశ్రవణములన్‌నాకథలను గూర్చి వినుట- వీనిచేత, కర్మ 


23 


వ... భాగవత సుధాలహరి 


సంగికాకుండుట=ఫలాకాంక్షతో కర్మముల నొనర్చకుండుట, సజ్జిన 
ప్రకర+అభిమానంబు నొందుటాసత్పురుషుల గుంపునందు అభిమానమును 
'పెంచుకొనుట, నియమక్రియాదిలైన యోగంబుచేతన్‌ా-అష్టాంగములతో కూడిన 
యోగముచేత, ఆధ్యాత్మిక అధి భౌతికాదులన్‌త్రివిధ తొపములను గూర్చి, 
తెలియట+పలుకుటయున్‌తెలిసి స్పష్టముగా వచించుట చేతను, హరి 
మంగళ గుణకీర్తన పరు.డైహరికి “సంబంధించిన మంగళకరములైన 
గుణములను కీర్తించుట యందు అసక్తి గలవాడై, ఆర్హనమునన్‌, భగవత్సరులన్‌ 
=భ్రగవంత్రుని యందాసక్తి కలవారిని,  కరమను 'రక్తినోఎక్కువ అనురాగముతో 
, భజించుట=సే సేవించుట, నిరహంకారమునన్‌ ఉంట=అహంకార రహితుండై 
మెలయట, నిశ్చలుండగుటనొభక్తి మార్గమున నిశ్చలుండైయుండుట, భగవత్‌. 
ఉద్దేశాఅభిధర్మ కలితుండైభగవంతు.డే ఉద్దేశముగా గల్గిన గొప్ప ఉద్దేశములతో 
కూడిన వాత్ధై, వీనివలనన్‌=ఈ కర్మములచేత, పరిశుద్ధగతిన్‌ తవిలిన 
మదిన్‌=పరిపద్దమైన మార్గమందు మెలళెడు బుద్దితో, పుణ్యతీము ండూసర్వుల 
కండె పుణ్యమైనవాయ, " గురుతర=గొప్పవైన, అనేకాబహుళములైన, కళ్యాణ 
గుణవిశిష్టుడాకళ్యాణ గుణములతో కూడిన వాడు, అండగొనకాఆలన్యము 
లేక్త పవన్‌ వశమునన్‌ావాయువు యొక్క గతిచేత, పరిమళంబూసుగంధము, 
ఘ్రూణమునన్‌ాముక్కునందు. 
తాత్పర్యము: ధర్మములు వర్ణము ననుసరించి మారును. వర్ణమునందును 
ఆశ్రయము ననుసరించి మారును. య ధర్మములు రెండు రీతులు. “నిత్యములూ 
అనంగా దినమును తప్పక ఆచరింప వలసినవి. నైమిత్తి త్తికములునిర్హీత 
దినములందు మాత్రమే ఒనర్చందగినవి. భక్తు డైన వాయ కు నిత్యనైమిక్తీక 
కర్మలను భగవదుల్దాసమునై ఒనర్చుచుండవలెను. తనకు త్రోవచూపిన 
గురువునందు_ పకాగ్రీమైన బక్తి కలవాండు కావలెను. పాంచరాత్రము లనెడు 
ఆగమములున్నవి. సవి-హరిప్రోక్రములు. వానియందు శ్రీమహా విష్ణువును 
పూజింపందగిన పద్ధతు లున్నవి ప భక్తుండైన హడు 
పరమేశ్వరుని పూజీంపవలెను. నాముఖోలాసము-.ద్రపువాని 'కితరమునం 
దాకాంక్ష యుండరాదు. భగవంతునకు ఫంబంధించి? హములకు 
అర్పావతారము లనిపేరు. అవి కొన్ని స్వయముగనే నెలకొన్నవైయుండును. 
కొన్నిటిని మహర్ష్హులు మొదలైన వారు ప్రతిష్టించి యుందురు. ఆ విగ్రహము 
ఏ రాతితో చేయజుడినది అని విత్మరించుట మహాపాపమని ఆగమములు 
చెప్పినవి. శ్రీమన్నారాయణని అంశ శాస్త్ర ప్రకారము (ప్రతిష్టింప ణుడిన 
అర్పావతారములందు సన్నిహితమైై ఉండును. భక్త డైనవోండు అట్టి 
అర్పావతారములను దర్శింపవలెను. శాస్త్ర విధి విహితముగా పూజింపవలెను 
స్తోత్ర మొనర్చవలెను. ధ్యానింపవలెను. భగవంతుని గుణగణములను 
నిరంతరము శ్రవణ మొనర్చవలెను. ఈ కార్యములందు తప్ప ఇతరములందు. 


తృతీయస్కంధ ఏకోన(త్రింశాధ్యాయము ఏత౦ 


వాని మనస్సు తగుల్కొన రాదు. ఇవి పుణ్యశ్రార్యములనీ అవి పాపకార్యములని- 
వాని కే కర్మతోను సంబందముండ రాదు. భగవత్సేవయే వాని ష్రైక 
అక్ష్యము. సర్వభూతములందును వాడ వసించుచున్న అంతర్యామి 
స్వరూపమునే చూచును. నత్పురుషులందు వాండు అభిమానమును కన్సజచును. 
తనకంటె హీనులందు దయ కన్చజచును. అవసరములందు ఉపయోగపడును. 
సములయందు మైత్రి నెజపును. అష్తాంగ యోగము ననుసరించి ఆధ్యాత్మికాది 
తాప్తత్రయములను గూర్చి తాను స్పష్టముగా తెలిసికొని ఇతరులకు 
తెలియంజేయును. వానికే మాత్రమ అహంకార ముండదు. నిరంతరము 
భగవంతుని పరిశుద్ద గుణములను గూర్చి వాయ యోచించును-భక్తియందు 
వంచన యుండరామ్‌. వంచనా లేశమున్నను అది భక్తి గానట్పై. భగవంతుని 
యందే మనస్సు గలవారికి భాగవతు లనిపేరు. 'నిరంతర్‌మును వీండు 
భాగవతులతో గూడి మెలంగుచు వారి సేవ న ఇట్టి కర్మలతో 

వాని మనస్సు పరిశుద్ద మగును. శుద్ధమైన సత్త్వ గుణమున “కాశ్రయమై 
యుండును. ఇట్టివాండ పుణ్యతముండే. ఆలస్యము లేక భగవత్సాక్షాత్కార 
మొందును. హాయగా వీచుచుండెడి గాలి పరిమళమును తనయందు చేర్చికొని 
మనుజుల ఘ్రాణములను జేర్చును. వీని తీవ్రమైన భక్తి అట్టుభగవంతుని 
యందు వీనిని లయింపజేయును. 


955. అనిశమునాసర్వకాలములందును, సర్వభూతాసమస్త ప్రాణుల 
యొక్క, హృదయాంబుజూమనః కమలములందు, వర్తి=వసించువాంయడ, 
ఈశన్‌ాసమస్తమను నియమించు నట్టివానిని, అవజ్ద సేసాఅవమానము చేసి, 
మత్‌*ప్రతిమా+అర్భనావిడంబ నమునహ్‌నాకు సంబంధించిన, విగ్రహములను 
పూజించుట యనెడు వేడుక చేత, ఉచిత భక్తినినాతగినట్టి భక్తిచేత, వ్రేల్చిన 
అట్టివాండగున్‌హోమము చేసినవారితో సమానము. 


తాత్పర్యము : దేవహూతి!నేను సర్వప్రాణుల హృదయములందు 
వసింతును. సర్వప్రాణులును నాయందుందురు. నేను వాని యందున్నాను. 
అందుకే నాకు వాసుదేవుండని పేరు మూర్జుఢడైన వాయ సర్వ ప్రాణుల 
నవమానించు మూలమున నన్నే అవమానిరీచు చున్నాండు. కాని వాడ 
భిన్నదృష్టికలవాండై నా ప్రతిమ నర్చించును. ఆ అర్చన కేవల విడంబనగానే 
పరిణమించును. వానిభక్తి ఉచితమార్గమున ప్రవర్తించుట లేదు. అ భక్తిలో 
ముజుత్వము సున్న. వాండొనర్చు 'ప్రతిమార్చనము నా కందదు. వాని 
అర్చన కేవలము భస్మమందు వహోమించినట్టు. భస్మమందు హోమించినపుడు 
౪ హోమము అగ్ని ముఖమున హోమించీనేట్టుగా దేవతల కందదు. కానీ 
మంత్రోచ్చారణ ఫలముండును. అనంా అట్ట్‌ పూజచేత వాని కల్పాల్ప 
సంస్కారము మాత్రమే లభించునని తాత్పర్యము. 


350 భాగవత సుధాలహరి 


956. అబాక్షిాఓ దేవవూతి! నిఖిలభూత+అంతరాత్మండ నైన నాయందున్‌= 
సమస్త భూతములందును అంతర్యామిగా ఉన్న నాయందును, భూతగణంబు 
నందున్‌ప్రాణి సమూహమునందు, అతిభేద దృష్టినాఎక్కువ భిన్నమైన 
దృష్టి కలవారై, మాయావులైకాపట్యముతో కూడిన జీవితము కలవారై 
సతీతంబూనిరంతరము, వైరగఅనుబంధ నిరతులు=వైరముతోడి సంబంధము 
కలవారు, శాంతాశమము, కుటిల జనులూమోసగాండ్రు, సామాన్య+అధిక 
ద్రవ్య సమితిచేనాసామాన్య మైనట్టి, అధికమైన ద్రవ్యముల గుంపుచేత, 
మత్పదార్చన మొనర్పనానాపాదములకు పూజసేయంగా, ముదంబంద 
కుందున్‌=సంతోషమును చెందుకుందును. కలిత సద్గుణ జటిలుయ=ఉత్తమ 
ములైన గుణములచే కూడుకొన్నట్టి సన్యాస భావముతో నున్న అ కపిల 
మహర్షి, గుణవకీ మతల్లితోడన్‌సేద్దుణ వతులలో ్రేష్ణరాలైన ఆమెచేత, 


హంపమలా 


తాతర్చర్యము: దేవహూతి! సమస్త భూతముల హృదయము లందును 
నే నున్నానని రు చాలసార్లు చెప్పిన విషయమే. డాంబికుండైన భక్తుడ 
భూతగణముల నవమానించును. ఆ అవమానించుటకు వాని భేదదృష్టియే 
కారణము. నిరంతరము వాడు. వేజు, వీండు వేజు అనియే తలంచును. 
తిర్యక్కుల యందు. గూడ వాడ తరతమ భావము లెంచును. స్థావరములందు 
కూడ నెనున్నానను భావము వానికి మరపు దశలోనుండును. ఈ అనర్హము 
లన్నింటికి వానిభేద దృష్టియే. కారణము. నేను మాత్రము సమస్త 
భూతములందును సమానమేగానే వర్తించు చుందును. భేదదర్శనముతో 
వాండొనర్చు భూతావమానము వానియందు వసించు నన్నే చెందును. వాయ 
జీవితమందు కూడ మాయావిగా నుండును. అల్పకారణములతో వాడు 
భూతములతో ద్వేషము సాధించును. అ ద్వేషభావము వానిని నిరంతరము 
కాల్చుచునే ఉండును. ఇట్టివానికి శాంతి ఎక్కడి నుండి లభించును? 
జీవితమును వాండిట్టీడ్చుచు నాకరుణకై అర్థించును. వానిది కుటిల భక్తి 
నా బాహ్యపూజ్టై వాండేవివియో పదార్దములు సంపాదించును. నలుగురు 
చూచునట్టుగా డంబముతో ఆయా వేదార్థములతో నన్ను పూజించును. 
చూడవచ్చిస్‌ వారికి ఆ పదార్థముల గొప్పను తెలిపి ఇవి ఇక్కడి వక్కడివని 
స్తుతించు చుండును. అనంా వీండెంత భక్తుండని పొరపాటు పడవలెనని 
భావము. కాని వాని భక్తి అతరుల మెప్పునకై ఒనర్చునదని నాకు తెలియును: 
అ భక్తి యందు కౌటిల్యమే ప్రధానముగా ఉండును. సర్వేశ్వరుండవైన 
నాకును దుర్రభములైన పదారములను వాంెటు ఫంపాదింపంలడు? 
అవియన్నియూ న్లాసృష్టిలోనివి కదా? భక్తుడైనవోయ తృప్తిగా నొసయ్‌ 
పూవుతో నేను సంతోషీంతును. మంచినీరు నైవేద్యము 'పెట్టినను పరమ 
సంతోషము. అందుచేత వాని భక్తి నా కెప్పుడును దూరముగానే యుండును. 
పరమ సద్దుణములతో కూడిన కపిలుడయ సద్దుణములతో కూడిన స్రీలలో 
ఉత్తమురాన్రీన తల్తితో ఇటుగా వచించెను. " క 


తృతీయస్కంధ ఏకోనత్రింశాధ్యాయము 351 


957.తరళాక్షిఅదిగూడ ఇక్కడ స్త్రీవాచకమే. అచేతన దెహముల 
కంటెన్‌చైతన్యము అత్యంత సూక్ష్మముగొ నున్న దేహములకంకొ, చేతన 
దేహముల్‌ (శ్రేష్టము=చేతనముల దేహములు ్రేష్టములు, అందున్‌=వానిలో, 
ప్రాణవంతంబులై= చైతన్యము కల్షినవై, స్పర్శన జ్ఞానంబు గలుగుూస్పర్శ 
జ్ఞానమున్నట్టి, చైతన్య వృక్షముల "“కంపెన్‌ాచైతన్యమే కల్షినచెట్ట కంఠటను, 
ఘనరస జ్డాన సంకలిత చేతనులు=రసము నెజిలెడు జ్ఞానముకల 
చైతన్యవంతులు, ఉత తృములు=క్రేష్టులు, రసజ్ఞానంబు కలుగువాని కంటెన్‌ 
రసమును తెలిసెడు జ్ఞానము కలిగిన వాదీఠంకొను. గంధ జ్ఞాన కలిత 
భృంగంబులు=గంధము నేజిలెడు జ్ఞానము కలిగిన చేతనములు కడుణీష్టములు= 
మిక్కిలి శ్రేష్టమైనవి, వానికంటెన్‌, సశబ్ద వేదులగు అహుల్‌శబ్దము స్వగెడు 
జానము వ శబ్దవిదుల క్రింటెను=శబ్దమును తెలిసిడు ణము 
గేపివాని కంట, రూప వేదులైన వాయసాదులు శ్రేసములొారూపమును తెలిసె 
కాకులు శ్రేష్టము. బహుపాదులు=ఎక్కువ పాదములు కలవారు. 


తాత్పర్యము : దేవహూతి! శ్రీహరి అంతర్యామి రూపములు ఎచ్చట 
'హెచ్చుగానుండునో అవి శ్రేష్టములు. వానికంటొ తక్కువగా నున్నవి అవరములు. 
కనుక చేతనములయందూీ తరతమ భావము లున్నవి. అచేతనము లైన 
దేహములకంకును చైతన్యము కల్గిన దేహములు శ్రేష్టములు. అనగా చైతన్యము 
కల్గిన ప్రాణు లన్నమాట. వానికరిపెను అతిశయమైనీ చైష్పావంతమైన ప్రాణులు 
త్రమములు. వానికి స్పర్శజ్జాన ముండదు. ఈ కోటిలో "చేరినవే వృక్షములు. 
వృక్షములకు స్పర్శ జ్ఞాన 'స్ప్రండునని అర్థము. వానికంటెను రసమును 
తెలిసికొనెడు చేతనుంేత్త ముండ. వానికంపే గంధ జ్ఞానము కల ప్రాణులు 
శ్రేష్టములు. వానికంకెను శ శబ్దము నెజిలెడి జ్లానముకల శష్టామ్సులు మొదలైనవి 
ఉత్తీమములు శబ్దవిదులైన శీర్చములకంకొ తొపజ్ఞానముగల కాకి మొదలైనవి 
ఉత్త మములు. పొనికంటె బహుపాదములుకల జింతువులు శ్రేష్టములు. 


958.చతుష్పదులూనాల్లుపాదము లున్నవి. వానికంకొన్‌, పాద ద్వయము 
కల మనుజులూరెండు పాదముల మనుజాలు, అలఘుతములు=శ్రేష్టులు, 
వర్ణములు=జాతులు, 


తాత్పర్యము : అనేక పాదములు కల జంతువుల కంకైను పాద 
చతుష్టయము కల్గిన జంతువులు శ్రేష్ణులు. వానికంకొను రెండు పొదములు 
కల మీనవు లుత్తీ ములు. వారిలో నాల్గు వర్ణములు శ్రేష్టములు. 


960. వేదవేత్తలు=వేదమును తెలిసినవారు, వేదవిదులు=వేదము 
లెజీంినవారు, విలసీతాప్రకాశించుచున్న, వేదార్థ విదులుూవేదము యొక్క 
అర్థమును తెలిసినవారు, సమధికా=గొప్పవైన, శాస్త్ర సంశయమున్‌*శాస్త్రమం 
దేర్చేడిన సందేవమును, మామాంసకులూవేదార్థమును తెలిసినవారు, నిజెధర్మ 


252 భాగవత సుధాలహరి 


విజ్ఞాన నిపుణులు=తమ ధర్మమునకు సంబంధించిన విజ్ఞానము కలవారు, 
సంగవర్షిత చిత్తులు= సంగాఐహికార్థముల సంబంధముల నుండి, వర్ణిత= 
విడివడిన, చిత్తులూ మనస్సు కలపారు, సద్ధర్మపరులు- సత్‌ాధర్మపరులు= 
స్వధర్మము నాచరించువారు. ధార్మికుల కంటేన్‌ూధర్మము నాచరించు వారి 
కంకును, ఉత్తమ+ఉత్తముడయ=ఉత్తములలో గొప్పవాయి, మత్‌+సమర్పితూనా 
యందు సమర్పింపడుడిన, సకల కర్మ స్వభావ మహిమములుూసమస్త 
కర్మల యొక్క స్వభావములు, వాని నాచరించుటచే నేర్పడెడు గొప్పతనములు, 
ఇతర కర్మములు విడిచి భగవంతుని ముఖోల్దాసమునకు పనికిరాని తక్కిన 
కార్యములు వదలి, సమతన్‌=అన్నిటి యందు సమాన బుద్ధితో, అప్పుణఖ్య 
తము.డు=ఆ పరమ పుణ్యస్వరూపి యై యెనవాయ, ఘనుయేగొప్పవాయ. 


తాత్పర్యము : : నాల్గువర్ణములలో బాహ్మణుడ శ్రేష్టుడు. వారిలో. 
గూడ వేదాధ్యయన మొనర్చీనవా రుత్తములు. వారికంకు వేదముల అర్హమెజి. 
గినవారు గొప్పవారు. వారికంకు వేదార్థములలో కలిగెదు సందేహములను 
పోయొట్టు మోమాంసా శాస్త్రమధ్యయనము చేసినవారు గొప్పవారు. మామాంసా 
శాస్త్రము “వేదార్ధమును, వివరించుట కొజుకే ఏర్పడినది. మామాంసకుల కన్నను 
తామాచరింపి వలసిన ధర్మమేదని తెలిసికొని దానిని చక్కగా నాచరించు 
వారు. శ్రేష్టులు వారికంకెొయూడ ఐహికసుఖము లందును, ధనదార 
పుత్రులందును సంగమును వదలి నిష్కాములై ఉండువా రుత్తములు. 
వారిలోయాడ తమధర్మము నాచరించువారు గొప్పవారు. వారికంకు 
నుత్తమోత్తముడు మజియొక్క యన్నాయడు. తాను ఒనర్చు కర్మలు! 
నాకర్పించువాయ. ఆ కర్మానుష్టానము చేత కల్గెడు అణిమాది సిద్దులను 
కూడ వదలి వాని నన్నిటిని నాకే సమర్పించు వాడు అట్టివాండ భగవత్తీతిని 
తప్ప వేజు దానిని కోరయ. భగవత్తీతికి పనికి వచ్చెడు కర్మలనన్నిటిని 
వాయ పేక్రించును. సర్వభూతములందు “సమభావముతో వర్తించును. ఇట్టివాడ 
పుణ్యతముయడ. 


962. అనంద జలధి మగ్నము లగుచున్‌=అనంద మనెడు సముద్ర 
మందు మునిణిన, ఘనాగొప్పదైన, బహుమాన పురస్పరము=గౌరవము 
ముందుగా. గలుగునట్టుగా, వినుతులు=స్తో త్రములు, అర్ధిన్‌= =ఎక్కువ 
సంతోషముతో, 

తాత్పర్యము : సకల కర్మములను నాప్రీతికై ఒనర్చెడు పరమ భక్తుని 
చూచి సమస్త భూతములును ఆనంద మనెడు సముద్రమందు మున్కలు 
వేయునవగును. అట్టి వానిని చూచి ప్రాణు లన్నియు గౌరవించును. సమస్త 
భూతములును వానిని స్తుతించుట యందే ఆశగలవె యుండును. 


తృతీయస్కంధ ఏ కోనత్రింశాధ్యాయము 353 


9గ్రప జీవస్వరూప అను ప్రవిష్టుండై=వాని యొక్క జీవునియందు 
ప్రవేశించిన వాండై , పరమాత్మన్‌ పొందునావృదయాంత సి సితు.డైన భగవంతుని 
చేరును. ప్రకృతి పురుషాత్మకంబునూ ప్రకృతి పురుమయు రెండును తానే 
అయ్యు, తద్వ్యతిర్తిక్తంబు=అఆ రెండిటికంటె వేరైనదియు, కర్మ విచేష్టితంబగుచు 
నుండుస్‌కర్మల యొక్క వ్యాపారమ “లన్నియు పాగుముండును. 
అదియ=అదియే, రూపభేద+ఆస్పదంబు=రూప భేదములతో కూడినది, 
తత్‌+తత్త్వాభిమానులు=ఆ తత్త్వములయం దభిమానము కల్గినవారు, 
భయ+అవహంబు=భయమును కల్గించునది, అంతర్గతంబై= =లోపలనున్నవై. 
భూతం౦ంబులచేతస్‌= =ప్రాణులచేతో భూతంబులన్‌= ఇతర ప్రాణులను. 
గ్రసించుచున్‌భక్షించుచు, యజ్జి ఫలప్రదాతాసమస్త కార్యములకు ఫలమును 
కల్షించువాయడు, వశీకృత భూతుండై= వశమొనరించు కొన్న సమస్త ప్రాణులు 
కలవాటై, ప్రభుత్వంబు భజియించావానివైన అధికారము క్షి బంధుండును= 
బంధువును. ఆవేశించి=ప్రవేశించిన వాండ్రై, అ ప్రమత్తండై= =నిరంతర 
జాగరూకుండై, ప్రమత్తులైన జనంబులకున్‌త 'త్త్యమును తెలియక అజ్ఞానులై 
చరించుచుం డెడి మనుష్యులకు, సంహారకుండై యుండునాచంపువాండుగా 
నుండును. భయంబునన్‌ చేసి=వెజపువలన, వరించున్‌=వానకురియును, 
నక్షత్రగణంబూనక్షత్రముల సమూహము. ఓషధులతో డన్‌ కూడాఓషధులతో 
చేరినవై, సరిత్తులూనదులు, ప్రజ్వలించున్‌= ప్రకాశించును. క్రుంగు=క్రిందికిపోవు, 
మహత్త త్ర్యమూమహత్తనెడు 'పేరుగల్సిన తత్త్వము, అంకుర స్వరూపంబు= 
మొలకవంటిది, సప్త+ఆవరణ+ఆవృతంబూవడు కప్పులచేత కూడనట్టి, 
గుణాభిమానులు=స త్త్వరజ ప్రమస్సు అనెడు మూయ గుణములందు 
అభిమానము కలవారు, జగత్‌+సర్గంబునందున్‌జగత్తు యొక్క న నృష్టియందు, 
నియోగింపంబడాఏర్పాటుచేయ డిన వార్త, మ. ణము, 
సర్గంబూ =సృష్టిని, కాలుండు= =యమధర్మరాజు, చర + అచరాత్మకము 
జతీరుగునట్టియే, తిరుగ నట్టియు భూతములచేత కూడిన, భగవత్‌-అధీనంబయి 
యుండున్‌ =పరమాత్మునకు లోలుడినదిగా ఉండును. 


తాత్పర్యము: ఈశ్వరుండనువాయడ జీవుని యొక్క స్వరూపమందు 
చేరినవాండై ఉండును. అనలా జీవుని యందే ఈశ్వరాంశ ఉన్నదని యర్దము. 
సాధకుండైన పురుషుడు భక్రియోగముతో కాని అష్టాంగయుతమైన యోగమేతో 
కాని పరమాత్మను సాధించి కొనుటకు శర్త్తు డగుమీ. ప్రకృతియు పురుషుండు 
రూడ పరమాత్ముడే. ఈ రెంటికి వ్యతిర్తక్త మైన తత్త్వముకూడ అతయే. 
ఆతనిచేత నియోగింపలుడియే సమస్త వ్యాపారములు సాగును. ఆ రీతిగా 
సమస్తమును నియమించునదే భగవద్రూపము. ఇట్టి భగవద్రూపము స్టీత్రో ప్టములు 


35జీ భాగవత సుధాలహరి 


మొదలైన రూపభేదములకును , బ్రవ్మాండాది పదార్హభేదములకు ను ఆశ్రయవ్చై, 
అద్భుత ప్రభావము కల కాలమని చెప్పంబడును. ఈ కాలము మహత 'త్తత్ర్వాదుల 
కభిమానులైన బ్ర్మాది జీవులకు కూడ భయమును కలిగించునదిగా ఉండును. 
ఇది జీవుల యొక్క లోపల ప్రవేశించి బయటంగూడ తన ప్రభుత్వమును 
నెబప్పచుండును. దీనినుండి తప్పించుకొన్న ప్రాణి ఒక్కటియు లేదు. 
అభిలాశయమైన కాలము జీవులచేత జీవులను సంహరించు చుండును. 
సర్వభూతములను తాను జీర్ణ మొనర్చుచుండును. సమస్త యజ్జి ఫల 
('ప్రదాతటైైన శ్రీమహావిష్ణువు స్వరూపమే కాలము. కాలస్వరూపుడైన ఈతని 
ప్రభావమునకు సమస్తము లో జుడినదే. ఆతనికి శత్రువు లేడు. మిత్రుడు 
లేండు. బంధువు సున్న. మానవుండు ఐహికా పేక్ష్తతో సత్యమును మజచిన 
వాడై ప్రమత్తుండై ఉండును. కాల స్వరూపుడైన శ్రీహరి నిత్యజాగృతుండు. 
ఆతండు ప్రమత్తులైన మానవులను అప్రమత్తుడై యుండి సంహరించును. 
అతనివలని భయము వలననే వాయువు వీచుచున్నది. సూర్యుడు సమస్త 
లోకములను తపింప చేయుచున్నాయ. సమయము దప్పక ఇంద్రుడు 
వర్షించును. నక్షత్ర గణములు, చంద్రు ప్రకాశించుటకు కారణ మాతని 
భయమే. వృక్షములు, ఓషధులు కాలశక్రమమును దప్పక పుష్ప ఫలాదు 
లొసయటకు హేతు వాతని భయమే. ఆతని భయముతో నదులు 'ప్రవహించును. 
సముద్రము తనమేరలు తప్పక ఉండును. అగ్నిమండును. భూమి పర్వతాదుల 
బరువుతో క్రుంగకుండ ఉండును. ప్రాణులు నివసించుట కాకాశ మవకాశ 
మొసంగును. సమస్త జగత్తునుండి విశ్వము విస్తరించుచున్నది. సమస్త 
జగత్సప్తి కది అంకురము. స్తావరణముల చేత కూడిన సమస్త బ్రహ్మాండము 
మహత్తత్త్వము చేతనే విస్త రించును. త్రిగుణాభి మానులైన బ్రహ్మాది దేవతలు 
ఈశ్వరునిచేత స్మ సృష్టియందు వినియోగింప లడుచున్నారు. వారు పరమాత్ముని 
భయేముననే నృష్టాదుల నియమము దప్పరు. పితరులు పుత్రోత్పత్తి నొనర్హురు. 
యమధర్మరాజు మృత్యువు సహాయముతో సంహరించును. చరాచరాత్మక 
ప్రపంచము భగవంతుని ఆజ్జి కధీనమై యున్నది. చేతనములు అచేతనములు 
భగవంతుని నుండి ఏర్పడెథు వెజప్పచేత తమతమ స్థానములందు నిర్జిష్టమై 
యున్నవి. తత్త్వాభి మానులైన దేవతలు ్రకృత్ర త్యభి మ్రానినియైన లక్ష్మీటేవి 
అందరు నాతని కధీనులే. అందుచేత జీవుడును ఈ "తత త్త్యమెజింి 
కాలవిషయమందు జాగరూకుతై. పరమాత్మను నిత్యాను సంధాన మొనళ్చి 
కొనుచుండవలెను. 


ఇది పోతనామాత్య విరచిత ఆంధ్ర భాగవతమున తృతీయస్కంధమున 
ఇరువదితొమ్మిదవ అధ్యాయము సుధాలహరి వ్యాఖ్య సంపూర్ణము. 


త్రింశోంధ్యాయః 


శ్రీకపిల ఉవాచ 


3కి 


తస్యె తస్య జనో నూనం నాయం వేదోరువిక్రమమ్‌, 
కాల్యమానోవపి బలినా వాయో రివ ఘనావళిః. 
యంయ మర ముపాదత్తే దుఃఖేన సుఖహేతవే, 
తంతం ధుజీతి భగవాన్‌ పుమాన్‌ శోచతి యత్కృతే. 
యదధ్రువస్య దేహస్య సానుబంధస్య దుర్మతిః, 
ధ్రువాణి మన్యతే మోహా ద్భృహక్షేత్రవసూని చ. 


జంతుర్వె భవ ఏతస్మిన్‌ యాం యాం యోని మనువ్రజేత్‌, 


తస్యాం తస్యాం న లభతే నిర్హుతిం న విరజ్యతే. 
నరక స్తోజపి దేహం వై న పుమాం స్త్యక్తు మిచ్చతి, 
నారక్యారీ నిర్బృతా సత్యాం దేవమాయా విమోహితః. 
ఆత్మజాయా సుతాగార పశద్రవిణ బంధుషు, 
నిరూఢమూల హృదయ మాత్మానం బహుమన్యతే. 
దందహ్యమాన సర్వాంగ ఏషా ముద్వహనాదినా, 
కరో త్యవిరతం మూడో దురితాని దురాశయః. 
ఆక్షిప్తాత్మేంద్రియ స్త్రీణా మసతీనాం చ మాయయా, 
రహో రచితయాఇఇలాపైః శిశానాం కలభాషిణామ్‌. 
గృహేషు కూటధర్మేపు దుఃఖతంత్రే ప్వతంద్రితః, 
కుర్వన్‌ దుఃఖప్రతీకారం సుఖవ న్మన్యతే గృహే. 
అరె రాపాదితై రా హింసయేత స్తతశ్చ తాన్‌, 
ప్పహ్టాతి యేషాం పోషేణ శషభుగ్యాత్య ధ స్వయమ్‌. 
వార్తాయాం లుష్యమానాయా మారబ్దాయాం పునః పున, 
లోభాభిభూతో నిస్సత్త్వః పరార్డే కురుతే స్పృహామ్‌. 
కుటుంబ భరణా5కల్యో మందభాగ్యో వృథోద్యమః 
క్రియావిహీనః కృపణో ధ్యాయన్‌ శ్వసితి మూడధీ£ 
ఏవం స్వభరణాకల్యం తత్కళత్రాదయ సథా, 
నాద్రియంతే యథా పూర్వం కేనాశా ఇవ గోజరమ్‌. 
తత్రాప్యజాత నిర్వేదో బ్రియమాణ స్వయం భృత్రైష 
జరయోపాత్త వైరూప్యో మరణాభిముఖో గృహే. 
ఆస్తే2.వమత్యో పన్యస్త్రం గృహపాల ఇవాఇఇహరన్‌, 
అమయా వ్యప్రదీప్తాగ్ని రల్పాహారో ఒల్పచేష్టితః 


భాగవత సుధాలహరి 


వాయునోత్థామతో త్తారః కఫ సంరుద్దనాడిక* 
కాస్య్వూసక్యతాయాసః కంఠే ఘుర ఫఘఏరాయతే. 


శయానః పరిశోచద్చిః పరివీత స్ప్వబంధుభిః 
వాచ్యమానోఇపి న బ్రూతే కాలపాశవశం గతః 


ఏవం కుటుంబ భరణ వ్యాషృతాత్మా ౬జితేంద్రియః, 
'మియతే రుదతాం౦ స్వానా మురువేదనయా౬. స్త ధీః 


యమదూతా తదా ప్రాప్తా భీమౌ సరభసేక్షణౌ, 


స దృష్ట్వా త్రస్తహృదయః శకృ న్మూత్రం విముంచతి. 


యాతనాదేహ మావృత్య పాశై రృద్వ్వా గళే బలాత్‌, 
నయతో దీర మధ్యానం దండ్యం రోజభటా యథా. 


తయోర్ని ర్భిన్న హృదయ స్త స్తర్దనై ర్జాతవేపధుః 
పథి శ్వభి రృక్ష్యమాణ ఆర్తో ఇమం స్వ మనుస్మరన్‌. 


17 


18 


19 


20 


2] 


ర్దుతృృ ట్పరీతోఒర్కద ఇవానలానిలై సృంతప్యమానః పథి తప్తవాలుక్తే, 
కృద్రేణ సృష్షే కశయా చ తాడిత శృల త్యశర్తో ఇ-పి నిర్మాశమోదకే. 22 


తత్ర తత్ర పతన్‌ శ్రాంతో మూర్భితః పున రుత్తితః, 
పథా పాపీయసా నీత స్త్రమసా యమసాదనమ్‌." 


యోజనానాం సహస్రాణి నవతిం నవ చాధ్వనః, 


త్రిభి ర్ముహూర్తె ర్యాభ్యాం వా నీతః ప్రాప్నోతి యాతనామ్‌. 


ఆదీపనం స్వగాత్రాణాం వేష్టయిత్వోల్ముకాదిభిః, 
ఆత్మమాంసాదనం క్వాపి స్వకృత్తం పరతో౭౬పి వా. 


జీవత శ్చాంత్రాభ్యుద్దార కగృద్దై ర్యమసాదనే, 
సర్పవృశ్చిక దంగాద్యె ర్దశద్భి శ్వాత్మవైశసమ్‌. 

కృంతనం చావయవశో గజాదిభ్యోఒభిదాపనమ్‌, 
పాతనం గిరిశ్చంగేభ్యో రోధనం చాంబుగర్తయోః. 


యసా స్తామిస్రాంధతామిస్ర రౌరవాద్యాశ్చ యాతనాః, 
భుజ్కేనరో వా నారీ వా మిథ స్సంగేన నిర్మితాః, 


అత్రైవ నరకస స్సర్గ ఇతి మాతః ప్రచక్షతే, 
య్‌ యాతనా వై హెరక్య స్తా సా ఇహాప్యులక్షితాః. 


ఏవం కుటుంబ భరణ ఉదరంభర ఏవ వా, 


విసృజ్యేహాభయం ప్రేత్య భుత్తే తతృల మోదృశమ్‌. 


2 


2 


తృతీయస్కంధ త్రింశాధాాయము 357 


ఏకః ప్రపద్యతే౭ధ్వానం హిత్వేహ స్వకళేబరమ్‌, 


కుశలేతర పాథేయో భూతద్రోహాణ యద్భృతమ్‌. 31 
దైవేనాసాదితం తస్య నిరయే శమలం పుమాన్స్‌ 

భుజ్నే కుటుంబ పోషస్య హృత్తవిత్త ఇవాఇఒతురః. ౩2 
కేవలేన హ్యధర్మేణ కుటుంబ భరణోత్సుకః, 

యాతి జీవోఇంధతామిస్రం చరమం తమసః పదమ్‌. ఏ 
అధస్తా న న్నరలోకస్య యావతీ ర్యాతనాస్తు సుతాః 

క్రమశ స్వమనుక్రమ్య పున రత్రావ్రజే చ్భుచిః 4 


ఇతి శ్రీమద్భాగవతే తృతీయ స్కంధే త్రింశోధ్యాయః 


1. బలినాబలవంతు.డైన, కాలేన=-కాలముచేత కాల్యమానః అపాచలింప 
చేయుచున్న వాండైనను, అయం జనః=ఈ మనుజుడు, ఘనావలిఃజమేఘ 
సమూహము, వాయోః ఇవావాయువునకు సంబంధించినట్టి, శక్తినివలె, 
ఏతస్యతనస్య=ఈ కాలపురుషుని యొక్క ఉరువిక్రమం=మహాపరాక్రమమును, 
న వేద నూనం=తెలియలేదు; ఇది నిశ్చయము. 


తాత్పర్యము శ్‌ కాలస్వరూపమును గూర్చియు, తత్రభావమును గూర్చి 
పూర్వాధ్యాయమున కొంత చెప్పబడినది. ఈ రాబోవు మీ డధ్యాయముల 
లోను జీవుల కేర్పడెడు బహువిధములైన గతిబేదములను (అవసాబేదములను) 
వివరించుచున్నాయడ- కాలస్వరూపుడ మహాబలవంతుయడు. ఆలీని శక్తినెవ్వరు 
అరికట్టలేరు. ఆతండనేక రీతులుగా ప్రాణివర్గములను చలింప శేయుచున్నాయ. 
ఇంతపిరుగుచున్నను ఈ మనుష్యుండు "కాలప్పురుషుని మహాప్రభావమును 
గ్రహింపనేరండు. తన్ను బలవంతముగా అక్క డిక్కడికి త్రిప్పు వాయువు 
శక్తిని మేఘ మూహింపలేదుకదా! అట్రే వివేక శూన్యమైన స్వరూపము 
శాలగతిని గమనింపకయే యుండును. అనేరితమైన విషయాస్తక్తితో జీవితమును 
నాశ మొనర్చుకొనుచుండును. 


2.పుమాన్‌పురుషుండు, సుఖహేతవే=తాను సుఖింపవలెననెడు ఆశతో, 
దుఃఖేన=అతికష్టముతో, యంయం అర్థం=ఏ యే సాధనమును, ఉపాదత్తే= 
ఆశ్రయించు చున్నాయడో. భగవాన్‌కాలిస్వరూపుండైన పరమ పురుషుడు. 
తంతం=దాని దానిని, ధునోతానశింపంయశేయును. యత్కృతేదేనినిగూర్చి, 
పుమాన్‌ శోచతి=పురుషుండు దుఃఖము ననుభవించుచున్నాండ. 


తాత్పర్యము : అడ్డగింపరాని కాలము శక్తిని అనుభవరూపముగా 
తెలుపుచున్నాండ. ఈ లోకమందు సుఖ మనుభవింపవలెనను యత్నముతో 
పురుషుడు "అనేక సాధనము లనుభవించుచున్నాడ. ధన ధాన్యపుత్ర 


358 భాగవత సుధాలహరి 


కళత్రాదులను సంతోషింపేయుటకు కావలసిన ద్రవ్యమునక్రై అతి శ్రేశము 
ననుభవించుచున్నాండు. కాని కాలపురుషుడయ ఆయా సాధనములను నీశీంపం 
జేయును. వీని వెంటనే దార పుత్రాదులను రూడ నశింప. జేయును. 
అప్పుడు మానవుడు తన ప్రయత్నములు సాగి రాకపోవుట చేతను, తనవా 
రనుకున్నవారు తన కనుల యెదుటనే నశించుట చేతను ఎంతో మానసిక 
వేదన. ననుభవించుచున్నాయడ. 


3. దుర్శతిజావివేకహీను.డైన మనుష్యుండ, అధ్రువస్య= శాశ్వతము 
కానట్టిదియు, సానుబంధస్యాఅనుబంధముతో కూడినదియునైన, దేహస్య=దేవము 
నకు “సంబంధించినట్టి, గృహాక్షేత్రవసూనిచాగృహములు, క్షేత్రములు, ధనములు 
మొదలైన వానిని, మాహాత్‌ాఅవివేకము నిమిత్తముగా, (ధువాణిశాశ్వతము 
లైనవని. మన్యతేతలయచున్నాండ. 


తాత్పర్యము: జన్మాంతర కృతమైన పాపకర్శ్మము ఫలముగా సంప్రాప్తమైన 
విషయ వాసన కారణముగా నిత్యానిత్యవస్తువివేకము లేని బుద్దితో కూడిన 
పురుషుంయ అల్బకాలములోనే నశించెడు స్వభావము కలిగి. "భార్యాపుత్ర 
బంధుజనములతో కూడినదియునైన శరీరము సంబంధముగా నున్న ఇండ్డు, 
పొలములు, తక్కినధనములు. మొదలైన వానిని శాశ్వతములుగా 
తలంచుచున్నాయడ. ఈ దీనికి మోహమే “కారణము. మోహపరవపండైన 
మానవుండు ఇవి నశించినపుడు విపరీతమైన మనోవేదన నందు చున్నాయ. 


4. జంతుజజీవుయడు, ఏతస్మిన్‌ భవే=ఈ సంసారమందు, యాంయాం 
యోనిం=ఏ ఏ యోనిని, అనువ్రబేత్‌ాకొంచెమైనను విడుమరలేక ప్రాపించు 
చున్నాడో, తస్యాం తస్యాంఆయాదాని యందు, సజాఆ జీవుండు. నిర్చుతిం= 
సుఖమును, లభతే=పొందుచున్నాండు. 


తాత్పర్యము: తన వస్తువుల యొక్క వినాశము ననుభవించిన తరువాత 
మరల ఆ వస్తువులను సంపాదించుట కిచ్చించుటయు, దాసా దృఢముగా 
ప్రయత్నించుటయు జరుగకుండ పోవచ్చునుగదా? అని శంకింపవలదు. 
మానవుండు మరల మరల వానికొజకే వేటాడు చున్నాండని చెప్పుచున్నాడు. 
జీవుంయీ సంసార చక్రమందు క్రిందుమాదులుగా నిరంతరమును చుట్టుచునే 
ఉండును. ఒక్కసారి దేవతా జన్మ. మజి యొక్కసారి మనుష్య “జన్మ 
ఇంకొక్కసారి మృగజన్మ, వేజొకసారి పక్ష్యాదుల యోనులందు జన్మించును. 
ఏయే యోనులందు శరీరమును ధరించునో ఆయావర్గమందే వానికి 
సుఖమగుపించుచుండును. మోహవశముగా తాను సుభించుచున్నప్లే భావించును. 
వాండాయా శరీరమును పోషించుటకు రక్షించుకొనుటకు నిరంతరమును 
శ్రమించుచునే ఉండును. శ్రమించుటయే కాని విరమించుట వాండెజుంగంయడు. 
దీని కాయా జన్మలందు వానికి లభించు సుఖలేశమే కారణము. 


తృతీయస్కంధ (త్రింశాధ్యాయము 359 


వ నరకస్థః అపి=నరక మందున్న వాయడైనను, పుమాన్‌=పురుషుండు, 
నారక్యాంానరక “సంబంధమైన జీవిత మందును, 'నిర్పతా=సుఖమును, సత్యాం= 
ఏర్పడి యుండలొ, దేహం=దేహమును, త్యక్తుం=వదలుటకు, దేవమాయా 
విమోహితజాదేవమాయచేత విమోహాంపచేయయుడినవాథై, న ఇచ్చతిాకోరయ. 


తాత్పర్యము: దేవాది యోనులందు కొంత సుఖాధిక్య ముండును. 
అందుచేత ఆ జన్మలందుండువాం విరక్తుండు కావచ్చును కదా! కాని 
నరకాదులందున్నవాయ విరక్తుయ కావచ్చును కదా! అనుశంకను 
పరిహరించుటకై చెప్పుచున్నాండ. -దేవవూతి! పశపక్ష్యాదుల జన్మ లుండును. 
అంతకంటె తక్కు వైన క్రిమికటకాదుల జన్మలుండును. ఈ జన్మలు హీనమైనవి 
కదా! కాని ఆ లు ఆయాయోనులందే ఆ క్యు సుఖము 
లభించు చుండును. ఆ యా జీవిలకు తగిన ప నం. తయాజీవులకు 
తగినవిధముగా సుఖాభాసము జరుగుచుండును. అందుచేత అవికూడ శరీరమును 
వదలుటకు ఇషపడుటలేదు. నరకమందు వసించు వారికి కూడ అచటనే 
ఏదో ఒక సుఖమున్నట్టు భాసించుచుండును. అక్షెందుకగుచున్నది? ఈశ్వరుని 
మాయా పస. తొమాయా ప్రభావము చేత “ప్రతి ఒక్కంయను మోహితు. 
డగు చున్నాయ. 

6. అత్మాశరీరము, జాయా=భార్య, సుతజాకుమారుడ, అగారం=గ్భవాము, 
పశుూ=వాహనములు, ద్రవిణం౭ధనము, బంధుషూబంధువులు మొదలైన వారి 
యందు, నిరూఢమూల హృదయవావేజూని పాదుకొని యున్న మనస్సుతో 
రూడినవాడై, అత్మానంచతన్నుగూర్చి, బహుమన్యతేగొప్పగా తలణయకొనువా. 
డగును. 

తాత్పర్యము : ; శాస్రాధి స్టాధీ కారమున్న మనుష్య జన్మను పొందినవారి 
యవస్థను తెలుప్తు చున్నాడు-తన దేహము, భార్య, పుత్రాదులు, భవనము, 
హ్వామ్‌లు ధనధాన్యాదులు, బంధువులు -- ఈ రీతిగా దేహమునకు 
సంబంధించిన బంధము లనేకములు ఈ యీ పదార్థము లందు మానవుని 
యొక్క మనస్సు కాంక్షాశయ్యపై పండుకొని పారమీ చుండును. తాను 
సుభించుటకు కొవలసిన సాధనము లున్నను తనకేమి తక్కువ? తన 
జన్మను గూర్చి తానే పొగడుకొనుచుండును. భాగ్యమున తనకొక్క 
కొణంతయులేదని అభిమానపడి విజృంభించు చుండును. 

7. మూఢజమాయామోహితు శై, దురాశయఃజ =దుర్మారమైన మనసుతో 
కూడినవాణై.. ఏషాః వరియొక్క,. ఉద్శహనాదినా=భల్‌ణాదిచింతచీత, 
దందవ్యామాన సర్వాంగవాదహింప. బడుచున్న సర్వాంగములతో కూడినవా త్రై, 
అవి రతం=ఏ మాత్రము విశ్రాంతి లేక దురితాని=పొపములను, కరో, ట్రీ 
చేయుచున్నాయడ. 

తాత్పర్యము : దారిద్యాదులచేత దుఃఖితుండైనచో విరక్తి ఏర్పడుటకు 
అవకాశమున్నది గదా! అని శంకింపకు. స్వదేహము, స్వభార్య, స్వపుత్రుడయ 
తనబంధువులు వీరిని పోషించుటకై నిరంతరము మానవుడు పలవరించును. 


360 భాగవత సుధాలహరి 


మార్గము ఎ. దొరకక పోవుటచేత విపరీత మైన మనోవ్యథను అనుభవించు 
చురీడ్రును. ఆ మనోవ్యథతో వాని శరీరము దహింప ుడు చున్నట్టుండును. 
కాని విరమింపంయడు, వాండేమి చేయును? కామాది వృత్తులతో వాని "మనస్సు 
నిండియున్నది. ఈశ్వరుని మాయాశక్తి వానిని సంపూర్తిగా వశీకరించి యున్నది. 
అందుచేత వాయ దేహము, కుటుంబమును పోషించుకొనుట్టకై ఒక్కనిమిషము 
తీరిక లేక దురితము లొనర్చుచుండును. ఇట్టి కార్యముల చేత మరల 
నీసంసారమందే అధికముగా తగులుకొని దుఖముల ననుభవింపవలసి 
వచ్చునను విషయమును వాడు తలపనే తలపండు. అదే మాయా విలాసము. 
8,9. అసతీనాంచసాధారణముగా కుటిలవర్తనముకలిన, స్త్రీణాం=స్త్రేల 
యొక్క, రహోరచితయా=ఏకాంతమందు కావింప శుడుచున్న, మాయయా = 
సంభోగాది స్వరూపమాయ చేతను, కలభాషిణాం=అవ్యక్తముగా భాష్షించుచున్నట్టి, 
సిశూనాంచిశవుల యొక్క, ఆలా ఫైజసంభాషణముల చేతను, ఆక్షిపా షాత్మేంద్రియః 
=ఆకర్షింప బడిన అంతః కరణము, ఇంద్రియములు వీనిచేత కూడిన వాత్దై, 
కూటధర్మేషా =క్రపట వృత్తులతో కూడినదియు, దుఃఖతంత్రేషుాదుః ఖమ 
ప్రధానముగా కల్గినదియునైన, గ్రహేషూగ్భృహములందు, అతంద్రితజసోమరి 
తనము లేక నీరంతరము పరిశ్రమించు చున్నవాండై, దుఃఖప్రతీకారం= 
సంభవించెడు దుఃఖములకు ప్రతీకారమును, కుర్వన్‌=అనుష్టించుచున్నవా డ్రై 
గృహీ=గ్భహన్సు, సుఖవత్‌ మన్యతే=ఈ క్రియాకలాప మంతీయు సుఖముగనే 
భావించు చురిడును. 
తాత్పర్యము : అవిశ్రామముగా పాపము లొనర్చినను, ఐహిక సుఖము 
కూడ వానికి లభింపదని చెప్పుచున్నాండ. చాల మందికి భర్తలయందు 
విశ్యాసముండదు. అనేకుల వృత్తి కుటిల మైనదే. కాని వా రేకాంతములో 
మనోహరస్మిత రత్యాదిస్వరూపమైన మాయయందు ్రవేశింపచేయుదురు. 
అవ్యక్తముగా సంభాషించుచున్న శిశువులతో అంతః కరణము ఇంద్రియములు 
వశీకరింప బుడుచున్నవి. ఆత్మాభిమానము "పెచ్చు పెరిగి పోవును. తన్నుపరులు 
కీర్తింపవలెనను దురాశ ఆ చాపల్యముతో వాండు అనేక కపట ప్రవృత్తుల 
నవలంబించును. కాని ఈ వ్యాపారములో వానికి తృప్తి లేదు. వానికి 
సమయమే మిగులదు. ఇంతలైనను సంసారమందు దుఃఖానుభవమే ఉండును. 
సుఖాభాసము కూడ కరవై పోవును. ఒక్కొక్కసారి ఇంతయైనను వాయ 
విరమింపండు. తన కేర్చడెడు దుఃఖములను నివర్తింపశేయుటకై అనేక 
కపటమార్గములు తొక్కును. ఈ రీతిగా గృహస్థునకు దక్కునది అభిమాన 
మొక్కటే! తాను సుఖించు చున్నానని అడుగడుగునవాయ భ్రమించు 
చుండును. సత్యముగా విచారించినచో వానికి సుఖలేశము కూడ లేదు. 


10. అతః తతజాఇచ్చటను, అచ్చటను ఎచ్చట చూచినను, గుర్వ్యా=గొప్పది 
యైన, హింసయా=పరోపద్రవ ప్రవృత్తిచేత, ఆపాదితైజాసంపాదింప ఎుడినట్టి, 


తృతీయస్కంధ (త్రింశాధ్యాయము 361 


అరె ఇ=ధనములచేత, తాస్‌తనవారనుకొన్న భార్యాపుత్ర బంధువులను, 
పుహ్హీతాపోషించును. యేషాం=పోషేణాఎవరిని పోషించుటచేత, శేషభుక్‌ావారు 
విడీచిన ఉచ్చిష్టమును భుజించువా డై, స్వయంాతనకు తానే, అధః 
యాతి=ఇంకను అధోగమనమును చెందుచున్నాయడ. 


తాత్సర్యము : దుఃఖానుభవము ఈ లోకమందు కాదు పరలోకమందు 
కూడ నింతే యనుచున్నాండు. ఎప్పైనను-ఏ ఏ ప్రవృత్తితో నైనను ధనము కీర్తి 
మొదలైనవి సంపాదించియే తీరవలీను. ఇదియే నిరంతర చింత. దీనిచేత 
వాయ శాస్తోల్లంఘన మొనర్చును. పరోపద్రవ రూపమైన హింసా ప్రవృత్తి 
నవలంబించేుసే. ఆ మార్గమున సంపాదింపలశుడిన ధనములతో భార్యాపుత్ర 
బంధ్వాదులను పోషించును."వీడ దానశీలుండు. వీండదారుండు" ఇత్యాది 
వాక్యములను వినవలెనను మోహముతో వారందరినీ పోషించును. 
(బ్రహ్మాండముగా వారు అనుభవించిన ఉచ్చిష్టమును తా ననుభవించును. 
ఈ రీతిగా చేయశుడిన పాపముల ఫలముగా మీరణానంతరము నరకాదులు 
ప్రాప్తించును. ఈ బాధల ననుభవింపవలసినది తానొకండే. ఎవరికోసము 
తానింతవజకు ఆ కర్మము లనుభవించెనో వారావేదనలో సహభాగులుకారు. 
వా రెవ్వరును తనకు సహాయ మొనర్చరు. సహాయపడెడి యోగ్యత కూడ 
లేదు వారికి. 


11.పునః పునః=మాటి మాటికి, ఆరబ్ధాయాం=ఆరంభింప యుడినట్టి వార్తా 
'యారావ్యాపారమందు, లుష్యమానాయారాఖీలములేనట్టిదైపో ౮, లోభాఖీభూతః 
=దురాశకుం లోబడినవాండై, నిస్పత్త్వజశక్తిలేనివా డై, “పరార్దే=జతరుల యొక్క 
ధనమందు, స్పృవాంఅఆశను, రురుతే=చేయును. 


తాత్పర్యము : యౌవనావస్ట దాని యందు జరిగెడు వ్యాపార కలాపములు 
వీనిని వివరించినాండు, ఇప్పుడు హెర్ధక్యము, అవ్పటి ప్యాపారవైఫల్యము- మొదలగు 
వానిని వివరించుచున్నాండు. ఈ రీతిగా యౌవన కాలమం దారంభించిన 
వ్యాపారము లన్నియు (ప్రవృత్తులన్నమాట) శ్రమశ్రమముగా నిష్టలము 
చెందుటయు, శరీరశక్తి క్షీశించుటయు జరుగును. న్త్త్తి తగ్గుకొలయి దురాశ 
ఎక్కు వగును. అప్పుడు వాండితరుల ధనమందు స్పా యొనర్చును. 


12. కుటుంబ భరణా కల్యజకుటుంబాకుటుంబము యొక్క, 
భరణ=పోషించుట యందు, అకల్యజఅసమర్హుండు, వృథోద్యమః జజఒనర్చిన 
పరిశ్రమ లన్నియు వ్యర్థమైన వాయడన్సు, మందేభాగ్యకాఅదృష్ట హీనుయడను, 
శ్రియావిహినకాధనమును - దానితో పాటు కాంతియును తగ్గినవాండ్రై, వృసణః 
పడె. మూఢధీః=కుటుంబమును పోషింపలేని వాయగుటచేత బుద్ది 
సరిగా పనేచేయని వాశై, ధ్యాయన్‌మనస్సునందే వివిధములైన మనోరథములి 
నూహించు చున్నవాడై, శ్వసితి=దీర్హముగా నిశ్వసించుచుండును. 


362 భాగవత సుధాలహరి 


తాత్పర్యము : కుటుంబమును పోషించుట బరువైపోవును. శరీరమందు 
శక్తి క్తీథించును. ఏ (ప్రయత్నము ఒనర్చినను ధనము కూడివచ్చుట లేదు. 
దురదృష్టము వెంటతగులుకొనీ వచ్చును. ధనము తగ్గుట చేత-శరీరమునందలి 
శోభ తగ్గను. ముఖమునందు దైన్యమొక్కకే భాసించుచుండును. అయినను 
వానికి సరీసారమందు విరక్తి ఏర్పడుట లేదు. ఎప్పైనను నాకును నాకుటుంబము 
నకును అభివృద్ధి గలుగు మార్గము ఏర్పడు లొక టేని-నిరంతర మా విషయమునే 
చింతించు చుడును. ఆ బీంతతో దీర్పదీర్హముగా నిశ్వసించు చుండును. 


13. ఏవం=ఈ ప్రకారము, స్వభరణాకల్యరాతనరక్షణ మందును కుటుంబ 
రక్షణమందును శక్తి లేక నలుగుచున్న వానిని, తత్కళత్రాదయణజావాని యొక్క 
అలుబిడ్డలు మొదలైనవారు, కీనాశాజాదుష్ట బుద్దికలిన కర్షకుండు. గోజరం 
ఇవ=ంయీవనము చేదిరి "సేద్యమునకు పనికీరాని ఏద్దునువలే, టా 
ఇంతకు మందు అక్కరతో విచారించుచున్నట్లుగా, న ఆద్రియంతే=వా 
నాదరించుటలేదు. 


తాత్చర్యము : దీర్ణ న్వాసములతో ప్రొద్దుపుచ్చుచున్న వీయ తన్ను 
తాను రక్షించుకొనుట మందును అశరక్తండగును. ఇక భారాపుత్రాదులను 
ఏమి విచారింపంథలయ? ధనసంపాదనమునకు మార్గములు తోంచటలేదు. 
అందుచేత భార్వ్యాప్త :కాదుంుకు న్స్‌ల్ల యందు ఆతు రొజవడును ఓ క 


ఖ్రీ(తై ఆ ఆరం ఆం ఆ ఆల్‌. రాఆై ఆం అండం రం 
ఎద్దు ముసలి దగును. అది ఇంతకు ముందటి వలె కృష్యాదులకు పనికి 
వచ్చుటలేదు. దుష్టులైన కర్షకులు దాని నింతకు ముందు ఎంతో అక్కరతో 
అదరించిరి. 


ఇపుడా అక్కరతీరినది. అది కృషికి పనికి వచ్చుట లేదు. అందుకే 
సరిగా నాదరించుటలేదు. వీనిగతిగూడనప్లే. 


14,1516. తత్రాపి=ఆ యవస్థ హు తానున్నను, అజాతనిర్వేదః 
=విషయములందు విరక్తి ఏర్పడనట్టివయై, భృతైః=ఇంతకు ముందు తనచేత 
పోషింపయుడిన వారితో. స్వయం ఇభియమాణహి =త్రాను భరింపణుడుచున్న 
వాండ్లై జరయా=ముసలి తనముతో, ఉపాత్త వైరూప్యజాసంపప్రాప్తి చిన వికార 
స్వరూపము కలవాండై. మరణాభిముఖజమరణమును ఎదురు చూచుచున్నవాడ్డై, 
అవమత్యాాతన్ను కుటుంబ సభ్యు లవమానించుటచేత, ఉపన్యస్తంాతన 
సమిపమునకు తేలుడి 'పెట్టటుడుచున్న, గృహే=గ్భృహమునందు, గృహపాల 
ఇవాఇంటికి కావలి యున్నకుక్కవలె, ఆహరన్‌వారు పెట్టినదానిని తినుచున్న 
వాడై, అమయాభిజరోగములచేత మయ నట ?్‌ 
=వయస్సుచేత జఠరాగ్ని యొక్క గుటచే జీరించుకొను వ లేని” 
_వాయను, అందుచేత-తల్ఫాహారణాఅల్పమ్చైనీ ఆహారీమును_ 
చున్నవాయను, కఫ సంరుద్ధ నాడికః-కఫ=కఫముచేత, య. 


తృతీయస్కంధ (తింశాధ్యాయము 363 


నాడికజానాడీమండలము కలవాయడను, కాస్వూస కృతాయాసః కాసాదగ్గుచేతను, 
శ్వాసాదీర్హములైన ఊర్చులచేతను, కృతాచేయ జుడిన, అయాసజాదేవాయాసము 

గలవాల్డే ఉత్రామతా వాయునా=గడ్డకు ఊర్వముఖముగా సంచరించుచున్న 
వాయువ్వచేత, ఉత్తారజాబయటికి వచ్చునున్న (గ్రుడ్తుకలవాయడై. కంఠే=కంఠమందు, 
ఘుర ఘురాయతౌఘుర ఘురమను శబ్లములబీత కూడీనవాంై. 

తాత్పర్యము :ఆ పరిస్టితియందు కూడ వానికి విషయనివృత్తి ఏర్పడుట 
లేదు. ఇంతకుముందు తాసహ్‌కుటుంబము భరించెను. కాని వారి కిష్పుడా 
కృతజ్ఞత లేదు. వీడా స్వయముగా నడువలేడు. వారికి తోచిన-తోచినంత 
ఆహాల్‌ము వీని సమిపమునకే వారు తెచ్చి వేయుదురు. ముసలితనముతో 
శారీరకమైన వాని సౌందర్యము చెడిపోవును. ఎప్పుడు తనకు మరణ మేర్చడునో 
అని ఎదురుచూచును. ఇంటివారు తన్ను అవమానింతురు. తన ఎదుటనే 
అవజ్దితతో మాటాడుదురు. అయినను వాడింటి కుక్కవలె కావలికాయును. 
ఐదిచాలక 'పైని క్రమ్ముకొన్న రోగములు. తిన్న యాహారము నరగించుకొను 
శక్తిలేదు. జఠరాగ్ని మందగించును. ఏ కొద్దిగనో భుజించును. ఆహారము 
తక్కు వగుట చేత కాళ్ళు 'సేతులు ముంటీటివలె పనిచేయవు. శ్వాసము 
లూర్ద్యములై పోవుచుండును. ఊర్హ్వ్యము లగుట చేత కనులలో గ్రుడ్డు 
బయీటెకి వచ్చును. నాడుల యందు కఫము "పేరుకొనును. దగ్గు, దీర్ణములైన్‌ 
నిట్లూర్పులు- వీనితో ఆయాస మెక్కువగును. కంఠము మీట్లు కఫము 
చొచ్చోకొని ఉండును. అందుచే ఉచ్చ్వాసనిశ్చాసముల యందు ఖ్టరు 
మని శబ్దము. 

1౯ పరిశోచద్భిజతమ్మువీండువదలి పెట్టిపోవుచున్నాండను చింతచేత 

దుఃఖించు చున్నట్ట్‌, స్వబంధుభిఃతన యొక్క్‌ బంధువులచేత, పరిహేతః 

=పరివేష్టింప లడినవాడై. శయానజాశయనించినవాండై, వాచ్యమానః అపిావారిచేత 
పల్కరోరప తుడు చున్న వాడై నప్పటికి, కాలపాళ్‌ వశంగతజామృత్యుపాశమున 
కధీనమైన వాడై, న బ్రూతౌవార్‌ మాటలకు బదులివ్వలేండు! 

తాత్పర్యము : ఈ రీతిగా శయనించి ఉన్నవాని చుట్టును బంధువులు 
చేరుదురు. వార్థకమందులేని (ప్రేమవానిపై ఏర్పడును. శాశ్వతముగ పోబోవ 
నున్నాడయ కడా! వారేమోమో పలుకరింతురు. ప్రశ్నలు వేయుదురు. కాని 
వీండు పలొడు పరిస్దితిలో లేడ. కాలము పాశములు వేసి ఈడ్పు చుండును. 
వాయ వెట్టిగా తని బంధువులవైపు చూచును. 

18.వీపీం=ఈ రీతిగా, కుటుంబభరణే=కుటుంబమును భరించుట యందు, 
వ్యాపృతాత్మా=లగ్నమైన మనుస్ఫుకలవా డై, అజితేం[ద్రియఃజయింప శుడని 
ఇంద్రియములు కలవాడై. స్వానాంరుదతాంాతన్రై బంధువు లేడ్చు చుండలొా, 
ఉరువేదనయా= =ఎక్కువ వేదనచేత, అస్తధీ జాబుద్ధి శక్తినశించినవా డై, 
మియతే-మరణించుచున్నాడ. 

తాత్పర్యము : యొవనమందును, వార్ధక్యమందును వాండనుభవించిన 
స్రేశములను వర్షించిన పిదప మరణ సమయమీందున్న దుఃఖమును వివరించు 


24 / 


ఎ64 భాగవత సుధాలహరి 


చున్నాయడ. ఈ రీతిగా వాయ భార్యాపుత్రాదులకు వఫండై నిరంతరమును 
వారినీ సంరక్షించుటయే చింతగాకల వాండగును. జీవితమంతయు వ్యర్డ 
మొనర్చుకొనును. ఇంద్రియములకు వాం డధీనుడై నిరంతరము భౌతిక 
లాభములకు [ప్రయత్నించు చుండును. కాలమంతయు గడచిపోయినది. 
మరణ కాలము సమోపించినది. అంతయు చీశటి. బంధువులు చుట్టును 
చేరి ఏడ్భుచున్నారు. అప్పటికిని వానికి తనకు కటుంబమును గూర్చినచింత. 
నా యనంతరము వీరెటు జీవింతురని వేదన. అది మరణ కాలమం 
దింకను తీవ్రముగా వేధిరమును. చుట్టును గూర్చొన్న బంధువులు ఏవేవో 
ప్రలాపించు చుందురు. కానివాని మార్గమే వేరైనది. బుద్ది పెడ త్రోవపట్టినది. 
వా రేమనుచున్నది వానికి అర్ధమగుటలీదు. బదులు చెప్పుటకు తోయటిలేదు. 
కడకు మరణించెను. 

19. సరభ సేక్షణా=క్రోధము చేత నిండిన కన్నులు కలవారును, 
భీమౌ=భయంకరమైన ఆకృతిగల వారును. యమదూతౌ=యమీ కింకరులిరువురు, 
తదా ప్రాపౌ=అప్పుడు వచ్చిన వారగు చుండం౮ా, దృష్థ్ట్‌వారిని చూచి, 
తస్త హృదయజభయపడినట్టి మనస్సు గల్గినవాయై, కృన్మూత్రంామల 
మూత్రములను, విముంచతి=పీదలును. 

తాత్పర్యము : అపుడు యమదూతలు సాక్షాత్కరింతురు. వారిద్దరు 
వచ్చి సమాపమున నిలుతురు. వారికన్నులు క్రోధముచే నిండి యుండును. 
అగ్నిని వెళ (గ్రక్కుచున్నట్లవి భయంకరములై ఉండును వారి స్వరూపములు 
భయము గోల్పునట్లుగా ఉరడును. వారిని చూచుట తోడనే దేహి భయముచెంది 
మలమూత్రములను విసర్హించును. మరణ సమయమందు విచారశక్తి నశించి 
అజానము కలిసి కొనుసుకదా! అప్పుడు వానిని భయము ఎటాావరించునని 
శంక్షీంపవలసిన' పనిలేదు. స్తూలశరీరమునకు సంబంధించిన 'స్కేతినశించి 
పోవచ్చును. కాని అతీవాహిక మని పిలువ లుడెడు నూక్ష్మశరీరమందు అధివసించు 
చున్నజివుండు యమదూతలను చూచుటయు భయపడుటయు జరుగును. 
నిద్రయందు స్తూలశరీరభావన లేకున్నను స్వప్నమందు వ్యాఘఘ్రాది దుష్ట 
జంతువులను జొచి భయపడుచుండు అనుభవము ప్రతి ఒక్కరికున్నదే 
కదా! అందుచేత జీవి యమదూతలను చూచి నప్పుడు భయపడెనని చెప్పుటలో 
అసంగత మేమియు లేదు. 

20.యాతనాదేహేయాతనా శరీరమందు, అవృత్యానిరోధింప బడినవాడ్రై, 
పాశైాబంధనములచేత, గళే=కంఠమందు, బలాత్‌బద్దా (ెబలాత్కారముగ 
బంధించి, దండ్యం=దండనకు తగిన వానిని, రాజభటాః యథా=రాజభటుల 
వలె, దీర్హం అధ్వానరాదీర్హమైన మార్గమును గూర్చి, నయతఃజాయమభటులు 
తీసికొినిపోదురు * ౧ 

తాత్పర్యము : యమభటులు జీవుని యాతనాశరీరమందు బంధింతురు. 
వారిచేతులందున్న బంధనములతో బలత్కారముగా కంఠమందు బంధింతురు. 
లోకములో అపరాధిని రాజపురుషులు బంధించి నటుగా ఈడ్చుకొని పోదురు. 
వాయ పోవలసిన దూరము కూడ ఎక్కువగానే ఉండును. 


తృతీయస్కంధ (త్రింశాధ్యాయము 365 


21. తయోజఆ ఇద్దరి నుండి ఏర్పడెడు, తర్షనైజాభర్త ఎనములచేత, 
నిర్భిన్న హృదయజభేదింప అడుచున్న హృదయముకలవా యై, జాతవేపధుః 
=ఏర్పడినట్టి వణకు గలవాడై, పథీ=మార్గమందు, శ్వభిఃాకుక్కలచేత, 
భక్ష్యమాణజతిన ఎడుచున్న వాయడనై, ఆర్త: జాదుఃఖించుచున్నవా యై స్వంఅఘం 
=త్రాన్‌, నర్చుకొన్న పాపమును, అనుస్మరన్‌*క్రమముగా జ్ఞాపకమునకు తెచ్చుకొ ను 
చున్నవాంై. 

తాత్పర్యము : యమదూతలు జీవుని తీసికొని పోవునవుడు భయంకరముగా 
వీనినిగూర్చి మాటాడుచు పోవుదురు. వానిని వినుటతో వీని సర్వాంగములందు 
వణ కేర్పడును. హృదయము పగిలిపోవునంతపని అగును. మార్గమున 
పోవునపుడు కుక్కలు వెంటశుడి పీకు చుండును. అవేదన భరింపరాని 
దగును ఈ సంకటములకు కారణములైన తన పాపములను గాఢముగా 
తలపోసికొను చుండును. 

22. క్షుతృ్పట్పరీతః=ఆకలిదప్పులతో బాధింప అుడుచున్నను, అర్కదవా 
నలానిలైః=సూర్యుండు, అడవి కంటుకొన్న నిప్పు, గాలి, మొదలైన వీనిజతను, 
తప్తవాలుకేతపింప శుడిన ఇసుక సలములతో కూడిన, పథి*మార్గమందు, 
సంతప్యమానకాఎక్కువగా బాధింప చీడుచున్న వాడను, కశయా=చెల్‌కోలచేత, 
పృష్టేవెనుక భాగమందు, తాడితఃాకొట్ట శడుచున్న వాయనై, అశక్తః అపి 
=శక్రిలేని వాడైనను, కృద్రేణాకష్తముతో, నిరాశ్రమోదకే=ఆశ్రయించుటకు 
తగిన ఫలమును నీరును లేనట్టి, వీధిమారమందు, చలతి=*సంచరించును. 
తౌత్సర్యము : యమదూతలు తన్ను'ొనిపోవుచుండెడి మార్గమును 
వర్ణించు చున్నాండ. ఆ మార్గమందు జీవుని ఆశలి దప్పులు విపరీతముగా 
బాధించు చుండును. దావానలము సూర్యతాపము చాలనందుకుగాను వీనిచేత 
ఎక్కువ తపింపడుడిన ఇసుక ప్రదేశము. వానిలో విశమించుటకు చోటు 
ఉండదు. ఒక్కచుక్క నీరు దొరకదు. నడచుటకు శక్తిలేకుండును. చేతగాక 
నిలిచి నపుడు యమదూతలు కరుణాహీనులై తన్నుచుందురు. ఇన్ని బాధలతో 
ప్రయాణము సాగదు. 

23. తత్ర తత్రాఅచ్చట, పతనాపడుచున్న వాండును, శ్రాంతః 
=అలసినవాయడ, మూర్భితజఅలంత ఎక్కువై మూర్చిల్లువాండును, పునః 
ఉత్తితవామరల అతికష్టముతో లేచుచున్న వాడను, తమసా=అంధకారము 
నిరడికొన్న పాపీయసో=పాపులకు యోగ్యమైన, పథా=మార్లమందు, యమ 
సాదనంజయముని యొక్క సన్నిధిని , నీతాపొందింప డును. 

తాత్పర్యము : దుఃఖాధిక్యముతో అచ్చటచ్చట పడిపోవుచుండును. 
శరీరమునం దలత(శరీరమన గా సూక్ష్మశరీరము). ఆ అలంతతో నేర్చడుమూర్న. 
మరల మూర్చనుండి చాల సేపటికీ తేరుకొనును. చుట్టును కమఘ్ముకొన్న 
అంధకారము. జీవితమందు మహాపాప మొనర్శిన వారు అ మారము వెంటి 
యమధర్మరాజు సన్నిధానమునకు తీసికొని పోవలణుడుదురు. " 

24, అధ్వనజామార్గము యొక్క, యోజనానాం సహస్రాణి నవతింనవ 
ఏవ చా తొంభై తొమ్మిదివేల యోజనములు కల, త్రిభిఃవా ద్వాభ్యాం వా 


366 భాగవత సుధాలహరి 


ముహూరెజ=మూయడ రెండు ముహూర్తముల సమయములో, నీతజాతీసికొని 


నవల. 


పోశుడిన్‌వాండై, యాతనాజాకఠినములైన యాతనలను, ప్రాప్పోతాపొందును. 
తాత్సర్వము : ఈ రీతిగా రెండు మూండు ముహూర్తముల లోపలనే 


తొంభై తొమిది వేల యోజనముల దూరమును తీసికొని పోవుదురు. 
అక్కడ ఈ జీవుడు యముని యొక్క స్థానమందు నానావిధములైన 
యాక్‌ీనముల ననుభవించును. భూలోకము నురీడి యమలోకమునకు తొంభై 
తొమ్మిదివేల యోజనముల దూరము సూచించి 'పైనది. 


25, ఉల్బ్ముకాదిభిఃముండ్డ చెట్లు మొదలైన వానిచేత, వేష్టయిత్వా 
=చుట్టలుడినట్స్‌, స్వగాత్రాణోంచతనీ శరీర అవయవముల యొక్క, 
ఆదీపనం=ఎక్యు వబాధయో, క్వాపాఅచ్చటచ్చట, స్వకృత్తంవా పరతఃవా 
ఆత్మమాంసంాతనచేతనో, ఇతరులచేతనో ఖండింపయబడిన మాంసము యొక్క, 
ఆదనం=తినుటను. 

తాత్పర్యము : నరక లోకమందు అనుభవించెడు కఠినదుఃఖముల 
యొక్క స్వరూపము సంక్రేపముగా వివరించు చున్నాయడ. తన శరీరావయవము 
లను ముండ్ల చెట్లు పూర్తిగా చుట్టుకొని యుండును. తన శరీరమందలి 
మాంసమును తానే తినెడు పరిస్థితి ఏర్పడును లేక ఇతరులు తిందురు. 

26. యమ సాదనే= యమప్తురమందు, జీవతఃజజీవించి యున్నట్టి, 
శ్వగ్భ[ధ్రైజకుక్కలు గ్రద్దలు వీనిచేత, అంత్రాభ్యుద్తారానరములను పీకుటయు, 
దేశద్చిజకజచుచున్న సర్పవృశ్చిక దంశాద్యెహహేములు తేళ్ళు వీనివలన, 
ఆత్మవైశసం=శరీర్దోశమును. . 


తాత్పర్యము: యమలోకమందు జీవుని శరీరమును కుక్కలు పీరును. 
గ్రద్దలు పొడుచును. సర్పవృశ్చికాదులు కజచును. 


27. అవయవశజఅంగముల నొక్కటొక్కటిగా, కృంతనం=చీల్పుట, 
గజాదిభ్యజాఏన్లులు మొదలైన వానిచేత, భిదాపనంావేరు చేయుట, గిరిశ్చంగేభ్యః 
=పర్వతశఖరములు నుండి, పాతనం=పడత్రోయుట, అంబుగర్తయోజజలముల 
యందు రంధ్రముల యందు, రోధనంానిల్పియుంచుట. 

తాత్సర్యము : శరీరము నందలి అంగములను ఒక్కొక్కటిగా కోతురు. 
గజాదులతో త్రొక్కింతురు. గిరశ్చంగముల నుండి క్రిందికి త్రోాయుదురు. 
నీటిలో పెదరం[ధములలో ముంతురు. 

28. తమి హ్రీణాఎక్కువ చీశటిలో ఉండినవి. అంధతామి(స్రాజమితిలేని 
చీశటి గలవి, రౌరవాద్యాజారౌరవాదులు అయిన, యాః యాతనాజయాతనము 
లను, నరః వా నారీ వాప్తరుషుయడు గానీ, స్త్రీగానీ, భుర్షే=అనుభవింతురు. 
తాజఆ యాతనలు మిథః సంగేనాపరస్పర మిళితములై, నిర్మితాజానిర్మింపం 
బడినవి. 

తాత్పర్యము : కొన్నితామిస్రములు, కొన్ని అంధతామిస్రములు రౌరవములు, 
వినిని జీవుడ పరస్పర మిళితముగా అనుభవించును. 


తృతీయస్కంధ టత్రింశాధ్యాయము 367 


29. మాతజాతల్లి! అత్ర ఏవ=ఐహలో9మందే నరకః స్వర్తః ఇతిాస్వర్గ 
నరకములనెడు నవి ఉన్నవని, ప్రచక్షతే=కొ దరు తలతురు. నారీక్యజానరకమ 
నందున్న, యాతనాఃయాతనలు, యాజాఏవి కలవో, తాజాఅవి, ఇహాపి=ఈ 
లోకమందును, ఉపలక్షితాజకన్పడు చుండును. 

తాత్పర్యము : ఓ తలీ! ఈ విధమైన నరకలోకములను కషావస్టలను 
అసంభావ్యములను శంకించేటకు వీలులేదు. ఎందుకనగా ఈ లోకీమీరదును 
నారక్యములైన మహాసంకటావస్తను ్రిమికీటాదు లనుభవించు చున్నవి. 
ప్రత్యక్షముగనే చూచుచున్నాము 

30. ఏవం=ఈ రీతిగా, కుటుంబం=కుటుంబమును, బిభ్రాణః వాభరించు 
చున్న వాయడుగనో, ఉదరంభర ఏవవా=తనకడుపును మాత్రమే నింపుకొను 
వాయగానో అయిన మనుష్యుడు, ఉభయం=ఈ రెంటినీ, ఇవావిసృజ్యాఇక్కడనే 
వదలి, పేత్య=మరణించిన వాండై. తత్సలంచతన ప్రవర్తనా ఫలమును, 
ఈదృశం=ఈ (ప్రకారముగా, భుర్తో=అనుభవించును. ॥ 

తాత్సర్యము: ఒకండు కుటుంబపోషణమునకై యాతన పడును. మజి 
యొక్కండు కుటుంబము లేకున్నను తనపొట్టను నింపుకొనుటకు బాధపడును. 
వీనికొజ్టై ఇరువురు ఎన్నో అ(క్రమముల నొనర్హురు. వారీరెంటి నిచ్చటనే 
వదలి మరణించి తమ ప్రవర్తనా ఫలముగా దుఃఖముల ననుభవింతురు. 

31. భూత ద్రీహేణాఇతరులను హింసించునట్టి ప్రవృత్తిచేతు యత్‌భృతం= 
ఏది భరింపంబడినదో, ఇదం స్వకళేబరం=ఈ శరీరమును, హిత్వా*జచ్చటనే 
వదలి, కుశలేతరపాథేయణపాపమనెడు అనుభో గ్య వస్తు వుతో కూడిన మార్గము 
కలవాండై, ఏకజాఒక్కండే, అధ్వానంచనరకమును, ప్రపద్యతే=పొందును. 

తాత్పర్యము: ఈ రీతిగా మనుష్యుండు శరీరమును పోషించుకొనుటకై 
ఎందరికో ద్రోహీ మొనర్చును. వాడాశరీరము నిచ్చటనే వదలును. పాపములను 
చలింది యన్నపుమూటవలె. గట్టుకొనును. ప్రయాణము చేయును. 


32.కుటుంబ పోషస్య తస్యూకుటుంబమును భరించిన ఆ జీవునకు, 
దైవేన=ఈశ్వరునిచేత, ఆఅసాదితం=ప్రాపింప బడినటి, శమలం=దుఃఖమును, 
నిరయే=నరకమందు, హృతవిత్తజఅపహరింపలుడీన ధనము చేతకూడిన, 
ఆతురః ఇవాదుఃఖితునివలె, భుంక్తే= అనుభవించును. 

తాత్పర్యము: ఈ రీతిగా కుటుంబమునకును తన కొజకునువాయ 
ఎన్నెన్నియో పను లొనర్చును. వినికి తగిన పాపఫలము లన్నియు వానికొజకై 
కాచుకొని యుండును. వీండీశ్వరున కధీనుడు కదా![మరణించిన తరువాత 
అవి యన్నియు వానిపై కవిసీ కొనును. ధనమును పోంగొట్టుకొన్నవాయ 
క్రేశపడునట్టు వాని ననుభవింపక తప్పదు. ల్‌ 

33. కేవలేన అధర్మేణ హి=సంపూర్ణమైన అధర్మముతోనే, కుటుం 
భరణోత్సుకజాకుటుంబమును పోషించుటక్షు ఉద్యుక్తు డైన, జీవవాజీవుడ, 
తమసజానరకము యొక్క, చరమం పదం=అవసాన సానమును, అంధతామిస్రంా 
అంధతామిస్రమును, యాతి=పొందును. గై. 


368 భాగవత సుధాలహరి 

తాత్పర్యము : కేవలము అధర్మము ననుసరించియే కుటుంబమును 
భరించినవాండు అత్యుత్సాహముతో నిచ్చట అధర్మమును వరించును. వాండు 
మరణించిన తరువాత అంధతామిస్రమును పొంది తీరును. 

34. నరలోకస్య అధస్తాతామనుష్యలోకమునకు క్రింద, యావతీః 
యాతనాదయజాఎన్ని యాతన లున్నవో అన్నిటిని, క్రమశ=క్రమముగా, సమను 
క్రమ్య=అనుభవించిన పిదప, శుచి=పాపఫలములను పోలొట్సి కొన్న వాడై, 
ప్రనవామరల, అత్ర=ఈ మనుష్య లోకమును గూర్చి, ఆవ్రజతే=తీరిగి వచ్చును. 

తాత్పర్యము : మనుష్య వ సిద్దించుటకు కావలసిన అర్హతను 
సంపాదించుకొనువజకును జీవుడ కుక్క, వందె మొదలైన క్షుద్ర శరీరములందు 
జన్మింప వలసి ఉండును. ఆయాజన్మలందు దుఃఖమును అనుభవించిన 
పిదప వానికి మజల మనుష్యజన్మ ఏర్పడును. 

విజయధ్వజ వ్యాఖ్య 


1. భక్తికి సాధనమైన వైరాగ్య మేర్చడునట్లు అనేక రీతులుగా ఉన్న 
కర్మాను గుణములైన దుఃఖములను గూర్చి చెప్పుమని దేవహూతి ప్రన్నించెను. 
అమె ప్రశ్నకు ఈ అధ్యాయమమందు సమాధాన మిచ్చుచున్నాడయ-ఓజవునకు 
సంసారమూలకారణమైన దేది యని వివరించుచున్నాడు-అయంజనః=ఈ 
జీవుండు, బలినా*అబేయమైన కాలరూపిచేత, కాల్యమానః అపి= ఓడింప తుడు 
చున్నను, (మృత్యువు యొక్క సమాపమునకు తజుమంబడుచున్నను) ఘనావలిః 
=తజఖుమడుడుచున్న మేఘముల యొక్క వరుస, వాయోః ఇవావాయువు 
యొక్క పరాక్రమమును తెలియలేనటుగా, తస్యసృష్టి సితిలయములకు 
క్షర్తమైన, ఏతన్యకాలరూపి యొక్క, ఉరువీక్రమరా అతిశయమైనే పరాక్రమమును, 
న వేదాతెలిసికొనలేండు. వాయు వనలణా ఇచ్చట తదిభిమానియైన దెవతయని 
గ్రహించవలెను. లేక తజుమంబడుట యందు మౌత్రమే' ఈ దృష్టాంతమని 
అర్హమొనర్చికొనవలెను. దీనిచేత శ్రీహరిని గూర్చి జీవునకున్న అజ్ఞానమే 
సంసారమునకు మూలకారణమని చెప్పినప్లైనది. 

2. శ్రీహరి యొక్క అతిశయమైన పరాక్రమమును గూర్చియే చెప్పు 
చున్నాండు-పుమానొపురుషుడు(అన౧గా జీవుడు సుఖ హేతవే=సుఖము 
కలుగవలెనను కొని, దుఃఖేనాఅతికషముతో, యం యం అరం=ఏ యే సుఖ 
సాధనమును, ఉపాదత్తేసంపాదించునో తం తంాదాని ధోనిని, భగవాన్‌= 
సమసైశ। ర్య సంపన్నుడైన శ్రీహరి, ధునోతి=నాశ మొందించుచున్సాడ 
అప్పుడు జవుయ యత్త్కీతాఏ నుఖ సాధనముల్టై, శోచతొతప్పిపోయినవేయన 
దుఃఖించునో. 

3,4. జీవునరు ఇదిగూడ ఒకగొప్ప అజ్ఞానమని తెల్చుచున్నాడు-యతాఏ 
కారణముచేత, పుమాన్‌-జీవుంయ, సానుబంధ స్య=ఇంద్రియాదులతో 
రూడినట్టియు, అధ్రువస్యాఅనిత్యమైనదియునైన, దేహస్య=దేవమనుష్యాదులైన 
ప్రాప్తదేవాము యొక్క భోగమునకు సాధనములైన, గృవాక్షేత్ర వసూనిచాఇండ్డు, 
భూమి, ధనము మొదలైనవానిని,. మోహాతాఅజ్ఞానముచేత, ధ్రువాణీ 


తృతీయస్కంధ (త్రింశాధ్యాయము 369 


=శానతములైనవని, మన్యతే=తెలియుచున్నా డో, తత్‌=అ కారణముచేత, 
సఃఆ జీవుడు, దుర్మతిఃదుష్టమై నజ్ఞానము కలవాంయడ, గృహాదులు 
అనిత్యములని తెలిసి యున్నను హిని నుండి విరక్తుంయకాక యుండువదే 
వాని యజ్రినాతి శయమని తెల్పుచున్నాంయ-యజాఏ జంతు జీవుండు. 
ఏతస్మిన్‌భవీ=ఈ సంసార మందు, యాం యాంాఏ యే యోనింజజాతికిచెందిన 
దేహమును, అనువ్రజేతాపొందు చున్నాడో, సఃఅ జీవుండయ, తస్యాంతస్యాం 
ఆయాదేహమందు, నిర్బృతింంసమాధానమును (సుఖమును) లభతే=పొందు 
చున్నాడ. న విరజ్యత=విరక్తు  డగుటలేదు. వైఇది యనుభవసిద్దమైన 
విషయము. 

5. ఈ విషయమందు కైముత్యన్యాయమును చెప్పుచున్నా య దేవమాయా 
విమోహితఃదైవేచ్చచేత మోహమును చెందినటి, పుమాన్‌జీవుండు, నరకసః 
అపిానరకమందున్నను, నారక్యాంంనరకమునకు సంబంధించినట్టి(దేహము 
నందు కూడ) నిర్వృతా సత్యాంనమాధాన మేర్చడి యుండళలా, దేవం=నరకము 
నుండి వచ్చిన దెహమును, త్యక్తుంచవదలుటకు, న ఇచ్చతి=*సమ్మతింపండు. 
వై-ఇది యనుభవసిద్దము. దేవమానుష దేహములందు ఉన్నవాయడ ఎటు 
వానిని వదలుట కిష్పపడును? 'దేవమాయ' అనుటచేత ఈ విధమైన దేహాభిమాన్‌ 
మేర్చడుటకు భగవ్‌దిచ్చయే కారణమని చెప్పినక్షైనది. 

6. వైరాగ్య మేర్చడని దానికి వాని యందీలి రాగము తీవ్రముగా 
ఉండుటయె కారణ మనుచున్నాడు-ఆత్మ జాయాసుతాగార పశద్రవిణ 
బంధుషు-అత్మ=తనకు సంబంధించిన, జాయా=భార్య, సుతాపుత్రుండు, 
అగారాగృహము, పశు=పథవులు, ద్రవిణ=ధనము, బంధుషూబంధువు లనెడు 
వీరియందు, నిరూఢమూల హృదయజానేను నావి యను భావము సిరముగా 
నున్న మనస్సు కలవాడై, తత్మానంాతన్ను (అనలా తన దేపామును) 
బహుమన తేఎక్కువ అభిమానముతో చూచుకొనుచున్నాయడ. 

7.నేను నాది యనెడు అభిమానము యొక్క ఫలమునే చెప్పుచున్నాడు 
ఏషాం=దేహము దానికి సంబంధించిన భార్య మొదలగు వాని యొక్క, 
ఉద్వహ నాదినా=రక్షణాదులైన కార్యములచేత, దందహ్యమాన సర్వాంగ 
స్పపాదహింప ఉుడుచున్న సమ్‌స్తములైన అవయవములు కలవాడై, దురాశీయః 
=ద్రురభిమానముచేత నిండిన మనసు కలవాండై దానిచేతనే, మూఢః 
=కింకర్తవ్యతా విమూఢుండైన, పుమాన్‌జీవుండు, అవిరతంచనిరంతరమును, 
దురితానిపాపములను, కరోతి=ఒనరించు చున్నాయడ. 

8,9. కొన్ని సమయములందు తన కిష్టమైన ధనముదొరకక పోవుటచేత 
మనోవ్యథ ఏర్పడును గదా! అపుడు ఈ సంసార మనిత్య మని తెలిసినవాయడై 
దానియందు విరక్తినంద వచ్చును కదా!దానికి సమాధాన మిచ్చుచున్నాయడ- 
అసతీనాం=త్రికరణములకు పొందులేక నిరంతరమును లౌకిక విషయములనే 
ఆలోచించు చుండెడి, స్రేణాంాస్త్రీల యొక్క, మాయయా=మోహక శక్తిచేత, 
రహోరచిత సల్దాపైజాఎకాంతమందు ఒనర్చెడు సంభాషణాదులచేతను, 
శిశూనాంచశిశువుల యొక్క, కలభాషణైః=అవ్యక్త మధురములైన మాటలచేతను, 
ఆక్షిప్తాత్మేంద్రియస్పన్‌వారి యందే ఆస్తక్తమైన మనస్సును, ఇంద్రియములు 


370 భాగవత సుధాలహరి 


కలవాడై. గృహీిగృహస్తుడు, కూటధర్మేషూవంచనయే ధర్మముగా ంగలట్రి, 
(2) ధర్మాభాసములు కలిగినట్టి, దుఃఖతంత్రేషూదుఃఖమునకు సాధనము 
లైనటి, గృహేషూగృహములందు, అతంద్రితశాఅల తలేనివాండై దుఃఖప్రతీ 
కారరాదుఃఖములకు ప్రతీకారమును, కుర్వన్‌-చేయుచున్నవాండై, అ దుఃఖ 
ప్రతీకారమునే సుఖమని, మన్యతేతెలియు గన్నాయ. కనుక నిరంతరమును 
నంసారమును సుఖమనియే భావించుట వలన' ఎయు విరక్తుంయగుట కవకాశము 
లేదని చెప్పినప్తైనది. 

10. మనుస్కృతియందు వృద్దులైన తల్లిదండ్రులు, పతివ్రతయ్రైన స్రీ, 
ప్రాఢథవయస్కులుగొని పుత్రులు వీరీన్‌ నూరోతులైన అకార్యములతో నైనమే 
రక్షించియే తీరవలెను. అప్యకార్యశతం కృత్వా దేహాన్‌ధారాంశ్చ రక్షయేత” 
అని మనుస్మృతి. అందుచేత ఎస్త్పైనను కుటుంబరక్షణ విహితమైన ధర్మమేకదా! 
విరక్తండై కుటుంబమును రక్షింపకుండుట దోషములలోనే చేరుచున్నది. 
వైరాగ్యము లేకుండుట భూషణమేకదా! అని ఆశంకించి. శాస్త్ర విహితములు 
కొని హీంసాదు లొనర్చుట కవకాశమిచ్చుట చేత సంసారము మహాపాషమని 
దానినుండి సిద్దించున దధః పతనమే యని చెప్పుచున్నాండు. చాఇంకను, 
ఇత్తస్తతవాఅచటచ్చట, గుర్వా-అతిశయమైనట్టి, హింసయా=పరహింసచేత, 
ఆపాదితైజాసంపాదింప ుడినట్సి, అర్దె జ ద్రవ్యములతో, త్రానాకుటుంబమునకు 
చేరిన వానిని, పుషాతాపోషంచచున్నాయ. యేషాంాకుటుంబమునకు 
సంబంధించి ఈ జమీల యొక్క, పోషేణాధర్మశాస్త్రము యొక్క మాటను 
విపరీతముగా అర్హ మొనర్చికొని హింసాపూర్వకముగా ధనమును సంపాదించి 
రక్షించుచుండుట చేత, శేషభుక్‌కుటుంబము వారు తినగా మిగిలినదానిని 
తిని తృప్తిపడుచున్న ఈ జీవుండు , స్వయం=తాను, అధజానరకలోకమునకు, 
యాతి=వోవుచున్నాయడ. 

"వృద్దాచ మాతా పితరౌ సాధ్వీ భార్యా సుత శ్ళిశః 

అప్యకార్యశతం కృత్వా భర్తవ్యా మను రటబ్రవీత్‌. 

అనెడు మనుస్మృతి వాళ్యమందు అకార్యశత మనా బ్రావ్మాణాదులసేవ 
మొదలైన నూరారు తన వ్యక్తిత్వమునకు తగినవని అర్హము. మహావిపత్తు 
కల్షినపుడు సేవాది కార్యము లోనర్చ వచ్చునని స్పృతిచెప్పుటచేత వాని 
నొనర్చినకూడ దోషము లేదని భావము. హింసాదులతో జీవించుటతో 
పాప్తియగుటయు, నరకపతనము తప్పదు. . 

11. ఎక్కువ వానలు లేక అనావృష్టి, రోగములు, పశుసంపద పనికిరాని 
దగుట లేక క్రీణించుట ఈ మొదలైన కొరణములచేత జీవనము దుస్సాధ్య 
మైనప్పుడు తస్కరవృత్తి మైనను అవలంబింప వచ్చునని స్కృతియే చెప్పు 
చున్నది. దానినే నిందించుచున్నాండు-వునః పునజమరల మరల, ఆరబాయాం= 
అప్పుమొదలైన మార్గముల ద్వారా తెచ్చినట్టి, వార్తాయారావ్యవసోయము, 
పశపాలన, వ్యాపారము మొదలైన జీవదోపోయములు, లుష్యమానాయాం= 
నాశమును చెందిన వగుచుండంా, లోభాభిభూతజాబతరుల ధనమును తీసికొన 
వలెనని దురాశచేత తిరస్కరణీయమైన స్వభావము కలవాండై, దానిచేతనే, 


తృతీయస్కంధ [తింశాధ్యాయము 371 


నిస్సత్త్రజసత్వగుణరహితుడై (2) బలహీనుడై, పరార్దే-దొంగతనముతో 
ఇతీరుల పదార్హములను అపహరించుటకు, స్పృహాం=ఆశనీ, కురుతే=చేయు 
చున్నాడు. - 

12. ఇంకను వయస్సు చెల్లగా ఇతరుల పదార్హములను దొంగిలించుటకు 
కూడ శక్తి లేనివాండై కుటుంబ రక్షణమందు సర్వదా శక్తిలేని వాండగును. 
అటి అసమరుని కడపటి అవసను చెప్పుచున్నాడ-మందభాగ్యః=అదృష్టహీను. 
డైనీట్రి దానిచేతనే, కుటుంబ ఖీరణాకల్యజాకుటుంబ రక్షణయంద సమర్స్‌డైన, 
కృవణిణాదైన్యమును పొందిన మనుష్యుడు, గ్రియాసంపద నుండి (ఇ)దేవీకాంతి 
నుండి, విహీనః స్పనారహితు శై, మూఢధీః=ఏమి చేయవలెనని విషయము 
తెలియని వాం్రై ధ్యాయన్‌ాతానింతకుముందొనర్చిన కార్యములను ధ్యానించుచు, 
శ్వసితి=నిట్టూర్చును వదలుచున్నాయడ. 

13. ఏవం=ఈ రీతిగా, స్వభరణా కల్యంచతమ్ము రక్షించుటకసమర్హులైన 
జీవుని తత్కలత్రాదయఃావానీ భార్యమొదలైన వారు, తదా=అప్పుడు, కీనాశ 
=రరకుండు, గోజరంఇవాదున్నుటకసమర్హమైన ముదిసిన ఎదున నాదరముతో 
ల యథాపూర్వం=అంతకు ముందు వలె, నాద్రియర్‌తే=ఆదరించుట 

దు. 

14తన భార్యాపుత్రాదుల అనాదరమును చూచి వైరాగ్యయుక్తు యడై 
మోక్షము కొజకై ప్రయత్నీంపవచ్చు కదా!దానికి కూడ నవకాశములేదమే 
చున్నాయ-తత్రాపాఅట్టి అనాదరావస్టయందుకూడ, అజాతనిర్వేదజావైరాగ్యముతో 
తానుగడపిన స్పితికి హ్చొత్తాప మొందనివాండై, స్వయంభృతైణాతానేకాపాడిన 
భార్యాపుత్రులచేత, బ్రియమాణజాదేహరక్షణము నొందేన వాడై. జరయా=ముసలి 
తనముచేత, ఉపాత్త వైరూప్యజదేహసౌందర్యము తొలంి వికార స్వరూపము 
గలవాడై. మరణాభిముఖజాచావును ప్రతీక్షించువా డై, గృహేఇంటి యందు, 
అపత్యాద్యెజపుత్రులు మొదలగు వారిచెత, అవమత్యా=తిరస్కారపూర్వకముగా, 
దత్తం=ళీవ్వండిన ఆహారమునే, అహరన్‌తినుచున్నవా డై, గృహపాల 
ఇవెకుక్కవలె, అస్తాఉండు చున్నాయడ. 

15,16,17. మరణ కాలము సమాపించినను వైరాగ్య మేర్చడదనుచున్నాయడ- 
ఆమయేన=రోగాదులచేత, అప్రదీప్తాగ్నిజాజీరశక్తి లేనివాండై, అల్పాహారః 
=అత్యల్బమైన అహారమునే గ్రహించు చున్న వో యడై అల్పచేష్టితాఅల్స్బముగనే 
కదలుట మొదలైన పనుల నొనర్చువాండ్రీ కాలక్రమముగో ఉత్రామితా= 
దేహమును వదలి వేయుటకు సిద్దమగుచున్న, వాయునా=ప్రాణవాయువుచేత, 
ఉత్తామితోత్త, ర కఫసంరుద్దనాసికళోబయలటికి వచ్చుచున్నశ్రేష్మమునుండి మూసికొని 
పోయన ముక్కుగలవాద్హై యస్యాచావలోవుచున్నఏ మనుష్యుని యొక్క, 
కాస్వూసకృతాయాసజాకఫము, ఊర్చు, దగ్గు మొదలైన వానిచేత అత్యంతక్షేశము 
ననుభవించునటి, కంఠఃాకంఠము, ఘుతీ ఘురాయతే=గురుగురు శబమును 
మాత్రమే, చేయీచున్నదో, సజావాండు, కాలపాశవశంగతజమృత్యుపాశమునకు 
చిక్కి శ్రమచెందుచున్న వాడై, శయానజాపండుకొనియే ఉన్నవాశై, పరిశోచద్చిః 
=చుట్టునుచేరి దుఃఖించుచున్న, స్వబంధుభి=తన బంధువులచెత, పరివీతః 


ఏ72 భాగవత సుధాలహరి 


=చుట్లుకొనశుడినవాండై, వాచ్యమానో ఇపామాటలాడింప శుడుచున్న వాండైనను, 
న బ్రూతే=బదులు పల్కుటలేదు. ఇంతటి అవ్యవస్తలందుకూడ వైరాగ్య 
మేర్వడదు. ఇట్లు జీవులందు శ్రీహరియే తాపము గోర్చుచున్నాడు. వాని 
మహిమ మనస్ఫోనకును వాక్కునకును అందనిది. 

18.కట కడపటి అవసను చెప్పుచున్నాడు-ఏవం=పైన చెప్పినట్టు, 
కుటుంబభరేణేకుటుంబపోపత మందు, వ్యాప్పృతాత్మానిమగ్నమైన మనస్సు 
గల, అజితేంద్రియవాణంద్రియములను జయింపలెని మనుమ్యయు, ఉరువేదనయా 
=మరణసంకటము చేత, అస్త ధీజాబుద్దియొక్క వ్యాపారము లేనివాడై, స్వానాం= 
దేహానుబంధులైన తనబంధువులు, రుదతాంసతాం=ఏడ్భ్చుచున్నవారగు 
చుండళొా, మయతే*మరణము చెందును. 

19. చావలబోవువాని యొక్క మొదటి లక్షణమును చెప్పుచున్నాడు. 
తదా=మరణ సమయమందు, ప్రాప్తావచ్చినట్టి, సరభ సేక్ష్రణా=కోపముచేత 
డిన కన్నులు గలట్టియు, భీవాాభయంకర రూవముగల, యమదూతొామృత్యు 
భటులను, వాచావటోవుమనుష్యుడ. దృష్టా౭చూచి, త్రన్న్వవృదయః సన్‌భయ 
పడిన మనస్సు కలవాడై, శకృన్మూత్రంచములమూత్రములను, విముంచతి= 
వదలును. 

20.యాతనాదేహే=నరకదుఃఖము ననుభవించుటకు యోగ్యమైన మజథి 
యొక్క భౌతిక శరీరమందు, అవృత్యాజీవుని ప్రవేశింపశేసి, గళే=కంఠమునందు, 
పః బధ్వా=పగములతో కట్టి యథా=ఎట్స, రాజభటాః దండ్యం-రాజభటులు 
అపరాధిని పిలుచుకొని పోడురో, తథాబలొతాఅప్పే వాని కిష్టము లేకున్నను 
బలాత్కారముగా, దీర్హం అధ్వానంాబహు దూరముగా నున్న యమ పట్టణ 
మార్గమును, సజఆ మృతుండు, నీయతే=తీసికొనిపో బడును. 

21.తయోః=ఆ యమభటుల, తర్షనైఃాబెదరింపులచేత, నిర్భన్న 
హృదయస్ఫన్‌భేదింప డిన ఎదకలవా.ై, జాతవేపథుజావణకుచున్న వాఢయైై, 
శ్వభిఃకుక్కలచేత, భక్ష్యమాణజకజవ శడుచున్న వాడై, ఆర్హః స్వం 
ఆఅఘలాదీనుండై తాను చెసిన పాపములు, అనుస్మరన్‌స్మరించి కొనుచు, 


పథి నీయతే=మార్గమందు తీసికొని పోటుడును. 

22.నరకమునకు పోవుచున్నవాని యవస్టను తెల్పుచున్నాడు-అర్కద 
వానలానిలైజాసూర్యుండు, దావానలము, గాలి-- వినిచేత, సంతప్య మానః 
=సంతప్తు డగుచు, క్తుతృట్పరీతః=అకలి దప్పులచేత పీడితుండై కృచ్చేణా 
వ కష్టముతో, పృష్టేసతాఅకలి దప్పులగు చున్నవనంగా, కయా=కోరడా 
అత, తాడితశ్చాకొట ఎడినవాండై, తప్తవాలుకే=ఎండచేత తప్తమైన 
ఇసుకప్రదేశంలో, నిరాశ్రమోదకేనీరులేనట్టి, వధామార్గమందు, కృచ్చేణాఎక్కువ 
కష్టముతో, అశ్తక్తః అపిఅసమర్థుడై యున్నను, చలతి=పయనించు చున్నాయ. 

23.శ్రాంతవా అలసినవాండై, తత్ర తత్ర =అచ్చటచ్చట, మూర్చితః 
=ప్రజ్ఞతప్పినవాయై, పతనావడుచు, పునజామరల ఉత్తితాలేచు చున్నవాంై, 
తమసాచచీకంితో నిండినట్లియ, పావీయసా=దుఃఖబవాళమైనటి పథామారము 


తృతీయస్కంధ (త్రింశాధ్యాయము ౩73 


చేత, తథా=అ రీతిగా యమసాదనం=నరకమునకు, నీతః=తీసికొని 
పోణడుచున్నాండు. 

24.అధ్యనవామార్గము యొక్క యోజనానాంంయోజనముల యొక్క, 
నవతిః నవపాతొంభైతొమ్మిది, సహస్రాణావేలకుగల మార్గమును, త్రిభిః 
=మూండైన, ముహూర్తెఃముహూర్త ములలో(మూయడ ముక్కాలు గడియ 
ఒక్కమువూర్తము) లేకదా భ్యాం మువూర్తాభ్యాంా రెండు ముమూర్తములందు, 
వాాలేక్క పదిదినములలోన్‌ో, పక్షం=పక్షములోనో, మాసములోనో, నీతజాతీసికొని 
పోయిడినవాయడై. యాతనాం ప్రాప్పోతి=*నరకము నందును. 

"త్రిభి ర్ముహూర్తెః ద్వాభ్యాం వా దినై ర్తశభి రేవ వా, 

పక్షాన్మాసేన వాయాతీ యమలోక మితో మృతః ” అని ప్రమాణము. 

25,26,27. వాడ వాయడొనర్చిన పాపముల కనుగుణముగా నేర్పడెడు 
నరక యాతనలను చెప్పుచుస్నాం్డ-యమసాదనేనరకమందు, వేష్టయిత్వా= 
నూనెలో అద్దిన బట్టలచేత చుట్టి స్వగాత్రాణారావాని వాని దేహమును, 
ఉల్ముకాదిభిజెకొరవిమ్‌ండి ఏర్పడెడి జ్వాలచెత, ఆదీపనంచకాలునటుచేయుట, 
క్వాపి=ఐంకొకచోట, స్వకృతంాతనచే నొనర్పయిడిన, వాలేక, పఠీతః అపి 
కృత్తం=ఇతరులచే నొనర్పయడిన, ఆత్మమాంసాదనంాతన యొక్క మాంనమును 
తినుటయు, శ్వ్యగృధైఃచాకుక్క, గ్రద్ద మొదలగు వానిచేత, జీవతఃాబ్రతికి 
యున్న తనయొక్క శరీరము నుండే ఆంత్రాభ్యుత్తారానరములను గడ్డకు 
పీకుటయు, అత్మవైశసంాతమ కొనర్చిన హింసను, స్మరద్భిజస్మరించుచు, 
నేండ తీర్చికొనుటకై కాచియున్న, సర్పవృశ్చిక దంాద్యెఃపాము తెలు ఇతర 
విషజంతువులచేత, అవయవశజాచూరుచూరుగా దేహమును, కృంతన్‌=కత్తరించు 
టయు, గజాదిభ్యణఏనుగు మొదలైన వానిచేత, అభిధాపనం=తరుముకొన 6 
బడుటయు, గిరిశ్చంగేభ్యజపర్వత శిఖరములనుండి, పాతనం=కక్రిందికి 
త్రోయుటయు, బంధగర్తయోజసరిపెనలతో పట్టివేసి, మలమూత్రము లున్న 
చోట పడవేసి, రోధనం=అచ్చటనే ఉంచుటయ్‌, మొదలైన యాతనలను 
అనుభవించునని అన్వయము. 


28.యాతనము లనేకము లగుటచే సంక్షేపించి చెప్పుచున్నాండు- నరః 
వా నారీ వాపురుషుండైనను స్త్రీ యైనను, మిథజాపరస్పరము, సంగేనావైషయి 
కాస్తక్తితో, యాః= ఏ, నిర్మితాజపాపఫలముగా దైవము చే సృష్టింపం బడిన 


నరకము లున్నవో, తాకావానిని, భుర్తోఅనుభీవించును. 


29. ఇవి చాల దూరమందులేవు సమిపమందే ఉన్నవనుచున్నాయడ- 
మాతజాతల్లి! నరకః స్వర్గః ఇతి అత్రైవాస్వర్గము నరకము ఇవి ఇక్కడికి 
చాల సమాపమందే ఉన్నవి, ఇతాఅని, ప్రచక్షతేతెలిసిన వారందురు. 
నారక్యజానరకమం దనుభవించెడు, యా యాతనాజఏ యాతనలు కలవో, 
తాః=అవి, ఇహో౬పి=ఈ లోకమందును, ఉపలక్షితాః=అపరాధులను రాజులు 
మొదలైన వారు శిక్షించుట యందును కానణుడు చున్నవి.వై అనుటచేత 
అపరాధులైన స్వర్గవాసు లందును కూడ ఈ విధమైన శిక్ష కనపడునని 
సూచించినాయడ. 


374 భాగవత సుధాలహరి 


30.ఎట్టి పాపులు ఈ నరకము ననుభవింతురు అన్నచో చెప్పుచున్నాడు. 

ఏవం=బట్లుగో, కుటుంబం=కుటుంబమునే, బిభ్రాణజాతానె రక్షించు చున్నానని 
తెలిసి రక్షిరచెడు వాడును, వా=లేక ఉదరంభరః ఏవ=తనకడుపును మాత్రమే 
నింప్తకొనుట యందు ఆస్తక్తి కలవాయడను, (ప్రేత్యామరణించి, ఉభయంాతన 
కుటుంబమును కడుపును, ఇహాణచ్చటనే విసృజ్యావదలి, ఈదృశం= పైనచెప్పిన 
యాతనారూపమైన తత్పలంాకుటుంబ భరణము ఉదర భరణము మొదలగు 
వాని ఫలమును భుర్తూ=అనుభవించుచున్నాయడు. 

31.ఎవండు పాప మొనర్చునో వాడయక్కడే నరక మార్గమున నడచు 
చున్నాయ. వాని ఫల మితరు లనుభవించరని చెప్పుచున్నాడయ. భూతద్రోహేణ 
=బతరులను వంచించి (ప్రాణి ద్రోహ మొనర్చి, యత్‌ఎ దేహము, భృతం= 
పోషితమైనదో, తత్‌=ఆ, స్వకళేబరంచతన భౌతిక దేహమును, ఇహ=ఇచ్చటే, 
హితా?వదలి, కుశలేతర పాథేయఃపాపమనెడు దారి బత్తైము కలవాడై, 

ఏకళాహాప మొనర్చినవాండే, అధ్వానంానరక మార్గమును, ప్రవద్యతే=పొందునే. 

32. దేహమును వదలినటప్లే పమును కూడ్‌ ఇచ్చటి వదలుచున్నాండా 
అన్నచో లేదని చెప్పుచున్నాయే- తస్యాఆ రీతిలైన కుటుంబ పోషణకు 
ఫలముగా, దైవేనాపుణ్యపాపములకు నియామకుథేన శ్రీహరిచేత, అసాదితం= 
హందింపయిడిన, శమలం=పాపమును, పుమానాజేవుండు, హృతవిత్రజడబ్బు 
పోంగొట్టుకొన్నవాడు, అతురః ఇారోగియైనవాయడ, ఇవాదైవమునుండి వచ్చిన 
దుఃఖవపీను అనుభవి ౦చువానివలె నరకే=నరక మందు, భుంక్తేదానినే 
అనుభవించును. దైవాధీన మగుట చేత ఈ పాపమును వదలి "షోవుటకు 
వానిచేత సాధ్యము కాదని అర్హము. 

33. తామిస్రాదులైన నరకములను చెప్పితివి కదా! వానిలో తామిస్రము, 
అంధతామిస్రము విని నెవ్వరు పొందెదరు? ఏ పద్దతులతో నది సిద్దించును? 
దానిని చెప్పుచున్నాడు -యజాఎవయు, జీవవాస్వరూవేముతోనే, దైతూ న్వేభావము 
కలవాండైై కేవలేనాభక్తి సంబంధమే లేనటి ఒకకే అయిన, అధర్మేణాశ్రీహరి 
తదృక్తులు వీరి ద్వేషరూపమైన పాహూర్యమ్‌తో రుటుంబమును రక్షించుటందే 
ఆసక్తి గలవాండుగా నుండునో, సజవాయడ, తామసజాచీకటికి, పదంాముఖ్య 
స్థానమైన, చరమం=కొనదైన, (అనగా మరల తిరిగి వచ్చుటకు సాధ్యము 
కోని) “అంధతామిస్రం=అంధతమస్సును, యాతి=పొందును. హి=దీనినుండి 
పునరుత్తానము లేదు (2) ఈ దుఃఖానుభవమందు కూడ తారతమ్య మున్నది. 

"తామిస్రశ్చాంధ తామిస్రా ద్వా నిత్యా సంప్రక్తీర్తితొ” అని ప్రమాణము. 

34. తక్కిన నరకములనుండి వెన్కకు తిరిగి వచ్చుటయు కలదని 
చెప్పుచున్నా.డు-నరలోకస్యాభూలోకము యొక్క, అధస్తాత్‌ా క్రింద, యావతీః 
=ఎన్ని, యాతనాః=నరకములు, సంతి=కలవో, తాఖావానిని, క్రమశ= క్రమముగా, 
అనుక్రమ్య=అనుభవించి, శుచి=పాపఫలము ననుభవించుటచేత పద్ధుడైై, 
పునజామరల, అత్ర=ఈ భూలోకమందు, స్వం=తన యొక్క కర్మాను గుణీమైన 
యోనిని, ఆ్యవ్రజేతాపొందును. పునజమరల, శుచిః చేతాపుద్దు ఢైనచో, 


తృతీయస్కంధ (తింశాధ్యాయము 375 


స్వర్గమునందును. అశుచి యైనచో నరకము నందును. ఈ యర్థమును 'త్రు' 
అనుటచేత సూచించినాయ.- 

"పున ర్హరిద్రః పునరేవ పాపీ" అనెడు సూక్తి ఈ యర్హమును 
బలపజచుచున్నీది. + 


ఇది శ్రీభాగవతమున తృతీయ స్కంధమున సుధాలహరి 
వ్యాఖ్యానమందు ముప్పదియవ యధ్యాయము. 
అధ్యాయము = 30 
కం... నెజి నిట్టి నిభిలలోకే 
శ్వరుని 'సేరాక్రమముం దెలియ సామర్థ్యం బె 


వ్వరికిని గలుగదు మేఘము 
గరువలి విక్రమము. దెలియంగా లేని గతిన్‌. 0గ్రత 


కం. మగువా! విను సుఖ హేతుక 
మగు నర్హము దొరకమికి మహాదుఃఖమునం 
దగులుదు రిది యంతయు నా 
భగవంతుని యాజ్జం జేసి ప్రాణులు మజియున్‌. 9ర్ర5 
పూని యనిత్యంబులైన గృహక్షేత్ర 
పశు ధన సుత వధూ బాంధవాది 
వివిధవస్తువులను ధ్రువముగా మది నమ్మి 
వజలు దుర్మతి యగువాయ జంతు 
సంఘాత మగు దేహసంబంధమున నిల్చి 
య రి నెయ్యే యోనులందు. జొరంల 
ననుగమించును వానియందు విరక్తుండు 
గాక యుండును నరకస్థుండైన 


తే. దేహి యాత్మీయ దేహంబుం దివిరి వదల 
లేక తన కది పరమ సౌఖ్యాకరంబు 
గాంగ వర్తించు నదియును. గాక యతండు 
దేవమాయా విమోహిత భావుం డగుచు. 9గ్ర 


కం. ఘనముగం బుత్ర వధూ పశు 

ధన గృహరక్షణము నందు. దత్తత్తియలన్‌ 

మనమున. దలపోయుచు దిన 

దినమున్‌ దందహ్యమాన దేహుం డగుచున్‌. 967 
కం. అతి మూఢ హృదయుండగుచు దు 

రితకర్నారంభమున. జరింపుచు. దరుణీ 

కృత ప్య భాషణములను 

సుత కల మ. జొక్కుచు మజియున్‌. 9గ్ర 


ర 


376 


కం. 


కం. 


రా 


కం. 


ర 


భాగవత సుధాలహరి 


విను మింద్రియ పరవపండై 

మునుకొని తత్కూట ధర్మములు గల దుఃఖం 

బనయము సుఖరూపంబుగ 

మనమున. దలపోసి తదభిమానుం డగుచున్‌. 0గ్రం 


సతతము. దమతమ సంపా 

దిత మగు నర్ధములచేత ధృతిబరులకుం గు 

త్సితమతి హిరీసలు సేయుచు 

నతిమూఢ మనస్కు లగుచు నాత్మజనములన్‌. రం 


పూని రక్షింపుచును వారి భుక్త శేష 

మనుభవింప్తుచు నంత జీవనము పోక 

గడతశతో నపుడు పరార్థక్రాముండగుచు 

సత్త్వ మెడలి కుటుంబీపోషణమునందు. 071 


బలిమి చాలక మందబభాగ్యుండై కుమతియైై 
పూని యప్పుడు క్రియాహినుడగ్‌చు. 

దవిలి వృథాప్రయత్నంబులు "సేయుచు 
మూఢుండై కార్భణ్యమున. జరించు 

నటి యకించనుడగు 'వానిం జూచి త 

ఏ దార సుతాదు లాత్మలను వీడ 

గడు నశక్తుడు ప్రోవళా. జాలం డితం డని 

సెగ్గింతురర్ద్‌ం గృషీవలుండు 


బడుగు ముసలెద్దు రోసిన పగిది నంత 

నతయడ నే వెంటీలను సుఖం బందలేక 

తాను పోషించు జనులు దన్‌ దనరం బ్రోవ 

బతుకు ముదిమియు మిక్కిలి బాధపజుప. 9 


వెడరూపు దాల్చి బాంధవు 

లఅడలం నిర్యాణమునకు నభిముఖు,డై యిల్‌ 

వెడలంగం జాలక శునకము 

వడువున. గుడుచుచును మేను వడవడ వణతన్‌. 973 


అతిరోగపీడితుండై మందమగు జఠ 

రాగ్నిచే మిగుల నల్పాశి యగుచు 
మెజసి వాయువుచేత మందికి నెగసిన 

కన్నులు, కఫమునం గప్ప బడిన 
నాళంబులును, గంఠనాళంబునను ఘుర 

ఘుర మను శబ్దంబు దొరయ బంధు 
జనుల మధ్యంబున శయేనించు బహు విధ 

ముల. దన్ను. బిలువంగం బలుక లేక 


తృతీయస్కంధ తింశాధ్యాయము 277 


తే. 


రూ 


కం. 


చటులతర కాలపాశవశంగతాత్ముం 

డగుచు బిడ్డలం బెండ్లాము నరస్‌ ప్రోచు 

చింత వికలములైన హృషీకములును 

గలిగి విజ్ఞానమున బాసి కష్టుండగుచు. ర్త 


అంత మరణా వస్థం బొందు సమయంబున నతి భయంకరాకారులును, 
సరభసే క్షణులునీ నగు యమదూత లిదజు దనముందటి నిలిచినం 
జూచి, తప్త హృదయుండై నృ మ్మాత్రంబులు విడుచుచు, 
యమపాశంబు లచే గళంబున బద్దుండై శరీరంబువలన నిరమించి, 
యాతనాశరీరంబు నవలంబించి, బలోక్కారంబున దీర్ణంబై దుర్గమంబగు 
మారంబును బొంది రాజభటులచే నీయమానుం డగుచు దరీడంబున 
కభిముఖుండై చను నపరాధిచందంబునం జనుచుండి. 975 


అనయము మూర్చనొందు శునకావళిచేతను భక్ష్యృమాణుండై 
యమపమ కాలకింకర భయంకర తరన గరనంబులన్‌ 

మనము గలంగ దేహము సమస్తము కంపము నొందలా. బురా 
తనభవ పాపకర్మ సముదాయము. జిత్తములో. దలంపుచున్‌. 976 


అనుపమ క్షుత్సృష్ష లంతర్వ్యథల. జేయ 
ర్యుంరూనీఅ జ్వల జ్వలన చండ 
భాను ప్రదీప్తి తప్తంబైన వాలుకా 
మార్గానుగత తప్యమాన గాత్రుం 
డై వీవు కళీలచే నడువంగ వికలాంగు 
డగుచు మార్గమునందు నచట నచట. 
జాల మూర్చిల్ది యోాశ్రయహన్య మగు నీళ్ళ 
మునుయుచు లేచుచు మొనసి పాప 
రూప మైన తమముచే నిరూఢు.డగుచు 
వెలయం దొంబది తొమ్మిది వేల యోజ 
నముల దూరంబు గల యమనగరమునరకు. 
బూని యమభటుల్‌ గొంపోవం బోవు నంత. 977 


అటు మహాపాపాత్ముండైనవాండు ముహూర్తత్రయ కాలంబునను 
సామాన్య దోషియగు వాడ ద్విముహూర్తంబులను నేం 
యాతనం బొందు. అందు. 97 


పట్టుదురు కొజివులను వడి. 

బెట్టిదు రసిపత్రికలను బెనుమంటలయం 

దొట్టిదురు నొడలు నలియలయ 

మట్టిదు రప్పాపచిత్తు మత్తుం బెలుచన్‌. రాం 


మురితురు తప్త తోయుముల మొత్తుదు రుగ్ర గదాసిధారలన్‌ 
ద్రైెంతురు పొట్ట ప్రేవులు వధింతురు మింద నిభేంద్రపంక్తి జొ 


37 భాగవత సుధాలహరి 


ప్పింతురు ఘోర 'భంగి. గజపింతురు పాములచేత బిట్టు ద్రొ 
బ్బెంతురు మి మాచ గుండ్డు తినిపింతురు దేహము గోసి కండలీన్‌,. 980 
మణియుం గుటుంబ షోషణంబునం గుక్షింభరుం డగుచు నధర్మపరుండై 
భూతద్రోహంబున నతిపాపుండై నిరయంబునం బొంది 
నిజధనంబు గోలుపడి మొటవెట్టు నాపన్నుని చందంబున. 
బరస్పరసంబంధంబున. గల్చింపర్‌ బడిన తమిన్రాంధ తామిస్ర 
రొరవాదులగు నరకంబులం బడి, తీవ్రంబులైన బహు యాతనల 
ననుభవించి క్షీణపాపుండై పునర్నరత్వంబునుం బొందు అని చెప్పి 
వెండియు నిట్లనియె. ౮1] 


ఇది శ్రీపోతనామాత్య విరచితమైన ఆంధ్ర భాగవతమున తృతీయ 
స్కంధమున ముప్పదియవ అధ్యాయము. 


వై 


964. కరువలి పరబ నాల యొక్క పరాక్రమము, దొరక 
మికిస్‌-దొరకకపోవుటకు, సుఖ హేతుకమగు అర్ధము= సుఖమునకు కారణ 
భూతమైన ధనము లేక పదార్థము. 

966. ధ్రువముగాన్‌నిజమైనవిగా, అనుగమించును=వెంటపడి పోవును, 
దేవమాయా=దైవమునకు సంబంధించిన మాయచేత, విమోహిత=మోహము 
నొందింపడుడిన, భావుయ భావము కలవాయ, తత్తత్రియలన్‌=ఆయా పను 
అందు, దందహ్యమాన దేహుండుూదహింప అుడుచున్ల దేహము కలవాయ. 
దురిత కర్మారంభమునన్‌ాపాపముచే కూడిన కర్మములను చేయుట యందు, 
తరుణీకృత=స్త్రీలచే చేయడుడిన, గోప్యారహస్యమైన, భాషణములన్‌సంవా 
దములచేతను, సుతాసంతానము యొక్క, కలసంభాషణములన్‌=అవ్యక్త 
మధురములైన మాటలచేత, సొక్కుచునాఆత్మజ్ఞానమును మజిచిన వాయగుచు, 
ఇంద్రియ 'పరవవ శై=ఇంద్రియములకు లో జీడిన వాడై కూటధర్మములు= 
వంచనతో కూడిన ధర్మములు, అనయమూనిరంతరము, సుఖరూపంబుగన్‌నుఖ 
మనుకొనుచున్నవాథై తదభిమానుండు=వాని యందు అభిమానము కలవాయ, 
సతతమున్‌ానిరంతరము, తమతమ=తమ తమకు సంబంధించిన, సంపాదిత 
మగు=సంపాదింప లుడి నట్టివైన, అర్ధముల చేతన్‌ధనములచేత, ధృతిన్‌ =పాప 
శంక ఏమాత్రమును లేనివాడై, *పరులకున్‌=ఇతరులకు, కుత్సితమతిన్‌ 
=వంచనచే కూడిన బుద్దిచేత అతిమూఢ మనస్కులుూఎక్కువ మూర్ధత్వముతో 
కూడిన బుద్ధికలవారు.. “ ఆత్మజనములన్‌తన బంధువులను. 


తాత్పర్యము : దేవహూతి! అఖిలేశ్వరుని పరాక్రమము విచిత్రమైనది. 
వాని ప్రవృత్తి గూడ అర్ధముచేసికొనుట కసాధ్యమైనది. మానవున కాత్మశ్రక్తి 
ఎంత ఉన్నను దై దైవము నతిక్రమించుటకు సాధ్యముకాదు. దుఃఖమునుండి 
తప్పించు కొన్సట్టై వాడొనర్చుప్రయత్నము లన్నియు కృతఘ్నునం దొనర్చిన 
ఉపకారములవలెే వ్యర్థము లగును. మెఘము గాలిచేత త్రోసికొని పోడుడు 
చున్నది. ఎంత ప్రయత్నమొనర్చినను మేఘము వాత్యాసమూహము యొక్క 


తృతీయస్కంధ (తింశాధ్యాయము ౩70 


బలము నత్రికమింపం జాలదు. మేఘము గాలి తాకిడి నుండి తప్పించుకొనుట 
కెంత . గింజుకొన్నను అది గింజుకొనుకే అగును కాని తప్పించుకొనుట 
సాధ్యము కాదు. ఐహిక సుఖములకు అరము ముఖ్యము. ఒకవేళ అరమునకే 
లో జుడనివి మజికొన్ని యున్నను వోని సుఖస్రాప్రికి ఆ పదార్హీములు 
ముఖ్యములు. సాధారణముగా నెహికము లన్నియు ధనమునకు లోలుడినవే. 
వీయనుకొన్నప్పు డంతయు సుఖహేతుక మగు నిర్హము ప్రాప్తింపదు. వీంయనుకొన్న 
పదార్హముకూడ ప్రాప్తింపదు. అప్పుడు వాండీ మహా దుఃఖము నందును. 
అది “భగవదాజై యగుటచేత ఆ దుఃఖము నుండి తప్పించు కొనుటకు 
సాధ్యము కాదు. అది కేవలము మనుష్యులకు మాత్రమే సంబంధించిన 
నియతి కాదు. ఇతర ప్రాణుల యందుకూడ ఈ పదతీ ఇట్లు కొనసాగును. 
వాని కావోరాదికములు ఇతరములైన అవసరములు సమీయమునీకు లభింపప్పు. 
అప్పుడవి మహావ్యథ నందును. నోరు లేక పోవుటచేత ఇతరుల కవి తమ 
దుఃఖము నెజుక పరుపలేవు. మానవునకు నోరున్సది. పది మందితో చెప్పుకొనును. 
వారు కూడ నేమి సేయుదురు? ఓ దర ప్రయత్నింతురు. వారుకూడ 
ఇటి దుఃఖముల కనేకములకు లోడుడినవారే. మానవుని అజాన మెక్క 
డున్నీదనలా ఇతరులకు కల్గు అనుభవములు చూచుచునే ఉండును. తన 
గతియు ఇట్టిదే యని వాడోటుగయ. 

గృహములు, క్షేత్రములు, ధనములు, భార్యలు, బాంధవులు, సుతులు- 
వీరందరు అనిత్యమే. వీరంద రనిత్వములను విషయము దినదినమున 
కనుభవమునకు వచ్చుచునే ఉండును. ఇంత అయినను వాడవి నిత్యములుగనే 
ఎంచు చుండును. ఇతరుని గృహాదు లనిత్యములు కావచ్చును గాని తనకు 
సంబంధించిన గృవాదులు నిత్యము లనియే భావించును. భావించి సుఖాభిలాష 
దినదినమున కెక్కువ కాళా దానిని తీర్చుకొనుట కొజ్లకై వివిధ పదార్హములను 
"సేకరించుటకు తహతహలాడు చుండును. ఇటివాడయ కనుకనే వాడ 
దుర్మతి. అనలా దుష్టమైన మతిగలవాండని యర్హోము కాదు. బుద్దిని సరిగా 
వెచ్చించి సన్ని వేశమున్‌ర్హము చేసి కొననివాడని యేర్ధము. ఈ విమోహముతో 
గల్గు, ఫలమేమి? మరీ మరల జన్మప్రాప్తి. మానవ జన్మమే వచ్చునని 
ఎవ్వరు చెప్పెదరు? అనేకములు ప్రాణు లున్నవి. వాని యం దేజన్మము 
తన శర్చడునో కాని ఏ జన్మము వచ్చినను అది యదియే వానికి వరమసుఖా 
కరముగా ఉండును. ఈ జీవుండెని జన్నలందును వాని వాని యంద్వ 
విరక్తుండు గాక ఆ యాశరీరముల నిత్యము లని నమ్మి వాని వాని యం 
దభినివేశముతో బ్రతుకును. నరకమునందున్న జీవికూడ తన శరీగక్సృను 
వదలను. సమ్మతింపయ. అన్ని బాధలున్నను వాని కాశరీరముమే గ్వావ్యముగా 
దోయను. ఆ దుఃఖములే అనుభవనీయములుగా కన్పించును. దీనికి కారణమేమి? 
బలవత్తరమైన దేవమాయ. ఆ మాయచే వాడ సంపూర్ణముగా పమోహితుడగు 
చున్నాంయడ. పుత్రులు, భార్య, ధనములు, పశువులు మొదలైన వాని యం 
దత్యంతాస్తక్తి కలవాంై వానిని సర్వథా రక్షించు కొనుటకు బ్రహ్మాండమైన 
ప్రయత్న మొనర్చును. పై చెప్పిన వారిలో ఎవ్వ సవ్వరికి వీ య'ఆపద 
కలుగునో అని నిరంతరము జాగరూకుండై రక్షించుబకు తహ తహ లాడును. 


25 


380 భాగవత సుధాలహరి 


వారికి కొంచెము బాధ కల్పించినచో వీని దేహము నిప్పులలో పొరలించిన 
ట్లుండును. ఈ రీతిగా పరీమమూర్హుడై యజమాని నిరంతర పరిశ్రమతో 
శాంతిబేని వాండుగా ఉండును. ఈ వృత్తి మానవుని యందేకాదు ఇతర 
ప్రాణులందుకూడ అంతే. ఈ కుటుంబమును పోషించుట్ట్రై వాడనంతములైన 
దురితము లొనర్చును. వీని కన్నిటికి దొరకు కూలి ఏది? భార్యలతోడి 
నర్మభాషణము. సంతానము యొక్క అవ్యక్త మధురభాషణము. ఇవి విన్నపుడు 
ఆనందముతో నొడలు మజచి పోవును. ఇంద్రియములు వానిని పరవశునిగా 
నొనర్చును. ప్రతి ఇంద్రియమున కధీనుడైనవాథై అది ఈడ్చికొని పోయిన 
మార్గమున వాయ చరించును. సంసారమున ఉన్నవన్నియు వంచనాధర్మములే. 
వానినే వాడ గొప్పగా తలంచును. అవి ధర్మాభాసములని వాడ 
ఎఖుంగయడ. సంసారమం దున్నది దుఃఖమే యని వానికి తెలియదు. 
వానినే వాయ సుఖరూపములుగా భావించును. సంసారమున దుః 
ఖములుప్రాప్తించు కొలయి వాడ దానియందే విపరీతమైన అభిమానమును 
'పెంచుకొనును. వంచనలతోనే ధన మారించును. అ టారించిన ధనముతోనే 
మజల ఇతరులకు హింస యొనర్చును"వీని యన్నిటిక్‌ శౌరణము కుటుంబ 
మని సర్వాత్మనా తనవిగా భావించును. 

971....975. భుక్త 'శేషము=వా రనుభవింపలొ మిగిలినది, జీవనముపోక 
=జీవనముయొక్క గడపుటలో, కడ తతోన్‌=సాహసముతో, పరార్దకాములు= 
అతరులకు సంవాదించి పెటుటలో సమరులు, సత ఇము ఎడలి=శరీరమందు 
శక్తి తగ్గినదై. బలిమాబలము, మందభాగ్యు య=అదృష్టపానుడు, క్రియాహీనుడ 
=పనులీ చేయలేనివాడు, కార్చణ్యమునన్‌దీనత్వీముతో, అకించనుడయ 
శక్తి లేనివాడు, 'సెగ్గించున్‌=తప్పులు పట్లును. ఏ వెంటలను=ఏ ప్రయత్నము 
లతో కూడ, ముదిమీముసలి తనము, "వెడరూపు=చెడిపోయిన రూవీము, 
అడలగాన్‌=దుఃఖింప భా, నిర్యాణమునకున్‌చావునకు, అల్పాఫాతక్కువగా 
తినువాడు, చటులతర=భయంకరమైన, కాలపాశాయముని పాశములకు, 
వశంగతాత్ముడాలో డుడిన శరీరము కలవాయ, హృషీకములు=ఇంద్రియములు 
సరభస ఈక్షణులూభయంకరమైన చూపులు గలవారు, త్రస్తమన్‌స్కుయా 
భయపడు మనస్ఫుకలవాయడు, నిర్ణమించూవదలు, నీయమానుడు=తసికొని 
పోటిడువాయడు. 

తాత్పర్యము: ఈ రీతిగా కుటుంబము తన దనుకొని వాయ వారిని 
రక్షించుట యందే నిరంతరము ప్రయత్నము కలవాడై ఉండును. వారు 
అనుభవింపంా వదలిన భుక్తశేషమునే తినును. అనలా ఎంగిలి అన్నమాట. 
ఇంకను జీవితము సాగుచునే ఉండుము. వారై సంపాదించుటకు నానాయాతనల 
నందును. క్రమముగా శరీర బలము తగును. కుటుంబము పోషించుటకు 
శక్తి చాలదు. ధ్గనములు సన్న గిల్లినవి దురదృష్టము పైకొన్నది బుది 
సరిగా పనిచేయుట్న లేదు శరీరముొపనిచేయుటకు నిరాకరించును. కానీ 
ఊరకుండండు. వ్యర్హముగా ప్రయత్నములు చేసి అవిసాగిరాక దీనుండగును. 
ఉన్నదానిని నిలబెట్టుకొనవలెనని తోము నాశ్రయించును. వీడిత తమ్ము 


తృతీయస్కంధ (తింశాధ్యాయము 361 


వ జాలండని భార్యాపుత్రాదులకు తెలిసివచ్చి వాంయ భారమైనాండని 

"పై ఏవేవో దోషారోపణము లొనర్హురు. ఎద్దు ముసలిదై "సేద్యపు “పనులకు 
న! సరిగా పోషింపని కృృషీవలుని వటీ కుటుంబము సరిగాచూడదు. 
కాని ఏమి చేయును? వీండెంత ప్రయత్నించినను సుఖము వానికి ప్రాప్తమగుట 
లేదు. తన బ్రతు కితరుల పైన అధార పడినది. సరిగా చాలుట లేదు. 
చాలని దానికి ముసలి తనము. వారకముతో శరీరము మారిపోవును. వాని 
రూపము వానికే వికార మనిపించును. మృత్యువు సంజ్రచేసి పిలుచును. 
బంధువులకు వానిని పోషించుటకు బరువగును. ఇంటీనుండి పోలేయ. 
కుక్క వలె కావలి కాచును. ముసలి తనముతో శరీరము వడతును. 
రోగములు పై కొనును. జీరశక్తి తగ్గును అందువలన అరిగించు కొనయజాలక 
కొద్దిగా తినును. వాతముతో కన్నులే హైగసి ఉబ్బుకొనును. కఫము నాళము 
లన్నీటిని కప్పి వేయును. కంఠమునందు గుర గుర మను శబ్దము. చావు 
సమిోపించినది. చుట్టును బంధువులు కూచున్నారు. వారేమేమో పలుకరింతురు. 
బదు లిచ్చుటకు మనసు లేదు. శరీరమునకు శక్తి లేదు. యమభటులు 
పాశములతో నీడ్చుచున్నారు. అప్పుడు గూడవానికీి తన యనంతరము 
సంసార మెట్టు బ్రతుకునని చింతయే. ఈ చింతతో అవయవములు స్వాధీనము 
తప్పును. విజొనము తన్నువదలి పోలేదు. యమభటులు ముందుకు వచ్చినారు. 
వారి ఆకారములు మహా భయంకరములు. చూపు లగ్గి కురియు చున్నవి. 
వారు ముందు నిలిచి భయంకరముగా తనవైపు చూచుచున్నారు. ఇక 
మాంద తన్ను వారేమి సేయుదురో యనిభయము. ఈ భయములో వాడ 
మలమూత్రములు వదలును. యమపాశము కంఠమున పడి శరీరము వదలి 
పోయి యాతనా శరీరము ప్రాప్తించినది. వారు బలాత్కారముగా తన్ను 
ఈడ్చికొనుపోవుచున్నారు. దూరమెంతో ఉన్నది. రాజభటులచే ఈడ్వండు 
అపరాధివలె మానవుండు ఈడ్చికొని పోయిడుచున్నాయడ. 


976... 81.శునక + ఆ వళిచేతను=కుక్కల సమూహముచేత, భక్ష్యమానుథడై 
=తినబడుచున్నవాండై, కాలకింకరాయమ భటులచేత, భయంకరములైన, 
తర్దనాబెదిరింపులు, గర్జనాగర్హనములు వీనిచేత, పురాతనభవాతానింతకుముం 
దొన్‌ర్చిన, పాపకర్మసమీదాయీమూపాపకార్యముల గుంపును, అనుపమాఎక్కు 
వైన, క్షుత్పషలూఆకలి దప్పులు, అంతర్వ్యథలన్‌=లోపలిబాధలను, ర్సుం 
రూనిలావక్క్‌వగాలి. జ్వలజ్బ్యృలనామండుచున్న అగ్నులు, చండభానూభయం 
కరమైన సూర్యుని యొక్క ప్రదీప్తి=ఎండచె, తప్తంబు=కాల్చ్బయడినది, 
వాలుకామార్గాను గత తప్యమాన గాత్రుడయాళణసుకనేల వెంట ఈడ్చి కొనిపో. 
బడుచు ఎండీచే బాధపడుచున్న శరీరము గలవాయడ, అడుప పంగన్‌=కొట్టగా, 
వికల+అంగుండూవికారము లందుచున్న శరీరము గలవాండు, ఆశ్రయహన్యము 
=ఆశ్రయించుటకు చోటులేనిది, పావీరూపమైన తమముచేన్‌-పాపమనెడు 
చీశటిచేత, నిరూఢు.ండు=అ[క్రమింప డిన వాండు. యాతన=దుఃఖము, 
అసిపత్రికలుూచురకత్తులు, ఇభేంద్రపంక్తఏనుయగల గుంపు, కుక్షింభరుడు 


382 భాగవత సుధాలహరి 


తన కడుప్తునే పోషించు చున్నవాయడ. అధర్మపరుండూఆధర్మము నొనర్చువాయడు, 
క్రీణఐపాపుడయాపోంగొట్టుకన్న పాపములు కలవాయడు. 


తాత్పర్యము: మార్గమున పోవుచున్నపుడు కుక్కలు వెంటడుడితరుమును. 
అవి తన యాతనా శరీరములోని మాంసఖండములను పీకును. దానితో 
బాధ యధికమై మూర్భనొందును. మాటి మాటికిని యమకింకరులు బెదరింతురు. 
గర్రింతురు. వాని మనస్సు భయముతో చీకాకు పడును. శరీరము వడవడ 
వడీచును. తానొర్చిన పాపములు కనిపించును. ఆకలి దప్పులు పెల్లుగా 
కన్చించును. వాని వ్యథ యోర్చుకొనుట కసాధ్యమై యుండును. ఇసుకనేలలో 
ప్రయాణము. అప్పు డప్పుడు వీచు భయంకరమైన గాలులు. ఎచ్చట 
చూచినను అగ్నులు. భయంకరముగా ఎండను గురిపించు సూర్యుడ. 
వీనితో ఆ ఇసుక ప్రదేశము కణ కణ మండుచుండును. ఆ నేలలో మ 
కొని పోవునప్పడు ఆ ఇసుకతో శరీరము భగుమనును. యమభటులు కొరడాల 
బాధింతురు. అ దెబ్బలకు వాని దేహాము చుట్టుకొని పోవును. వాయ 
మూర్చిల్లును. ఎక్కడ విశ్రాంతి తీసికొంద మన్నను వీలులేదు. త్రాగుటకు 
నీరు లేదు. మాటిమాటికి మూర్చ నొందును. తన పాపమనెడు చీకటి 
ఆక్రమించి. యుండును. వాడు వోవలసిన మార్గము తొంబది తొమ్మిది 
వేల యోజనములు. అంత దూరము ఇన్నికష్టములతోనే వాడు నడచును. 
మహాపాపాత్ము డైన వానిని ముహూర్తత్రయము ఈ మార్గములో నడిపింతురు. 
సామాన్య పాపి రెండు మూర్తములలో ఈ మార్గము 'దాటిపోవును. యమ 
పురమునకు పోయిన విదప వాని బాధలు వర్తనాతీతీములు. అక్కడ కొజువులతో 
పట్టుకొందురు. మెడల పైన ఖడముతో్‌ నరకుదురు. మంటల లోనికి 
బ్రోతురు. ఒడలు నలినలి యగుసీట్లు వేడినీళ్ళలో ముంతురు. గదలతో 
కత్తులతో పొట్ల(పేవులు గడ్డకు వచ్చునేట్లు మొత్తుదురు. నరకుదురు. వాని 
దేహముపై ఏమీయలను నీడపింతురు. 'పాములచే కరపింతురు. గుండు 
ద్రొబ్బింతురు. దేహము కోసి ఆ కండలనే తినిపింతురు. ఈ విధముగో 
రుటుంబ పోషణమే పరమారమని నమ్మి నానా పాపము లొనర్చిన మనుష్యుడ 
నిరయము నందును తన పోట్టను మాత్రమే పోషించుట యందు జాగరూకుండైన 
వాయ-- ఆ పోషణకై పాపీము లొనర్చిన వాండు చెప్పరాని బాధల 
ననుభవించును. నిజధనమును పోయొట్టుకొన్న వాశేడ్చి నట్లు భయంకరముగా 
నేడ్చును. అచట తామిస్రము, అంధతొమిస్రము, రోరవమీ అను పేరులు 
గల నరకము లున్నవి వానిని వెంట వెంటనే వీండనుభవించును. ఈ 
అనుభవము లన్నియు వాండొనర్చిన పాపములకు ప్రతి క్రియలు. ఇట్లు 
మవాదుఃఖము నందినవాడు తన యొనర్చిన పాపములకు ప్రతిఫలము 
ననుభవించి వాయ మరల మానవ జన్మమునకు వచ్చును. 


ఇది పోతనామాత్య ప్రణీతమైన ఆంధ్రభాగవతమున తృతీయ 
స్కంధమున ముప్పదవ అధ్యాయము. సుధాలహరి వ్యాఖ్య సమాప్తము. 


ఏక త్రింశో5 ధ్యాయః 


శ్రీభగవానువాచ 


కర్మణా దైవనేత్రేణ జంతు ర్లేహోపపత్తయే, 

స్త్రియాః ప్రవిష్ట ఉదరం పుంసో రేతః కణాశ్రయః 
కలిలం త్వేకరాత్రేణ పంచరాత్రేణ బుద్బుదమ్‌, 
దశాహేన చ కర్కంధుః 'పేశ్యండం వా తతః పరమ్‌. 


మాసేన తు శిరో ద్వాభ్యాం బాహ్వంఘ్ర్యాద్యంగ విగ్రహమ్‌, 


నఖరోమాస్టి. చర్మాణి లింగచ్చిద్రోదృవ స్త్రిభిః 
చతుర్చి ర్లాతవ స్పప్త పంచభిః క్షుతృడుదృవః 
షడ్భిర్ద రాయుణావతః కుక్షేభ్రామ్యతి దక్షిణే. 
సప్తమే జన్మకర్మాణి గతాని స్మరతే బుషిః 
జగత్యాం నిజదేహస్య మాయయా బంధ మాత్మనః. 
మాతు ర్దగ్గాన్న పానాద్యె రేధదాతు రసంమతే, 
శేత్రే విభ్యూత్రయో ర్గర్తే స జరితు ర్హంతుసంభవే. 
క్రిమిభిః క్షత సర్వాంగ స్సాకుమార్యా తతిక్షణమ్‌, 
మూర్చా మాహ్నో త్యురోశ స్తత్రత్యెః క్రీధితై ర్ముహుః, 
కటుతీక్షో ప్టలవణ క్షారామ్టాదిభి రుర్బణ్జైః 
మాతృభుకీ రుపస్పృష్ట స్వర్వాంగోత్తిత వేదనః, 

క లబ్‌ థి 
ఉత్సేన సంవృత స్తస్మిన్నాంత్రెశ్చ బహిరావృత* 
ఆస్తే కృత్వా శిరః కుక్షౌః భున్న్‌ పృష్ట శిరోధరః 
అకల్యస్ప్వాంగ చేష్పాయాం శరుంత ఇవ పంజరే. 
తత్ర లబ్బస్కృతి ర్లెైవా తృర్మ జన్మశతోదృవమ్‌, 
స్మరన్‌ దీర్ణ మనీవ్భ్వాసం శర్మ కీన్నామ విందతే. 
ఆరభ్య సప్తమా న్మాసా ల్లబ్బబోదో ౬ తివేపిత* 
నైకత్రాస్తే సూతివాతై ర్విష్తాఘో రివ సోదరః. 
నాథమాన బుషి ర్చీత స్పప్తవధ్రిః కృతాంజలిః 
సంస్తాతి తం వికబయా వాచా యేనోదరేఇర్చితః. 


జీవ ఉవాచ 


తస్యోపపన్న మవితుం జగదిచ్చయాఇఇత్త 
నానాతనో ర్భువి చలచ్చరణారవిందమ్‌, 
సోఇహం వ్రజామి శరణం హ్యకుతోభయం మే 
యేనేదృశీ గతి రదర్శ్యసతో ఇనురూపా. 


3ర్రి&ీ 


భాగవత సుధాలహరి. 


య స్త్వత్ర బద్ద ఇవ కర్మభి రావృతాత్మ 


భూతేంద్రియాశయమయీ మవలంబ్య మాయామ్‌, 


ఆస్తే విపద్ర మవికార మఖండబోధ 
మాతప్యమోన హృదయేఇవసితం నమామి. 
యః పంచభూత రచితే రహిత శ్ళరిరే 
ఛన్నో యథేంద్రియ గుణార్త చిదాత్మ కోహమ్‌, 
తేనో ఇవికుంఠమహిమాన మ్చేషిం త మేనం 
వందే పరం ప్రకృతిపూరుషయోః పుమాంసమ్‌. 
యన్మాయ యోరుగుణ కర్మనిబంధవే ఒస్మిన్‌ 
సాంసార్‌కే పథి చరం స్తదభిశ్రమేణ, 

నష్ట స్కృతిః పున రయం ప్రవృణీత లోకం 
యక్తా కయా మహదనుగ్రిహ మంతరేణ. 
జ్ఞానం యదేత దదధా తృతమ స్పదేవ 
స్టూలికం స్పిరచరే ప్వనువర్రీతాంశః 

తం జీవకర్మీ పదవీ మనువర్త మానా 

స్తా పత్రయోపశమనాయ వయం భజేమ. 
దేహ్యన్య దేహవివరే జఠరాగ్నినాఇ సృ 
గ్విణ్మూత్రకూపపతితో భృశతీప్తదేహః, 
ఇచ్చన్నితో వివసితుం గణయన్‌ స్వమాసాన్‌ 
నిర్వాస్యతే కృపణధీ రృగవన్‌ కదాను. 
యేనేదృశీం గతి మసౌ దశమాస్య ఈశ 
సంగ్రాహితః పురుదయేన భవాద్యశేన, 
'స్ఫ్వేనైవ తుష్యతు కృతేన సదీననాథః 
ఠోనామ తత్తతివినాంజలి మస్య కుర్యాత్‌. 
న ధిషణయాననుసప్రవధ్రి 
శ్శారరకి దమశరీర్యపర స్వదేహే, 
యత్సృష్టయా సత మహం పురుషం పురాణం 
హ్యా బహీ ర్హ్రది చైత్యమివ ప్రతీతమ్‌. 
సోఇహం వసన్నపి విభో! బహుదుఃఖవాసం 
గర్భా న్ననిర్దిగమిషే బహిరంధకూపే, 
యత్రోపయోత ముపసర్బతి దేవమాయా 
మిథ్యామతి ర్యదనుసంసృతిచక్ర మేతత్‌. 
తస్మాదహం విగత వికబ ఉదరిష 

ఆత్మాన మాపు తమస స్ప్సుహ్చాదాత్మనైవ, 
భూయో యథా వ్యసన మేత దనేకరంధ్రం 
మామే౬ భవిష్య దుపసాదిత విష్ణుపాద౬ 


ర 


తృతీయస్కంధ ఏకత్రింశాధ్యాయము 


శ్రీకపిల ఉవాచ 


ఏవం కృతమతిం గర్భే దశమాస్యం సపద్యృషిమ్‌, 
సద్యః క్షిపత్య వాచీనం ప్రసూత్యె సూతిమారుతః. 
తేనా స్పష్ట సృహసా కృత్వాజవాక్ళిర  ఆతురః 
వినిష్టామతి కృద్రైణ నిరుచ్చ్వాసో హతస్కృతిః 
పతితో భువ్య సృగ్గిగ్గో విష్తాభూరివ చేష్షతే, 
రోరూయతే గతే ష్జానే విపేరితాం మటీం గతః. 
పరచ్చందం న విదుషా పుష్యమాణో జనేన సః 
అనభిపేత మాపన్నః ప్రత్యాఖ్యాతు మనీశ్వరః. 
శాయితో ఒశుచిపర్యంకే జంతు స్వేదజ దూషితే, 
నేశు కండూయనేఇంగానా మాస తాన ఇచేష్టనే. 
తుదంత్యామత్వచం దంశా మత్కుణా మశకాదయః, 
రుదంతం విగత జ్ఞానం క్రిమయః క్రిమికం యథా. 
ఇత్యేవం శైశవం భుక్త్వా దుఃఖం పొగండ మేవ చ, 
అలబ్దాభీప్పితో ఒజ్ఞానా దిద్దమన్యు శ్శుచార్చితః. 

ధి జా దా 
సహ దేహేన మానేన వరమానేన మన్యునా, 
కరోతి విగ్రహం కామా కామిష్వంతాయ చాత్మనః£ 
భూత్తైః పంచభి రారబ్దే దేహే దేహ్య బుధోఇసకృత్‌, 
అహం మమేత్య సద్రాహః కరోతి కుమతి రృ్కతిమ్‌. 
తదర్థం కురుతే కర్మ యద్బద్దో యాతి సంసృతిమ్‌, 
యోఇనుయాతి దదత్తేశ మవిద్యాకర్మబంధనః. 
యద్యసద్చిః పథిహృతశ్శిశ్నోదర కృతోద్యమైః 
అశ్రితో రమతే జంతు స్తమోవిశతి పూర్వవత్‌. 
సత్యం శాచం దయా మౌనం బుద్ధి ర్తీ ఠీ శర్యశః క్షమా, 
శమో దమో భగశ్చేతి యత్పంగా ద్యాతి సంక్షయమ్‌. 
తే ప్వశాంతేషు మూఢేషు ఖండితాత్మస్వజసాధుషు, 
సంగం న కుర్యా చ్చోచ్యేషు యోషిత్రీడామృగేషు చ. 
న తథాఇస్య భవే న్మోహో బంధశ్చాన్య ప్రసంగతః 
యోషిత్సంగా ద్యథా పుంసో యథా తత్సంగిసంగతః. 
ప్రజాపతి స్ప్వాం దుహితరం దృష్టా తద్రూపధర్షితః 
రోహిద్భూతా యోజన్వధావ దృశ్యరూపీ గతత్రపః. 
తత్సృష్ట సృష్ట సృష్షేష కోన్వఖండితధీః పుమాన్‌, 


బుషీర నారేయణ మృతే యోషి న్మృయ్యేహ మాయయా. 


24 


31 


33 


నే 


ఏ 


386 భాగవత సుధాలహరి 


బలం మే పశ్య మాయాయా స్త్రీమయ్యా జయినో దొమ్‌, 

యా కరోతి పదాక్రాంతాన్‌ భూవిజ్బంభేణ కేవలమ్‌. 99 
సంగంన కుర్యా త్రమదాసు జాతు 

యోగస్య పారం పర మారురుక్తుః 

మత్సేవయా ప్రతి లబ్దాత్మలాభో 

వదంతి యా నిర యద్వార మస్య. వ తం 
యోఇపయాతి శనై ర్మాయాయోషి ద్దేవవినిర్మితా, 

తా మాక్షేతాత్మనో మృత్యుం తృఖైః కూప మివాఇఇవృతమ్‌. 41 
యాం మన్యతే పతిం మోహా న్మన్మాయా మృషభాయతీమ్‌, 


స్త్రీత్వం స్త్రీ సంగతః ప్రాప్తో విత్తా పత్యగ్భహ ప్రదమ్‌. 4 
త మాత్మనో విజానీయా ద్విత్తాపత్యగ్భృహాత్మకమ్‌, 

దైవోపసాదితం: మృత్యుం మృగయో ర్లాయనం యథా. 4 
దేహేన జీవభూతేన లోకా లోక మనువ్రజన్‌, 

భుంజాన ఏవ కర్మాణి కరోత్యవిరతం పుమాన్‌. తే 
జీవో హ్యస్యానుగో దేహో భూతేంద్రియమనోమయః, 

తన్నిరోధస్తు మరణ మావిర్పావస్తు సంభవః. త్‌ 
ద్రవ్యోపలబ్దిస్తానస్య దద్రవ్యేక్షాయోగ్యతా యథా, 

తత్పంచత్వ మహం మానా దుత్పత్తిర్తవ్య దర్శనమ్‌. 46 
యథాక్షో (ర్రవ్యావయవ దర్శనా యోగ్యతా యథా, 

తథైవ చేక్రేషో ద్రష్టర్రష్టుతా యోగ్యతాజనయోః. 47 
పుంసో యథేహేంద్రియాణి విందంతి స్వగతం పదమ్‌, 
సుఖదుఃఖం నాన్యగతం తథైకాంశాః పృథక్కళాః' తి 
ఆత్మాహి కేవల జ్ఞానమర్లోదేహాద్యసబ్దడమ్‌, 

సుఖదుఃఖాదయో భావాన దేహస్య న చాత్మనః. త 
తస్మా న్నకార్య స్పంత్రాసో న కార్చణ్యం న సంభ్రమః 

బుద్ధ్యా జీవగతిం ధీరో ముక్తసంగ శ్చరే దిహ. క 
సమ్యగ్ద్గర్శన యా బుద్ధ్యా యోగవైరాగ్య యుక్తయా, _ 

మాయా విరచితే లోకే చరే న్యస్య కళేబరమ్‌. 51 


ఇతి శ్రీ మద్భాగవతే తృతీయస్కంధే ఏకత్రింశో ఇధ్యాయః 


1.దైవనేత్రేణాదైవముచేత ప్రవర్తింప చేయణుడుచున్న, కర్మణా= 
కర్మముచేత, జంతుకాప్రాణి, దేహాపపత్తయే=దేహము యొక్క ప్రాప్తికొజ్టై, 
పుంసజాపురుషుని యొక్క, రేతః కణాశ్రయజా వీర్యబిందువు నాశ్రయించినవాండై, 
స్త్రియవాస్ట్రీ యొక్క, ఉదరం=గర్చమును, ప్రవిష్టణహప్రవేశించినవాండగును. 


తృతీయస్కంధ ఏక (త్రింశాధ్యాయము 387 


తాత్పర్యము: మరణము తరువాత నేర్పడెడు 'నరకస్టితి ఈ రెంటిని 
చెప్పిన తరువాత గర్భప్రాప్తి, జననము మొదలైన శ్రేశములనే కపిల మహర్షి 
వర్తింప బోవుచున్నాయ- మరణానంతరము జీవ్లీయ కర్మానుసారముగా 
నేర్చిడెడు దుఃఖమునో, సుఖమునో, నరకమందో, స్వర్గమందో దైవనిర్యయము 
ననుసరించి అనుభవించును ఆ యనుభవము 'తరువాత మరలో వినికి 
మనుష్య శరీర మనుగ్రహించుట్టై భగవంతుండు దయావోషమును వహించును. 
అప్పుడా జీవుండు శరీర సంస్రాప్తి కొజకై మొదలు పురుషుని రేతస్సునందు 
చేరి దాని మూలమున స్రీ యొక్క గర్భవాసమున ప్రవేశించును. 


2. ఏకరాత్రేణాఒక రాత్రి తరువాత, కలిలంారక్తముతో కూడినది 
యగును, పంచరాత్రేణాఐదు దినముల తరువాత, బుద్చుదం=వృత్తాకారమును 
పొందును. దూహేనాపది దినముల తరువాత్త కర్కంధుజారేగుకాయ ప్రమాణము 
వహించును. తతః పరం=అటు తరువాత, పేశి=మాంస పిండాకృతి యగును. 
అండం వాగ్రుడ్డంత పరిమాణము కలదిగనో అగును. 


తాత్పర్యము: పురుషుని రేతస్సుతో పాటు స్రీయొక్క గర్భాలయమును 
ప్రాపించి ఈ జీవుని వాసస్తానమైన రేతస్సు గర్భ పోత్రయందు ఒక దినములో 
రక్తముతో చేరును. దీనినప్పుడు కలిల మని పిలుతురు. ఐదు దినముల 
తరువాత రక్త సమ్మిశ్రితమైన ఈ రేతస్సు వృత్తాకారముగా పరిణమించును. 
దానికి బుద్చుద మని నామము. పది దినముల తరువాత రేగుకాయ 
అంతటి పరిమాణమును చెందును. అప్పుడది కొ ద్దిగా కఠినముగా మారును. 
తరువాత ఒక మాసమునకు మాంసపిండముగా ఉండును. దీనికి "పేశి'అని 
"పేరు. పక్షిజాతియందో మజియొక దాని యందో ప్రవేశించి ఈ రేతోబిందువు 
కొన్నిదినములకు గ్రుడ్డుగా మారును. 


3. మాసేనతు=ఒక్కనెలకు, శిరజాశిర స్పేర్పడును, ద్వాభ్యాంచరెండు 
నెలలకు, బాహ్వం ఘ్ర్యాద్యంగ విగ్రహాబాహువులు, అంఘ్రులు మొదలైన 
అవయవముల విభాగము కలుగును. .త్రిభిః=మూండు నెలలకు, నఖ రో మాస్తి 
చర్మాణానఖములు, రోమములు, ఎముకలు, తోలు ఇవి కలుగును 
లింగచ్చ్భిద్రోదృవజాలింగ ద్వారము యొక్క ఉత్పత్తి కూడ కలుగును. 


తాత్పర్యము: ఒక నెల గడచిన తరువాత శిర మేర్పడును. రెండు 
మాసముల అనంతరము హస్తములు, కాళ్ళు మొదలైన అవయవములు 
రూప్త్పకటును. మూడు మాసములకు నఖములు, రోమములు, ఎముకలు, 
తోళ్ళు. లీంగద్వారము- అనున వన్నియు కలుగును. 


తే చతుర్చిజానాల్లు మాసములకు, సప్తధాతవజామాంసాదులైన సప్తధాతువు 
లేర్పడును. పంచభిఃఐదు మాసములకు, క్షుతృడుదృవఃఆకలిదప్పి 
మొదలగునవి కలుగును. షడ్భిఃఅరు మాసములకు, జరాయుణా=జరాయువని 
పిలువ ణుడెడు, ఒకానొక (ప్రేగు యొక్క పాశముచేత, వీతణాచుట్టుడినవా డై, 


388 భాగవత సుధాలహరి 


దక్షిణేకుక్షాజగర్భముయొక్క కుడి భాగమందు, బభ్రామ్యతి=చుట్టుకొని తిరుగు 
చుండును. 

తాత్పర్యము: నాల్గుమాసములు గడచిన పిమ్మట మాంసము మొదలైన 
సప్తధాతువు లేర్చడును. ఐదు మాసములకు అకలి దప్పుల ఉత్పత్తి. 
ఇక్కడి నుండి ప్రాణిధర్మములు మొదలైన. ఆరవ మాసమందు జరాయువని 
పిలువబడెడు చాలమృదువైన ఒక రకమైన తోలుచేత చుట్ట యడినవాడై 
ఉండును. అప్పుడు గర్భగతుడైన శరీరి తల్లి యొక్క కడుపునందు కుడి 
భాగమందు చలించుచుండును. ఆడుపిల్లయైనీ తల్లి గర్భమున ఎడమవైపున 
చలించునందురు. 


క్‌ గర్భస్థ శిశ్సవునకు ఏడవమాసమందు జ్ఞాన ముత్పత్తి యగునని 
చెప్పుచున్నాయే. 

సప్తమే=ఏడవ మాసమందు, బుషిజ=జానమును పొందిన ఆ గర్భస్థుడు, 
జగత్యారాజన్మభూమియందు, ఆత్మనజాతనే యొక్క, యానిగతాని=వ్‌ గడచి 
పోయిన, జన్మ కర్మాణా పుట్టుక, దానియం దొనర్చిన కర్మలు గలవో, తాని 
=వానిని, దేవస్య= శ్రీహరియొక్క, మాయయా=ఇచ్చచేత నేర్పడిన, బంధం=తన 
సంసారమును: స్మరతేస్మరించు కొనును. 


రు మాతుజాతల్లి యొక్క, జగ్గాన్న పాన్యాద్యైజాభక్తింప ఎడినట్టి 
అన్నపానాదుల రసమిచేత, ఏధద్దాతుః= పుష్టిచెందిన ధాతువులతో కూడినే 
సః జంతుఃఆ ప్రాణి, జంతు సంభవేక్రిమి మొదలైన జంతువుల ఉత్పత్తి 
స్తానమందును, విణ్మూత్రయోః గర్తే*మల మూత్రములకు స్టానమైనట్టియు, 
అసమ్మతే=అసమ్మతమైన స్థానమందు, శేతపండుకొని యురీడును. 


తాత్పర్యము : తల్లి భక్చించెడు అన్నపానాదుల యొక్క వ్యాప్తి నిమిత్త్రముగా 
ఈ గర్భగతమైన శరీరమందు మాంసాది సప్తధాతువులు అభివృద్ధిని ప్రాపించును. 
క్రిమి కిటాదులకు ఉద్భవ స్థానమును, మలమూత్రాదులైన అశుదవస్తువులు 
చెరియున్నదియు, వసింఛుట కసమ్మతియు, అశుచియు అయినస్తానమందు 
ఈ శరీరధారి శయనించును. ఆహారమందు వాససానమును రెండుకూడ ఆ 
జీవునకు ఇష్టము లేనివిగానే ఉండును. స్ట 


7. తత త్ర్యైబాఅచ్చోట వసించు చున్నట్లియు.క్లుధి తైః=అకలిచే 
కూడియున్నవియు నైన, కృమిభికాపురుగులచేత, క్షీతీసర్వాంగజాకొజుకయిడి 
గాయములు చేయలుడిన శరీరము గలవాడును. సౌకుమార్యాతామార్దవము 
నిమిత్తముగా, ఉర్జోశూఎక్కువ దుఃఖముచేత కూడినవాతై, ప్రతిక్షణరాక్షణ 
క్షణమును, మూర్భాం=మార్భను, ఆప్పోతి=పొందును. . 


తాత్పర్యము: మలమూత్రములకు తావైన ఆ చ్రోటియందు శరీరధారి 
ఉండునంటిని. అచ్చటనే పురుగులు గూడ నుండును. వానికాకలి. దానితో 


తృతీయస్కంధ ఏకతింశాధ్యాయము 389 


ఈ జీవి యొక్క శరీరము నవి మాటి మాటికిని కొరకుచుండును. దానిచేత 
కలుగు నొప్పి. ఈ శ్రేశములు సహింపలేక శరీరధారియైన జీవుండు మాటి 
మాటికిని మూర్చనందు చుండును. 

8. మాతృభ్తైూతల్లిచేత భుజింపయుడినట్టి, కటుతీక్టోప్త లవణక్షా మాదిరాః 
=చేదు, కారము, ఉష్ణమ్‌, ఉప్పు, రూక్షత,” పులుపు ముదలైన రన్‌ముల 
యొక్కయు, ఉల్బణై౭అసహ్యములైన ఇతర పదార్థముల చేతను, ఉపస్పృష్ష్ణః 
=న్సృశంప లడినవాంైై, సర్వాంగో త్హితవేదనః శరీర మందంతయు ఉద్భవించిన 
వేదనతో కూడిన వాడయ్యు. - 

తాత్పర్యము స కొన్నిరూక్షములైన పదార్థములు. కొన్ని ఉప్పు కొన్నిపులుసు. 
ఈ షడ్రుచులతో నేర్చడిన యవాంతరము లైన రుచులు. ఇట్టి పదార్హముల 
నన్నిటినీ తల్లి తినుచునే ఉండును. వాని రసములు ఆ శిశువు శరీరమునకు 
త/శీలు చురడును. ఆ స్పర్శతో ఆ శిశువు శరీరమందు భరింపరాని వేదన 
ఏర్పడును. 

9. ఉల్చేనాజరాయువుచేత, సంవృతజాచుట్ట డినవా డై, ఆంత్రైః 
నరములచేత, బహిజశరీరముపై భాగమున, ఆవృతజాచుట్లశుడిన వాత్రై, 
భుగ్న పృష్టశిరో ధరజాసంకుచీకరించుకొన జుడిన పృష్ణము, తపీకలిగిన వాత్రై, 
తస్మిన్‌ కుక్షాఆ ఉదరమందు, శిరజాశిరస్సుమీ, కృత్వాఉంచికొని, 
అస్తావసించును. 

తాత్పర్యము: జరాయువు శరీరమంతయు ఆవరించుకొని ఉండును. 
చాలనందుకు కుక్షి యందలి సూక్ష్మనరములు వాని శరీరము పై భాగమున 
చుట్టుకొని ఉండును. "స్వేచ్చగా పరుండుటకు వీలులేదు. వాండు తలయును 
పృష్టమును ముడుచుకొని ఇరుకుగా పండుకొనును. కుక్షియందలి కొద్ది 
ఎడీమలో సర్దుకొని ఉండును. 


10. పంజరే=పంజరమందు, శకుంత ఇవ=పక్షివలె, సాఇంగచేషాయాం 
=చలన వలనాదులందు, అకల్యణఅసమర్హుడై జన్మశ దృవంఅనేక 
జన్మములందు తనచే కావింపడుడిన, కర్మ=కేర్మమును, దైవాత్‌= ఈర్వరేచ్చ 
వలన, లబ్బస్మ్కృతిజపొంద డుడినట్టి స్మృతి గలవాండై, దీర్షం అనుచ్చ్భ్వాసం= 
శ్వాసమును విడువక తదేక దీక్షగో, స్మరనాస్మరించు చున్నవాడై, కీంనామ 
శర్మ=ఏ సుఖమును, విందతే=పొందంగలయడ. 

తాత్పర్యము: వాని స్ధితి చిన్న పంజరమందు బంధింపయుడిన పక్షివలె 
ఉండును. ఆ గర్భపాత్రమందువాండు కదలలేండు, మెదలలేండు. ఈ స్థితిలో 
వానికి పూర్వజన్మలందు తానొనర్చిన అనేక రీతుల కర్మముల జాపకమునకు 
వచ్చుచుండును. ఇవి అన్నియు ఇట్టికర్మములుం చేతనే గర్భవానేమేర్పడునని 
ఈశ్వరుయడ తెచ్చి నిలిపినవాండు. తదే కాగ్రముగా వాని నన్నిటిని చూచును. 
ఆసానమందు వాని కూపిరాడుటకు కూడ సరిగాం లేదు. ఈ సితిలో 
జీవండేమి సుఖము ననుభవించును. కనుక గర్భవాసము మహాఘోర మ్లేనది. 


11. సపమానా। సాత్‌ ఆరభాఏడవనెల మొదలుకొని, లబ్ద బోధః 
ఆహిలభించిన _బోధతో కూడిన వాండైనను, విషాభూజమలమీనందు 
జన్మించినట్టి, సోదరః ఇవ=ఉదరముచేత కూడుకొన్న వానివలె, సూచి 
వాతైజాప్రసోతి వాయువులచేత, అతివేపితవాచలింప చేయశుడిన వాత్రై 
నఏక్షేత్ర అస్తేాఒకచోట నిలుకడగా నుండయడు. 

తాత్పర్యము : ఏడవ నెలకు వానికి సంపూర్ణ బో ధమేర్పడును. బోధము 
లేకున్న స్దితిలో ఈ కష్టములు అర్హమయ్యెడివి కావు. కాని ఈశ్వరేచ్చ ఆ 
రీతిగా లేదు. ఏడవనెల మొదలుకొని వానికి జ్ఞానమేర్చడును. ఈ సంకటాను 
భవమునకు కారణమైన అనేక జన్మకర్మలన్నియు జ్ఞాపకమునకు వచ్చును. 
వానికి ఫలముగా నీ శిక్ష ఇచ్చటనుండి విడీవడుటపీ వానికి శక్తిలేదు. ఆ 
ఉదరమందే వాండు మలమందు జన్మించిన క్రిమివలె సూతికావాతముచేత 
చలింప చేయయణుడిన వాడై అటునిటు కదలాడు చుండును. ఒక స్థానమం 
దుండుటకు వీలులేదు. మలమందు క్రిమి చలించుట వలె వాడకూడ 
నాగర్భపాత్రమందు చలించు చుండును. 

12. నాధమానజాఎక్కువగా తపించు చున్నవాండును, బుషిజదేహ మందు 
ఆత్మభావము కలవాడును, భీతజభయపడిన వాడను, సప్తవధ్రిఃఏడు 
పొరలచేత బంధింపడుడిన వాండును, కృతాంజలి=అంజలి బంధముతో 
కూడినవాడనై, యేనాఏ పరమాత్ముని చేత, ఉదరేగర్భమందు, అర్పితః 
=ప్రవేశింప చేయయిడెనో, తం=ఆ ఈశ్వరుని గూర్చి, వికబయా=గదర్గదమైనట్టి, 
వాచావాక్కుచేత, సంస్తాతి=స్తోత్ర మొనర్చును. 

తాత్పర్యము : జీవి ఈ గర్భకుహర మందున్న వాడై విపరీతముగా 
తపించును. ఈ శరీరమందు నే ననెడు భావము జనించును. మాంసాదులైన 
ఏడుధాతువుల చేత బంధింపండుటతో విపరీతమైన భయము జనించును. 
తన్ను ఈ గర్భ పాత్రయందు ప్రవేశింపంజేసి ఈ విధముగా శిక్షించుచున్న 
పరమెశ్వరుని యొక్క కారుణ్యమునకై అంజలి బంధముతో గద్గ్దదమైన 
వాక్కుతో ఇట్టు స్తుతించును. 

13. ఉపపన్నం=శరణమును ప్రాపించినట్టి, జగతొ=లోకమును, అవితుం= 
రక్షించుటకొజ్టై ఇచ్చయాస్వీకరింప డిన నానావిధములైన శరీరములతో 
కూడిన, తస్వ=ఆ సర్వేశ్వరుని యొక్క , భువాభూమియందు, చలతాచలించు 
చున్నట్టి, చరణార విందం=అరవిందమున పోలియున్న చరణమును, సః 
అహం=ఆ నేను, శరణం (వ్రజామి=శరణు జొచ్చెదను. మేౌనాకు, అకుతో 
భయం=సమస్త భయమును నశింపచేయునటియు, అసతజఅసత్తుగా నున్న, 
మేనాక్సు అనురూపా=సదృశమైన, ఈదృశీగతి£ిఈవిధమైనస్తానము, యేన=ఎవీనీ 
చేత, అదర్శి=కనిపింప చేసినదో, ష్‌ | 

తాత్పర్యము : జీవి ఇట్టను-చున్నాండు-నే నసత్కర్మముల నెన్నిటినో 
అనుష్టించితిని. వానికి సదృశమైన ఈ గర్భవాసము నాకు ప్రాప్తించినది. 


తృతీయస్కంధ ఏక్యతింశాధ్యాయము 301 


ఇట్టి గర్భవాసమును ్రాప్తింపయేసిన సర్వేశ్వరుని యొక్క చరణారవిందము 
నేనీ శరణుంజొచ్చుచున్నాను. నా సమస్త 'భయములను దీర్చి నన్ను రక్షింపం 
గల్గిన కారుణ్యమును, శక్తియు అఆ పాదములకు మాత్రమే కలదు. తన్ను 
శరీణు జొచ్చినవారిని రక్షించు ప్రవృత్తికల కరుణతోడ కూడిన మూర్తియైన 
ఆ భగవంతుండ స్వేచ్చతో నానావిధములైన స్వరూపములను స్వీకరించి 
ఈ భూమిపై సంచరీంచును. జీవానుగ్రపామునకై ఆతండు స్వయముగా 
గర్భవాసాది దుఃఖముల ననుభవించును. అట్టి దయాశాలిదైైన పరమాత్ముని 
శ్రీపాదములకు నమస్కారము. 


14. భూతేంద్రియాశయ మయీ=భూతములు, ఇంద్రియములు, అంతః 
కరణము-ఈ రూపములతో ఉన్నట్టి , మాయాం=ఈశ్వర శక్తిని అవలంబ్యఆశ్ర 
యించి, బద్దః అవాబద్దునివలె, కీర్మభిజకర్మలచేత, అవృతాత్మామజపింపం 
జేయశుడిన ఆత్మతో కూడినట్టి, యః=ఎవ్వండు, అత్రాఇచ్చట, అస్తాఉన్నాయో, 
విశుదరాపరిపదుండును, అవికారంావికార రపొతుండును, అఖండబోధం=పరిపూర 
జాన స్వరూపుడును, ఆతప్యమాన హృదయే=ఎక్కువగా తపించుచున్లు 
పృదయమందు, అవసితంచా ప్రకాశించు చున్నవాంయడను అయిన, త౦=ఆ 
ఈశ్వరుని గూర్చి, నమామినమస్కరించుచున్నాను. 

తాత్పర్యము. : జీవుయ ఈశ్వరుండ - వీరియందున్న భేదమును 
సూచించుచునమస్కరించు చున్నాణీ. తల్లియొక్క ఉదరమండున్న దేహము 
నాశ్రయించి యున్న జీవస్వరూపీ యైన నేసు ఎక్కువగా పరితపించుచున్న 
నావృదయాంతర్భాగమందు ప్రకాశించుచున్న ఈశ్వరుని గూర్చి నమస్కరించు 
చున్నాను. పంచభూతములు, ఇంద్రియములు, అంతఃకరణము ఇవి మాయకైన 
ఉపకరణములు. మాయయిీ వీని స్వరూపముగా పరిణమించును. వీనియొక్క 
విలాసముతోనే పుణ్యపాప కర్మలేర్పడు చున్నవి. వాని ఫలముగా సుఖదుః 
ఖములు కలుగుచుండును. వినిచేత నాసహజ స్వరూపమును మజచిన 
వాండనై ఉన్నాను. భగవంతుని యొక్క మాయాసంబంధము చేతను, దానితో 
నేర్పడెడు దేహసంబంధము చేతను, దాని కేర్పడెడు బాల్య యౌవన వార్షక్యాది 
వికారములచేతను, ఆత్మస్వరూపమును మజిచి ఉన్నాడ్‌ను. వాస్తవమునీకు 
నేను పరిశుద్దుడను. పరి పూర్తస్వరూపుండను. అందుచేత తన యొక్క 
అంశమైన నన్నుఈ బంధముమీండి తప్పింప శక్తిగల్గిన పరమాత్ముని 


శ్రీపాదీములను గూర్చి నమస్కరించు చున్నాను. 

15.యవాఎవ్వండు, పంచభూత రచితేైపంచభూతముల చేత నిర్మింపం 
బడినటి, శరీరే=దేహామునందు, సితః అపిావసించుచున్న వాండైనను, ఇంద్రియ 
గుణార్జ్‌ చిదాత్మకజాఇంద్రియములు, గుణములు, "శబ్దాది. విషయములు, 
చైతన్యము-ఈస్వరూపములతో కూడిన, అహంనేను, యథాచ్చన్నజమజచిన 
వాండనువలె ఉన్నాను. కాని నచ్భన్నః=మజుచిన వాండను కాను. రహితః 
=వేఖుగా ఒనర్చియున్న, తేనాదానిచేత, అవికుంఠ మహిమానం=మజచుటకు 
సాధ్యముకాని మహిమతో కూడియు. బుషించస్వరూపము సాక్షాత్కరించికొనియు, 


302 భాగవత సుధాలహరి 


ప్రకృతి పూరుషయోఃహ్రకృతి పురుషుల నుండి, పరంావేజుగానున్నట్టి, 
శృమాంసం=పురుషుని గూర్చి, వందే*నమస్కరించు చున్నాను. 

తాత్పర్యము : ఇంద్రియములు, సత్త్వాది గుణములు, శబాది విషయములు, 
చైతన్యము లన యొక్క సంఘాతమే దేహము. ఈ శరీరమును నాదియని 
అభిమౌనించు చున్న నేను స్వరూప బోధములేని వాడుగా నైనాను. ఈశ్వరుండు 
పంచభూతాత్మకమైన శరీరమందు "స్వేచ్చగా నివసించు చున్నాయడ. కానీ 
ఆతని కా శరీరమం దభిమానము లేదు. కనుకనే ఆతండు నిత్యములైన తన 
జాన ఆనందములను మహిమను ఎప్పుడుకూడ వదలుకొనడయ-ఆతండు 
బ్రీకృతి పురుషులను తమ తమ వ్యాపారములందు ప్రవర్తింప చేయును. 
వారు మాత్రము స్వతంత్రులుగా ఉందురు. ఈ ప్రకారముగా నున్న పరమ 
పురుషుడైన పరమోత్మునీకు నేను నమస్కారములను చెల్లించుచున్నాను. 


16. యన్మాయయా=ఎవని యొక్క మాయచేత, ఉరుగుణ కర్మ నిబంధనే 
=గొప్పవైన సత్త్యాది గుణములతో నేర్పడెడు కర్కములనెడు నిబంధసాములతో 
కూడిన, అన్మిన్‌ ౦సార్‌కే పథి=*ఈ సంసారమారమందు, చరన్‌సంచరించు 
చున్న వాండును, తదభిశ్రమేణాదాని యందున్నీ పరిశ్రమచేత, నష్పస్మృతిః 
=స్వరూపమును మజచి యున్నట్టి, అయంెవీడు. మహదనోగ్రహం 
అరతరేణాగొప్పవాండైన భగవరితుని యొక్క అనుగ్రహముతో తప్పు 
కయాయనక్ష్యాణఏ యృక్తీచేత, లోకంాస్వరూప బోధమును, ప్రవృణీతాపాందయల 
వాంయగును. 

తాత్పర్యము: జీవుంయెందువలన భగవంతుని భజింపవలెను. స్వరూపావ 
బోధమున్రై (ప్రయత్నించిన చాలునుకదా! అనెడు శంకను పరిహరించుచు 
భజనమే గ్రేస్టమైనది. కేవల జ్ఞానసంపాదనైై ప్రయత్నించుట వ్యర్హమని 
చెప్పుచున్నాయ-భగవంతుని శక్తికీ మాయయని పేరు. ఆమేచేయు విలానములే 
నత్తాది గుణములు. వానిచేతనే పుణ్య పాపము లేర్చడును. వీని ననుసరించియే 
సుఖదుఃఖములు. ఈ సుఖదుఃఖానుభూతి కొజకే శరీర ప్రాప్తి. ఒక శరీరమైన 
వెనుక మజి యొక్క శరీరము. ఈ శరీరమును గ్రహీంచుట, వదలుట 
జరుగుచునే యుండును- ఇదియే సంసారము. దీని యందు తగుల్కొని 
శరీర సంరక్షణ కుచితములైన మార్గముల నెన్నిటినో మానవుడనుసరించును. 
రమ మజచిపోవు. వ్యక్తీ విషయము నింతే. సమష్షియైన లోకమున 
నింతేః ఈ సంసార బంధమునుండి తప్పించు కొనుటకీ పరమేశ్వరుని 
క్రోపయే కారణము, మార్గము. మరి ఏ ఉపాయమును ఆశ్రయించినను 
ఆత్మావబోధము కలుగదు. అందుచేత ఓ భగవంతుండా! నీ పాదపద్మములను 
శరణు. జొచ్చుచున్నాను. 


17. స్థిరచరేషూస్తాపర జంగమము లందు, అనువర్తితాంశూ 
అనువర్శించోచున్న అంశీతో కూడిన, కతమః దేవజాఏ పరమాత్ముడు, 
తైకాలికంాత్రికాలములకు సంబంధించియున్న, యత్‌ ఏతత్‌ జ్ఞానం=ఏ 
ధా జ్ఞానమును, అదధాతాఆదాన మొనర్చెనో, తం=వానిని, జీవకర్మలీదవీం= 
జీవుని బంధించిన కర్మ మార్గమును, అనువర్తమానాజఅనుసరించి 


తృతీయస్కంధ ఏకతింశాధ్యాయము 30 


వర్తించుచున్న వయరామేము, తాపత్రయోప శమనాయాతాపత్రయముల 
ఉపశమనము కొజ్బిై భజేమ=భజించు చున్నాము. 

తాత్పర్యము : భగవంతుని యనుగ్రహముచేత మాత్రమే జ్ఞానప్రాప్తి 
ఏర్పడును. ఈ స్వానుభవమును ప్రదర్శించుచు భగవంతుని స్మరించుచున్నాయ. 
అతీతములైన జన్మములు ఇప్పుడున్న అవస్తానము ఇశపై నేర్వడయోయెడు 
జన్మల అవస్తలు -- వీనికి సంబంధించిన జ్ఞానము నా'కిప్పు డేర్పడినది. 
నిత్య ప్రకాశ స్వరూపుడైన భగవంతుని అనుగ్రహము చేతనే ఇప్పుడు 
వీనికి సంబంధించిన జ్ఞానము నాకు రల్గినది. జీవాత్ముండైన నన్ను ఈ 
రీతిగా శరీరమునందు యోజింప చేయుట సుఖదుఃఖాద్యవస్థ్టల ననుభవింప 
చేయుట ఇది యంతయు భగవంతుని కరుణా వోేేషమే. ఈ బంధము 
నుండి మమ్ము తప్పింప చేయుటకు-జీవాత్మలమైన మేము నిత్యజ్ఞానా 
నందస్వరూపమైన ఆ పరమాత్ముని సర్వాత్మ భావముతో భజించు చున్నాము. 
సావరముల యందును జంగమములందును-సకల శరీరముల యందును 
అంతర్యామిగా ప్రకాశించుచున్న ఆ దైవమునకీ ఈ బంధమునుండి మమ్ము 
వదలింవశీయగల శక్తి కలదు. మేము కర్మబంధమునకు చిక్కిన వార 
మగుటచే అస్వతంత్రులము. ఆ భగవంతుడొక్కడే స్వతంత్రుడ. 

18. అన్యదేవవివరే=అన్యశరీరమునకు సంబంధించిన ఒక ద్వారమందు, 
అస్బక్‌ విణ్మూత్ర కూప పతితజర్తక్తము, మలము, మూత్రము వినితో నిండిన 
సంకుచిత ప్రదేశమందు పడినవాంనై, జఠరాగ్ని నాకడుపునందున్న అగ్నిచేత, 
భృశతప్త దేహఃణఎక్కువగా తపింపడుడిన దెహము కల వాండనై ఉన్నట్టి, 
దేహాజీవుడ, ఇతఃవివసితుంాదీనినుండి బయట పడుటకు, ఇచ్చన్‌కోరుచున్నే 
వాథ్డై, స్వమాసాన్‌=తనకు సంబంధించిన నెలలను, గణయన్‌లెక్కించు 
చున్న వాథై. కృపణధీఃదుఃఖించున్న బుద్ధివృత్తి తో కూడిన వాడై ఉన్నాయ. 
భగవన్‌ ఓ పరమాత్మా, కదా=ఎప్పుడు, నిర్వాస్యతే=విడుదల కావింపడుడుదును. 

తాత్పర్యము: తనకున్న దుఃఖమును బయట 'పెట్టచున్న వాడై 
భగవంతుని ( ర్థించుచున్నాడ- స్వామి! నేను తల్లి యొక్క ఈ ఉదరమం 
దున్నాను. దీనియేందు రక్తేము, మలము, మూత్రవీపే మొదలైనవి ఉన్నవి. 
ఇది గుహవంటిది. దీనియందున్న వన్నియు అశుచి పదార్దములు. అది 
చాలక నాతల్లి కడుపునందున్న జఠరాగ్ని నన్ను దహించు చున్నది. ఈ 
జీవుడు అతి దుఃఖము ననుభవించు చున్నాయడ. దిని నుండి బయటపడుట్ర3ై 
తన యవధియైన మాసములను లెక్కించుచున్నాయడ. ఓ పరమాత్మా! సన్నిచ్చట 
నుండి బయట ఎప్పుడు పడవేతువో! నీ పాదములకు నమస్కారము. 

19. ఈశాట సర్వేశ్వరుడా!, దశ మాస్యజాపదినెలల ప్రాయము గల్సిన, 
అసౌ=ఈ జీవుడు, పురుదయేనాఎక్కువ దయతో కూడిన, యేన భవాదృశేనా 
ఏనీచేత, ఈదృశీంగతిం=ఈ మాదిరియున్న యవస్టను, సంగ్రాహితజాపూర్తిగా 
కలిగింపజుడిన వాయయ్యెనో, సః దీననాథజాళి దీన రక్షకుడైన వాయ, 
'స్వేనకృతేన ఏవాతనయొక్క వ్యాపారము చేతనే తుష్యతు=సంతో షించుథాక! 


04 భాగవత సుధాలహరి 


అంజలిం వినా*నమస్కారము తప్ప, ప్రతి=ప్రత్యుప కారము, అస్యాఇతనిక్తి 
కః నామాదేనిని, కుర్యాతాచేయందగును. 

తాత్పర్యము : స్వామా! గర్భమందున్న నాకు నాజన్మ కర్మలగూర్చిన 
జానము-ఆత్క భావముతో కలిగెడు భావమును కలిగినది. పదిమాసముల 
వయస్సుకల నాకిట్టి జ్ఞానమును ప్రసాదించుట నీ దయా వోషమే కదా! 
దుఃఖితులను సదా 'శక్షిర్‌బెడు నీవు నా కిప్పుడేర్చజచిన ఇంతమాత్ర ప్రవృత్తి 
చేతనే తృప్తి పడెదవుగాక! గొప్ప జ్ఞానమును నాకేర్పజచితివి కదా! దీనికి 
ప్రత్యుహారము నే నేమి యొనర్పళలను. ఒక అంజలి బంధము దప్ప 
మళీ దేనిని సమర్పింప లేనుకదా! నే నన్వతంత్రుండను. స్వామి ! నన్ను 
రక్షింపుము. 

20. అపరః=అన్యు డైన, అయం సప్తవధ్రిః=ఈ జీవుయడ, స్వదేహే=తన 
శరీరమందు, ధిషణయా=బుద్దిశక్తి చేత, శారరకే=శరీర సంబంధులను, పశ్యతి= 
చూచును. అహం=నేనందుస్‌, యత్సృష్టయా=ఎవనిచేత కల్పింపడుడిన, 
ధిషణయా=బుదిచేత, దమ శరీరాదమాడులతో కూడిన వాయనై. ఆసాం= 
ఏర్పడితిని, బహాజ=బయటను, వృదిచాహృదయ మందును, చైత్యం ఇవాఅవాం 
కారాస్పదమైన ఈ దేవమందు వలెనే, ప్రతీతం=ప్రత్యక్షమై యున్న, పురాణం 
పురుషం=సనాతనులైన పరమ పురుషుని, హ్యే=చూడ లను. 

తాత్పర్యము: మనుష్య దేహ స్టితముగా నున్న చైతన్యమునకును 
ఇతర శరీరము లందలి చైతన్యమునకీ. గల భేదమును స్పప్టికరించుచు 
భగవంతుని స్తుతించున్నాయ-సప్తధాతువుల సముదాయమైన పశ్వాదుల 
శరీరమందు అధివసించెడు జీవాత్మ శరీర సంభవములుగా నున్న సుఖదుః 
ఖములను మాత్రమే బుద్ది వృత్తితో నర్హ మొనర్చికొనును. కాని మనుష్య 
జీవి అట్టివాడు కాడు." ఈ మనుష్య” దేహమందు వసించుట కధికార 
మేర్చడుట్‌చేత క్షేమ శమదమాదిగుణములచే కూడియుండుటకు సాధ్యమగును. 
నీ దయా వోోషముచే నేర్పడిన బుద్దివృత్తితో అహంకారాస్పదమైన ఈ సూల 
శరీరము అంతరాత్ముండవై నిరంతీరము వెల్లుచున్న నిన్ను దర్శంచునీప్పే 
ఇతర శరీరములందు కూడ నిన్ను దర్శించీ భాగ్యమేర్చడినది. ఈ శక్తి 
మనుష్య శరీరమందున్న జీవాత్మకు మాత్రమే లభించును. 


21. విభో!=సర్వ సమర్హుడా, బహు దుఃఖవాసం=అనేక దుఃఖములతో 
కూడిన వాసమును, వసన్నపీ=వసించుచున్న వాడనైన, అహం=ఆ నేను, 
గర్భాతాగర్భము యొక్క, అంధకూపే బహిః=వివేక శూన్యమైన బయటికి, 
న నిర్దిగమిషె=పోవుట కపేక్షించుట లేదు, యత్ర=ఎచ్చటికి ఉపయాతం= 
పొందిన వానిని, దేవమాయా=నీకు సంబంధించిన మాయాశక్తి, మిథ్యామతిః 
=మిథ్యాభూత శరీరమం దభిమానమును, యదను=దేని వెనువెంటనే, ఏతత్‌ 
సంసృతి చక్రంాజనన మరణము లనెడు ఈ సంసార చక్రమును, ఉపసర్పతిా= 
వెంటనంటి నచ్చుచున్నదో, - 


తృతీయస్కంధ ఏకత్రింశాధా శవ్ట్‌ియము 395 


తాత్పర్యము: దుర్భరమైన గర్చావాసము నుండి బయటికి రావలెనని 
భగవంతుని జ్‌వుండు ప్రార్సించినాండు. అయినను గర్భవాసము నుండి బయటికి 
వచ్చినచో ఇప్పుడున్న 'జానము నశించును. దానిచేత మరల సంసార 
చశ్రము తగుల్కొనును. * పరిణామము నాలోచించి భయపడిన జీవుండు 
మరల భగవంతుని ప్రార్పించు చున్నాడ-భక్తుల సమస్త మనోరథములను 
సాధించి పెట్టుటకు సమీర్హమైన శక్తీగల్సిన పరమాత్మా! ఈ గర్భకోశము 
నందు వసించుట మహా దుఃఖకరమైని విషయమే. కానీ ఇచ్చటి నుండి 
నేను గడ్డకు వచ్చిన, ఇపుడు నాకున్న వివేకము సర్వథా నశించి పోవును. 
మరల అంధకారమైన బహిర్లోకము. వీవేక నాశమునకు భయపడిన నేను ఈ 
గర్భావాసము నుండి బయటి పడవలెనని ఆశించుట లేదు. ఎందుకనంా 
ఇచ్చటి నుండి నేను బయటికి వచ్చిన వెంటనే నీ యొక్క మోహక శక్తి 
నన్నాగ్రమించును. అపుడు క్షణ భంగురమైన శరీరమందు నే ననెడు భావ 
మేర్పడును. దానితో పుణ్యపాపాత్మకమైన కర్మానుబంధము కల్లును. మరల 
యథాహ్రకార మా జన్మవాసమే సిద్ధించును. జన్మమరణములు నా వెనువెంటనే 
న న్నంటివచ్చును. 


22. తస్కాతాఅందుచేత, భూయజమరల, అనేక రంధ్రం=అనేక 
యోనులందు ప్రదీశమతో రూడిన, వ్యసనం=ఈ విధమైన దుఃఖము, మే=నాకు, 
యథా మాభవిష్యతామరల నెట్టర్బడకుండునో ఆ రీతిగా, సుహృదానిజమైన 
బంధువైనట్టి, ఆత్మనా ఏవ=నాబుది యొక్క సహాయముతోనే, ఉపసాదిత 
విష్ణపాదజోప్రాపించినట్టి నీయొక్క శ్రీపాదము 'కలవాడనై, ఆత్మానం-ఆత్మను 
(అనీలా నిన్ను) తమసహిఅంధకారము నుండి, విగత విక్షబవాదుఃఖిరహితు యనై 
ఆశు=శీఘ్రముగా, ఉద్ధరిప్యేఉద్ధరించికొందును 

తాత్పర్యము : ఈ గర్భావాసము నుండి నేను బయటికి వచ్చినచో 
మరల నాకు ననేక గర్భావాసములు సిదించును. మరల ఆ దుఃఖములు 
అనుభవించుటకు నా కిష్టములేదు. కనుకనే నిచ్చటనే ఉందును. ఇచ్చటనే 
ఉండి చలించని మనసుతో నీ యందే నిరంతరము వినివేశితమైన బుదిగ 
లవాండనై పోదును. ఇపుడు బుద్ది నామాట బుద్దిగా వినుచున్నది. బయటీకి 
వచ్చినచో దానిపై అదుపు నాకుతప్పిపోవును. అందుచేత ఇచ్చటనే ఉండి 
దృఢమైన ధ్యానశక్తి, తో నిన్ను సాక్షాత్కరింప చేసికొందును. అజ్జానరూపమగు 
అంధకారము నుండి విడివడెదను. 

23.ఏవం=ఈ రీతిగా, గర్భే = గర్భమందు, కృతమతిఖానిశ్చయించికొన్న 
బుద్ధిగలవాయై, దశమాస్యజాపది మాసములు తీరినవాండై, స్తువన్‌పరమాత్మను 
స్తుతీంచు చున్నవాథై, బుషిాఅధీ తానాగత జ్ఞానములతో కూడిన వాయడీగా, 
భవతి=అగును, సద్యహాఅప్పుడే, సూతిమారుతణొప్రసవ హేతువైన వాయువు, 
ప్రసూత్యెాావప్రసవింప. జేయుటక్రై, అవాచీనం=తల క్రిందుగానుండు నట్టుగా, 
క్షీపతాత్రోస్‌ వేయుచున్నది. 

తార్చర్యము: గర్భము నందలి జీవుడు ఈ ప్రకారము నిశ్చయించు 
కొన్నవాండై తన్ను బయటికి త్రోయవద్దని పరమాత్మను ప్రార్థించుచున్నాయడ- 


26 


3096 భాగవత సుధాలహరి 


వాండప్పుడు బుషి. వానికి త్రికాల జ్ఞానముండును. గర్భావాసమందు పదినెలలు 
గడచినవి. ఇత పై నుండుటకు బీలులేదు. సూతికావాతము వానిని పైకిం 
త్రోయచుండును. వాడు శిరస్సు క్రిందికి వైచి గర్భకోశము నుండి బయటికి 
వచ్చును. 

24. తేన=ఆ వాయువుచేత, అవాక్ళిర కృత్వాతల క్రిందికి వేసికొన్నవాండ్రై, 
(అనంా తల్ల క్రిందుగా ఉన్నవాడై) సహసా*హఠాత్తుగా, అపసృష్టజాబయటికి 
త్ర్రోయణడినవా డై. ఆతురణాదుఃఖముతో కూడినవాండై, నిరుచ్చ్వాసవాకొంత సేపు 
ఊపిరాడని వాడై. వతస్కృతికాగర్భావాస మందున్న త్రెకాలిక స్కృతి నశించిన 
వాడై, కృభ్రేణాఅతి కష్టముతో, వినిష్టామతజాగడ్డ్‌ క్ష వచ్చును. 

తాత్పర్యము: ఆ సూతికావాతము శిశువును వానిస్థానము నుండి వాఠాత్తుగా 
చలింపచేయును. అప్పుడు వానిశిరస్సు తలక్రిందుగా, నగును. ఆ జీవుండేమి 
చేయుటకు సాధ్యము కానివాడై ఉండును. ఊపిరి ఆడుటలేదు. మోహము 
కవిసికొనుచున్నది. గర్భావాస మందున్న తనకున్న త్రెకాలిక జ్ఞానము లేశమును 
లేదు. అతికష్టముతో వాడు గర్భమునుండి బయటీకి వచ్చున్‌. ఈ జన్మదుః 
ఖము మహాక్‌ష్టమైనది. 1 

లైక్‌ అస్ఫగ్గిగణారక్త దిగ్లాంగుండై, భువిజభూమి యందు, పతితః=పడి 
నవాంై. విషాభోరివాక్రిమియా అమేనట్లుగా, చేష్లతే=అటునిటు పారలును, 
జ్ఞానంాగర్పాహిసమందున్న జ్ఞానము, గీతౌపోయ్‌నది కాలా, విపరీతాం 
గోతీంవిపరీతమైన అవస్తమ్‌, గేకజాప్రాపింప చేయ బడినవా.డై, రోరూయతే 
=గట్టిగా నేడ్చుచున్నాంీ. 

తాత్పర్యము : తల్లి యొక్క గర్భావాసము నుండి రక్తము బయటికి 
వచ్చును. దానితో ఆ నేల కళంకితమైనది. ఆ జీవుడా చోటిలో పడును. 
పడినవాంయ పురుగువలె కొట్టకొనుచుండును. చేతులు కాళ్ళు కదిలించును. 
వం. అత్సజ్ఞానమ్‌ నశించినది. అంధకారతుల్యమైన అజ్ఞ్జానమున 
ప్రవశించిన వాండై దిక్కు తోంచక గట్టిగా నేడ్చును. 

26. పరచ్చందం=ఇతరుల అభిప్రాయమును, నవిదుషా=తెలిసికొన లేనట్సి 
జనేనాజనులచేత, పుష్యమాణజాపోషంప ఎడుచున్న, సజాఆ శిశువు, అనఖీ 
(పేతం=ఇష్టము లేని పరిస్థితిని ఆపన్నజాపొందింప చేయయిడినవాండై, 
ప్రత్యాఖ్యాకుంచనిరాకరించుపేకు, అనీశ్వరఃశక్తి లేనివాడై (ఉండును) 

తాత్సర్యము : అ శిశువున కేమి కావలెనో ఇతరు లెజుంగరు. వాని 
మనస్సునందున్న అభిప్రాయ మేమో వారికి తెలియదు. అందుచేత వాని 
మనస్సులో నొక్కటి ఉన్నచో వీరు మజియొక ఉపచారము నొనరింతురు. 
వానితో వానికి కల్గును. బాధ అయినను వారి ఉపచారములను తిరస్కరించు 
శక్తి వానికి లేదు. 


27. జంత్తుజాజంతువు వంటి వాఢడైన ఆ కేశువు, స్వేదజదోషితే 
(క్రిమికీటాదులచే బాధింపంబడినదై, అశుచి పర్యంకే=అశుద్ధమైన పొత్తి గుడ్డల 
యందు, శాయితఃపండుకొన. బెట్టబడినవాయై, అంగానాం=అవయవముల 


తృతీయస్కంధ ఏకతింశాధా్యాయము 397 


యొక్క, కండూయనే=బరికికొనుట మొదలగు వానియందు, ఆసనోతాన చేషనే= 
కూర్చుండుట, లేచుట మొదలగు వ్యవహారములందు, నేశ=అస్‌మర్దండై, 
న 

తృర్యము : వాండప్సుడు జంతుసమానుండు. ఆ పొత్తి గుడ్తలలో 
దుర్వాసన పేలు మొదలైనవి పీడించు చుండును. వానితో శరీరమునకు 
బాధ. మలమూత్రములతో అపరిశద్ధమైన పొత్తి గుడ్డల పడుక. కూర్చుండుటకు 
శక్తి లేదు. నిలుచుటకు శక్తిలేదు. *లించుటకు శక్తిలేదు. తన వేదనను 
చెప్పుటకు నోరులేదు. 

28. ఆఅమత్వచం=కోమలమైన శరీరముతో కూడియు, రుదతం=ఏడ్చు 
చున్నట్టియు, విగతజ్ఞానంానశించిన జ్ఞానముతో రూడినవాయడైన ఆ శిశువును, 
క్రిమికరొస్తూలమైన "కైమిని, క్రిమయణ్‌ యథా=సూక్ష్మములైన్‌ పురుగులవలిె, 
తుదంతి=బోధించు చుండును. 

తాత్సర్యము;వాని శరీరము చాలమృదువైనది. చిన్న చిన్న పురుగులు 
మొదలైనవి వానిని చుట్టుకొని, పెద్దపురుగులు చిన పురుగులవఠె బాధించును. 
అవేదీన నంతయు వాం సహించీవలసినదే. కానీ ఆ బాధ పోంగొటుకొనుటకు 
వాఃడసమర్థుండ. తెలియజేయుటకు అసమర్థుడు. ఊరకే రోదించును. 

29 ౩0 ఇత్వేవం=ఈ రీతిగా, శైశవం=శిశుత్వమునకు సంబంధించిన, 
తభ పౌొగండం ఏవాయుక ఎక్రవయస్సునకు ముందున్న శిశుత్వ 
అంతిమ భాగమైన పొగండ మనెడు వయస్సును, భుక్ష్వా=అనుభవించి, 
అజానాతాఅజానీము వలన, సహదేహేనాదేహముతో కూడేన వాడై శుచా 
=దోఖముచేత అర్చితజాచుట్టుకొన లుడిన వాండై. ఆత్మనజాతన యొక్క 
వర్షమానేన మాన దినమునకు పెరుగుచున్న కోపముచేత, అంతాయా 
వోనియొక ప నాశనమున్రై, కామా=కామముతో కూడినవా,డై, కామిషు= 
తన హష్ష లతో బాధపడుచున్న వారియందు, విగ్రహం=కేలహమును, 
కరోతాచేయచుస్నాడ. 


తాత్పర్యము : అయిదేండ్ర వరకును శైశవముండును. ఆపై పదునారు 
వర్ణముల వరకు పౌగండ మర్‌దురు. దాన్‌ తర్వాత యౌవనము. ముందు 
చెప్పిం బడినట్టు వాండు శైశవ మందును, పొగండమందును అనేక దుః 
ఖము లనుభవిర్‌ును. తరువాత యొవనమున ప్రవేశించును. దేహాభిమానము 
విపరీతముగా. పెరిగినది. అజానముతో నది దినదినము వరిలుటయే గాని 
తరుగుట లేదు. యొవనమంటీ విపరీతమైన వ్యామోహము. 'తన్‌ సుఖమున 
కనేక సాధనములు కావలెను. అవి లభింపని దానితో విపరీతముగా క్రోధము 
కల్లును. తనకు కావలసిన సుఖసాధనములనే ఇతరులు కూడ కోరికొని 
వానీకొజ్టై ప్రయత్నింతురు. వారిపై వీడాగ్రహించును. వారి ప్రయత్నములను 
వ్యర్హము “తయయజోమను. దానితోనే నేర్చడెడు కలహము. ఈ కలహములన్నియు 
వీపి మ కేర్పడినవి. 


పచభిః భూతైః =ప్ఫథివ్యాది పంచభూతములచేత, ఆరబ్టేదే హే= 
పతన దేహమందు. అహం మమ ఇతి=నేను నాదని, అసద్రా హ$ః= 


౩౦|| భాగవత సుధాలహరి 


అసత్యమైన అభిమానముతో కూడిన, రుమతిజకుత్సితమైన బుద్ధిగలవా డై, 
అబుధఃాఅజ్లానియైన, దేహీ=జీవుండు, మతింకరోతిస్థిరత్వ బుద్దో నేర్చజచు 
చున్నాడు. * 

తాత్పర్యము: పంచ భూతాత్మకమైనది శరీరము. దానియందు వీండు 
అహంబుది పెంచుకొనును. అహం బుదితో పాటు 'మమ' అనునది 
'పెంచుకొనును. నావారను గుంపు చేరును. ఈ రీతిగా మానవుయ నిత్యమైన 
జానము పోలొట్టుకొని కుమతిని పొందును. గర్భావాసమందు బుషిలైైన 
జీవుయ బయటికీ వచ్చిన తోడనే అజ్ఞానులలో ప్రముఖు డగుచున్నాయడ. 


32. అవిద్యా కర్మబంధనఃా అజ్ఞాన నిమిత్తముగా నేర్పడిన కర్మబంధముతో 
కూడిన యజాఎవరు, క్షేశంందుఃఖమును, దదతాఇచ్చుచున్నదై తదర్హం=ఆ 
దేహము కొజ్రై. కర్మకురుతే=కార్యమొనర్చు చున్నాంో, యదృద్దాజఏ 
కర్మబంధముచేత కటివెయయడిన వాండెవ్వయో, సంసృతింంసంసారమేును, 
అనుయాతిా-పొందుచున్నాయు. 

తాత్పర్యము : ఈ శరీరము అనేక బాధలతో కూడి, జన్మము, మరణము, 
జర, వ్యాధి ఈ రీతులుగా అనేక దుఃఖములు దీని నాశ్రయించి ఉండును. 
కాని జీవ్సేన కింకను దీనిని పోషించుకొనుట యందే. విపరీతమైన ఆకాంక్ష 
దాని కొజై అజ్ఞానముతో పుణ్య పాపకార్యము లొనర్చును, మరల యథా 
ప్రకారముగా బరీధమున చిక్కుచున్నాండు. ముక్తుయ కావలసిన జీవి 
సంసారమునే అభివృద్ది చేయుచున్నాడు. జన్మ మరణములకు కారణమైన 
ఈ శరీరమున బంధ మనెడు అభిమానముతో నానా యోనుల జన్మము 
సృష్టించు కొనుచున్నాండ. దానితో అనేక దుఃఖములకు ప్రాతిపదిక వేసికొను 
చున్నాడు. 

33.పునజామరల, శిశ్నోదర కృతోద్యమైజగ్రామ్య సుఖములు, కడుపు 
మొదలైన వానికొణకు ప్రయత్నము లొనర్చెడు, అసద్భిజ=అసత్పురుషుల 
యొక్క, పథి=మార్గమందు, ,ఆప్టితస్పన్‌-ఉన్న వాండై. యది రమతే=గ్రామ్య 
సుఖములందు రమీంచు చున్నీచో, పూర్వవతామునుపటి వలెనే, తమః 
=నరకమును, విశతాపాందుచుస్నాయడు. 

తాత్సర్యము : సామాన్యులది జంతు సమానమైన ప్రవృత్తి. వారెపుడును 
(గ్రామ్య సుఖములందును, ఉదర పోషణమునందును నిమగ్నులై దాని 
కావశ్యకములైన ప్రయత్నము లొనర్హురు. అట్లి అసజ్దినుల సంసర్గ మొనర్చి 
వారి సంప్రదాయమునే అనుసరించుచు సంతోషీంచినపో మరల ఈ"జీవాత్మకు 
యాతనా శరీరముతో నరకమందు ప్రవేశించి కఠిన దుఃఖముల ననుభవించుట 
తప్పదు. 

34,3536. సత్యం-పరమార్థ భాషణమును, శౌచం=శుది, దయా= 
కారుణ్యము, మౌనం=వాక్కును వకోములో నుంచుకొనుట, బుదిషావిచారశక్తి, 
(్రీజాఐశ్వర్యము. ప్రీజాసిగ్గు, యశూక్తిర్తి, క్రమా=సహనశక్తి, శమణా అంతరింద్రియ 


తృతీయస్కంధ ఏకత్రింశాధ్యాయము ౨99 


నిగ్రహము, దమఃబాహ్యేంద్రియ నిగ్రహము, భగజభగవదృక్తి, ఇతి=అనెడు 
ఈ గుణములు, యత్సంగాత్‌ఎవరి యొక్క సహవాసముతో, సంక్షయం 
యాతి=నశించునో, పుంసఃపురుషునకు, యోషితృంగాతీయథాస్ట్రీ సంగ మెటు 
వంటిదో, తథా=ఆ విధముగా, బంధః మోహశ్చ=బంధమోహములు, అస్యభవే 
ఎవని కుండునో, తత్సంగి సంగతజావానితో చేరునట్టి వానితో చేరుటయు, 
యథా=ఎట్టిదో, తథా=అట్లే, అన్య ప్రసంగతకాఇతరులకో చేరుటతో, నభవేతా 
ఏర్పడదు అశాంతేషు=శోంతిలేని "వారును, మూఢేషూ-మూర్చులును, ఖండి 
తాత్మసు=ఆత్మజ్ఞానములేని వారును, అసాధుషు=అ సత్పురుషులును అనెడు, 
తేషు=వీరితో, సరీగం=చెలిమిని, న కుర్యాత్‌ాచేయరాదు. 


తాత్పర్యము: ధర్మ భాషణ రూపమే సత్యము. న! 
లైన ఇంద్రియముల నదుపులో పెట్టకొనుట శాచము; అన్న దుఃఖములను 
సహింకుండుట దయ. అనవసరముగా 'మాటాడ కుండుట మౌనేము. స్వీకార్యము 
లేవో, స్వీకరింపందగిన వేవో వేర్పజచుకొనెడు విచార శక్తి బుద్ది. కుత్సిత 
ప్రవృత్తులను గూర్చిన లజి, ధనము, శోభ-ఈ రూపములతో సాక్షోత్కరించు 
చున్నటు వంటి నరపదయ్‌ను సత్మీర్తి, ఇతరుల అపరాధములను క్షమించు 
స్వభావమైన ఓర్పు, మనోనిగ్రహము, ఇంద్రియని (గ్రహము, సౌభాగ్యాదికములైన' 
ధర్మములు. ఈ సర్వగుణములును కామ రముకతో క్షుభితములైన మనస్సులు 
గలవారును, విషయ సుఖములకై నిరంతరము ప్రయత్ని ౦చెడు వారును- 
అయిన మనుష్యులతో చేరిన నశించి పోవును. పీ స్త్రీలన ర 
ఆకర్షింప డిన చిత్త వృత్తితో ధర్మాదులు నశించే పోవున్‌టు, అసత్సురుషుల 
సవోవాసముతో ధర్మము నశించును. అందుచే వారితో చేర తేగదు. జీహిత్మకు 
ఇతరుల విషయములతోడి సంగము మోహము నేర్చజచును. బంధము 
నేర్చజచును. కాని స్రీ స్త్ర జనసంగుండగువానితో సంబంధ మేర్చజచు కొన్నపుడు 
అవివేకమును బందేమును అధికమగును. ఇంతటి అపకారము మరెదియు 
చేయలేదు. కనుక విషయములు స్త్రేలు- వీరితోడి సంగతి ఏ మాత్రమును 
చేయకూడనివి. 


ప్రా ప్రజాపతిణాబ్రహ్మదేవుడ, స్వాందుహితరంచతనయొక్క తనూజను, 
దృష్వా=చూచి,తద్రూప ధర్జితః=ఆమె శరీర సౌందర్యముచే మోహింపం 
బడినవాయై, రోహిత్‌ భూతోం=ఆడుజింకగా పరిణమించిన,. తాం=ఆమెను, 
సఃఆ బ్రహ్మదేవుడు, బుశ్యరూపీ=మగజింక రూపమును ధరించినవా డై, 
గతత్రపజాసిగ్గును వదలినవాడై, అన్వధావతావెంటపడి పరువెత్తైను. 

తాత్పర్యము: స్రీ సంగముతో నేర్పడెడు మోహము అణచికొనుట 
అసామాన్యమైన పని. బ్రహ్మదేవుండే తన కొమార్తైె అయిన సరస్వతీదేవిని 
చూచి మోపితుండై నాండు. అపు డామె అండుజింక రూపము ధరించి 
పరువెత్త నారంభించెను. బ్రహ్మదేవుండ తాను మగజింకయైై వెంటపడినాండు 
తానా పని యొనర్చుచున్నందుకు సిగ్గుచెందలేదు. 


38. తత్సష్ట నృష్టేషూఅతనిచేత సృష్టింపణుడినవారితో స నృష్టింప శుడినవారి 
యందు, నారోయేణరొ బుషింబుతే=నారకాయణమూర్తి తప్ప, య్య పుమాన్‌=ఏ 


త్రం భాగవత సుధాలహరి 


మనుష్య, ఇఐహ=ఈ లోకమందు, యోషిన్మయ్యా మాయయాస్త్రీ రూపమైన 
మాయచేత, నఖండితధీకాబుద్ధిశక్తి లోపించిన వాడ కాడ. 

తాత్పర్యము : సత్య మిట్టుండంా బ్రహ్మదేవుని చేత సృష్టింప యడిన 
మరీచ్యాది ప్రజాపతుల యొక్క, సృష్టివర్గమునకు లో శుడినట్టి ఏ పురుషుల 
బుదిశక్షీ సీరూపమెన మాయనుండి శోధిలీవ ఎడదు? మాయను జయించినటి 
మపోపురుషుయ శ్రీమన్నారాయణమూర్తి ఒక్కతే. స్ట 

39. స్త్రీ మయ్యాబాస్త్రీరూపమున్న, మేమాయాయాజనామాయ యొక్క, బలంా 
శక్తిని పశ్యాచూడుము. యా=ఏ ఈమె, దాంజయినజాదిక్కులను, జయించిన 
మహా పరాశ్రమవంతులను, భ్రూవిజృంభేణ కేవలంచకనుబొమ్మల యొక్క 
విజృంభణ మాత్రము చేతనే, పదాగ్రాంతాన్‌ కరోతి=పాదములకు నమస్కరించిన 
వారుగా చేయుచున్నది. 


తాత్పర్యము: నా మాయాశక్తి ఎట్టిదో చూడుము. దిగంతములను 
జయించిన మీహాపురుషు లెందరో కలరు. కాని వారి పరాక్రమ మేమగు 
చున్నది? స్త్రీ యొక్క కనుబొమ్మల చలనమునకు దాస్య మొనర్చుచున్నది. 

40.మత్సేవయా=సజినుల యొక్క సంసర్గము చేత, ప్రతిలబ్తాత్మా లాభః 
=సంపాదింపడుడిన ఆత్యలాభముతో కూడినవాండును, యోగస్య=యోగము 
యొక్క, వరం పారం=అవతలిగటును, అరురుక్షుజపొందవలెనని ఇచ్చకలవాయడు, 
ప్రమాదాసూస్త్రీలయందు, జాతూఎప్పటిక్షిని సంగం=సహవాసమును, న 
కుర్యాతాచేయరాదు. యాజుఎవరిని, వ. నిరయద్వారం=నరక 
ద్వారముగా, వదంతి=పెద్దలందరును చెప్పుచున్నారో, 

తాత్పర్యము: అందుచేత భాగ్యమాత్తు సత్సంగము సిద్దించినవాండగును. 
యోగవిద్య యందు కృతార్ణుండు కావలెనని కోరుచున్న వాండు స్ర్రీలతోడ 
సహవాస మొనర్చరాదు. స్త్రీ సాధకునకు తెరువడుడిన్‌ నరక ద్యోరమని 
"పెద్ద లనుచున్నారు. 

41. దేవ నిర్మితా=ఈశ్వరునిచే నిర్మింప శుడినట్లి, యామాయా= ఏమాయ, 
యోషిత్‌ స్త్రీరూపమో, శనైజామెల్లా, ఉపయాతిా-సమౌపించునో, తాం=ఆమెను, 
తృళైవాగడ్డి బత ఆవృతంామూన్‌ పెట్టటుడినట్టి, కూపంఇవాబావిని వలె, ఆత్మనః 
=తనకు, మృత్యుంనాశస్థానమునుగా, ఈక్తీతాచూడ డును. 

తాత్పర్యము: ఈశ్వరుండు నిర్మించిన మాయారూషమే స్త్రీ. ఆమె అనేక 
రీతులుగా సమిపించును. పరిచర్యాది రూపముగా దగరించును. ఆమె విషయమున 
జాగ్రత్తగా నుండవలెను. గడ్డిచేత కప్పశుడిన కోపమును వలె చూడవలెను. 
ఏ మాత్ర, మామెకు ల్లొంగినను తన వినాశమును సాధకుడు తెచ్చికొన్నప్లే. 

త24ప్ప మోవోతాపరమార్థజ్డానము లేనిదాని వలన, బుషభాయతీం=పురుష 
రూపమందున్నట్టి, యాం మాయాం=నాయొక్క ఏ మాయను, విత్తా పత్యగృహ 
ప్రదంచధనము, సంతానము, గృహము మొదలైన వానిని సంపాదించ పెట్టునట్టి 
పతిం మన్యతే-భర్తయని భావించుచున్నది, దైవోపసాదిత్రం=ప్రారబ్దము 


తృతీయస్కంధ ఏకత్రింశాధ్యాయము 401 


బలముచేత సమిపమును పొందింప ఎడినదియు, విత్తాపత్యగ్భవోత్మకం=ధనము, 
సంతానము, గృహము అనెడు రూపముతోనున్న, తాంంమాయను, మృగయో 
=జింకకు, గాయనం యథా=గానమువలె, అత్మనవాఆత్మయొక్క, మృత్యుం=నాశ 
స్లానముగా, విజానీయాత్‌ాతెలియవలెను. స్రీసరగతణాస్త్రీ సంగమేు నిమిత్తముగా, 
స్త్రీత్వంస్తీభావమును, ప్రాప్తజపొందింపయడిన వాఢడైనాండు. 

తాత్చర్యము : మోక్షమును ఆకాంక్షించు మనుష్యుయడ స్రీ ప్రసక్తిని 
మానుకొనవలెనని చెప్పయడినది. అట్ల మోక్షేచ్చగల స్త్రేగూడ పురుషప్రస్తక్తిని 
మానుకొనవలెనని ఈ రెండు శ్లోకములతో చెప్పుచున్నాడు. పురుష స్వరూపముతో 
నున్నది కూడ మాయయే. వోండు మోహము కారణముగా ధనము 'సంతానము 
గృహము మొదలైన సుఖసాధనములను సంపాదించెడు భర్పరూపముగా 
వరించు. ఏన్నాయ: వాయ పురుషుడైనను నామాయ యొక్క వికాసమే. 
అట్టి వానిని స్ట్‌ తన యొక్క భర్తయను కొనుచున్నది. వాండు ప్రారబాను 
గుణముగా స్త్రీని చేరును. ఆ చేరుట స్ర్రీకి మృత్యువును సంపాదించి పెట్టుపేతే. 
సుఖప్రాప్తిని సంపాదించి పెటువాండుగా కన్సడుచున్నాండు. మృగములను 
పట్టుకొని బంధించి వానితో జీవీంచు వేటగాని వంటివాండే ఈ పురుషుడ 
కూడీ. వాయ మృగములను పట్టటకై గానము ఏర్పాటుచేయును. వానిచేత 
నాకృష్ణమై జింక తనకు నాశమునసు కలిగించెడు వ్యాధుని "స్నేహితుండుగా 
భావించి సమీపించును. దాని పరిణామ మే మగును? అది బంధములో 
అరికికొనును. ఈ స్త్రేగూడ పురుషునిచేత సంసారములోని కీడ్వ బడుచున్నది. 
వానిచేత మోహితయైై వానిని భర్తగా నెంచుచున్నది. ఇదంతయు మాయా 
విలాసము. పూర జన్మమందు ఒకానొక పురుషుడు స్రీకాముకుడై జీవించును. 
దానికి ఫలముగనె వానికి ఈ జన్మమందు స్త్రీరూప మేర్చ్పడినది. పురుషజన్మకూడ 
అంతే. వాం పూర్వజన్మమున స్త్రీగానుండి అధికమైన కామము నపేక్షించిన 
దాని ఫలమే పురుష జన్మ. ఈ రీతిగా సంసారోపరతి కవకాశమే లేకపోవును. 
మాటి మాటికినీ జనన మరణము లేర్పడుచుండును. వానితో పాటు 
తతృలములైన దుఃఖములు. అందుచేత స్త్రీపురుషులు పరస్పరము సుఖకారకులు 
కాదు; దుఃఖకారకులే. 

తడ జీవభూతేనాజీవోపాధియైన, దేహేన=శరీరముతో. గూడ, పుమాన్‌ 
జీవుండు, లోకాత్‌లోకం=ఒకలోకమునుండి మజియొక లోకమునకు, అనువ్రజన్‌= 
పోవుచున్న వాండై, భుంజానజ=సుఖ దుఃఖములను భవించుచున్నవాంై, 
అవిరతంానిరంతరము, కర్మాణి కరోత్యేవాకర్మములను చేయుచునే ఉండును. 

తాత్పర్యము : ఈ స్తూలశరీరము నశించినచో జీవున కుపాధిగానున్న 
లింగశరీరము నశించుట లేదు. ఆత్మ జానముతో మాత్రమే అది నశించును. 
సుకృత దుష్కతముల ఫలభూతములైన్‌ సుఖదుఃఖముల ననుభవించువాంై 
జీవుడు తన కుపాధియైన లింగశరీరముతో ఈ లోకము నుండి పరలోకమునకు 
పోవుటయు, అచ్చటినుండి శరీరాంతరమును స్వీకరించి మరల నీ లోకమున 
కేతంచుటయు జరుగున్నది. ఈ గమనాగమనములకు కారణము కర్మములే. 
అదే జీవునకు బంధావస్ట, 


402 భాగవత సుధాలహరి 


45. భూతేంద్రియ మనోమయఃజసూక్ష్మభూతములు, ప 
మనస్సనెడు రూపముతోనున్న, జీవజణాజీవుడు, జీవః దేహఃజబీవోపాధియెన 
దేహమును, అస్య=జీవునకు, అనుగజాతోడుగా వచ్చుచున్నాండ. తన్నిరోధః 
=దాని యొక్క వినాశము, అస్యాజీవుని యొక్క, మరణం=నాశనమే, అవిర్భావః 
తూమరల నెర్చడుట, సంభవజాజననము. 


తాత్పర్యము : నిత్యుథైన జీవుని జనన మరణావస్థలను చెప్పుచున్నాడు. 
సూక్ష్యభూతములు, సూక్ష్మంద్రియములు, మనస్సు విని సమ్మేళనమే మనస్సు. 
ఇది జీవుని. వెంటనే ఉండును. దీనియొక్క నివాసస్తానమే స్థూలభూత, 
స్తూలేంద్రియ సంగమైన స్టూలేంద్రియము, స్తూలదేహమే నశిరవినపుడు 
లినీగశరీరము కార్యక్షమముకాడ్‌. జీవునకు కర్మము లొనర్పుట కు పాధియైన 
లింగదేహము దాని కాస్పదమైన స్తూలదేహము రెండును కూడ ఉండవలెను. 
కాలక్రమమున స్తూలదేవాము నశించినీపుడు లింగదేవామునకు ప్రవృత్తి ఉండదు. 
అది తటస్సముగో ఉండును. దానినే మరణమందురు. లింగస్తూల శరీరముల 
సంయోగమే జన్మ లింగదేహమునుండి విడివడుటయే వక్తి. జీవుండ 
నిత్యుండు. లింగదేహము జీవోపాధి. అది స్టూలదేహముతో చేరినపుడు 
కర్మము లొనర్చుటకు శక్తికలది అగును. అది జన్మ. స్తూలదేహ వినాశము 
మరణము. స్వరూపజ్ఞాన మేర్చడినపుడు అనాదియైన లింగశీరీరము నశించును. 
అదియే ముక్తి. 

తీర్చ ద్రవ్యోపలబ్దిస్తానస్యా ద్రవ్యము యొక్క ప్రాప్తికి స్తానమైనట్సియు, 
ద్రవ్యేక్షాయోగ్యతా యథాద్రవ్యములను పొందుటకు అయోగ్య్‌త. యీథా= 
ఎట్టు ఏర్పడువో, తత్‌=అది, పంచత్వం=నాశము, అహం మానాతాఅభిమాన 
నిమత్తముగా, యథా ద్రవ్యదర్శనయాద్రవ్యముల దర్శనమెప్పుడేర్పడునో, తదా 
ఉత్పత్తి౭అప్పుడే ఉద్భవము. 

తాత్పర్యము : జీవాత్మకు పంచభూత వికారములైన లౌకిక పదార్రములను 
చూచుట, అనుభవించుట, సుఖము సిద్దించుట కుపకరించునట్టి స్తానమైన 
స్తూల శరీరముదానికి యోగ్యత లేకురీడుట-ఇదే స్తూలశరీరమీ “యొక్క 
వినాశము. దీనినే జీవనాశముగా సామాన్యులు భావింతుటీ. అ శరీరముయొక్క 
ఉద్భవము. తన్నిమిత్తముగా నేర్చడెడు ద్రవ్యదర్శనము జీవాత్మ కున్నపుడు 
అది జీవుని యొక్క ఉద్భవ మందురు. స్తూలశరీరము యొక్క ఉత్పత్తి 
విపత్తులు జీవుని ఉత్పత్తి విపత్తులుగా భావీంచి జీవుడు మోహమునకు 
లోయుడును. ఈ మోహమే బంధ కారణము. దీనినే దేహాభిమానమందురు. 
శరీరము తనకంటె భిన్నము. తానందున్న సాక్షిస్వరూపుండు. ఇదియే శుద్రమైన 
బోధము. ఈ జ్ఞాన మేర్చడినపుడు జీవాత్మ ముక్తుండగును. మ 

47.అక్షో జాకన్నులకు, యదా=ఎప్పుడు, (ద్రవ్యావయవ దర్శనాయోగ్యతా 
=ద్రవ్యము యొక్క అవయవములను దర్శించెడు యోగ్యత ఏర్చడదో, 
తదావవాఅప్పుడే, చక్తుషణాకంటికినీ, ద్రష్టజాద్రష్టకును, అనయోఃావీరిరువురికినీ, 
అయోగ్యతా=యోగ్యత లేకుండుట, 


తృతీయస్కంధ ఏకతింశాధా క్టియము 403 


తాత్పర్యము: జీవాత్మ యథార అవినాశిత్వము బోధించుటకై 
ఉదాహరణము నిచ్చుచున్నాడ. నేజ్రాదులైన ఇంద్రియములకు వానిక్‌ 
విషయములైన రూపాదులను చూచెడు సామర్శ్యము ఎప్పుడు లేకపోవునో 
అప్పుడే ఇంద్రియములు నశించినప్లే ఈ రితిగా సరే ౦ద్రియములు వాని 
కా స్పదమైన స్తూలదేహములు న్‌శించినపుడు జీవోపాధియైన సూక్ష్మ 
దేహమందుండి శప్టస్పర్నాది సుఖములను అనుభవించుటకు ద్రష్షలైన 
జీవునకు అయోగ్యత ఏర్పడదు. దానినే జీవనాశమని సామాన్యులు భ్రమిర్‌తురు. 
వాస్తవమునకు జివుండు నశింపలేదు. వాండు నిత్యుడే. నేను చెవిటి వాడను, 
నేను కుంటి వాడను. ఈ రీతిగా శరీరము నభిమానించిన జీవుడు 
తద్వినాశమందు తన వినాశమైనక్సే భావించుకొనును. కానీ నిజమునకు 
వాయ ద్రష్ట స్టూలదేహము నశించినీపుడు నశింపకుండని జీవాత్మ అభిమాన 
నిమిత్తముగా తానే నశించినట్లు భావించున్నాండు. ఇదే దేహాభిమానము 
యొక్కయు, జీవనాశము యొక్కయు స్వరూపము. 


48. తస్మాతాఅందువలన, సంత్రాసజాభయము, న కార్యజాపొందరాదు. 
కార్చణ్యజాదైన్యము, సంభ్రమణాపరిభ్రమణము, న కర్తవ్యజపొందరాదు, జీవగతిం 
=యథార్ద తత్త్వమును, బుధ్వా=తెలిసికొను, ధీరజాధై గయుక్తుండై. ముక్తసంగః 
=సంసారీము వీదలినవా.ై, ఇహ=ఈ సంసారమందు, చరేతాచరింపవలెను. 

తాత్పర్యము: పైన చెప్పినట్టుగా జీవునకు నాశము లేదు. స్తూల 
శరీరమునకు సాశము. శస్టాదులతోం గోని మజిదేనితోంాని జీవుంయ నశింపయ. 
ఈ విషయ బోధము కలిగి ధీరుండై ఉండవలెను. మరణమునకు భయము 
చెందరాదు. సుఖదుఃఖములు ప్రారబ్బవశములు. అందుచే దైన్యము నొందరాదు. 
ధనపుత్రాదులు నశించునవైన దానివలన వాని విషయమున సంభ్రమముండ 
రాదు. దేహాదులయందభిమాన రహితుడై ప్రారబ్ద వినాశము వజకును ఈ 
సంసారమందు చరింపవలెను. జీవునియొక్క అచ్చోద్యాది గుణములు మనన 
మొనర్చికొనవలెను. 

49. యోగవైరాగ్య యుక్తయా=యోగ వైరాగ్యములతో కూడినదైన, సమ్యక్‌ 
దర్శనయా=యథార్హ జానముచే కూడిన, బుధ్యాబుద్దితో, మాయావిరచితేమాయా 
నిర్మితమైన, లోకేఓలోకమందు, కళేబరం=శరీరవపేను, న్యస్యాఉించి, చరేత్‌ 
చరింపవలెను. 

తాత్సర్యము: ప్రకృతితో నేర్ప్చడిన పంచభూతముల యొక్క పరస్పర 
సమ్మేళనమే శరీరము. దీనివంటివే తక్కిన శరీరములును. వాని సంఘాతమైన 
లోకమును ఇట్లిదే. కనుక లోకము ప్రకృతి యొక్క పరిణామమే యని 
తత్ర్త్వజ్ఞులు నిశ్సియించి ఉందురు. ఈ సత్యము బుద్దికి అరుగవలెను. అది 
ఏర్పడుటకు లోకమునందలి నశించెడు వస్తువు లన్నియు, నశింపని పరమార్హ 
చైతన్య మేదియో అదేనను నిశ్చయజ్ఞాన మెప్పుడును ఉండవలెను. దీనికీ 
సమ్యగ్దర్శనమని పేరు. దీనితో న్వరవవ్‌లైన ధనాదులందును శబ్దాదులందును 
ఆస్తి లెకపోవును. దానికి వైరాగ్యమని పేరు. ఈ ప్రకారమైన బుద్దియొక్క 
“రంతర విచారము నాశరహితమైన ఆత్మయందు విశ్రమించును. దీనినె 


404 భాగవత సుధాలహరి 


యోగ మందురు. ఏతాదృశ గుణయుక్త మైన బుద్దితో ఈ శరీరము ప్రకృతి 
పరిణామమే యని నిశ్చయము నిరంతరము కటీగి ఉండవలెను. దానిపై 
సక్తి నుజిగింపవలెను. ప్రారబ్ద భోగమున్లకై శరీర మేర్చడినది. అది యుండునంత 
వరకు శేరిర ముండవలెను. ఈ దృష్టితో శరీరము నశీంచువజకు సంసారమందు 
చరింపవలెను. 


విజయధ్వజ వ్యాఖ్య 


1. సంసార మసోర మని తెలియుటయే వైరాగ్యము. దాని కొజ్జై ఈ 
అధ్యాయమందు గర్భవాసము మొదలైన దుఃఖముల అనుభవములను ప్రతిపా 
దించుచున్నాండు. దీని నెజింగి విరక్త ండై బ్రహ్మజ్ఞా జ్ఞానమునకు ప్రయత్నించ 
వలెను. బ్రహ్మజ్ఞానము పరమాత్మయం దొనర్చు భక్తే సాధ్యమగును. జంతుః 
=నరక మందు కర్మఫలము ననుభవించి వర్షము మూలముగా భూలోకమునకు 
వచ్చి మజియొక్క జీవుని కర్మఫలముగా_ నేర్పడిన గోధుమలు మొదలైన 
ధాన్యదేహమందు చేరికొని జన్మించిన జీవుండు, దైవ తంత్రేణాఅదృష్ట 
నియామకుండైన శ్రీహరి కధీన మైనట్టి, కర్మణా=తనయొక్క పుణ్యము లేకి 
పాపరూపమైన రల దేహాపపక్‌ 'త్తయే=దానికనుగుణమైన శరీరమును 
పొందుట్టై, పుంసజపురుషుని యొక్క రేతః కణాశ్రయఃారేతస్సు యొక్క 
బిందువు నాశ్రయించి, స్త్రియః ఉదరం=బుతుకాలమందు యోని మూలముగా 
స్త్రీగర్భకోశమును, ప్రవిష్టః భవతి=ప్రవేశించినవాం డగును. కణ మనంగా 
నిమాలిత మగుట అని “అర్ధము చెప్పవలసి ఉండుటచే ఉత్పాదన శక్తిలోన 
అణంగి యున్న రేతస్సు వేందు అని అర్ధము. 


2. స్రీ యొక్క ఉదరమును ప్రవేశించిన రేతస్సు కాలక్రమముగా 
శరీరాకారమును పొందెడి రీతిని చెప్పుచున్నాండు. తు=శోణితముతో చేరిన 
ఆఅ రేతః కణము, ఏకరాత్రేణ=ఒక్కరాత్రియందు, కలిలం=గంజివలె గట్టిదిగా 
నగును. పంచరాత్రేణ=ఐదు రాత్రులలో, బుద్బుదంాచిన్న గుండువలె నగును. 
దశాహేన తుూ=పదిరాత్రులలో, కర్కంధుజకొద్దిగా గట్టియైన పిండముగా 
నగును. తత పరం=అనంతరము, పేసామనుష్యుండు మొడ్‌లైన శరీరమందువలె 
మాంసపు ముద్ద అగును. వా=అటుగాక పక్షిమొదలైన వాని శరీరమందలి, 
అండంాగ్రుడ్డుగ్‌ను, భవతి=అగును. 'వా' అని వికల్పమును చెప్పుటచేత" 


"నానా విధా గర్భవృద్ధిః కర్మబేధా దృవిష్యతి, 
అతో నానావిధం గంథేః గర్భ సంస్థాన ముచ్యతే." 


అనుప్రమాణముతో వారి వారి కర్మకు తగినట్టుగా గర్భవృద్ధి అనేక 
రీతులుగా ఉండునని చెప్పినట్లైనది. 


తృతీయస్కంధ ఏకత్రింశాధ్యాయము 405 


3. మాసేనతు=ఒక్కనెలలో, శిరఃతలయు, ద్వాభ్యాంజరెండునెలలలో, 
బాహ్వం (ఘ్ర్యాద్యంగ వి[గ్రహం=బాహువులు, వాదములు మొదలైన 
అవయవములతో కూడిన దేహాకారముగను త్రిభిః=మూండు నెలలలో, 
నఖాగోళ్ళు, రోమారోమములు, అస్థిఎముకలు, చర్మ=చర్మము.లింగాస్త్రే 
పురుష భేదమును తోపించు, చిహ్నమే, ఛిద్రోద్భవజాజంద్రియస్తానములైనే 
రంధ్రముల ఉత్పత్తియు, భవతి=అగును. 


శీ చతుర్చిజనాల్నునెలలలో, సప్తధాతవజ =అస్లులు, రక్తము, మేదస్సు, 
మజ్జి మాంసము, రేతస్సు అనెడు ఏడు ధాతువులను, "పంచభికఐదునెలలలో, 
క్రుత్చడుదృవః అకలిదప్పుల ఉత్పత్తియు, భవతి=అగును షడ్భిఃఆరుమాసము 
లలో, జంతుజాజన్మించెడు దేహయుక్తుడైన జీవి, జరాయుణా=మాంసమునకు 
సంబంధించిన పొరచేత, ఆదితః సన్‌చుట్టంబడినవాండై, దక్షిణే=కుడివైపు, 
కుక్షౌపొట్టయందు, బ్రామ్యతి=సంచరించును. 


వ్‌ గర్భస్థ నిశుపునకు ఏడవమాసమందు జ్ఞానముత్పత్తియగునని 
చెప్పుచున్నాండు. - సప్రమేఏడవ మాసమందు, బుపీహాజ్జానమును పొందిన 
ఆ గర్భస్తుం డు, జగత్యాంచకర్మభూమియందు, ఆత్మనః=తనయొక్క, 
యానిగతానీ=ఏ గడచిపోయిన, జన్మకర్మాణిాపుట్టుకు దానియందొనరించిన 
కర్మలు కలవో, తానివానిని, దేవస్యవశ్రీహరి యొక్క మాయయా=ఇచ్చచేత 
ఏర్పడిన, బంధం=తన సంసారమును, స్మరతే=స్మరించుకొనును. 'స్మరతే' 
అను ఆత్మనే పదమును వాడుటచేతను సంధి యొనర్చక ఉండుటచేతను 
కొన్ని వేళల స్మరణ ఏర్పడుటయు, కొన్ని వేళల నొప్పియొక్క అతిశయముతో 
మజచిపోవుటయు కలుగునని వోషణము సూచించినపట్లైనది. 


“6. గర్భమందు ఆ శిశువు దేహమును 'పెంచికొనెడు ప్రకారమును 
చెప్పుచున్నాండు. ధాతుర సమ్మతజరోగి మరియు ఇతరులు ఇచ్చెడు 
ఆహారము చేతనే పెరిగెడు రీతితో నభివృద్ధి పొందుచున్న ఈ గర్భస్తుడైన 
శిశ్సవ్స, మాతుణతల్లియొక్క, జగ్గాన్న పానాద్యెజాతిన్న ఆఅవారము నీరు వీసీచేత, 
ఏధత్రి= వృద్ది నందును. సజంతుఃక్రిములతో చేరి ఉన్న ఈ శిశువు, 
జంతుసంభవే=క్రిముల ఉత్పత్తి త్హి స్థానమైన, విణ్మూత్రయోఃఃమల మూత్రముల 
యొక్క గర్తైగుహ యనిపించుకొన్న ఆ గర్భము యొక్క దేహమందు, 
ఆసేఉండును. తల్లి తిన్న ఆహారాది రసములు గర్భస్టుండైన శిశువునకు 
'ఆష్యాయని' అనెడు నాడేమూలకముగా చేరునని తెలీయవలెను. ఇది 
నాభిమూలమునుండి మొదలై మాంసము యొక్క పొరను, ఉల్ప్బమును 
భేదించుకొని కమలనాళమువలె ముఖము యొక్క ద్వారమందున్న పెదవులను 
తాకి యుండును. "సజంతుః" అనుటచేత క్రిమియుక్తమైన గర్భవాసము 
నరక వాసమేయని సూచించి- 


406 భాగవత సుధాలహరి 


"అత్ర్తెవనరక సర్గః" పోయిన అధ్యాయమున చెప్పిన విషయమును 
వివరించిసోండు. 'జంతుసంభవే' అనుట చేత ఈ క్రిముల కంతము లేదని 
భయపరంపర యొక్క విషయమును సూచించినాండు. 

7. ఇపుడు గర్భశిశవు దుఃఖము ననుభవించు హైరమును చెప్పుచున్నాడు. 
తత్రశత్రైజఅగర్చమందున్న, క్షుధితైః=అకలిగొన్న, కృమిభిణాక్రిములచెత, ముహుః 
=పైపైన, క్రతకండ్వంగజాగాయమును నవను పొందిన అవయవములుగల, 
సఃఆ గర్భస్థ శిశువు, సొకుమార్యాతాతన కోమలత్వముతో, ఉరక్షేశస్పన్‌= 
ఎక్కువ నొప్పిని పొంది, ప్రతిక్షణం=క్షణ క్షణమునకును, మూర్భాం=మూర్చను, 
ఆప్నోతి=పొందును. 

8,9. మాతృభుకైణాతల్లిచేత భుజింపంబడిన, ఉల్పజ్జైఃణఎక్కువైన, కటూ 
శారము, తీక్షూసాసువులు, (తవాలు) మొదలైన దాహక పదార్ధములు, ఉష్ణాదేహ 
మం దుష్ణమును' హెచ్చించెడు శొంఠి మొదలైనవి, లవణాఉప్పు, క్షారాసున్న 
మెక్కువగా నున్న పదార్ధములు, అమ్ల్హామామిడి మొదలైన పుల్లని పదార్హములు- 
ఈ మొదలైన రసములచే, ఉపస్పృష్టస్పనాదేహమందు తాప మొందినవా. 
డై, దీనిచేత సర్వాంగోత్తితవేదనకాతన సర్వావయవములందును నొప్పిని 
పౌంది, ఉల్చేనాగర్చీకోశముచేత, సంవృతజాచుట్టింబడినవాండై. బహిజాదానికీని 
బయటి, ఆంతైఃచ=తల్లియొక్క దేహనాడులచేత, అవృతజ౭అఆవరింపం బడి, 
భుగ్న పృష్షశిరోధరజవీంచం బడిన పృషభాగము మెడకలవాంై, కుక్షౌ=తన 
పొట్టపైన, సీర్య=తలక్రిందుగా తలనుంచుకొన్నవాండై, తస్మిన్‌-ఆ తల్లి యొక్క 
గర్భమందు, ఆస్తే=ఉండును. మార్కండేయ పురాణమందు తండ్రి "కొడుకుల 
సంభాషణలో ఈ రీతిగా వివరించి ఉన్నాండు. 

నాడీ చాప్యాయనీనామ నాభ్యాం తస్య రు 

స్త్రీణాం తథాంత్రసుషిరే సా నిబద్దాథ జాయతే. 

'క్రమంతే భుక్త పీతాని స్త్రీణాం గర్బ్ఫోదరే తథా, 

తైరాప్యాయత దేహోఒసౌ జంతుర్వుద్ధి ముపైతి వై. 

నారికేళఫలం యద్వత్‌ సకోశం వృద్ది మృచ్చతి, 

తద్వత్తయాత్యసౌ వృద్దిం సకోశోకధోముఖస్టిత 

ఏవం వృద్దిం క్రమాద్యాతి జంతుః స్త్ర గర్భసంస్టితః 

తలేతు జోనుపార్శ్వాభ్యాం కరయోర్ప్యస్య 'వరతే. 

అంగషే చోపరిన్యస్య జాన్వోరగ్రే తథాంగుళీః 

జానుప్పష్టే తథా నేత్రే జానుమధ్య చ నాసికామ్‌. 

స్ఫిచౌచ పార్శ్వద్వంద్వసప్తా బాహూ జంఘా బపహిస్థితౌ. 

"పెంకాయ పైనున్న ముప్టెతో పాటు లోపల పెరిగి పెద్దదై నట్టు 
జరాయువు లోపల గర్భమందు శిశువు పెరుగును. ఇత్యాది విషయములు 
దీనిచే సిద్దమగును. 


తృతీయస్కంధ ఏకతింశాధ్యాయము 407 


10. పంజరే=పంజరమందు, శకుంతః ఇవారెక్కలు మొలవని లేక 
కొంతమాత్రమే మొలచిన పక్షివలె, స్వాంగచేష్టాయాం=తన అవయవములను 
కదలించుటందు, అకల్పః నాసమర్దుడ. గాని, జరీతుణు జీవి, తత్ర=ఆగర్భమందు, 
దైవాత్‌ాఉత్త 'తృమజీవుం డైనచో దైహినుగ్రహముచేత, లబ్బస్మృతిజాగడచిన అనేక 
జన్మములం దొనర్చిన, కర్మాపుణ్య పాపకర్మములేను, స్మరస్‌=స్మరించు 
చున్నవాం డై దీర్ణంాదీర్హమైన, అనుచ్చ్భ్వాసంానిట్టూరుప్ప, కుర్వన్‌విడచుచు, 
గర్భే=ఆ గర్భమందు, శింనామవిందతే=దేనిని పోరిదంగలండు? తన కర్మ 
కనుగుణముగా ఆయాగర్భమందు జన్మించి అయాజాతికి తగిన పేరును 
పాొందునని అర్ధము. 


11. స్మరణ ఏర్పడుటచేత గర్భవాసము యొక్క అసారతను తెలిసిన 
దేహి దానినుండి బయటికి వచ్చు ప్రయత్నము నొనర్చునని చెప్పుచున్నాండు. 
- సప్తమాత్‌ మాసాత్‌ఏడవ నెలనుండిి, ఆరభ్య= ప్రారంభించి, లబ్బబోధః 
అపిజ్ఞానమును పొందియున్నను, సూతివాతైజాగర్భగతమైన గోలిచేత 
(ప్రసూతీమారుతముతో) వేపితః సన్‌-వణకింపం బడినవాడై, సోదరజాతనకు 
ముందేమి యగునో అని సంశయముతో కూడినవాడై, విష్ణాభూరివాక్రిమివలెనే, 
ఏకత్రాఒకచోట, న అస్తేఉండుటలేదు. 


12. గర్భమునుండి గడ్డకు వచ్చుటలో తన (ప్రయత్నము 
ప్రయోజనకారికాదు. శ్రీహరి ప్రసాదమీ ప్రయోజక మనెడు అభిప్రాయముతో 
శ్రీహరిని స్తోత్ర మొనర్చునను విషయమును చెప్పుచున్నాయ - భీతః 
=భయముగొన్నట్టియు, సప్తవధ్రిజ=ఏడు ఇంద్రియములతో కూడినట్టి, బుషిః 
=జ్ఞానియైన ఈ దేహి, కృతాంజలిః సనామనస్సుతోనే చేతులు కమొగిడి 
నాథీమానః=మరల ఇట్టి గర్భవాసము ఏర్పడ గూడదని వేడుకొను చున్నవాడైై 
యేన=ఏ శ్రీహరిచేత, గా =త్రల్లియొక్క గర్భమందు, అర్పితఃచేర్చ డుడిన 
వాండయ్యెనో, తం=ఆ శ్రీహరిని వికబయా=ఆలకించునటివారి మనస్సును 
కరగించెడు, వాచా=వాక్కుచేత, సంస్రొతి=స్రో స్తోత్రమొనర్చును. ఇచ్చట 'బుషి' 
అని చెప్పుటచేత గర్భస్థులైన దేవతలకు, ఉత్తములకును, బుషులకును, 
త తత్వజ్ఞాన మేర్చడుననియు తక్కిన వారికి "బహు జన్మస్కృతి కల్గునని 
చెప్పి బ్రమాణము సూచించుచున్నాం డు. 


త త్త్వజ్ఞానం తు దేవానాం గర్భస్తానాం భవిష్యతి, 

ఉత్తమానాం బుషీణాం వాఇ ప్యన్యేషాం బహుజన్మగమ్‌. 

సాక్షి మనస్సు, మజియు ఐదు ఇంద్రియములు ఇట్టుగా ఏడింద్రియము 
లని తెలియవలెను. 

13. ఇచ్చట నొనర్చెడు స్తోత్రము శ్రీహరియందు అనుభవ సిద్ధములైన 
గుణముల చేతనా? లేక వేదమంత్రములందు చెప్పం బడిన గుణములీచేతనా? 
ఈ రెండు పక్షములును సరిగావు. జీవున కేర్పడిన జ్తానము తన నూరారు 


408 భాగవత సుధాలహరి 


జన్మములకు సంబంధించినదే. ఇతరమైనదికాదు. కనుక జీవుడు ఈ 
యవస్తలో గుణగణములని చెప్పి స్తోత్ర మొనర్చలేండు. కనుక ఇది సరియైన 
స్తోత్రము కాదని శంకించినచో శ్రీహరి యొక్క శక్తి అచింత్యమహిమతో 
క్రూడియుండుటచేత ఈ సితియందును జీవునకు - యోగుండైన వానికి - 
తత్త్వజానమేర్చడును అనెడు అభిప్రాయముతో ఉచిత గుణములతో స్తోత్ర 
మొనేర్చోనని చెప్పుచున్నాడ. సం అహంశ్రీహరిచేత స్కృతిని పొందిన 
ఈ నేను, యేనాఏ శ్రీహరిచేత, అసతజాఅశుభకార్యము లొనర్చి, అశుచియైన, 
మేనాకు, అనురూపా=కర్మకనుగుణమైన, ఈ దృశీగతిః=ఈ గర్భవాసరూపమైన 
ఫలము, అదర్శి=నిర్దిష్టమైనదో, తస్య=అట్టి ఉపపన్నం=శరణము పొందిన, 
జగతాజగత్తును, అవీథీరాకాపాడునట్టి, ఇచ్చయాభక్తు లను అను గగ్రహించెడు 
ఇచ్చతో, భువాభూమిపైన, ఆత్తనానాతనోశారామకృష్ణాది లీలా విశిష్టములైన 
అవతారములను పొందిన శ్రీహరియొక్క, అకుతోభయం=ఏ భయములేని, 
అసచ్చరణారవిందం=ప్రకాశమానమైన పాదకమలమును, శరణయారక్షకముగా, 
వ్రజామిపొందెదను. 

"అభయం ప్రతిష్టాం విందతే" "యుక్తా వ్యాస్య హరయః శతా దశఇత్యాది 
శ్రుతుల వలన ఈ గుణములు సిద్ధమైనవి. 

14.యఃాఏ శ్రీహరి, భూతేంద్రియాశయమయీ=పంచభూతములు, చెవి 
మొదలైన పది ఇంద్రియములు, మనస్సు, ఈ రీతిగా పరిణామమును 
పొందిన మాయారంాప్రకృతిని, అవలంబ్య=ప్రవర్తకుం డై చేరి, కర్మభిజవుణ్యపాప 
కర్మలచే, అవృతాత్మా=సక్తుం డైన వాండైై వానియందు ఆసక్తిగల. మనస్సు 
కలవాం డ్రై. బద్ధ ఇవాకర్మబద్దు.డైన జీవునివలె, అత్ర=ఈ శరీరమందు, 
తూజీవునికంకొను విలక్షణుండై,' ఆస్తే=ఉండునో, తం=అట్టి, విపద్దం=కర్మ 
సంబంధము. లేనట్టియ, అవికారంాఉన్నాండు. పుట్టినాండు ఇత్యాది వికేరములు 
లేనట్టి అఖండ పోధం=పరిచ్చిన్నముకాని జ్ఞానిస్వరూపియైన, ఆతప్యమాన 
హృదీయేనాయొక్క ఈ తావీత్రీయ తప్తజ్చోదయీమందు, అవసితరాదుః 
ఖములచేత తప్తండుకాండని నిశ్చయింపలుడిన శ్రీహరిని గూర్చి, నమామి= 
నమస్కరించుచున్నాను. 

తాత్పర్యము. : పాంచభౌతికమైన శరీరము మనస్సు మొదలైన 
ఏకాదశేంద్రియములతో కూడి కర్మబద్దుండైన జీవుండు ఈ శరీరమందు 
అభిమానము కలవాం డగును. వానితో” నీవు కూడ ప్రకృతివికారమైన ఈ 
దేహమం దుందువు. కానీ నీవు బదుండవు కావు. జనన మరణాది వికారములు * 
నీకులేవు. అపరిచ్చిన్నుం డైన జ్ఞానీ స్వరూపివై ఈ దేహమందు ప్రవర్తకుడవై 
నీ పూష తాపత్రయతస్తృండై ఖని యొక్క హృదయమందు నిర్తుః 
ఖియైన స వున్నావని ప్రమాణము ఘోషించుచున్నది. అట్టి నీకు నమస్కారవసీ. 

15. జీవునకు పరమాత్మకును గల వైలక్షణ్యమునే వివరించుచున్నాయ,; 
- ఆత్మకజాపరమాత్ముని ప్రతిబింబమైన, ఇంద్రియగుణార్థవితాకన్ను మొదలైన 


తృతీయస్కంధ ఏకత్రింశాధ్యాయము 409 


ఇంద్రియముల సత్త్వరజస్తమస్సులనెడు గుణములు శబాది గుణములు 
వీనిని ఉపభోగ్యములైన విషయములని తలంయచున్న, అపహాం=నేను (అనం 
గా జీవుం డు యథాఎట్లు పంచభూతరచితే=ప్పథివి మొదలైన ఐదు 
భూతములచేత నిర్మింపం బడేనట్టి, శరీరే=దేహమందు, ఛన్నఃబాప్యాంద్రి 
యములకు కనపడనట్లు వసామివిసించుచున్నాను. తథాంరే గుణార్దవితొ 
ఇంద్రియములు గుణములు శబ్తాది విషయములు వీనియొక్న తత్త్వములు 
తెలిసీన, తం=ఆ, అవికుంఠ మహిమానం=కుంఠితముకాని మహిమలుకల, 
బుషింసర్వజ్డాని, ప్రకృతి పురుషయోః=లక్షి, బ్రహ్మదేవుండు మొదలగు 
వారి కంటు, "పరం ఉత్తముండైన,ఏనం=ఈ నాకనులకు కనపడునట్టి, 
పుమాంసం=పురుషుండైన శ్రీహరిని, వందేానమస్కరింతును. ఠి 


"త్వ మగ్నే ప్రథమో అంగిరా బుషిః” అనెడు శ్రుతియందు, "అక్షర 
మంబరాంత ధృతేః" అనెడు సూత్రమందు ఈ గుణగణములే చెప్పడుడినవి. 


16. వానిని గూర్చి వర్షించుటకూడ వానియొక్క (ప్రేరణచేతనే అని 
స్పష్షపజచుచున్నాం డు - యన్మాయయా=ఏ క్రీహరి ఇచ్చచేత అతని కధీనమైన 
ప్రకృతిచేత, ఉరుగుణ కర్మనిబంధనే=*సామాన్యులచేత జయింపరాని, 
సత్త్య్వాదిగుణములు మజణియు కర్మాదులచేత అతిశయమైన బంధనముకల, 
అస్మినాఈ, సాంసారకీ పధిసంసారమనెడు మారమందు, చరన్‌*సంచరించుచు, 
పునజామరల మరల, తదభిశ్రమేణాతాపత్రయీముల పరితాపముచేత, నష్ట 
స్కృతిజాశ్రీహరి యొక్క జ్ఞానమును పోం గొట్టుకొని యున్న, అయంలోకఃళి 
ముముక్షుజీవుం డు, మదన గ్రహంచసర్వోత్తవపేం డైన శ్రీహరి అనుగ్రహమును, 
అంతరేణ=వదలి, కయా యుక్నా=ఏ ఉపాయము చేత, తం=ఆ శ్రీహరిని, 
ప్రవృణీతాతన స్వామి యని తెలిసికొని శరణుం జొచ్చునో, పరమాత్మను 
శరణుం జొచ్చెడు బుద్ధికూడ వాని యనుగ్రహము చేతనే ఏర్పడు చున్నదని 
భావము. 


తాత్పర్యము : స్వామా! జీవుండు నీకు ప్రతిబింబమైనవాడ ఇంద్రియము 
లను, ప్రకృతికి సంబంధించిన సత్త్వాది గుణములను, శబ్దాదులను తన 
కుపభోగ్యములని తెలిసికొన్నవాండు ఈ పాంచభౌతిక దేహమందు బాహ్యమైన 
చక్షుస్సునకు కానరాక వసించుచున్నవాం డు. అప్పే ఓ పరమాత్మా! నీవు 
కూడ దీనియందే నివసించుచున్నావు. కాని ఇంద్రియములు ప్రకృతి శబ్తాదులు 
వీని తత్త్వములని తెలిసినవా6 డవు నీవు. మూఢుండుగా నున్నను దేనితో 
సంబంధములేనివాండుగా నున్నావు. నీచేత (ప్రేరితుండైనప్పుడే జీవుయడ నీ 
మహిమ నెజింగి నిన్ను స్తుతించుచున్నాండు. నీ మహిమ ఎక్కడకాని 
కుంఠితముకాదు. నీవు సర్వజ్తాయవు. లక్ష్మీ బ్రహ్మాదులకంకై నుత్తము:డవ. 
ఉత్తముం డైన జీవునకు గర్భమీందు నీవు దర్శన మొసలొదవు. నీ ఇచ్చచేతనే 
నీ కధీనమైన ప్రకృతిలో - గుణకర్మములతో బద్దుండై జీవుండీ సంసార 
మార్రమందు సంచరించును. పైపైన కలిసికొనుచున్న తాపత్రయములకు 
లోటడినవాండై ముముక్షుజీవికూడ నిన్ను మజచి పోవును. నీ యనుగ్రహము 


410 భాగవత సుధాలహరి 


లేనిదే మజి ఏ యుపాయముచేతం గాని శరణు పొందలేం. నిన్ను 
శరణుం జొచ్చెడు బుద్దిని (్రేరేపించెడి వాండవు రూడ నీవే. 

17. భగవంతుని అనుగ్రహము చేతనే వానికి సంబంధించిన జ్ఞానము 
కూడ నేర్పడునని చెప్పుచున్నాం డు - స్థిరచరేషూస్తావరములు జంగమమీులైన 
పదారములందు, అనువర్తితాంశఅంతర్యామిలై అనేక రూపములతో 
నున్నట్రియు, అయినను, కతమజాఅత్యంత సుఖస్వరూపియైన, సజా"భూమ" 
అని ధ్రీసిద్దుండైన, దేవఃశ్రీహరి, ఏతత్‌=ఈ, త్రకాలికంాగడచి పోయిన 
జన్మలయొక్క, జానం=జానమును, అదధాతామాకు దయవచేసినాండు. ఇతియత్‌ 
అతణాఅనెడు శ కారణ్‌ము చేతనే మాకత్యంత ప్రియుండవైన, తంత్వా=ఆ 
నిన్ను, జీవకర్మపదవీం=జీవు లొనర్చిన కర్మ కనుగుణమైన స్టానము (అసిలా 
సంసేరము) తను వర్తమానాజఅనుసరించుచున్న, వయంాజీవులైన మేము, 
తాపత్రయోపశమనాయాతాపత్రయములను పోంగొట్టుకొనుటకు, భజేమా 
"సేవింతుము. 

"జీవకర్మ" అని చెప్పుటచేత గర్భస్తుండైన, జీవునకును శ్రీహరికినీ 
అభేదము కాదు భేదమే కలదని చెప్పినట్లోనది. 


తాత్పర్యము : నిన్ను శరణుం జొచ్చెడు బుద్దినికూడ దయచేసి దానిని 
(ప్రేరేచువాండవ్తు నీవే. స్లావరజంగమములైన పదార్ధములందు నీ వంతర్యామివై 
అనేక రూపములతో నుహ్నావు. ఏ స్పితి యందును నీవు సుఖ స్వరూపివే. 
పరిపూర్తుం డవే. ఉత్తమ బీవునకు గోతించిపోయిన జన్మల యొక్క జ్ఞాపక 
మొసగుపొండవు నీవే. నీవే అత్యంత ప్రియుం డవు. కర్మానునారముగా 
సంసారము ననుభవించెడు జీవుల మైన మేము మా దుఃఖశమనమునకై 
నిన్నే సేవించుచున్నాము. 

18. ఇప్పుడు గర్భమునుండి తాను తొందరగ బయటపడవలెనని 
అభిప్రాయము విజ్ఞాపించుచున్నాం డని చెప్పుచున్నాండు. - భగవన్‌! =స్వామా! 
అన్యదేహవివరాతీల్లియొక్క దేహభాగమైన ఉదరోమందు, అస్ఫక్‌ విణ్మూత్ర 
కూపపతితొ=ర్తక్తము మలము, మాత్రము వినిచేత నిండిన కూపమున 
పడినట్టియు, జఠరాగ్నినా=తల్రి ఉదరగతమైన అగ్నిచేత, భృశతప్రదేహః 
=అత్య౦త సంతాప మందిన్‌ దేహము కలిగినట్టియు, ఇతః=ఈ తల్లి 
దేహమునుండి, వివసితుంబయటపడుటకు, ఇచ్చన్‌=ఇష్షపడువాం డే 
స్వమాసాన్‌ఎన్ని నెలలు గడచినవి? ఇంకెన్ని గడువవలెననో గణయన్‌ా 
లెక్కించుచు, కృపణధీజదైన్యము కలవాంజైన, అయందేహీ=ఈ జీవుండు, 
భవతా=నీ నుండి, కదానూఎప్పుడు, నిర్వాస్యతైబయటపడవేయయోవు 
చున్నాయ? తొందరగా బయటపడ వేయవలెనని ప్రార్థించుచున్నాయ. 

19. ప్రత్యుపకార మొనర్చలేని సర్వాతిశయమైన ఇట్టి జాన మొసం గిన 
శ్రీవరి అన్నిటి కంకెను ప్రియతముం డనెడు అభిప్రాయముసే బిప్పుచున్నాయడ 
- హే ఈశ నియామకుం డవైన ఓ స్వామి! అసౌ=ఈ, దశమాస్యజాపదిమానములు 
గర్భమునందుండవలసిన, అహం=నేను, పురుదయేనాదయాపూర్లు. డైనట్టి 


తృతీయస్కంధ ఏకతింశాధ్యాయము 411 


యేనాఏ, భవాదృశేనూనీవంటి పురుషుని చేత (శ్రీహరివైన నీచేత) ఈదృశీం= 
భగవద్విషయక మైనట్టి, మతిం=జ్తానమును, సంగ్రాహితణఅను గ్రహింప. బడితినో, 
దీననాథకాదీన రక్షకుం డవైని్సః భవాన్‌ నీవు, స్వేనకృతేన ఏవాఈ 
ఉపకారముచేతనే, తుష్యతూసంతోషపడువాం డవగు దువుగాక, అస్య=ఈ 
శ్రీహరికి, తత్తతి=వాండొనర్చిన ఉపకారమునకు ప్రత్యుపకారమును, కోనొమా 
ఎవ్వండు, అంజలిం వినాచేతులను జోడించుట తప్ప, కుర్యాతాచేయగలయ. 
అంజలిని జోడించుటయే ప్రతియొక్క జీవి యొనర్చెడు ఉపకారమని అర్హము. 
దీనిని దప్ప మజియొక్క ఉపకార సు చేయలేరు. అట్టు చేయవలేనన్న 
నీ వంటి మనుష్యుం డే చేయవలెను. దీనినే "భవాదృశ” అనేడు పదముచేత 
సూచించినాండు. 


"న బుతే త్వత్‌ క్రియతే" అను శ్రతి ఈ యర్ధమునే తెలుపుచున్నది. 


20. శ్రీహరి అనుగ్రహించిన జ్ఞానమునకు ఫలమును చెప్పుచున్నాండు. 
సప్తవధ్రిజఏడు జ్ఞానేంద్రియములుకల, అయం=ఈ జీవుండు, అశరీరవత్‌= 
ప్రాకృత శరీరములేని శ్రీహరి తెలిసికొన్నట్లు, అస్య=ఈశ్రీహరి కధీనమైన, 
దేహే=జడదేహమందు, శారీరభేదం=జీవునకు భేదమును, జడములకు భేదమును, 
యద్తత్తయా=ఏ. శ్రీహరి అనుగ్రహించినట్సి, ధిషణయా=జానముచేత, 
పశ్యతీాతెలియుచున్నాం డో, ననూళఈ జ్ఞానము దృీఢమును ప్రమాణానుసారమును 
అయిఉన్నదో అట్టి, పురాణం పురుషంాప్పరాణ పురుషు: డైన శ్రీహరిని, సః 
అహంావాని నుండి జ్ఞానము పొందిన నేను, చైత్యం ఇవెచిత్తమున 
కభిమానియైన బ్రహ్మదేప్సేనిని వీక్షించునట్లు, హృదే=హృదయమందును, 
బహిశ్చ=బయటను, (ప్రతీతం=జ్ఞానముసేకు విషయమైనవానినిగా, 
హ్యాతాచూచెదను. 'శృతం మే అశ్వినాహవం సప్తవధ్రించ ముంచంతం" 
అనెడు శ్రుతి కూడ ఈ విషయమునే చెప్పుచున్నది. శ్రీహరి దృష్టాంతముగా 
ఇచ్చినందువలన జనము నిర్మలమని తెలిపినటెనది. ఇటి జానము గర్భమందు 
దేవతాదులకు ఏర్టొడునని "తత్ర్రజానం తు*టివానారోఅనీ ఇంతకుముందే 
నిరూపింపంబడినది. క్‌ 

తాత్పర్యము : తల్పియొక్క ఉదరము ర్తక్తమల మూత్రములతో కూడినది. 
దానియందు నివసించేడు గర్భగతుండైన జివి తల్లియొక్క జఠరాగ్పిచేత 
బంధింప బడుచున్నదేహము కలవాం డై ఎప్పు డెప్పుడు బయట పడుదునని 
మాసములు లెక్కిరిచుచుండును. నీవే వానిని బయట పడవేయవలెను. 
సర్వ నియామకుండైన దేవా! పదిమాసముల కాలము గర్భమందు నివసించ 
వలసిన జీవికి జానము ననుగ్రహించినావు. దీనరక్షకుం డవైన నీకు ప్రత్యుహూర 
మొనర్చెడు శక్తి ప్‌ జీవునకు లెదు. నీ వొనర్చిన కార్యముతో నీవే తృప్తి పడవలెను 
జీవులైన మేము నీ కొనర్చెడు ఉపకార మ మనం గా భక్తితో నిన్ను గూర్చి 
కరములు ముకులించుటయే. ప్రాకృత శరీర రహితుండ వైన నీవు 
తెలిసికొన్నట్టుగనే ఈ యేడు జ్ఞా 0ద్రియములతో కూడిన జీవుండు కూడ 
ఈ జడదేహమున కధీన మనియీ, దేహమునకును జీవునకును, ఒక జీవికినీ 
మరియొక్క జీవికినీ ఒక జడమునకును, మజియొక జడమునకును వాని 
27. 


412 భాగవత సుధాలహరి 


నుండి నీకును భేదమున్నదనీ నీ వనుగ్రహించిన జ్ఞానము చేతనే తెలిసి 
కొనుచున్నాను. ఈ జ్ఞానము పరమ ప్రమాణమైనదనీ జీవునకు తెలియజేయుటయే 
కాక ఆ జానము దృఢముగా ఉండునట్టు నీవే అనుగ్రహించుచున్నావు, 
ఇట్లు అనగ్రహించి నిన్ను హృదయము యొక్క బయటను లోపలను 
చిత్తోభిమానియైన బ్రహ్మదేవుని చూచునట్టు చూచుచున్నాం డు. అట్లు వీక్షింపం 
గలవాం డే ఉత్తమజీవి. 


21. ఈ జ్ఞానము కేవలము ఇప్పటి విషయమందే కాదు జన్మాంతర 
విషయమందు కొడ వచ్చినదేయని చెప్పుచున్నాండు- హే విభో!=ఓ స్వామా! 
బహుదుఃఖవాసం=అత్యంత దుఃఖమయమైన ఈ గర్భవాసమును, వసన్నపి= 
అనుభవించుచున్నను, సోరహం=ఈ విషయమైన జానమును పొందిన నేను, 
యత్రూఏ, అంధకూపే=అజ్జానమనెడు బావియందీ. ఉపయాతంపడినట్టి, 
మారానన్ను, దేవమాయా విస్యామతిజాశ్రీహరి ఇచ్చచేత ఏర్పడిన దేహమండి 
నేను నాది యనెడు ఇచ్చాజ్జానము, యత్‌అను=ఈ మిథ్యాజ్ఞానఫలముగా, 
ఏతత్‌=ఈ సంసృతి చ్రవప్‌, భవతి=ఏర్పడునో అట్టి మీథ్యాజ్ఞానము, 
ఉపసర్పతి=వ్యాపించునో, అ ప్రదేశమైనట్టి, గర్భతో బహిజ=ఈ గర్భమునుండి 
బయటి విషయ ప్రపంచమునకు, న నీర్షిగమిషేపోవుట కిష్టపడుటలేదు. 
మిథ్యాజ్ఞానము యొక్క ఫలమును చెప్పుటచేత గర్భవాసము నురిడి బయటకు 
వచ్చుటకు అపేక్షింపని దెందుకో ఆ కారణము కూడ చెప్పినప్లైనది. 

తాత్వర్యము : స్వామా! అంతటి దుఃఖపూర్ణమైన గర్భమున 
వసించుచున్నను నీ నుండి జ్ఞానమును పొందిన నేను ఈ గర్భమునుండి 
బయటం బడుట కిష్టపడుటలేదు. బయట ప్రపంచము అజ్ఞానముతో చేరిన 
ఒక అంధకారబంధురమైన బావి. దీనియందు నేను పడినవెంటనే నీ ఇచ్చనేత 
మిథ్యాజానము నన్నావరించుకొనును. ఈ దేహమందు నేను నాదని మమత 
జన్మించును. దాని ఫలముగా చక్రము తిరుగుచునే పోవును. అందుచేత 
జ్ఞానియైన నేను ఈ గర్భమందే ఉండుటకు కోరుచున్నాను. 


22. ఏమి తీర్మానమైనదో చెప్పుచున్నాండు - తస్మాతాగర్భమునుండి 
బయట పడినచో సంసార చక్రము తగుల్కొనుట చేత, ఉపసాదిత విష్తుపాదః 
=శ్రీ హరి పాదమునే శరణు పొందినట్లి, అహం=నేను, సుహృత్‌ాఅబీమిత్త 
'స్నేహితుం డైన, ఆత్మనా ఏవాశ్రీహరి దీతనే - అనంగా వారి యనుగ్రహము 
చేతనే; విగతవిక్షబః సన్‌ాదుఃఖములేని వాం డనైై మే=నాకు, భూయజమరల, 
అనేక రంధ్రంచఅనేకానర్థములకు కారణమైన, ఏతత్‌=ఈ, వ్యసనం=దుఃఖం, 
యథా=ఎట్ల, మా అభవిష్యతాఏర్పడదో, తథా=అట్లు, తమసజానరకమునుండి, 
ఆత్మానంానేన్ను, ఆశాశీఘ్రముగా, ఉద్ధరి ష్యాఉద్దరిరచి కొందును. ఈ ఉద్దరించి 
కొనుట యందు ముఖ్యమైన బలమూ శ్రీహరియే అని ఉపసాదిత విష్తోపాదః 
"అనుదానితో చెప్పినటైనది - దీని చేత శ్రీహరి పాదమును శరణుజొచ్చిన 
వారికి ఆత్మోద్దారమందు ఎక్కువ శ్రమ ఉండదని సూచింపంబడినది. 


తృతీయస్కంధ ఏకత్రింశాధ్యాయము 413 


23. శ్రీహరి యొక్క మహిమ వర్ణించుట కసాధ్యమైనదని సూచించుచున్న 
వాండై గర్భమందున్న దేహి జన్మించెడు ప్రకారమును చెప్పుచున్నాండు - 
ఏవం=పైకి చెప్పినట్టు, కృతమతిః=జ్తానమును పొందినవాడై ఆ స్తైగర్భ 
మందుండును. దశమాస్వం=పదినెలల కొక్క నపది బుషింబుషులయొక్క 
కులమందు పుకెడి జీ తత్‌క్షణమే జానమును పొందెడు వాండగుటచే 
వెంటనే త్రికాలజ్టానియైన, తం=ఆ దేహోని, సూతిమారుతజాప్రసవమునకు 
కారణమైన సూతిక్‌ వాయువు, ప్రసూత్యౌతల్తిగర్భమునుండి బయటికి వచ్చుటకు, 
సద్యజాక్షణకాలము, అవాచీనం=ఆ దేపొని తల్లకిందుగా, క్రిపతి=తిరుగం జేయును. 

24. తేన = (ఆ వాయువుచేత (2) ఇంతకు ముందు సంసారాను 
భవమునకు కారణమైన దేహాభిమానముచేత, ఉపస్పృష్షజాకూడినవాం డై, 
సవసా=క్షణకాలమందే, శిరః అవాక్కృత్వా=తలను క్రిందుగా ష్‌ బడినవాతై, 
ఆతురణాదుఃఖియైన దేహియు, వాతస్కృతిజజన్మాంతర న్మరణ తొలం గినవాత్డై, 
నిరుచ్చ్యాసకాఊొపిరాడుట కవకాశములేనివాం డై, కృచ్నేణూగొప్ప ప్రయానముతో, 
. వినిష్టామతాగర్భమునుండి బయటికి వచ్చును. తలను వంచికొని అని 
చెప్పుటచేత ముందు శ్లోకములో చెప్పశుడిన "అవాచీన' అనుదాని కర్ణము 
స్పష్టముగా వివరించినప్రైనది. ఇట్టు చెప్పుటచేత కాళ్ళుముందుగా పెట్టి 
జన్భంచెడు జన్మలు తీక్కు వనియు, శిరః పతనమే సామాన్యముగో 
ఏర్పడుననియు చెప్పినవాండయ్యెను. 

25. భువిభూమిపైన, అసృక్‌మూత్రే=రక్తమూత్రములందు, పతితః 
=పడినవాండై, విషాభూః ఇవాక్రిమివలెనే, చేష్తతేపడియుండును. విపరీతాం= 
గర్భమందుండిన స్టీతికి విరుద్దమైన, మతింమేనుష్యవాసనను, గతశాపొందిన 
వాడై గత జానవాతనకుండిన జానమును పోం గొట్టుకొన్న వాండై రోరూయతి= 
అతిశయముగా ఏడ్చును న 

26. పరచ్భంధం=శిశువుయొక్క అభిప్రాయమును, నవిదుషా=తెలియనట్టి, 
జనేనాతల్రి మొదలైన వారిచేత పుష్యమాణఃజాపోషింపం బడుచున్ను సఃఆ 
శిశువు, అనభిప్రేతంంతన కనవసరమైన దానిని, ఆపన్నజాపొందీనవాం డై, 
ప్రత్యాఖ్యాతుంచఇది నాకు వలదని నిరాకరించుటకు, అనీశ్వరఃఅసమర్హుయడగా, 
భవతి=అగును. * 

27. అంగానాంఅవయవముల యొక్క, కండూయనానవయైనచోటి యందు 
బరికి కొనుటకును, ఆసనోత్తాన చేష్తసాకూర్చొనుట, లేచుట, మజియు 
వంగుట మొదలైన అవయవ"చేష్షలరీదు, నేశూసమర్హు. డు కాని, జంతుః 
=జన్మించిన ఈ జీవి, స్వేదజదూపీతాచెమటతో పుష్లెడునట్టి పేలు మొదలైన 
క్రిములచేత, దుష్టమై యున్నట్లి, అశుచి పర్యరికైమీల మూత్రముల 
సంబంధముచేత అపద్రమైన ఊయల మొదలగువానియందు, శాయితవాపండు 
కొనపెట్టంబడినవాండేగా, భవతిాఅగును. 


28. మశకాఃదోమలు, మత్కుణాదయజానల్లులు మొదలైన, దంశాః 
=వాడిల్రైన కొమ్ములు మొదలైనవికల క్రిములు, ఆమత్వచం=చాల కోమలమైన 
చర్మము కలిగినట్పియు, రుదంతం=ఏడ్చుచున్నట్టియు, విగతజ్ఞానంచనొప్పితో 


414 భాగవత సుధాలహరి 


ప్రజ్రతప్పిన, ఏనం=ఆ నిశువును, 'క్రమయజాప్తురుగులు, కృమికంయథా=తాము 
కజీమటకు వనికి వచ్చెడు పదార్థమును ఎట్టు కజచినొప్పించునో, తథా=అట్టు, 
తుదంతి=కణచి నొప్పించును. 


29. సతు=కర్మానుగుణముగా దేహమును పొందినటి ఆజీవుండు, 
ఏవంాపైన చెప్పినట్లుగా దుఃఖమయమైన, శైశవంజబాల్యమునే, దుఃఖంాదుః 
ఖకరమైన కౌమారావస్టిను, చామజీయు, పొగండమేవాపది సంవత్సరములు 
గల బాల్యమును, భీక్త్వాఅనుభవించి, అలబ్దాభీప్పితకాతనకు కావలసిన 
దానిని పొందక, అజ్ఞానాతాతన ఇష్టమునకు అడ్డము వచ్చిన వా రెవరిని 
తెలియక యుదమునండీ కోపము హెచ్చినవాం డై. శచాదుఃఖముతో కూడినవాం 
డై. అర్సితాదొని నుండి గడ్డకు వచ్చుటకు శక్తీలేనివాం డై భవతాఉండును. 


30.దేహేన మానేన సకాదేహాభిమానముతో పాటు, వర్ణమానేన=అభివృద్ది 
చెందుచున్నట్టి, మన్యునా=కోపముచేత, కామావిషయాసక్తుండైన, ఈ జీవీ 
ఆత్మనవాతన యొక్క, అంతాయాదేహనాశనమున్రై కామిషూవిషయాసక్తులైన 
వారితో, విగ్రహూం=కలహమును, కరోతి=చేయుచున్నాండు. 


31. దేవాభిమానము ఎక్కువయ్యెడి పద్ధతిని వివరించుచున్నాడయ-అబుధః 
=జానములేని వాండును, కుమతిజాదుష్షబుదోకలవాండును నైన, దేహీ=జీవుయడ, 
పరిచభిణఅయిదైన, భూత్రైజాభూతమీలచేత, ఆరబ్దే=ఏర్పడీనట్లి, దేహే=శరీర 
మందు, అహం మమ ఇతీ అసద్తాాహజానేను నాదో యనెడు దురాగ్రహముతో 
కూడిన, మతింాబుద్ధిని, అసకృతీ=పలుసారులు, కరోతి=కల్పించుకొనును. 


32. అసౌ=ఈ జీవి యదృద్దజాఏ కర్మచేత బద్దుడై, సంసృతిం= 
సంసారమును, యాతొపొందునో, మర్త్యజన్మనిామనుష్యజన్మీయందు, యేనాఏ 
కర్మచేత, బద్ధశాబంధింపం బడినవాం డై, యత్‌=ఏ, తమః=నరకమును, 
విశతాప్రవేశించునో, తతాఅట్టి, కర్కాపుణ్యకర్మపాపకర్మముల్దను, తదర్ధం=ఆ 
నేను నా దనెడు దురాగ్రహమీ అభివృద్ధిపొందుటై, కురుతే=ఒనరింయును. 


దీనినే స్పష్టపజచు చున్నాం డు. యేనాఏ కర్మచేత, ఈ దృశం=నరకము 
ట్‌ 


మొదలైన, సేశంందుఃబృమును, అవిద్య మజియు కర్మము వినిచేత సంసార 
బంధమును, యాతి=పాొందునో, అట్టి కర్మనొ నర్చుచున్న వాండని యర్థము. 

33. మనుష్యుడగా జన్మించుట పరమ పురుషారమునకు కారణముకదా! 
అట్టిచో దీని నిందించుట తగునా యను సంశయమునకు సమాధానము - 
జంతుజకర్మాను గుణముగా మనుష్యుం డై జన్మించిన జీవుండు, పథధి=తన 
సాధనకు మార్గమైన మనుష్య జన్మమందు, పునజమరల, శిశ్నో దరకృతోద్యమైః 
=తన గుహ్యేంద్రియము, ఉదరము వీనిని తృప్పిపజచెడు కార్యములందే 
ప్రయత్నమొనర్చికొనెడి, అసద్భిస్సహ=అసురస్వభావముకల మనుష్యులతో 
ఆశ్రితాచేరికొన్నవాం డై, రమతేయదాశ్రీడించుచున్న స్లైనచో, పూర్వవతాఇంతకు 
ముందటివలెనే, తమః=నరకమును, విశతి=ప్రవేశించును. 


తృతీయస్కంధ ఏకత్రింశాధా్యాయము 415 


34. ముక్తిసాధనములైన సత్యము మొదలైన గుణము లున్నపుడు పైన 
చెప్పిన అసత్సహవాసము తమస్సునకెట్లు కారణమగును? అనుశంకకు 
సమాధానము - సత్యంాసత్పురుషులకు హితకరమైన మాట, శౌాచంచశారీరక 
మానసిక శుదత, దయా=విష్తుభక్తుల యందలిదయ, మౌనంచఅయోగ్యులతో 
చేరి ఎక్కువగా మాటలాడకులీడుట, బుద్దిజాపురుషార్రవిషయకమైన బుదీయు, 
శ్రీజాభగవదృక్తి సంపత్తియు, హ్రీజాత్రీహరీకి ప్రియములైన విశుడకర్మ లోనర్చు 
టందు లజ్జయు. యశాభగవద్భక్తి పరాయణులనెడు కీ్తీయు. క్షషాఎప్సుభకుల 
అపరాధముల క్షమించెడు స్వభావము, శమజానిగ్రహము (శ్రీహరియందు 
మనోనిశ్చయము) దమాజంద్రీయ నిగ్రహము, భగజాఎక్కువ ఐశ్వర్యమును, 
యత్స్పంగాతాఏ దుర్మార్గుల సహవాసము చేతు సంక్రయంాసంపూరనాశమును, 
యాతీపాందునో. ఇ 

35. తేపెఅట్సి, అశాంతేషూశ్రీహరియందు, దృఢమైన నిష్రమొదలైన 
గుణములు లేనట్టి, మూఢేషూవివేక జానహన్యులైన, ఖండితాత్మస్టీసాధుషు= 
పరిచ్చిన్నడైన తీతృయనిపించుకొన్న జీవుడే, దేహమందున్నాయను నిశ్చయ 
జాన నుండునట్టియు. చాఇంకను, యోషిత్‌ క్రీడామృగషూస్త్రీల చేతి 
తీటవస్తువులై ఉండునట్టి, శొచ్యేషాదుఃఖమయమైన తీమస్సులకు యౌగ్యమైన 
వారితో, సంగంెసహావాసమును, న కుర్యాతాచేయరొదు. అట్టి వారి 
సహవాసముతో సమస్త సద్గుణములు నాశమగునని అభిప్రాయము 

36. మోహకారణమైన స్త్రీల సహవాసము పరమ దుఃఖకరమైనదని 
చెప్పుచున్నాండు- యథా=ఎట్లు యోషిత్సంగాతొస్త్రీల యొక్క, సహవాసమువేతను, 
మజీయు, యథా=ఎట్టు, తత్పేంగి సంగతజాత ప్రీలయొక్క సహవాసమందే 
కాలము గడపునటి వారి సంగతి చేతను, పుంసౌం=పురుషులకు బంధము, 
మోహము ఏర్పడునో, తథా=అట్లు, అస్యాం=ఈ జీవునకు, అన్యప్రసంగతాపేజు 
పామరజనుల సహవాసముచేత 'మోహమును, బంధమును, న భవేతాఏర్పడదు. 

37. ఈ విషయమందు కైముత్యనాయమును చెప్పుచున్నాం డు - ప్రజాపతిః 
=బ్రహ్మదేవుం డు, దొహితరరాతన బిడ్డను, మ తద్రూప ధర్దితః 
=ఆమె యొక్క సౌందర్యము చేత వికార్యమును వొందిన మనస్సు కలవాతై, 
సజాఆ బ్రహ్మదేవుం డు, హతత్రపజాసిగ్గలేని వాం డై, బుశ్యరూపే=మృగా 
శారముటో, హిద్భూతాం=అండు జింకగా"నున్న, తారాఆమెను, అన్వధావతా 
అనుసర్శించి వరువెత్తైను, "దుహితరం"” అని చెప్పుటచేత స్రీ లత్యంత 
మోహమీను కలిగింతురని సూచించినాడు. బ్రహ్మదేవుథిట్లు ' ప్రవర్తీంచె 
నని చెప్పుట ఆజ్ఞ జనులను మోహము నందించుటకు. "న కరిచిన్మే 
మనసో మృషాగతీః' అని చెప్పుట చేత బ్రహ్మ దేవుని మనస్పెపేడును 
అధర్మమందు ప్రవర్తింపదు. పెద్దల యొక్క స్టితియే ఈ రీతిగా ఉన్నపుడు 
ఇత తక్కిన వారి గతి ఏమని చెప్పుట యని తెలియవలెను అన్‌ దీని 
తాత్పర్యము. 


38. ఇహ=ఈ లోకమందు, తత్‌ సృష్ట సృష్టేషాబ్రహ్మదేవుం డు ఒనర్చిన, 
సృష్టులైన స్వయంభువు మొదలైన వారిచేత “సృష్టింపం బడిన ప్రియవ్రత 


416 భాగవత సుధాలహరి 


రాజు మొదలైన వారి యందు (2) బ్రవ్మదేవునిశ్చే సృష్టింపంబడిన మరీఛ్యాదుల 
చేత సృష్టింపం బడిన కశ్యపుండు మొదలైన “వారీనుండి సృష్టింపశుడిన 
ఉత్తములడు మొదలైనవారీ యందు, యోషిన్మయ్యాస్ట్రీ ప్రధానముగా నున్న 
ఆత్మమాయయా=నాయొక్క మోహక శ్రక్తిచేత, బుషేంాత్రికాలజ్ఞానియైన్‌ 
నాలోయణుని, బుతేవదలి, అఖండితదీజబుది కలగిపోనట్టి, వ్రీమాన్‌= 
పురుషడ, కోనూఎవ్వయండును? ఎవ్వండు ఉండం డని భావమ్‌ వికారమును 
పొందనట్టి పురుషుండు శ్రీహరి ఒక్కండే అని "నారాయణం బుషిది" అని 
చెప్పినట్తైనది. 

3ర్‌ వేజొక్కండు దాని నెందుకు జయించి ఉండ. డు? అను దానికి 
ఉత్తరము, యా=ఏ నాయధీనమైన మోహక శక్తి, కేవలం=కేవలము, భ్రూవిజృం 
భేణాకనుబొమ్మల విబృంభణము చేతనే. దిశాం= దిక్కులనే, జయినః 
=జయించిన రాజులు మొదలైన వారిని పదాశక్రాంతాన్‌ాతన కధీనినులుగా, 
కరోతి=ఒనర్చునో, తస్యాజఅంతటి, స్త్రీమయ్యాబాస్త్రేయే ప్రధానముగా. గల, 
మే న స కధీనమైన మోహకశక్తి యొక్క, బలం=బలమును, 
పశ్యా=చూడుము. దానిని జయించిన వారు నేను దప్ప మజెవ్వరు "లేరని 
భావము. 

40. దీనిచేత సిద్ధమైన విషయమును చెప్పుచున్నాండు. య అస్య=శాముకుం 
డైన వీనికి, యాంశిప్‌ దుష్టస్ట్రేని, నిరయద్వారంచనరకమునకు వాకిలని, 
వదంతి= =చెప్పుదురో, తాసూల్‌ల్తే, ప్రమదాసూతత్త్వములను మజచిపోవుటకు 
కారణమైన (2 యథారజానవవీను నాశమొనర్చుటకు సాధనమైన, (3) గొప్ప 
మదమునకు కారణభూోతీలైన స్రీలయందు, జాతుూఎప్పుడును, (వినోదము 
కూడదని భావము, యోగస్య=సా యం దొనర్బెడు భక్తి యోగము యొక్క, 
పరం పారం=తన యోగ్యత కనుసారమైన యోగ్యతను, ' అరురుర్తుజ= పొందుట 
కపేక్షించెడు వాండు, మత్సేవయా=నా వ విషయమును తెలుపునట్టి, వేదాంతాది 
శాస్త్రముల శ్రవణముచేత, ప్రతిలబ్హాత్మ లాభః =విషయములీను త్యజించి 
స్వరూపానందమును సంపాదించినటీయు, దాని నుండి పరితుష్టుడైన భర్త్తుం 
డు, సంగం=అనురాగ రూపమైన ఆసక్తిని, న కుర్యాతాచేయరాదు "అత్మభావః 
=అనెడు పాఠమందు పరమాత్మ యందు భక్తిని సంపాదించిన వాం డని 
యరము. సర్వథ్లా స్త్రీ స్రీలయందు అనురాగముంచరాదని తాత్పర్యము. 35వ 
శోకమీందు చెప్పిన ₹శాంతా మూఢా" మొదలైన వోషణములను స్త్రీలకు 
పొడ చేర్చుకొనవలెను. ఈ అభిప్రాయమును సూచించుట కొజకు "పమదాసు" 
అనుపదము (ప్రయోగింపం బడినది. అందుచేత సజ్జనులందలి 'స్నేహమెట్టు 
నిషిద్ధముకాదో అక్లే జ్దాన సాధనకు కారణభూతలై" యోగ్యలైై, పతివ్రతలైన 
భార్యలందు అనురాగము రూడ నిషిద్ధము కాదని తెల్పినప్లైనది. దీనికి 
ప్రమాణము- 


సత్పుంసు చ తథా “స్త్రీషు న సంగో దోష మావహేత్‌ 
యథా యోగ్యగుణాయైవ దోషకృద్దుష్ట జంతుషు. 


తృతీయస్కంధ ఏకతింశాధ్యాయము శే 


దుష్ట స్త్రీలు సర్వథా జయింపతగినవారు. అగ్ని సమిపమందలి నేయి 
కరుగునటి "స్టే సంసరముతో పురుషుని మనస్సు వికారము నందును. 
ద్రాక్రారసమ్‌ "మొదలైనవి త్రాగనిది మదమును కలుగం జేయవు. కాని ఈ 
స్‌యను మద్యము మ వా మదమును కలిగించును. అందుచేత 
వేరిని చూడను కూడ చూడ రాదని భావము. 


41. మరల నదే విషయమును వివరించుచున్నాయ = యా=వ 
దేవనిర్మితా= శ్రీహరిచేత స్మ సృష్టింపంబడిన, యోషితాస్త్ర అనెడు, మాయా=మాయా 
నక్తి ఉప యాతి=భార్యగొ సమిపించునో, తౌం=ఆమెను,  . 
మ్మక్తియోగ్యుం డై డెన జీవుండు, ఆత్మనః =తనరు, మృత్యు 0=| య 
ఈక్చేతాచూడవలెను. తృణైజాగడ్డి మొదలగువానిచేత, లం. 
అవాబావివఠె, ఈక్షేత. 


42. పతిజాభర్త, యారాదేనినిి మోహాత్‌ా-మోహమునుండి, స్తీ సంగతః 
=శబ్తాదులందు ఆసక్తీకారణముగా, స్రీత్వంపస్త్రే స్వభావమును, మ ౦=పొంది 
నటి అయినను బుషభాయతిారలో కాలమందు పురుష ధర్మము తన యం 
దాఠోపించుకొని పురుషాయితము నొనర్చెడి మన్మాయారానా కధీనమైన 
మోహకశక్తిని, విత్తా శ్రా పత్యగృహ(ప్రదాంంధనమును, సంతానమును, ఇల్లు 
మొదలగువానిని ఇచ్చుదానిగా, మన్యతే=భావించునో, వీనిని తన మృత్యువుగో 
తెలియవలెనని భావము. 


43. ఇప్సే హరిభక్త్యాదిగుణయుక్రయైన భార్యయు ఇట్లి గుణములు 
లేని భర్తను మృ్‌త్తు పుణే ఎంచవలెనని చెప్పుచున్నాండు-పత్నీ అపి=హరి 
భక్త్యాదిగుణముల రూడిన స్త్రీకూడ, విత్తాపత్యగృహాత్మకం= గృహాదులకు 
మాత్రమే స్వామియైైన, తం=గుతహీనుం డైన పురుషుని, మృగయోఃవేటకాని 
యొక్క గాయనం=సంగీతము, యథా=ఎట్లు మృగము యొక్క బంధనమునకు 
కారణ మగునో, తథా దైవోపసాదితంజపిదృష్షనియామకుం డైన శ్రీహరిచే 
ప్రాప్తినొందింప జుడిన, ఆత్మనః మృత్యు ౦=నేరక కారణమైన వస్తువని, 
విజానీయాత్‌ాతెలియవలెను. పైన చ్పేీ సజ్జనుల స్నేహము గుణకారి 
యనెడు ప్రమాణమును ఇచ్చట్‌ కూడ (గ్రహింపీవలెను. 


తత జ్ఞానము లేక కరము క్షయింపదు. కర్మపరంపరకు కారణ మగునని 
చెప్పుచున్నాండు. జీవభూజేనాజీవుని కర్మఫలముగా సంప్రాప్తించిన, దేహేన= 
దేహముచేత, లోకాతాదేహము నుండి, లోకం= =మజియొక్క దేహమును, 
సంచరన్‌ొపొందుచు, పుమాన్‌, భుంజాన ఏవాకర్మఫలమును అనుభవించు 
చున్నపుడే, కర్మాణారాం బోవు దేహములకు కారణభూతమైన కర్మలను, 
అవిరతం=ఎప్పుడును, కరోతి=చేయుచున్నాం డు. తనకు యోగ్యరాలైన భార్య 
లభింపకుండుటకు కర్మయే కారణ మని చెప్పుచున్నాండు. 

45. జీవలక్షణమును వివరించుచున్నాం డు - భూతేంద్రియమనోమయః 
=పంచభూతములు, ఇంద్రియములు, మనస్సు - - ఇవికల్షిన, దేహజదేహము, 
యస్య=ఎవనికి, అనుగఃణఅనుసరించి వచ్చుచుండునో” స సజావాండు, జీవః 


418 భాగవత సుధాలహరి 


=జీవుండు. "పుక్సను, చచ్చెను" అను వ్యవహార విషయమే జీవుండు దీనిచేత 
జీవు లనిత్యులబ్‌ శంకింపరాదు. దేహబయోగమే_ మరణము. సంయోగమే 
జన్మ. జీవుని స్వరూపము నాశ మగుటలేదు. అటెనచో మోక్షయోగ్యుండు 
ఇత్యాది వాక్యములు వ కావలసివచ్చునీనెడి అభిప్రాయముతో 
చెప్పుచున్నాయడ - అస్య= వీనకు, తన్నిరోధబాదేహనాశమే, మరణం=చావని 
పించుకొనును. ఆవిర్భావస్తూదేహసంయోగమే, సంభవజజననము. తు=లఇది 
కర్మానుగుణముగా వివిధముగా నుండును. 


46.. చెప్పిన విషయమునే స్పష్షపణచుచున్నాండు - 'ద్రవ్యోపలబ్లి 
స్తానస్యాపంచభూతములను తెలిసికొనీడు స్తానమైన శరీరమునకు, యథో, 
ద్రివ్యేక్షా యోగ్యతా=ఘుటాది పదార్థములను తెలీసికొనెడు యోగ్యత లేకుండునో, 
తదా=అప్పుడు, తతాపదార్ధములను తెలిసికొన కుండుట, పంచత్వం, అహం 
మానాతొనేనే దేహమనెడో అభిమానముతో, ద్రవ్యదర్శనంాపదార్హములను 
తెలియుటయే, ఉత్పత్తిణాబన్మ. + 

47. దీని కుదాహరణమును చెప్పుచున్నాండు - యథా=ఎట్టు, అక్షోః 
=కన్నులకు, ద్రవ్యావయవదర్శనా యోగ్యతా=బిలుపు మొదలైన రూవ్‌ములమీ 
తెలిసీకొనుటయం దసామర్హ్యము (కామెరలు మొదలైన దోషముచేత) యదా= 
ఎప్పుడు ఏర్పడునో, తదైవాఅప్పుడే, చక్తుషజాకంటియొక్క సాయముతో, 
ద్రప్తుజాచూచెడు జీవునకు ద్రష్ప్రత్వం=చూచెడు వాండను వ్యవవారము, నాలేక 

చేను, అనయోః యోగ్య్గతాసామర్హ్యం, యదా=ఎప్పుడు ఉండునో, 
తదైవా=అప్పుడే జీవునకు, ద్రష్ప్రత్వం=చూచువాంయను వ్యవహారమేర్చడును. 

48. ఇచ్చట చెప్పిన సంసారియైన జీవుం డు చేతను. డగుటచేత వాం 
డు బ్రహ్మయే దప్ప వేజుకాదు. సంసారమునందు వాండు బ్రహ్మయే. 
ముక్తుండగువాండు కూడ వాండే యని అద్వెతు లందురు కదా! దాని 
కుత్తరము చెప్పుచున్నాండు. పుంసజాదేహియొక్క, అంద్రియాణాకన్ను మొదలైన 
ఇంద్రియములు, యథా=ఎట్ట, పదం స్వగతం=తమ తమ విషేయములైన 
రూపాదులను తన్నిమిత్తమైన సుఖములను దుఃఖములను, విందంతాఎజులనే, 
అన్యగతంావేజు ఇంద్రియము విషయముగాని, వేజు ఇంద్రియము సుఖదుః 
ఖములను గాని, న విందంతి=తెలియలేదో అనంగా కన్ను చేయుపని చెవి 
చేయలేదు, చెవికార్యము కన్ను నిర్వహింపలేదు కదా! అందుచేత ఎట్లు 
పరస్పరము భిన్నములో, తథా=ళిప్తే జాపరబ్రవ్మ యొక్క భిన్నాంశలైన్‌ 
జీవులు, సంసారము ననుభవింతురు. పృథక్కలాజాపరస్పర భిన్నులు, మిజియు 
శ్రీహరికంకె భిన్నులు, "య స్పర్వజ్ఞః” అనెడు (శతి ఈ విషయమందు 
ప్రమాణము. ల్‌ 

49. అక్రైనచో జీవుం డెప్పుడును సంసారబంధమందే ఉండవలసి వచ్చును. 
దానినుండి వేపక్సుం డగుట లేకపోవును. ఈ దుఃఖమును పోం గొట్టు కొనుటకు 
సాధనమే లేకపోవును కదా అనుటకు ప్రమాణము - దేవాద్యసంగినజోదేవిభిమాన 
శూన్యుడైన, ఆత్మనజాజీవునకు, జ్ఞానంవశ్తీహరి ఒకండే వానియందు భేదము 
లేదనెడు జ్ఞానము, అర్హఃజపురుషార్లము, దేహాభిమానరహితుం డైన జీవునకు 


తృతీయస్కంధ ఏక! త్రింశాధ్యాయము శత9 


సుఖదుఃఖాది జ్ఞానము ఎప్లేర్పడును? ఆ ప్రకారమును చెప్పుచున్నాండు. 
ఆత్మనజాసుఖ దుఃఖాది స్వరూపుండైన జీవునకు, సుఖ దుఃఖాదయోభావాః 
= బయట సుఖ దుఃఖాది భావములు, న సంతి=ఉండవు, దేహస్యాఅచేతనమైన 
దేహమునకు, న సంతి=ఉండవని, చావేజుగా చెప్పనేల? దేవాోభిమాన ఫాన్యుం 
డని చెప్పుట చేత ఈ జనమే సంసారనివృత్తికి సాధనమని చెప్పినక్తైనది. 
పురుషార మనుటచేత 'క్తీహరికి సంబంధించిన జానము సంసారో దుః 
ఖనివర్తకీమని చెప్పినాండు. వ 

"బలమానంద ఓజస్య" ఇత్యాది శ్రతుల చేత సుఖాదు6 లాత్మ 
స్వరూపమని సిద్ధము. 

50. ఏ కారణముచేత దేహమునకు గాని జీవునకు గాని బయటి 
సుఖదుఃఖాది భావములు లేవో అవి కేవల దేవాభిమానరూపమైన అజానముచేత 
నేర్పడినవో, తస్మాత్‌=ఆ కారణముతో, సంత్రాసజాభయము, నే కార్యః 
=పడవలసినదికాదు. కార్బణ్యంాదైన్యము, న కార్యం, సంభ్రమః=ఆతురతయు 
న కార్యఓ 

51. జీవన్ముక్తు లీలోకములో నెట్లుందురు? దానిని చెప్పుచున్నాండు - 
యస్య=ఏ దేహాద్యభిమాన రహితుం “జైన జీవుని యొక్క (అపరోక్షజ్ఞాని 
యొక్క) కళేబరం= ప్రారబ్దకర్మానుగుణముగా వచ్చిన దేవాము, మాయా విరచిత 
శ్రీహరి ఇచ్చచేత నిర్మితమైన, లోకే=కర్మభూమియందు, చరేత్‌=ఉండునో, 
సఃజాఆ, ముక్తసంగవాశ్త్రీహరికంకె భిన్నమైన లౌకిక విషయములందు అసక్తి 
లేని, ధీరణాగంభీరుండైన జ్ఞానిలైన జీవుండు, సమ్యగ్దర్శనయా=సమాచీనమైన 
జ్ఞానమునకు, యోగవైరూగ్యయ్మేక్తయాాభక్రియోగము వైరాగ్యము వీనిచేత కూడిన, 
బుద్వా=బుద్దిచేత, జీవగతిం=జీవులు పొందెడి స్వర్ణ్షనరకాదులను, జీవుల 
వ శ్రీహరిని, బుధ్వాజతెలిసికొని, వానినె నిరంతరము సేవించుచు, 

తాచరింపవలెను. 

ఇతి శ్రీమద్భాగవతే తృతీయస్కంధే సుధాలహరి వ్యాఖ్యాయాం 

ఏకత్రింశోంధ్యాయః సమాప్తః 


అధ్యాయము = ప 
కపిలుండు దేవహూతికిం బిండోత్పత్తి క్రమము తెలుపుట 


కైకొని మజి పూర్వ కర్మానుగుణమున 
శశ్వత్త్రకాశకుం శ్వరుండు 
ఘటకుండు గౌవునం గ్రమ్మణ జీవుండు 
దేహసంబంధంబు. దివిరి తాల్చ 
దొరం కొని పురుషరేతో బిందుసంబంధి 
యై వధూ గర్చంబునందు. జొచ్చి 
కైకొని యొక రాత్రిం గలిలంబు పంచరా 
'తముల బుద్చుదమును దశమ దివస 


ర్‌ూ 


420 భాగవత సుధాలహరి 


తే. మందు గర్కంధువై యుండు నంత మందం 
బేశి యగు నంతమాందట బేర్చియండ 
కల్ప్చమగు నొక్కనెల మస్తకమును మాస 
యమళ మైనను గరచరణములు. బొడము. 082 


వ. మజియు మాసత్రయంబున నఖరోమాస్టి చర్మంబులు లింగచ్చిద్రంబు 
లును గలిగి, నాలవ మాసంబున సప్తధోతువులు, పంచమ మాసంబున 
క్రుతృష్ణలు గలిగీ ష ప్టమాసంబున మావిచేత బొదువంబడి, తల్లి 
ర్డుక్షిని త్‌క్రిణ న. దిరుగుచు, మాతృభుక్తాన్న పానంబులి 
వలన దృప్పిం బొందుచు, సమస్త ధాతువులును గలిగి జంతు 
సంకీరంబగు విణ్మూత్ర గర్త బందు. "దేరుగుచుం గ్రిమి భక్తిత శరీరుండై 
మూర్చీలం బొందుచు, దల్లి భక్షించిన కటుతిక్తో షలవణ క్షారామ్లాద్యు 
ల్పణంబులైన రసంబుల చే బరితప్తాంగుం ర తీగుచు, జరాయవున 
గప్పంబడి, బహిః ప్రదేశంబునందు నాంత్రంబుల చేత బద్దుండై 
క్రుక్షియందు శిరంబు మోపికొని భుగ్నంబైన పృ పృష్ట గ్రీవోదరుండైై, స్వోంగ 
చలనంబు నందు నసమర్థుం డగుచు6, పం. బద్ధశకుం 
తంబు చందంబున నురీడి, దైవకృతంబైన జానంబున౦ హీర్వ 
జన్మదుష్కర్మ శతంబులం దలంపుచు, ద్‌ర్జోచ్యోసంబు "సేయుచు 
నే సుఖంబును బొందక వర్తించు అంత నేడవ 'సూసంబున లబజానుండై 
చేష్టలు గలిగి, విట్దిమి సోడడుండై యొక దిక్కున నుండక సంచలిరీపుచు? 
'బ్రసీతి మారుతీరిబులచేత నేతీవేపితుం డగుచు, యాచమానుండును 
దెహాత్మ దర్శియుం బున ర్గర్భవాసంబునకు భీతుండు నగుచు బంధన 
భూతంబులగు సప్తధ్రాతువులచే బద్దుండైై, కృతాంజలి పుటుండును 
దీినవదనుండునై, జీవుండు దా నెవ్స్‌నిచే నుదరంబున వసియింప 
నియమింపం బడె నట్టి సర్వేశ్వరు నిట్టని స్తు సుతియించు. 983 


గర్భస్తుం డగు జీవుండు భగవంతుని స్తుతించుట 


కం. అనయమును భువన రక్షణ 
మున్రై స్వేచ్భానురూపమునం బుస్టెడి వి 
ష్తునిభయీ విరహిత మగు పద 
వీసజయుగం బర్థి. గొల్హు వారని భక్తిన్‌. ర్య 


వ. అదియునుంగాక పంచభూత విరహితుం డయ్యుం బంచభూత విరచితం 
బైన శరీరంబు నందు. గప్పంబడి, యింద్రియగుణార్హ చిదాభాస 
జ్ఞానుండ నైన నేను. రగ్రి్‌ 


ఎవ్వం డు నిఖిల భూతేంద్రియ మయమగు 
మాయావలంబన మహిత కర్మ 

బద్దుం డై వర్తించు పగిది దందహ్య మా 
“నం బగు జీవచిత్తంబునందు 


రూ 


తృతీయస్కంధ ఏకతింశాధా ర్ట్‌యము 421 


చా 


కం. 


నవికారమై శుదమై యఖండ జాన 
మునినుండు వానికి సక్పళ్టు చరితు 
నకు నకుంఠిత శార్యునకు. బరం (తికి 
సర్వజ్ఞునకుం గృపాశాంత మతికి 
గడం గియు. బ్రకృతి పురుషుల కంటెం బరము. 
డైన వానికి మ్రొక్కెద నస్మదీయ 
దుర్శరోదగ్ర భీకర గర్భనరక 
వేదనలు మాన్చి శాంతిం గావించు కొజకు. 98గ 
నావుడు సుతునకు దేవహూ తిటను 
మహితాత్మ! ఎవ్వని మోయచేత 
ఘనమోహులై గుణకర్మ నిమిత్త సాం 
సారిక మారసంచారములను 
ధృతిచెడి యెలసి యీ దిక్కు నెజుంగక 
హరిపద ధ్వానంబు నాత్మ మజచి 
యుండు వారలకు నె యుక్తియు న మ్మహా 
పురుషు ననుగ్రహబుద్ధి లేక 
తదుణ ధ్యాన తన్మూర్తి దర్శనములు 
గోచీరించుట యెటు! నాకును బ్రబోధ 
కలితముగ నానతిమ్మ్‌న్నం గపిలుం డనియె 
నంబతోడను సుగుణకదంబతోడ. ౦87 


అట్టి ఈశ్వరుండు కాలత్రయంబునందును జంగమ స్తావరాంతర్యామి 

యగుటం జేసి జీవకర్మ మార్గంబులం బ్రవర్తించువోరు తాపత్రయ 

నివారణంబు కొజకు భజియింతు రని చెప్పి మజియు నిట్టనియె. 
0988 

జనయిత్రి! గర్భమందును, 

ఘనక్రిమి విణ్మూత్ర రక్తగర్తము లోనన్‌ 

మునుంగుచు జఠరాగ్నిని దిన 

దినమును సంతప్యమానదేహుం డగుచున్‌. 00 

దీనవదను డగుచు దేహి యీ దేహంబు 

వలన నిరమింపం దలంచి చనిన 

నెలల నె్నీ కొనుచు నెలకొని గర్భంబు 

వలన వెడల. గ్రోయువారు గలరె? 990 


అని తలంపుచు దీన రక్షకుండైన పుండరీకాక్టుండు దన్ను గర్భన 


' రకంబు వలన విముక్తునిం జేయ న మ్మవాత్మునికి బ్రత్యుపకారంబు 


'సేయలేమికి నంజలి మాత్రంబు సేయం దగు నట్టి జీవుండనైన నేను 
శమ దమాది యుక్తంబైన శరీరంబునందు విజ్ఞాన దీపాంకురంబునం 
బురాణప్పురుషు నిరీక్షింతు. అని మజీయు నిట్టనియె. 90] 


డం 


౭ 


న 


కం. 


భాగవత సుధాలహ!ఈ 


నెలకొని బహుదుఃఖములకు నాలయ మైన 
యా గర్భ నరకము నేను వెడల. 
జాల బహిః ప్రదేశమునకు వచ్చిన 
ననుపమ దేవమాయా విమోహి 
తాత్ముండనై ఘోర మగునట్టి సంసార 
చశక్రమందును బరిశ్రిమణ శీలి 
నై యుండ వలయు దా ద్‌ గర్భంబు 
నందుండు శోకంబు నపనయించి 


యాత్మ కనయంబు సారథియైైన యట్టి 
రుచిర విజానమున. దమోరూపమైన * 

భూరి సంసార సాగరోత్తా రణంబు 

చేసి యీ యాత్మ నరసి రక్షించు కొందు. 


మజీయును. 


భరమగుచున్న దుర్వ్యసన భాజనమ్హై ఘనదుఃఖమూలమై 

యరయం గల బెక్కుతూట్టు గలద్రే క్రిమి సంభవమైన యట్లి దు 
స్తర బహుగర్భ వాసముల్సంగతీ మాన్పుట్టై భజించెదన్‌ 
'సరసిజనాభ భూరిభవ సాగర తారక పాదపద్మముల్‌ రిర్త4 
అని కృతనిశ్చయుం డై యే 

చిన విమల జ్ఞాని యగుచు జీవుం డు గర్మం 

బున వెడల నోలకుండవ్‌ 

జనియెడు నవమాసములును జననీ! యంతన్‌. 9 


దశమ మాసంబున వాని నధోముఖుం గావించిన నుచ్చ్వాస నిశా 

సంబులు లేక ఘనదుఃఖ భాజనుండును, విగత జ్ఞానుండును, ర్తక్త 
దిగాంగుండునై (విష్టాస్థ శ్రిమింబోలి నేలంబడి యేడ్చును జ్ఞానహీనుండై 
జఢుంబోలె నుండి సా నిజభావానభిజ్హాలగు) నితీరులవలన 
వృద్దింబొందుచు నభిమతార్థంబులం జెప్పునేరక య్‌నేక కీట సంకులంబైన 
పర్యంకంబునందు శయానురీడై యవయవంబులు కండూయ మానంబులైన 
గోడ నేరక యాసనోత్తాన గేమనంబుల నశక్తుండై తన శరీర చర్మంటు 
మశక మత్కుణ మక్షికాదులు వొడువం గ్రిములచే వ్యధంబడు 
'క్రిమికుం బోలి, దోదుయ మానుండై రోదనంబు సేయుచు, విగత 
జానుండై యుండుచు, శైశవంబునం దత్తత్రియాను భవంబుగావించి, 
పోగండ్‌ వయస్సునం దీదనురూపంబు లగ్‌ నధ్యయనాది దుఃఖంబు 
లనుభవించి, తదనంతరంబ యౌవనంబు ప్రాప్తం టై బెన నభిమతార 
ఫల ప్రాప్తికి సాహస పూర్వంబు లగు వృథా గ్రహంబులు “సేయుచే 
పంచమహాభూతారబ్దం బగు దేహం బందుం బెక్కుమాజు అహంకార 
మమకారంబులు సేయుచుం దదర్ధంబులైన కర్మంబు లాచరింపుచు, 
సంసార బద్గుం డగుచు, దుప్పోరుష సంగమంబున శిశ్నోదర 


902 
0 


తృతీయస్కంధ ఏకత్రింశాధా్యాయము తం 


కం. 


కం. 


పరాయణుండై వర్తింప్పుచు (నజానంబునం జేసి వర్పిష్యమాణ రోషుం 
డగుచుం దత్సలంబు లగు దుజ్సీంబు లనుభవింపునుం గాముకుండై 
నిజ నాశనంబునకు హేతువు లగు కర్మంబులం బ్రవర్తింపుచుండు 
మజియును. 9906 


జనయిత్రి! సత్యంబు శౌాచంబు దయయును 
ధృతియు మౌనంబు బుద్గియును సిగు 

క్ష్రమయును యశమును శమదమ 'భగములు " 
మొదలుగా౯ గల గుణంబులు నశించు 

జనుల కసత్సృంగమున నని యెజింగించి 
వెండియు నిటను వినుము మూఢ 

హృదయులు శాంతి వీహీనులు దేహాత్మ 

బుదులు నంగనానమోహపాశ 

బదకేలీ మృగంబుల పగిదిం దగిలి 

పఠీవశ స్వాంతముల శోచ్యభావు లైన 

వారి సంగతి విడువంగ వలయు నందు 

నంగనా సంగమము దోష మండ్రు గాన. ర 


దీని కొక్కయితి హాసంబు గలదు. తొల్లి యొక్కనాండు ప్రజాపతి తన 
కూంతురైన భారతి మృగీరూపధారిణిటై 'యుండంజూచి తదీయరూపరేఖా 
విలాసంబులకు నోటువడ్తి వివీకృతాంత రంగుండును, విగతత్రపుండునునై 
(మృగరూపంబునొంది తదనుధావనంబు హేయంబని తలంపక ప్రవర్తించెం 
గావున) నంగనాసంగమంబు వలవదు. అస్మదీయ నాభీకమల సంజాత 
చతుర్ముఖ నిర్మిత మరీచ్యాద్యుద్భూత కళ్యపాది కల్పిత దేవమనుష్యాదు 
లందు మాయాబలంబునం గామినీ జనమధ్యం బున విఖండిత 
మనస్కుండు గాకుండుటకుంబుండరీ కాక్షుండైన నారాయణ బుషికిం 
దక్క నన్యులకు నెవ్వరికిని దీర దని వెండియు నిట్లనియె. 908 


రూఢి నా మాయ కామినీరూపమునను 

బురుషులకు నెల మోహంబు. బొందం జేయు. 

గానం బురుషులు సతుల సంగంబు మాని 

యోగవృత్తిం జరింపుచు నుండవలయు. ంం 


ధీరతతో మత్పద సర 

సీరుహ సేవానురక్తిం జెందిన వారల్‌ 

నారీసంగము నిరయ 

ద్వారముగా మనము లందు. దల. పుదు రెందున్‌. 100 


హరిమాయా విరచితమై 
తరుణీ రూపంబు. దాల్చి ధరం బర్విన బం 

ధుర తృణపరివృత కూపము 

కరణి నదియు మృత్యు రూపకం బగు మజియున్‌. 1001 


డ్వ2డీ భాగవత సుధాలహరి 


చ. ధనపపుప్తత్ర మిత్ర వనితాగృహ కారణభూత మైన యీ 
తనువున నున్న జీవుండు పదంపడి యెట్టి శరీర మెత్తిన 
న్ననుగతమైన కర్మఫల మందక పోవంగ రాదు మిన్ను ప్రాం 
కిన భువిం దూజీినన్‌ దిశల కేగిన నెచ్చటనైన దాం గినన్‌. 1002 
వ. అటి పురుషరూపంబు నొందిన జీవుండు నిరంతర స్త్రీ సంగంబుచే 
విజ్తోపత్య గృహాది ప్రదం బగు స్ర్రీత్వంబు నొందు. ఈ క్రమంబున 
నంగనారూప్తుం డగు జీవుండు మన్మాయచేం బురుష రూపంబు 
నొంది, ధనాది ప్రదుండగు భర్తను నాత్మ బంధకారణం బగు 
న నెజుంగ వలయు. మజియు జీవోపాధి భూతంబగు 
లింగదెహంబుచే స్వావాస భూతలోకంబున నుండి, లోకాంతరంబు 
నొందుచుం, బ్రారబ్ధి కర్మ ఫలంబు ననుభవింపుచు, మజిల. గర్మాదులం 
దాసక్తుం డగుచు, మృగయుండు గాననంబున ననుకూల సుఖ ప్రదుం 
డైనను మృగంబునకు మృత్యు వగుచందంబున జీవుండు భూతేంద్రియ 
మనోమయంబైన దేహంబు గలిగి యుండు. అట్టి దేహనిరోధంబె 
మరణంబు. ఆవిర్భావంబె జన్మంబు. కాన సకలీ వస్తు విషయ 
జానంబు గలుగుటకు జీవునకు ల. చక్తురింద్రియంబ. ద్రష్ష 
దీర్శనీయ యోగ్యతా ప్రకారంబున జీవునకు జన్మమరణంబులు ర్ట 
కావున భయకార్చణ్యంబులు విడిచి, సంభ్రమంబు మాన్ని జీవ ప్రకారంబు 
జానంబునం దెలిసి, ధీరుండై ముక్తసంగుం డగుచు యోగ వైరాగ 
ఎకృంబైన సమ్యగ్‌ జ్ఞానంబున మాయా విరచితం బైన లోకంబున 
దేహాదులం దాసక్తి మాని, వర్తింప వలయు. అని చెప్పి వెండియు 
నిటనియె. 100 
ఇది పోతనామాత్య విరచితంబైన ఆంధ్ర మహాభాగవతమున 
తృతీయస్కంధీమున ముప్పది యొకటవ అధ్యాయము. 


982. పూర్వకర్మాను గుణమునన్‌ాపూర్వకర్మకు తగినట్టుగా, శశ్వత్త 
కాశకుండుూఎక్కువగా కలిగెడు ప్రకాశము కలవాండు, ఘటకుండు=సంబందీ 
మును కలిగించెడు వాడు, దొరకొని= ప్రయత్నించి, యమళము=రెండు, జత. 

తాత్పర్యము : పూర్వజన్మమందు తా నొనర్చిన కర్మ ననుసరించి 
జీవికి దేహము ప్రాప్తించును. ఆ శరీర సంయోగము కలిగించు వా డీశ్వరుయే. 
ఆ యీశ్వరుని ఆజాను సారముగా జీవుం డు దేహమును ధరించును. 
వాయ పురుషుని రేతో బిందువునందు చేరును. దాని ద్వారా స్త్రీ గర్భమందు. 
జొచ్చును ఒక రాత్రిలో అ జీవుం డు గంజివలె నగును. ఐదు దినముల 
తర్వాత బుద్బుదమువలె మారును. పది దినములకు కొంత గటిపడును. 
ఆ తరువాత పేశి అనిపించుకొనును. పిదప గ్రుడ్తంత యగుని. ఒక్క 
నెలకు శర మేర్చడును. రెండు నెలలైనప్పుడు కాళ్ళ చేతు లేర్చడును. 


983. మాసత్రయంబునన్‌ామూండు మాసములక్రు, నఖరోమాన్టి చర్మంబులు 
గోళ్ళు, రోమములు, ఎముకలు, చర్మము, లింగచ్చిద్రంబూమర్మావయవములు, 


తృతీయస్కంధ ఏకత్రింశాధ్యాయము తీ25్‌ 


సప్తధాతువులు=ఏడు ధాతువులు, క్రుత్త తృష్ణలు= ఆకలిదప్పులు, మావి=బిడ్డను 

గప్పెడు ఒక విధమైన చర్మము, విణ్మోత్ర గర్తంబుూ=మల మూత్రమల 
పల్లము, క్రిమి భక్షిత ' శరీరుండై=పురుగుల చేంతిన.1 బడిన శరీరము గలవాఢై, 
ఉల్పణంబులైన రసంబులూఎక్కువ ఘాటైన ఆవోర పదార్ధములు, జరాయువు 
ఎల్చిశ్సువును చుట్టుకొనెడు మాంసవు బంధము. అంత్రములూనరములు, భుగ్నంబైన 
=వంగినట్టి, బ్చష్ట గ్రీవోదరుండై=వీపుభాగము,కంఠము, కడుప్పు కలవాఢ్రై, 
స్వాంగచీలినంబునన్‌తన శరీరపు కదలిక యందు, శరుంతము=పక్షి 
ఉచ్చ్భ్వాసంబూనిట్టూర్చు. లబ్ది జ్ఞానుండైపొందంబడిన జ్తానము కలవాయడ, 
విట్టిమిసోదరుండై=క్రీములచేతను, మలముచేతను కూడుకొన్న గర్భములో 
నున్నీవాండై, వేపితుండూవణకింపం జేయ. బడినవాం డు, యాచమానుతు= 
యాచించు చున్నవాండు, దేహాత్మ దర్శి=దేహమునకంకు ఆత్మభిన్నమైనదను 
జ్ఞానము కలవాండై, బంధన భూతంబులు=బంధంబులుగా నైనవి. కృతాంజలి 
ఫటుండూనమస్మరించుచున్నవాండు. 


తాత్సర్యము : మూండు నెలలకు గోళ్ళేర్ప్చడును, రోమములు కలుగును. 
అస్థిచర్మములు కలుగును. మర్మావయవము లేర్చడును. నాల్గవ మాసమందు 
మాంసమజ్ఞాదలగు సప్తధాతువులు కలుగును. అయిదవ మాసమున ఆఅకలిదప్పు 
లేర్పడును" ఆరవ మాసమందు వాని చుట్టు మావి తిన్నగా కప్పుకొనును. 
పురుష శిశవైనచో తల్లి ల్లి యొక్క కడుపునందు “కుడివైపున తిరుగను. స్రీయైనచో 
ఎడమవైపున తిరుగుము. తల్లిచేత తినంబడిన ఆహారములే వాని కోహారము 
లగును. అనగా వాని రసము వాండు 'సేవించునన్నమాట. స సప్తధాతువులు 
దినదినము వృద్ది పొందును. తల్లి కడుపులో పురువులు. చాలని దానికి 
మలమూత్రములు. చిన్న గుహవంటి ఆ గర్భములో తిరుగును. నడుమ 
నడుమ కజచెడు పురుగులు. అ బాధను తట్టుకొనలేక వాండు మూర్చిల్టును. 
తల్లి అనేకరుచులతో కూడిన ఆహారము తీనును. కొన్ని కారము. కొన్ని 
తీప్‌ కొన్ని లవణము. కొన్ని చేదు. కొన్ని పులుపు. ఈ రసములు వాని 
నికి తట్టుకొన రానివై ఉండును. ఆ రసములతో శరీరమంతయు మంట. 
జరాయుజీ వానిని పట్టుకొనును. "పై భాగమునందు తల్లియొక్క నరములు 
- సూక్ష్మములై - చుట్టుకోని ఉండును. తలను కడుపులోనికీ జొనిపి వంచుకొని 
ఉన్నాం డు. వీపు వంచుకొన్నాం డు. కడుపు సంకుచిత మైనది. శరీరమా 
చిన్న ప్రదేశ మందే ఉండవలెను. అటునిటు దేహమును కదల్చుటకు 
వీలులేదు వాని స్ధితి పంజరమున బంధింపశుడిన పక్షివలె నున్నది. అపుడు 
వానికి భగవంతుని దయచేతం గడచిన జన్మ లన్నియు గుర్తు వచ్చును. ఆ 
జన్మలలో తాను చేసిన దుష్కృత్యము లన్నియు జ్ఞాపకము వచ్చును. 
వానిని తలఎికొని గట్టిగా నిట్టూర్చును. అ గర్భవాసమరిదు సుఖలేశమును 


426 భాగవత సుధాలహరి 


లేదు. ఇంతలో ఏడవ మాసము ప్రవేశించును. వాండా కలిదప్పు లెజుయను. 
విడిపోవని పూర్వజన్మజ్ఞానము. కజిచుచున్న పురుగులు. మలమూత్రముల 
దుర్వాసన. ప్రసూతి మోరుతములు వాని శరీరమును వడకించు చుండును. 
దేహ మాత్మకంటె భిన్నమను జ్ఞా జానము వాని కేర్చడినది. అయ్యో! ' మరల 
గర్భవాసమున బడినాను. బయటికి పోయిన మరల నెట్టి జీవితము 
గడప్తునో! అ జీవితముతో నేర్పడెడు భీతి. సప్తధాతువులు 'బంధకములై 
చుట్టుకొన్నవి. వానికి దిక్కుతోం చదు. పరమాత్మకు నమస్కరించు చుండును. 
ముఖభిమునిండ దైన్యము. అపుడు వహాండు తా నెవ్వరిచే గర్భమున బంధింప. 
బడెనో ఆ పరమాత్మను తలంచుకొని ఇట్టు స్పుతించును. 

984భువన రక్షణమున్దై=ప్రపంచమును రక్షించుటకొజక్రై, 'స్వేచ్భాను 
రూపమునన్‌తన ఇచ్చకు తగినట్టుగా, భయ విరహితము=భయములేనిది, 
పదవనజయుగంబు=పాద పద్మముల యొక్క జంట. వారని భక్తి న్‌=ఎడపడని 
భక్తిచేత, పంచభూత విరహితుండయ్యున్‌-పంచభూతములచేత సంబంధము 
"లేని వాం డైనను, పంచభూత విరచితంబూప్పథి వ్యాదులతో కల్పింపడుడినది. 
ఇంద్రియాఇంద్రియములు, గుణాత్రిగుణములు, అర్హ=వీని వలన నేర్చడెడు 
(ప్రయోజనములు, చిదాభాసాజ్ఞానము యొక్క ప్రకాశము వీనిచేత కూడిన, 
జ్ఞానుండుజ్ఞానము కలవా. డ్‌ 


తాత్పర్యము : పరమాత్మ ప్రపంచమును రక్షించుటకై అనేక్షావతారము 
లెత్తును. అప్పుడు వాండు [గ్రహించు దేహములు వాని ఇచ్చచేత గ్రహింపం 
బడినవే. అతని పాదములు భయవిరహితములు అనగా వానికి భయమే 
ఉండదు. ఆ పాదముల నెవ్వం డు- కొలుచునో వాండు భయ విరహితుండగు 
చున్నాండు. అనంగా తన్ను కొలుచు వారిని భయమునుండి రక్షించునన్నమాట! 
అట్టి పరమేశ్వరుని పాదపద్మములను ఎడపడని భక్తిచేత సేవింతు నను 
చున్నాడు. అ జీవుం డు పంచభూతములతోనే సంబంధము లేనివాడు. 
కానీ పృథివ్యాదిభూతములచే నిర్మింప బడిన శరీరమందు బంధింపడుడి 
యున్నవాండు. గర్భమందున్నపుడు పరమాత్మ అనుగ్రహము చేత 
ఇంద్రియములు త్రిగుణములు వానిచే నేర్చడెడు ప్రయోజనములు స్వచ్భమైన 
జ్ఞానము వీనిని గూర్చిన నిర్ణయము కలవా డు. అట్టి జీవుం డు పరమాత్మ 
నని ప్రార్థించుచున్నాం డు 


986. నిఖిల భూతేంద్రియమయముూ=సమస్త ములైన పంచ భూతములు 
ఇంద్రియములు వినితో నేర్పడినది. మాయావలంబన=మాయానాశ్రయించి 
కొనియున్న, మహిత కర్మబద్దుం డై=గొప్ప కర్మలచేత బంధింప. బడినవాఢ్రై, 
వర్తించు పగిదినొవర్తి, ంచునట్టుగా, దందహ్యమానము=ఎక్కువగా దహింప. 


తృతీయస్కంధ ఏక (త్రింశాధ్యాయము తై 


బడునది. జీవచిత 'త్తృంబునందున్‌జీవునియొక్క మనస్సునందు. అవికారమైవికార 
రహితమై, అఖండ జ్ఞానమునన్‌సంపూర్ణ జ్ఞానముతో, ముఖ్యచరితునకున్‌= 
భక్తులచే భజనీయుల్రేన చరిత్రలు గలిజే పొనికి అరుంఠిత శార్యునకున్‌= 
ఎదురులేని పరాక్రమము కలవానిక్తి పరంజ్యోతి=ఎప్పు డును జ్ఞాన స్వరూపుడగా 
వెల్లుచున్నవాం డు. అస్మదీయ=నాయొక్క, దుర్భర= =భరింమ్‌ట కసాధ్యమైన, 
భీకకాభయమును కలిగించునట్టి, గర్భనరక వేదనలు=గర్భమునందలి నరకముతో 
సమానమైన తాపములు. 


తాత్పర్యము : జీవుండు కూడ పరమాత్ముడే. కానీ వాండు భగవదిచ్చచేత 
మాయకు లోంబడినవాండు. దేహేంద్రియాభి మానములు కలిగి పంచ 
భూతములు ఇంద్రియములు వినిచేత కూడిన శరీరమందు బంధింపడుడును. 
సుఖదుఃఖము లనుభవించుటనెడు మాయకు లోంబడినవాండై తానొనర్చెడు 
పుణ్యపాపములచేత నానాజన్మలు ధరించుచు దుఃఖించును. వానితో దందవ్యా 
మాను.డగును. అట్టి జీవుని మనస్సునందు స్వామి ఆంతర్యామిగా ప్రకాశించు 
చునే ఉన్నాండు. అంతర్యామియైన ఆ దైవము వికారశూన్యుం డు. శుద్దజ్ఞాన 
స్వరూపుం డు. వానికున్న జానము సంపూర్హమైనది. వాని చరిత్రలు భక్త ల్‌కు 
భీజనీయము. స్వామి పరాక్రమీమున కడ్డు లేద్‌. వాండు అవినాశి. నిరంతరమును 
జ్ఞానస్వరూపుండై నివాత జ్యోతివలె ప్రకాశించు చుండును. వానికి తెలియనిది 
వీఏయును లేదు. దయ శాంతి అనెడు గుణములకు వాని బుదియే ఆధారము, 
నామరూపములచేత కూడిన ప్రకృతి గుణములకు వాడతీతుండ. ఈ గర్భవేదన 
భరింపరానిదిగా ఉన్నది. దీనినుండి బయట పడుటకు శక్తిలేదు. వీనిని 
దప్పించి నాకు శాంతి ననుగ్రహించుట కొజకు ఆ పరమాత్మకు నమస్కరించు 
చున్నాను. 

987. నావుడు=అనం గా, ఎవ్వని మాయచేతన్‌=ఏ పురుషుని మాయవలన, 
ఘనమోహులై=ఎక్కువ మోహము కలవారై గుణ కర్మనిమిత్తాగుణములచేతను, 
కర్మల చేతను (ప్రేరేపింపం బడిన వారై, సాంసారిక మారసంచారములను=అనేక 
సంసారములందు సంచరించుచు, ధృతిచెడాదైర్యము నశించి, ఎలసి, ఏ 
దిక్కును, ఎజుంగక=మార్గముతో 6 చక ఏ యుక్తి యున్‌=ఏ మార్గమును, 
తద్గుణధ్యానాఆ పరమ పురుషుని గుణధ్యానములు, తన్మూర్తి దర్శనముమువాని ' 
మూర్తిని ' దర్శించుట, గోచరించుట ఎట్లూప్రాప్తమగు విధమెది? ప్రబోధ 
కలితముగస్‌=నాకు జ్డాన మేర్చడునట్టుగా, "సుగుణకదంబతోడన్‌-సద్గుణముల 
గుంపుగల దానితో, 

తాత్పర్యము. : అపుడు దేవహూతి కపిలునితో నన్నది - స్వామా! 
పరమేశ్వరుని మాయచేత బంధింప. బడిన వాం డై జీవుం డు తప్పింపని 
మోహమునకు వశుం డై పోవును. గుణములు వానిని తగుల్కొనును వాని 
(పేరణచేత నొనర్చెడు పుణ్య పాపరూపములైన కర్మలు ఆ కర్మ ఫలములైన 


28 


త42ర్రి భాగవత సుధాలహరి 


అనేక జన్మలు. వానితో నేర్చడెడు సంసారములు. ఈ సంసారములందు 
మానవుడు అవశుండైై సంచరించుచుండును. వానికి దిక్కుతోంచదు. 
హరిపదధ్యానము మజచిపోయి ఉండును. వాని కే యుపాయమును తో. 
చదు - ఆ యుపాయము తోంచుటకు ముఖ్యమైన కారణము పరమాత్ముని 
యొక్క అనుగ్రహమే. ఆ యనుగ్రహము లేక తద్ద్గుణధ్యాన మేర్చడదు. 
తన్మూర్తులను దర్శింపవలెనను జ్ఞానోదయము కూడ కలుగదు. మణి ఆ 
జీవునకు గతిఏమి? నాకు స్పష్టమగా తెలియనట్టు వచింపుము. అపుడు 
రపిలు6 డిట్టనుచున్నా డు. 


988. కాలతయంబునందును=కాలములందును, జంగమ స్తావర 
అంతర్యామి=సంచరించెడు జీవులు, సంచరించు సామర్శ్యము లేక ఒకచేటనే 
ఉన్నజీవులు వీని యందంతయు అంతర్యామియై శ్రీహరియే ఉండును. 
జీవుండు తాను సృష్టించుకొన్న కర్మముల మార్గమునకు లోజుడి ప్రవర్తించు 
చుండును. “అట్టివాండు తాపత్రయములు నివారిఠీచు కొనుటకు ఆ పరమాత్మను 
భజించును. వానికి భజించు జ్ఞానము రూడ పరమాత్ముని యను[గ్రహముచేతనే 
లభింపవలెను. 


ప్రిష్ష్యు త సు ాశమల. రక్తూరక్తము - వీనిచేతకూడి. గర్తములోనన్‌= 
బొజీయవంటి దానిలో, జఠరాగ్నినిస్‌=అకలిచేత, సంతప్యమాన న దేహుండు= 
తపింప జేయంబడుచున్న దేహము కలవాండు, నిర్గమింపన్‌ దలంచిాబయటపవపడం 
దలంచినవాండై, ఎన్ని కొనుచునాలెక్కించుచు, దీనరక్షకుండుదీనులను రక్షించు 
వాయ, విముక్తినిన్‌ జేయన్‌విడివడిన వానినిచేయంగా, ప్రతి+ఉపకారము= 
బదులుగా మేలు, నిరీక్షించెదన్‌=చూచెదను - అనుపమ=సాటిలేని, దేవమాయా= 
దేవమాయచేత, విమాహితాత్ముండనై=మోహిరపచేయం బడిన బుద్ధి కలవాండవై, 
పరిభ్రమణ శీలుం డూతిరుగుచుండు వాండు, అపనయింబి=పో. గొట్టి, 
తమోరూపమైన=చీకటిని పోలిన, భూరి= =ఎక్కువైన, సంసార సాగర+ఉత్తార 
ణంబు=సంసార సాగరమును దాటుట, భరమగుచున్న=సహించుటకు భారమైన, 
దుర్వ్యసన భాజనమై=గొప్పవ్యసనమునకు ఆధార భూతమైనదై, ఘనదుఃఖ 
మూలమై=ఎక్కువ దుఃఖముతో కూడినదై, తూట్లుగలదై=రంధ్రములు గలదై, 
కృతనిశ్చయుయైనిశ్చయించికొన్నవాం డై డె 'విమలబ్ద్‌సాగొప్పజ్ఞానము కలవాయ, 
ఒల్లకుండన్‌*ఇష్టములేక, నవమాసములూతొమ్మిదినెలలు. 


తాత్పర్యము : తల్లీ! గర్భములో జీవుం డు పొందెడు వేదనలు వర్తింప 
తరముకాదు. పురుగులు వానిచుట్టును పారాడుచుండును. మలమూత్రమీల 
దుర్వాసన. చాలని దానికి చుట్టునున్న రక్తము. జఠరాగ్ని ఎక్కువగా 


తృతీయస్కంధ ఏకతింశాధ్యాయము 4209 


పీడించుచుండును. దానిచేత వానిదేహ మంతయు సొమ్మసిల్రినట్టుండును. 
వాని ముఖమునందు క్రమ్మికొన్న దైన్యము. కాని ఏమిజీయును? ఆ 
గర్భగహ్వరమునుండి బయటికి రాలేండు. ఎన్నినెలలు గడచినవని ఎంచుకొను 
చుండును. నన్నీ గర్భమునుండి బయటకు త్రోయువారెవ్వరైన ఉన్నారా 
అని వెదకును? ఎవ్వరున్నారు?అని దీన రక్షకుం డైన పుండరీకాక్తుడే చేయవలెను. 
అతం డా పనిచేయం గల్గినందులకు తాను చేయు ప్రత్యుపకార మేమి? 
ఒక్క నమస్కారమే. తన న వాండను కొనును. "నేను భగవంతునకే 
వ చేయలేను. ఈ గర్భమందు నా శరీరము శమదమాది 
సంపన్నమై ఉన్నది. నాకు పరమాత్ముని అనుగ్రహముచేత విజ్ఞానము 
సిద్ధించినది. ఈ విజ్ఞాన మనెడు దీపము సహాయముతో ఆ పుండరీకార్తుని 
దర్శీంతును" వాంటీ మజియు నిట్టనుకొనును. "స్వామా! ఈ గర్భము 
బహుదుఃఖములకు కారణమైనది. ఐబి ఒక్క నరకవేదనకే సరి. నేను ఈ 
గర్భమునుండి బయట పడుటకు నాకు శక్తిలేదు. ఒకవేళ గర్భమునుండి 
బయటికి వచ్చినను మరల నీ దేవమాయ నన్నాశ్రమించును. దానిచే నామనస్సు 
స్వాధీనము తప్పి ఎన్నియో పుణ్యపాపము లొనర్చును. అనుక్రమమముగా 
పలుజన్మ లెత్తుచుండును. ఇశ మింద నేను విమోహితుండనై ఉందును. 
నా మనస్సును వ విజ్ఞాన మనెడు సారధియే నడుపుం గాక. విబ్హాన సావాయ్యమతో 
సంసారమందు బ్రదీకి ఈ జనన మరణము లనెడు సముద్రీమును దాటుటకు 
ప్రయత్నింతును. స్వామా! ఈ గర్భదుఃఖము భరింపరా కున్నది. ఈ 
వ్యసనమునకు తాళలేను. అనేక రంధ్రములతో కూడిన ఈ గర్భమున 
వసించుటకు నేంన వశుండనై ఉన్నాను. ఈ బహు గర్భవాసములు నేను 
సృష్టించుకొన్నవె. పరమపురుషా! ఈ గర్భవాసముల సంగతిని నాకు 
తప్పించుట్టై నీకు నమస్కరించుచున్నాను. నీ యనుగ్రవము నాపై వర్ధించుగాక! 
సంసార తారకములైన నీపాద పద్మములే నాకు శరణ్యము" ప్‌ రీతిగా 
జీవుండు వాపోవుచుండును. వాండు గర్భములో నున్నంతవరకు గొప్ప 
విజ్ఞాని... గర్భవాసము బహుదుఃఖ భాజనము. బయటికి పోయినచో నేమగును. 
మఠీల దేవమాయ ఆ(క్రమించునేమో! ఈ భావనలు ఉండవేమో. ఈ 
వికల్చ్పములతో వాం డు తడపడును. ఇంతలో నవమాసములు గడచును. 


996....998. అధోముఖు. డుతల్ల క్రిందులుగా నున్నవాం డు, ఉచ్చ్వాస 
నశ్చాసములుూగాలిపీల్చుట వదలుట్‌లు, దుఃఖభాజనుండు=దుఃఖములకు 
పాత్రమైన వాండు, రక్తదిగ్గాంగుండుర్తక్తముచేత కూడుకొ న్న శరీరము కలవాయు, 
విష్ణాస్థ క్రిమిన్‌ పోలా =మలీమందున్న వ పురుగువలె, అభిమతార్ధంబులు=తనకు 
కావలసిన పదార్థములు, శయానుండూపవ్వలించినవాం డు, కండటూయమానములు 
=నవగలవి, ఆసన, ఉత్తాన గమనములు=కూర్చుండుట, లేచుట, పోవుట 


430 భాగవత సుధాలహరి 


మొ॥ క్రియలు, మశక=దోమలు, మత్కుణానల్టులు, మక్షికాదులు=ఈగలు 
మొదలైనవి. క్రిమినింబోలొచిన్న పురుగువలె, అధ్యయనాది దుఃఖములుూవేదము 
చదువుట మొ దుఃఖములు. తదర్ధములూఅశరీరమునై ఏర్పడినవి. దుష్పురుష 
సంగమంబూచెడ్డవారి సవావాసమే, వరిష్యమాణావృద్ధిపాందుచున్న, రోషుండు= 
రోషము గలవాండు, అసత్సంగంబునాదుష్టులతోడి “'సహవాసముతో, దోవాత్మ 
బుద్దులూదేహమే ఆత్మయను కొనువారు, పీరవశ స్వాంతములన్‌లో బడిన 
మనస్సులచేత, శోచ్యభావులుూతిరస్కరింపం దగిన భావములు కలవారు, 
మృగీరూపధారిణాఅయబజింకగా నున్నది, ఓటువడాలోంబడి, విగతత్రపుడు= 
సిగ్గులేనివాండు, అనుధావనము =వెంటనంటి పరువెత్తుట. 


తాత్పర్యము : అంతలో పదియవ మాస మేతెంచును. అప్పుడు వాండు 
అధోముఖుండగును. ఉచ్చ్వాస నిశ్చాసము లాడుట కష్టమగును. ఆ దుఃఖ 
మొకటి తగులొ [నును. తనకు ఇంతవజకును ప్రాప్తి ంచిన్‌ జ్ఞానము మాయమై 
పోవును. శరీరమున కంటుకొన్న రక్తము. మలమునందలి క్రీమివలెనే వాయ 
సూతిమారుతములచేత త్రోయం "బడినవాం డై గడ్డకు వచ్చును. వచ్చిన 
వెంటనే రోదన మారంభమగును. వాం డొక మూఢునివలె ఉండును. ఇతరులు 
వానిని 'పెంతురు. తనకుళావలసిన పదార్థములు వారితో చెప్పలేండు. 
నోరులేదు. వారు ఊయలలో పండయెప్టైదరు దాని నిండ మలమూత్రముల 
కంపు. శరీరమున నవలెత్తుకొనును. గోకికొ, 'చ్పేటక్రు సాధ్యముకాదు. రూరొ' సొనలేయ, 
లేవ లేండు, పారాడ 'లేండు తన శరీరమును నల్టులు, ఈగలు, దోమలు 
మొ పెరుకుచుండును. పెద్ద పురుగుల చేత భక్షింప ఉుడెడు చిన్న పురుగువలె 
వాండగును. అన్నిటికినీ వోనికి తోంచునది ఒక్కరోదనమే. అది ఎవ్వరికినీ 
అర్ధము కాదు. ఈ రీతిగా చిన్నతనమునందు దానికి తగిన దుఃఖములు 
అమేభవించును. ఇంతలో పౌగండవయసు ప్రాప్తించును. ఆ వయసులో 
అధ్యయనాది దుఃఖములు. ఆ తరువాత యౌవనము. ఆ యొవనములో. 
వాని కనేక పదార్థములు గావలసి వచ్చును. వానిని సంపాదించుటకు వ్యర్థ 
ప్రయత్నములు *జయును. పాంచభౌతిక శరీరమందు వాని కహంకార్‌ 
మమకారములు ఉవ్వెత్తుగా పెరుగును. ఆ శరీరమును పోషించుటకై అనేక 
కర్మ లొనర్చును. దుష్పురుషుల తోడ సహవాసము చేయును. శిశ్నోదర 
పరాయణుండై ఉండును. తాను చేయు ప్రయత్నములు ఫలింపవు. 
ఫలింపనప్పుడు రోష మేర్చడును. కర్మలతో ప్రాప్తించెడు దుష్పరణామము. 
వాండు కాముకుండై నిజనాశమునకు కావలసిన సమస్త స్త కార్యము లొనర్చును. 
ఓ తల్లి! సత్యము, శాచము, ధైర్యము, దయ, మొ సమస్త గుణములు 
నశించును. ఈదుష్టలములును అసజ్జనుల సహవాసనమున నేర్చడునవే. కనుక 
వాండు దుష్టుల సంగతిని వదలవలెను. వారు మూఢ హృదయులు. శాంతి 


తృతీయస్కంధ ఏకత్రింశాధ్యాయము 431 


లేనివారు. దేహమే ఆత్మయనెడు బుద్ధి గలవారు. స్త్రీల చేతికి చిక్కివారు 
స్త్రీలాడించెడు మృగమువలె నుందురు వారి బుద్ధికి "స్వాతంత్ర్యముండదు. 
తంతమాత్రమేకాదు. అంగనాసంగము బహుదోషములకు కారణము. దీనికొక్క 
కథగలదు చెప్పెదను వినుము - ప్రజాపతి యొక్క కూతురు భారతీదేవి 
ఒకప్పుడు ఆడు జింకయై తిరుగుచున్నది. ఆమె యొక్క రూపరేఖా విలాసములకు 
ప్రజాపతి మనస్సు లోం బడినది. ఆతండు సిగ్గులేక ఆమె వెంటపడినా. డు 
మగజింకరూపము ధరించి అతండు భారతీదేవి వెంటపడెను. కనుక 
అంగనాసంగము బహుదుష్టము. బ్రహ్మదేవుం డు నా నాభి కమలమందు 
జన్మించెను. అతండు మరీచ్యాదులను సృష్టించినాం డు. వారికి కళ్యపాదు 
లుదృ్భవించిరి. వారే దేవమనుష్యాదులను స్మ సృష్టించినారు. కనుక స్ర్రీసంగమముతో 
బుద్ధిచెదని వాండెవ్వండును లేండు. నం! మూర్తికి మాత్రమే 
అదో సాధ్యమైనది. అని మజియు కపిలుండిట్లన్నాండు. 


999..1000.సతుల సంగంబు ఇస్ర్రీలతోడి సహవాసము, యోగవృత్తిన్‌= 
యోగమార్గముతో, మత్పద నరసీరుహహిపాద పద్మముల యొక్క, 'సేవాను 
ర్తి న్‌=సేవీయందలి ప్రేమతో, నిరయద్వారముూమృత్యువు యొక్క ద్వారము, 


1001....1003. హరిమాయా విరచితమై= =హరియొక్క మాయచేత 
సృష్టింప ణుడినదై, ధరన్‌ప్రపంచమందు, పర్వనావ్యాపించిన. రూపము 
కరణిన్‌=బావివలె, పదపడి=తరువాత, అంగనా రూపుండుస్ట్రే రూపమును 
పొందినట్టి, మన్మాయచేన్‌=-నామాయచేత, జీవోపాధి భూతము=జీవుం డు 
నివసించుట కాధారమైనది. మృగయుండూవేటగాం డు, నిరోధముూవినాశము. 
ద్రహ్రచూచెడివాం డు. దర్శనీయాచూడం బడుదాని. యోగ్యతా ్రూరమునన్‌= 
యోగ్యతవలె, మృుక్తసంగుండూసంగమును వదలినవాడు. సమ్యక్‌ జ్ఞా జానము= 
పరిపూర్ణజ్ఞానము. 


తాత్పర్యము : నామాయ స్త్ర రూపముతో పురుషులందరికినీ మోహమును 
కలిగించును. అందుచేత పురుషులు స్త్రీలతోడి సహవాసమును వదలవలెను. 
యోగవృత్తితో చరించు చుండవలెను. నిరంతరము నాపాదపద్మములను 
'సేవించుటందే అస్తక్తిగల మనుష్యుండు స్త్రీలను నరకమునకు ద్వారములుగా 
నుంతురు. హరిమాయ స్త్రీరూపముగా ప్రపంచమున సంచరించుచుండును. 
ఆమె గడ్డిచే కప్పంబడిన 'హీవివంటిది. ఆశ్రయించిన మనుష్యునకు మృత్యువు 
కలుగం 'జేయును. ఈ శరీరము, ధనము, పశువులు, మిత్రులు, పుత్రులు, 
స్త్రీలు, - వీనికి కారణమైనది. వినిని సంపాదించుటకు జీవుండే ఎన్నియో 
దుష్కర్మము లొనర్బును. వీండేశరీర ' మెత్తినను దానిఫలము ననుభవించి 


432 భాగవత సుధాలహరి 


తీరవలసినదే. దానిని తప్పించుకొనుటకు వీలులేదు. భూమిలో దూరినను 
దిక్కులపట్టి పరువెత్తినను, మజి ఎచ్చోట దాగినను కర్మఫలము వాని 
ననుసరించీయే వచ్చును. దానిని తప్పించుకొనుటకు వీలులేదు. పురుష 
రూపమునందిన జీవుం డు నిరంతర స్తీ స్త్రీ సాంగత్యముచేత స్త్రీత్వమునే పొందును 
అప్తే అంగనారూపమెత్తిన జీవులడు మరల నామాయచేతనే పురుష 
రూపీమెత్తినవాండగును. మరల ధనాదులు సంపాదించి తనవారిని పోషించును. 
కనుక ఫీ స్త్ర స్‌ కూడ ధనాది ప్రదుండైన భర్తను ఆత్మబంధ కారణమైన మృత్యువుగనే 
తెలియవలెను. జీవునకు వాని లింగదేహము దానితో వాం డు తనకావాస 
భూతమైన భూలోకమునుండి ఇతర లోకములను చేరును. అక్కడగూడ 
తనుచేసిన కర్మలకు ఫల మనుభవించును. మరల కొంత ప్రారబ్ద కర్మముతో 
భూలోకమునకు వచ్చి మరల మాయావపుండగును. కార్యాదులందాసక్తు. 
డగును. వేటగాండు జింకలను బట్టికొనుటకు మనోహరమైన గానమేర్పాటు 
చేయునప్పుడు పంచభూతములు, ఇరీద్రియములు, మనస్సు  వీనిచేతం గూడిన 
శరీరము జీవునకు మృత్యు స్వరూపము, దానిపై నేర్చడిన యభిమానము 
వీనిని నానాకర్మము లొనర్చునట్లు చేయును. జీవుండు నిత్యుండు వానికి 
మరణ మనలా స్టూలశరీరము “స్రోవుటయే. జన్మ మనంగా స్తూలశరీర 
మేర్చడుటయే.. సకల వస్తు విషయ జ్ఞానము కలుగుటకు జీవునకు 
సాధనభూతము చక్తువే. ఆ ఏ ఇంద్రియముకో వాండు చూచుచున్నాండు. 
కన్ను లేనపుడు కాలులేనప్పడు తాను గ్రుడ్డివాం డనుకొనును. కుంటివాం 
డనుకొనును. ఇవి అన్నియు శరీర ధర్మముతే. వీనిని జీవుండు తనయం 
దారోపించు కొనును. కాని వాస్తవమునకు వాండట్టివాండు కాండు. అందుచేత 
జీవుండు భయదైన్యములను వదలి జీవుడిట్టివా యని తన జ్జాన మార్గముతో 
తెలిసికొని ముక్తసంగుం డై వర్తింపవలెను వైరాగ్యయుక్తమ్‌న యౌగము 
ననస్టింపవలెను. న సంపూర్ణమైన జ్ఞానముతో ఈ ప్రపంచ మంతయు మాయావిరచిత 
మని గ్రహింపవలెను. “ స్టూలకీరీరమం దాస్తక్తిని వదలుకొనుట మంచిది. 
అదియే ష్టైక మార్గము ఆని చెప్పి మజీయు కపిలుం డిట్టన్నాండు. 


ఇది పోతనామాత్య విరచితమైన ఆంధ్రభాగవతమున 
తృతీయస్కంధమున సుధాలహరి వ్యాఖ్యయందు 
ముప్పది ఒకటవ అధ్యాయము. 


ఖ్జి 


ద్వాత్రింశోకధ్యాయః 
శ్రీభగవానువాచ 


అథ యో గ్నమేధీయాన్‌ ధర్మా నేవావసన్‌ గ 
కామ చమర్థం స్వకాన్‌ ధర్మాన్‌ దగ్గి భూయః పిపర్తి తాన్‌ 
స చాపి భగవద్ధర్మా త్కామమూఢః పరాజ్ముఖః . 
యజతే క్రతుభిర్తే రేవాన్‌ పిత్యాంశ్చ శ్రద్ధయాన్వితః 
తచ్చద్దయా క్రాంతమతిః పితృదేవవ్రతః పుమాన్‌, 
గత్వా 'హెంద్రమసం లోకం సోమపాః పునరేష్యతి 


యదా చాహీంద్రశయ్యాయాం శేతే ఒనంతాసనో హరిః, 
తదా లోకాలయం యాంతి త ఏతే గృహమేధినామ్‌. 
యే స్వధర్మా న్నదుహ్యంతి ధీరాః కామార హేతవే, 
నిస్సంగా న్యస్తకర్మాణః హూంతా శృద్ధచేతసః. 
నివృత్తి, ధర్మనిరతా నిర్మమా నిరహం క్రియాః 
స్వధర్మాఖ్యేన సత్త్వేన పరిశుద్దేన చేతసా. 
సూర్యద్వారేమ తే యాంతి పురుషం విశ్వతోముఖమ్‌, 
పరాపరేశం ప్రకృతి మస్యోత్బ త్యంత భావనమ్‌. 
ద్విపరార్థావసానో యః ప్రళయో బ్రహ్మణ స్తుతే, 
తావ దధ్యాసతే లోకం పరస స్య పరిచింతకాః 


క్షారం భోనలా ననిలవియన ఇంద్రియార్ధ 
భూతాధిభిః పరివృతం ప్రతి సంజిఘృక్తు£ీ 
తవ రం విశత్రి యర్డి గుణత్రయాత్మా 
కాలం పరాఖ్య మనుభూయ పరస్ప్వ్వయంభూ:£ 


ఏవం పరేత్వ భగవంత మనుప్రవిష్టా 
యో యోగినో జితమరున్మనసో విరోగాః 
తేనైవ సాక మమృతం పురుషం పురాణం 
బ్రహ్మప్రధాన ముపయాంతి గతాభిమానాః. 


అథ తం సర్వభూతానాం హృత్పద్మేషు కృతాలయమ్‌ 
(శ్రుతానుభావం శరణం భజ భావేన భామిని. 

ఆద్యః స్టిరచరాణాం యో వేదగర్భ సృహర్షిభి 
యోగేశ్వకైః కుమారాద్యె స్పిద్ధై ర్యోగ ప్రవర్తికైః 


భేదదృష్ట్యాఒభిమానేన " నిస్సంగేనానపి కర్మణా, 
కర్శృత్వా త్సగుణం బ్రహ్మ పురుషం పురుషో వ్రజేత్‌. 


ఆ 


జంటే భాగవత సుధాలహరి 


చ. ధనపశప్తుత్ర మిత్ర వనితాగృహ కారణభూత మైన యీ 
తనువున నున్న జీవుండు పదంపడి యెట్టి శరీర మెత్తిన 
న్ననుగతమైన కర్మఫల మందక పోవంగ రాదు మిన్ను ప్రాం 
కిన భువిం దూజినన్‌ దిశల 'కేగిన నెచ్చటనైన దాంగినన్‌. 1002 

వ. అటి పురుషరూపంబు నొందిన జీవుండు నిరంతర స్త్ర సంగంబుచే 
విజ్తోపత్య గృవాది ప్రదం బగు స్ర్రీత్వంబు నొందు. ఈ క్రమంబున 
నంగనారూప్పుం డగు జీవుండు మన్మాయచే. బురుష రూపంబు 
నొంది, ధనాది ప్రదుండగు భర్తను నాత్మ బంధకారణం బగు 

మృత్యువునుగ నెజుంగ వలయు. మజియు జీవోపాధి భూతంబగు 

టన స్వావాస భూతలోకంబున నుండి, లోకాంతరంబు 
నొందుచుం, బ్రారబ్ద కర్మ ఫలంబు ననుభవింపుచు, మజల. గర్మాదులం 
దాసక్తం డగుచు, మృగయుండు గాననంబున ననుకూల సుఖ ప్రదుం 
డైనను మృగంబునకు మృత్యు వగుచందంబున జీవుండు భూతేంద్రియ 
మనోమయంబైన దేహంబు గలిగి యుండు. అట్టి దేహనిరోధంబె 
మరణంబు. ఆవిర్చ్బావంబె వ కాన సకల వస్తు విషయ 
జానంబు గలుగుటకు జీవునకు సాధనంబు చక్తురింద్రియంబ. ర్జు 
దర్శనీయ యోగ్యతా ప్రకారంబున జీవునకు జన్మమరణంబులు లేవ్‌. 
కావున భయకార్పణ్యంబులు విడిచి, సంభ్రమంబు మాని, జీవ ప్రూరంబు 
జానంబునం దెలిసి, ధీరుండై ముక్తసంగుం డగుచు యోగ వైరాగ్య 
య్‌క్తంబైన సమ్యగ్‌ జ్లానంబున మాయా విరచితం బైన లోకంబున 
దేహాదులం దాసక్తి మాని, వర్తింప వలయు. అని చెప్పి వెండియు 

నిట్లనియె. 1003 

అది పోతనామాత విరచితంబైన ఆంధ్ర మహాభాగవతమున 

తృతీయస్కంధథ న ముప్పది యొకటవ అధ్యాయము. 


982. పూర్వకర్మాను గుణమునన్‌ొపూర్వకర్మకు తగినటుగా, శశ్వత్త 
కాశకుండూఎక్కువగా కలిగెడు ప్రకాశము కలవాండు, ఘటకుండు=సంబందీ 
మును కలిగించెడు వాత, దొరకొని ప్రయత్నించి, యమళము=రెండు, జత. 

తాత్పర్యము , పూర్వజన్మమందు తా నొనర్చిన కర్మ ననుసరించి 
జీవికి దేహము ప్రాప్తించును. ఆ శరీర సంయోగము కలిగించు వా డీశ్వరుడే. 
ఆ యీశ్వరుని అజాను సారముగా జీవుం డు దేహమును ధరించును. 
వాయ పురుషుని రేతో బిందువునందు చేరును. దాని ద్వారా స్త్రీ గర్భమందుం 
జొచ్చును ఒక రాత్రిలో ఆ జీవుం డు గంజివలె నగును. వదు దినముల 
తర్వాత బుద్చుదమువలె మారును. పది దినములకు కొంత గట్లిపడును. 
ఆ తరువాత పేశి అనిపించుకొనును. పిదప గ్రుడ్డ్గంత యగుని. ఒక్క 


.ఉ 


నెలకు శిర మేర్చడును. రెండు నెలలైనపుడు కాళ్ళు చేతు లేర్పడును. 
983. మానత్రయంబునన్‌*=మూండ మాసములక్కు, నఖరోమాన్టి చర్మంబులు 
గోళ్ళు, రోమములు, ఎముకలు, చర్మము, లింగచ్చిద్రంబు=మర్మావయవములు, 


తృతీయస్కంధ ఏకతింశాధా(శయము తన్‌ 


సప్తధాతువులు=ఏడు ధాతువులు, క్షుత తృష్ణలు= ఆకలిదప్పులు, మావి=బిడ్డను 

గప్పెడు ఒక విధమైన చర్మము, విణ్మోత్ర గర్హంబూమల మూత్రమల 
పల్లము, క్రిమి భక్షిత ' శరిరుండై=పురుగుల చేంతినంఈ బడిన శరీరము గలవాడై, 
ఉల్చ్బణంబులైన రసంబులు=ఎక్కువ ఘాపైన ఆవార పదార్దములు, జరాయువు 
జ్చిన్సువును చుట్టుకొనెడు మాంసపు బంధము. అంత్రములునరములు, భుగ్నంబైన 
=వంగినట్టి, వ్బష్ట గ్రీవోదరుండై=వీపుభాగము,కంఠము, కడుపు కలవాత్రై, 
స్వాంగచలనంబునన్‌తన శరీరపు కదలిక యందు, శకుంత ము=పక్తి 
ఉచ్చ్భ్వాసంబూనిట్టూర్చు, లబ్ద జ్ఞానుండై=పాందంబడిన జ్ఞానము కలవాడు, 
విట్టిమిసోదరుండై= =గ్రీములచేతను. మలముచేతను కూడుకొన్న గర్భములో 
నున్నేవాండై, వేపితుండు= వణకింపం జేయం బడినవాం డు, యాచమానుడయ= 
యాచించు చున్నవాం డు, దేహాత్మ దర్శి=దేహమునకంటొ ఆత్మభిన్నమైనదను 
జ్ఞానము కలవాడై, బంధన భూతంబులూబంధంబులుగా నైనవి. కృతాంజలి 
వేటుండూనమస్కరించుచున్నవాండు. 


తాత్పర్యము : మూండు నెలలకు గోళ్ళేర్చడును, రోమములు కలుగును. 
అస్థిచర్మములు కలుగును. మర్మావయవము లేర్పడును. నాల్గవ మాసమందు 
మాంనమజ్ఞాదలగు సప్తధాతువులు కలుగును. అయిదవ మాసమున అకలిదప్పు 
లేర్చడును" ఆరవ మాసమందు వాని చుట్టు మావి తిన్నగా కప్పుకొనును. 
పురుష శిశవైనచో తల్లి యొక్క కడుపునందు “కుడివైపున తిరుగను. స్రేయైనచో 
ఎడమవైపున తిరుగుము. తల్రిచేత తినంబడిన ఆహారములే వాని శౌహారము 
లగును. అనంగా వాని రసము వాండు "సేవించునన్నమాట. సప్తధాతువులు 
దినదినము వృద్ది పొందును. తల్లి కడుపులో పురువులు. చాలని దానికి 
మలమూత్రములు. చిన్న గుహవంటి ఆ గర్భములో తిరుగును. నడుమ 
నడుమ కజచెడు పురుగులు. ఆ బాధను తట్టుకొనలేక వాండు మూర్చిల్లును. 
తల్లి అనేకరుచులతో కూడిన ఆహారము తీనును. కొన్ని కారము. కోన్ని 
తీప్‌ కొన్ని లవణము. కొన్ని చేదు. కొన్ని పులుపు. ఈ రసములు వాని 
శక్తి క్రి తట్టుకొన రానివై ఉండును. ఆ రసములతో శరీరమంతయు మంట. 
జరాయుఖ్లీ వానిని పట్టుకొనును. 'పై భాగమునందు తల్లియొక్క నరములు 
- సూక్ష్మములై - చుట్టుకోని ఉండును. తలను కడుపులోనిక్‌ జొనిపి వంచుకొని 
ఉన్నాం డు. విప్ప వీంచుకొన్నాం డు. కడుపు సంకుచిత మైనది. శరీరమా 
చిన్న (ప్రదేశ మందే ఉండవలెను. అటునిటు దేహమును కదల్చుటకు 
వీలులేదు వాని స్ధితి పంజరమున బంధింపజుడిన పక్షివలె నున్నది. అపుడు 
వానికి భగవంతుని దయచేతం గడచిన జన్మ లన్నియు గుర్తు వచ్చును. ఆ 
జన్మలలో తాను చేసిన దుషృత్యము లన్నియు జ్ఞాపకము వచ్చును. 
వానిని తలంికొని గట్లిగా నిట్టూర్చును. అ గర్భవాసమందు సుఖలేశమును 


426 భాగవత సుధాలహరి 


లేదు. ఇంతలో ఏడవ మాసము ప్రవేశించును. వాడా కలిదప్పు లెజుంగును. 
విడిపోవని పూర్వజన్మజ్ఞానము. కణచుచున్న పురుగులు. మలమూత్రముల 
దుర్వాసన. ప్రసూతి మోరుతములు వాని శరీరమును వడకించు చుండును. 
దేహ' మాత్మకంటొ భిన్నమను జ్ఞానము వాని కేర్పడినది. అయ్యో! 'మరల 
గర్బవాసమున బడినాను. బయటికి పోయిన మరల నెట్టి జీవితము 
గడీప్పనో! అ జీవితముతో నేర్పడెడు భీతి. సప్తధాతువులు 'బంధకములై 
చుట్టుకొన్నవి. వానికి దిక్కుతోం చదు. పరమాత్మకు నమస్కరించు చుండును. 
ముఖిమునిండ దైన్యము. అపుడు పాండు తా నెవ్వరిచే గర్భమున బంధింప. 
బడెనో ఆ పరమాత్మను తలంచుకొని ఇట్టు స్తుతించును. 

984.భువన రక్షణమునై=ప్రపంచమును రక్షించుటకొజై, 'స్వేచ్చ్భాను 
రూపమునన్‌=తన ఇచ్చకు తగినట్టుగా, భయ విరహితము=భయములేనీది, 
పదవనజయుగంబు=పాద పద్మములో యొక్క జంట. వారని భృక్తినాఎడపడని 
భక్తిచేత, పంచభూత విరహితుండయ్యున్‌=పంచభూతములచేత సంబంధము 
“లేని వాం డైనను, పంచభూత విరచితంబు=ప్ఫథి వ్యాదులతో కల్పింపడుడినది. 
ఇంద్రియ=ఇంద్రియములు, గుణాత్రిగుణములు, అర్హావీని వలన నేర్పడెడు 
ప్రయోజనములు, చిదాభాసాజ్ఞానము యొక్క ప్రకాశము వీనిచేత కూడిన, 
జ్ఞానుండుూజ్దానము కలవాం డు 


తాత్పర్యము : పరమాత్మ ప్రపంచమును రక్షించుటకై అనేక్షావతారము 
లెత్తును. అపుడు వాండు గ్రహించు దేహములు వాని ఇచ్చచేత (గ్రహింప. 
బడినవే. అతని పాదములు భయవిరహితములు అనగా వానికి భయమే 
ఉండదు. ఆ పాదముల నెవ్వం డు- కొలుచునో వాండు భయ విరహితుండగు 
చున్నాండు. అనం గా తన్ను కొలుచు వారిని భయమునుండి రక్షించునన్నమాట! 
అట్టి పరమేశ్వరుని పాదపద్మములను ఎడపడని భక్తిచేత సేవింతు నను 
చుస్నాయడ. అ జీవుం డు పంచభూతములతోనే సంబంధము లేనివాడు. 
కానీ పృథివ్యాదిభూతములచే నిర్మింప బడిన శరీరమందు బంధింపడుడి 
యున్నవాండు. గర్భమందున్నపుడు పరమాత్మ అనుగ్రహము చేత 
ఇంద్రియములు త్రిగుణములు వానిచే నేర్చడెడు ప్రయోజనములు స్వచ్చమైన 
జ్ఞానము వీనిని గూర్చిన నిర్ణయము కలవాం డు. అట్టి జీవుండు పరమాత్మ 
న్సుని ప్రార్థించుచున్నాం డి 


986. నిఖిల భూతేంద్రియమయము=సమస్ర ములైన పంచ భూతములు 
ఇంద్రియములు వినితో నేర్చడినది. మాయావలంబన=మాయానా శ్రయించి 
కొనియున్న, మహిత కర్మబద్దుం డై=గొప్ప కర్మలచేత బంధింప. బడినవాంై, 
వర్తించు పగిదిన్‌ొవర్తి ంచునట్టుగా, దందహ్యమానము=ఎక్కువగా దహింపం 


తృతీయస్కంధ ఏకృతింశాధా్యాయము 27 


బడునది. జీవచిత్తంబునందునాజీవునియొక్క మనస్సునందు, అవికారమైవికార 
రహితమై, అఖండ జ్ఞానమునన్‌ాసంపూర్హ జ్ఞా జానముతో, ముఖ్యచరితునకున్‌ 
భక్తులచే భజనీయుల్రేన చరిత్రలు గల్సిన పానికి, అకుంఠిత శార్యునకున్‌= 
ఎదురులేని పరాక్రమము కలవానిక్తి పరంజ్యోతాఎప్పుడును జ్ఞా జ్ఞాన స్వరూపుండగా 
వెల్లుచున్నవాం డు. అస్మదీయానాయొక్క దుర్భరాభరించుట కసాధ్యమైన, 
భీకరాభయమును కలిగించునట్టి, గర్భనరక వేదనలు=గర్భమునందలి నరకముతో 
సమానమైన తాపములు. 


తాత్పర్యము : జీవుండు రూడ పరమాత్ముడే. కానీ వాండు భగవదిచ్చచేత 
మాయకు లోంబడినవాండు. దేహేంద్రియాభి మానములు కలిగి పంచ 
భూతములు ఇంద్రియములు వినిచేత కూడిన శరీరమందు బంధింపడుడును. 
సుఖదుఃఖము లనుభవించుటనెడు మాయకు లోంబడినవాండై తానొనర్చెడు 
పుణ్యపాపములచేత నానాజన్మలు ధరించుచు దుఃఖించును. వానితో దందవహ్యూ 
మానుండగును. అట్టి జీవుని మనస్సునందు స్వామి ఆంతర్యామిగా ప్రకాశించు 
చునే ఉన్నాండు. తంతర్యామియైన ఆ దైవము వికారహన్యుం డు. శుద్దజ్ఞాన 
స్వరూపుం డు. వానికున్న జానము సంపూర్ణమైనది. వాని చరిత్రలు భక్తు ల్‌కు 
భీజనీయము. స్వామి పరాశ్రమేమున కడ్డు లేడు. వాండు అవినాశి నిరంతరమును 
జ్ఞానస్వరూపుండై నివాత జ్యోతివలె ప్రకాశించు చుండును. వానికి తెలియనిది 
వీదయును లేదు. దయ శాంతి అనెడు గుణములకు వాని బుదియే ఆధారము, 
నామరూపములచేత కూడిన ప్రకృతి గుణములకు వాంతీతుంపే. ఈ గర్భవేదన 
భరింపరానిదిగా ఉన్నది. దీనినుండి బయట పడుటకు శ్రక్తిలేదు. వినిని 
దప్పించి నాకు శాంతి ననుగ్రహించుట కొజకు ఆ పరమాత్మకు నమస్కరించు 
చున్నాను. 

987. నావుడుూఅనం గా, ఎవ్వని మాయచేతన్‌=ఏ పురుషుని మాయవలన, 
ఘనమోహులై-ఎక్కువ మోహము కలవారై గుణ కర్మనిమిత్తాగుణములచేతను, 
కర్మల చేతను (ప్రేరేపింపం బడిన వారై సాంసారిక మారసంచారములను=అనేక 
సంసారములందు సంచరించుచు, - దృతిచెడాదైర్యము నశించి, ఎలసి, ఏ 
దిక్కును, ఎజుంగకూమార్గముతో 6 చక్క, ఏ యృుక్తియున్‌=ఏ మార్గమును, 
తద్గుణధ్యానాఆ పరమ పురుషుని గుణధ్యానములు, తన్మూర్తి దర్శనముమివాని 
మూర్తిని దర్శించుట, గోచరించుట ఎట్టూప్రాప్త మగు విధమేది? ప్రబోధ 
కలితముగన్‌నాకు జ్జాన మేర్చడునట్టుగా, “సుగుణకదంబతోడన్‌-సద్గుణముల 
గుంపుగల దానితో, 

తాత్పర్యము : అపుడు దేవహూతి కపిలునితో నన్నది - స్వామా! 
పరమేశ్వరుని మాయచేత బంధింపం బడిన వాండై జీవుం డు తప్పింపని 
మోహమునరకు వశుం డై పోవును. గుణములు వానిని తగుల్కొనును వాని 
(పేరణచేత నొనర్చెడు పుణ్య పాపరూపములైన కర్మలు ఆ కర్మ ఫలములైన 


28 


జర్ర భాగవత సుధాలహరి 


అనేక జన్మలు. వానితో నేర్పడెడు సంసారములు. ఈ సంసారములందు 
మానవుండు అవశుండై సంచరించుచుండును. వానికి దిక్కుతోంచదు. 
హరిపదధ్యానము మజచిపోయి ఉండును. వానికే యుపాయమును తో. 
చదు - ఆ యుపాయము తోంచుటకు ముఖ్యమైన కారణము పరమాత్ముని 
యొక్క అనుగ్రహమే. ఆ యనుగ్రహము లేక తద్గుణధ్యాన మేర్ప్చడదు. 
తన్మూర్తులను దర్శింపవలెనను జ్ఞానోదయము కూడీ కలుగదు. మజి ఆ 
జీవునకు గతిఏమి? నాకు స్పష్టమగా తెలియనట్టు వచింపుము. అప్పుడు 
రపిలు. డిట్టనుచున్నా డు. 


988. కాలత్రయంబునందును=కాలములందును, జంగమ స్తావర 
అంతర్యామి=సంచరించెడు జీవులు, సంచరించు సొమర్శ్యము లేక ఒకచోటనే 
ఉన్నజీవులు వీని యందంతయు అంతర్యామియై శ్రీ హరియే ఉండును. 
జీవుండు తాను సృష్టించుకొన్న కర్మముల మార్గమునకు లోజుడి ప్రవర్తించు 
చుండును." అట్టివాండు తాపత్రయములు నివారిరచు కొనుటకు ఆ పరమాత్మను 
భజించును. వానికి భజించు జ్ఞానము రూడ పరమాత్ముని యనుగ్రహముచేతనే 
లభింపవలెను. 


ప రక్తూరక్షము - వీనిచేతకూడి[. గర్తములోనన్‌= 
బొజీయవంటి దానిలో, జఠరాగ్నినిన్‌-ఆకలిచేత, సంతప్యమాన $ దేహుండు= 
తపింప జేయంబడుచున్న దేవాము కలవాండు, నిర్గమింపన్‌ దలంచి=బయటపడ. 
దలంచినవాండైై, ఎన్ని కొ నుచున్‌లెక్కించుచు, దీనరక్షకుంయాదీనులను రక్షించు 
వాయ, విముక్తినిన్‌ జేయన్‌=విడివడిన వానినిచేయంగా, ప్రతి+ఉపకారము= 
బదులుగా మేలు, నిరీక్షించెదన్‌=చూచెదను - అనుపమాసాటిలేని, దేవమాయా= 
దేవమాయచేత, విమాహితాత్ముండనై-మోహింపచేయం బడిన బుద్ధి కలవాండనై 
పరిభ్రమణ శీలుం డూతిరుగుచుండు వాండు, అపనయించి=పోం గొట్టి, 
తమోరూపమైన=చీకటిని పోలిన, భూరి=ఎక్కువైన, సంసార సాగర+*ఉత్తార 
అంబూసంసార సాగరమును దాటుట, భరమగుచున్న=సహించుటకు భారమైన, 
దుర్య్యసన భాజనమైగొప్పవ్యసనమునకు ఆధార భూతమైనదై, ఘనదుఃఖ 
మూలమై=ఎక్కువ దుఃఖముతో కూడినదై, తూట్టుగలదై=రంధ్రములు గలదై, 
కృతనిశ్చయు డైానిశ్చయించికొన్నవా డై, డె 'విమలబ్దసాగొప్పజ్డానము కలవాయ, 
ఒల్లకుండన్‌=ఇష్టములేక, నవమాసములుతొమ్మిదినెలలు. 


తాత్పర్యము : తల్లీ! గర్భములో జీవుండు పొందెడు వేదనలు వర్ణింప 
తరముకాదు. పురుగులు వానిచుట్టును పారాడుచుండును. మలమూత్రమీల 
దుర్వాసన. చాలని దానికి చుట్టునున్న రక్తము. జఠరాగ్ని ఎక్కువగా 


తృతీయస్కంధ ఏకత్రింకాధా క్టియము త209 


పీడించుచుండును. దానిచేత వానిదేహ మంతయు సొమ్మసిల్రినట్టుండును. 
వాని ముఖమునందు క్రమ్మికొన్న దైన్యము. కాని ఏమిజీయును? ఆ 
గర్భగహ్వరమునుండి బయటికి రాలేండు. ఎన్నినెలలు గడచినవని ఎంచుకొను 
చుండును. నన్నీ గర్భమునుండి బయటకు త్రోయువారెవ్వరైన ఉన్నారా 
అని వెదకును? ఎవ్వరున్నారు?అని దీన రక్షకుం డైన పుండరీకాక్షుండే చేయవలెను. 
అతం డా పనిచేయం గల్గినందులకు తాను చేయు 'ప్రత్యుహార మేమి? 
ఒక్క నమస్కారమే. తన వా వాండను కొనును. "నేను భగవంతునకే 
ప్రత్యుపకాతము చేయలేను. ఈ గర్భమందు నా శరీరము శమదమాది 
సంపన్నమ్లై ఉన్నది. నాకు పరమాత్ముని అనుగ్రహముచేత విజ్ఞానము 
సిద్దించినది. ఈ విజ్ఞాన మనెడు దీపము సహాయముతో ఆ పుండలీకొక్తుని 
దర్శీంతును" వాంటే మజియు నిట్టనుకొనును. "స్వామి! ఈ గర్భము 
బహుదుఃఖములకు కారణమైనది. ఇదే ఒక్క నరకవేదనకే సరి. నేను ఈ 
గర్భమునుండి బయట పడుటకు నాకు శక్తిలేదు. ఒకవేళ గర్భమునుండి 
బయటికి వచ్చినను మరల నీ దేవమాయ నన్నాశ్రమించును. దానిచే నామనస్సు 
స్వాధీనము తప్పి ఎన్నియో పుణ్యపాపము లొనర్చును. అనుక్రమమముగా 
పలుజన్మ లెత్తుచుండును. ఇశ మింద నేను విమోహితుండనై ఉందును. 
నా మనస్సును వ విజ్ఞాన మనెడు సారధియే నడుపు గాక. విజ్ఞాన సావాయ్యమతో 
సంసారమందు బ్రదీకి ఈ జనన మరణము లనెడు సముద్రీమును దాటుటకు 
ప్రయత్నింతును. స్వామి! ఈ గర్భదుఃఖము భరింపరా కున్నది. ఈ 
వ్యసనమునకు తాళలేను. అనేక రంధ్రములతో కూడిన ఈ గర్భమున 
వసించుటకు నేంన వపండనై ఉన్నాను. ఈ బహు గర్భవాసములు నేను 
సృష్టించుకొన్నవే. పరమపురుషా! ఈ గర్భవాసముల సంగతిని నాకు 
తప్పించుట్టై నీకు నమస్కరించుచున్నాను. నీ యనుగ్రవాము నాపై వర్షించుగాక! 
సంసార తారకములైన నీపాద పద్మములే నాకు శరణ్యము" ఫే రీతిగా 
జీవుండు వాపోవుచుండును. వాండు గర్భములో నున్నంతవరకు గొప్ప 
విజ్ఞాని. గర్చవాసము బహుదుఃఖ భాజనము. బయటికి పోయినచో నేమగును. 
మరీల దేవమాయ ఆ(క్రమించునేమో! ఈ భావనలు ఉండవేమో. ఈ 
వికల్పములతో వాం డు తడపడును. ఇంతలో నవమాసములు గడచును. 


996....998. అధోముఖు. డు=తల్ల క్రిందులుగా నున్నవాం డు, ఉచ్చ్వాస 
స్ఫ్య్వూసములుగాలిపేల్పుట వదలుటలు, దుఃఖభాజనుండు=దుఃఖములకు 
పాత్రమైన వాండు, రక్తదిగ్గాంగుండూర్తక్త ముచేత కూడుకొ న్న శరీరము కలవాడ, 
విష్టాస్థ క్రిమిన్‌ పోలి= =మలీమందున్న వ పురుగువలె, అభిమతార్ణంబులుూతనకు 
కావలసిన పదార్థములు, శయానుండు= =ప్రవ్వలించినవాం డు, కండటూయమానములు 
=నవగలవి, ఆసన, ఉత్తాన గమనములు=కూర్చుండుట, లేచుట, పోవుట 


430 భాగవత సుధాలహరి 


మొ క్రియలు, మశక=దోమలు, మత్కుణ= =నల్లులు, మక్షికాదులు=ఈగలు 
మొదలైనవి. క్రిమినింబోలి=చిన్న పురుగువలె అధ్యయేనాది దుఃఖములూవేదము 
చదువుట మొ దుఃఖములు. తదర్ధములు=అశరీరమున్లో ఏర్పడినవి. దుష్పురుష 
సంగమంబూచెడ్డవారి నవావాసనమ, వర్ణిష్యమాణావృద్ధిపొందుచున్న, రోషుండు= 
రోషము గలవాండు, అసత్సంగంబునాదుష్టులతోడి 'సహవాసముతో, దోహాత్మ 
బుద్దులూదేహమే ఆత్మయను కొనువారు, వేరవశ స్వాంతములన్‌ =లో బడిన 
మనీస్సులచేత, శోచ్యభావులూతిరస్కరింప. దగిన భావములు కలవారు, 
మృగీరూపధారిణిా-ఆయడ జింకగా నున్నది, ఓటువడాలో బడి, విగతత్రపుండుూ= 
సిగ్గులేనివాండు, అనుధావనము =వెంటనంటి పరువెత్తుట. 


తాత్సర్యము : ఇంతలో పదియవ మాస మేతెంచును. అప్పుడు వాండు 
అధోముఖుండగును. ఉచ్చ్వాస నిశ్చ్వాసము లాడుట కష్టమగును. ఆఅ దుఃఖ 
మొకటి తగుల్కొనును. తనకు ఇంతవజకును ప్రాప్తి చిన్‌ జ్ఞానము మాయమై 
పోవును. శరీరమున కంటుకొన్న రక్తము. మలమునందలి శ్రీమివలెనే వాయ 
సూతిమారుతములచేత త్రోయం "బడినవాం డై గడ్డకు వచ్చును. వచ్చిన 
వెంటనే రోదన మారంభమగును. వాం డొక మూఢునివీలె ఉండును. ఇతరులు 
వానిని సపెంతురు. తనకుగావలసిన పదార్థములు వారితో చెప్పలేండు. 
నోరులేదు. వారు ఊయలలో పండలైప్టెదరు' దాని నిండ మలమూత్రముల 
కంపు. శరీరమున నవలెత్తుకొనును. గోకికొముటకు సాధ్యముకాదు. కూర్చొనలేయ, 
లేవ లేండు, పారాడ లేండు తన శరీరమును నల్లులు, ఈగలు, దోమలు 
మొ పెరుకుచుండును. పెద్ద పురుగుల చేత భక్షింపయడెడు చిన్న పురుగువలె 
వాడగును. అన్నిటికినీ వానికి తోంచునది ఒక్కరోదనమే. అది ఎవ్వరికినీ 
అర్హము కాదు. ఈ రీతిగా చిన్నతనమునందు దానికి తగిన దుఃఖములు 
అమేభవించును. ఇంతలో పౌగండవయసు ప్రాప్తించును. ఆ వయసులో 
అధ్యయనాది దుఃఖములు. అ తరువాత యౌవనము. అ యౌవనములో' 
వాని కనేక పదార్ధములు గావలసి వచ్చును. వానిని సంపాదించుటకు వ్యర్థ 
ప్రయత్నములు "యును. పాంచభౌతిక శరీరమందు వాని కహంకార 
మమకారములు ఉవ్వెత్తుగా పెరుగును. ఆ శరీరమును పోషించుటకై అనేక 
కర్మ లొనర్చ్భును. దుష్పరుషుల తోడ సహవాసము చేయును. శిశ్నోదర 
పరాయణుండై ఉండును. తాను చేయు ప్రయత్నములు ఫలింపవు. 
ఫలింపనప్పుడు రోష మేర్చడును. కర్మలతో ప్రాప్తించెడు దుష్పరిణామము. 
వాడు కాముకుండై నిజనాశమునకు కావలసిన సమస్త కార్యము లొనర్చును. 
ఓ తల్లి! సత్యము, శాదచము, ధైర్యము, దయ, మొ సమస్త గుణములు 
నశించును. ఈదుష్పలములును అసజ్జినుల సహవాసమున నేర్చడునవే. కనుక 
వాండు దుష్టుల సంగతిని వదలవలెను. వారు మూఢ హృదయులు. శాంతి 


తృతీయస్కంధ ఏకత్రింశాధ్యాయము 43] 


లేనివారు. దేహమే ఆత్మయనెడు బుద్ధి గలవారు. స్త్రీల చేతికి చిక్కివారు 
స్త్రీలాడించెడు మృగమువలె నుందురు వారి బుద్దికి “స్వాతంత్ర్యముండదు. 
తంతమాత్రమేశాదు. అంగనాసంగము బహుదోషములకు కారణము. దీనికొక్క 
కథగలదు చెప్పెదను వినుము - ప్రజాపతి యొక్క కూతురు భారతీదేవి 
ఒకప్పుడు ఆడు జింకలై తిరుగుచున్నది. ఆమె యొక్క రూపరేఖా విలాసములకు 
ప్రజాపతి మనస్సు లోం బడినది. ఆతండు సిగ్గులేక ఆమె వెంటపడినాండు 
మగజింకరూపము ధరించి అతండు భారజీదేవి వెంటపడెను. కనుక 
అంగనాసంగము బహుదుషము. బ్రహ్మదేవు డు నా నాభి కమలమందు 
జన్మించెను. అతండు మరీచ్యాదులను సృష్టించినాం డు. వారికి కళ్యపాదు 
లుదృవించిరి. వారే దేవమనుష్యాదులను సృష్టించినారు. కనుక స్ర్రీసంగమముతో 
బుద్ధిచెదని వాండెవ్వండును లేండు. ఒక్మే నారాయణ మూర్తికి మాత్రమే 
అదీ సాధ్యమైనది. అని మజియు కపిలుండిట్లన్నాండు. 


999...1000.సతుల సంగంబున్‌స్త్రీలతోడి సహవాసము, యోగవృత్తిన్‌= 
యోగమార్గముతో, మత్పద నరసీరుహాహాపాద పద్మముల యొక్క, "సేవాను 
ర్తి న=సేవీయందలి (ప్రేమతో, నిరయద్వారమూమృత్యువు యొక్క ద్వారము, 


1001...100. హరిమాయా విరచితమ్చై=హరియొక్క మాయచేత 
సృష్టింప జుడినదై, ధరన్‌ొప్రపంచమందు, పర్వినావ్యాపించిన, కూపము 
కరణిన్‌=బావివలె పదపడి=తరువాత, అంగనా రూపుండు"స్త్ర రూపమును 
పొందినట్టి, మన్మాయచేనానామాయచేత, జీవోపాధి భూతము= జీవుండు 
నివసించుట కాధారమైనది. మృగయుండూవేటగాం డు, నిరోధము=వినాశము. 
ద్రష్టాచూచెడివాం డు. దర్శనీయాచూడం బడుదాని. యోగ్యతా ప్రూరమునన్‌ 
యోగ్యతవలె, ముక్తసంగుండూసంగమును వదలినవాడు. సమ్యక్‌ జ్ఞానమూ 
పరిపూర్ణజ్ఞానము. 


తాత్పర్యము ; సనామాయ స్త్ర రూపముతో పురుషులందరికినీ మోహమును 
కలిగించును. అందుచేత పురుషులు స్త్రీలతోడి సహవాసమును వదలవలెను. 
యోగవృత్తితో చరించు చుండవలెను. నిరంతరము నాపాదపద్మములను 
'సేవించుటందే ఆసక్తిగల మనుష్యుం డు స్త్రీలను నరకమునకు ద్వారములుగా 
నుంతురు. హరిమాయ స్త్రీరూపముగా ప్రపంచమున సంచరించుచుండును. 
ఆమె గడ్డిచే కప్పంబడిన బావివంటిది. ఆశ్రయించిన మనుష్యునకు మృత్యువు 
కలుగం జేయును. ఈ శరీరము, ధనము, పశువులు, మిత్రులు, పుత్రులు, 
స్త్రీలు, - వీనికి కారణమైనది. వీనిని సంపాదించుటకు జీవుండే ఎన్నియో 
దుష్కర్మము లొనర్చును. వీండేశరీర మెత్తినను దానిఫలము ననుభవించి 


432 భాగవత సుధాలహరి 


తీరవలసినదే. దానిని తప్పించుకొ నుటకు వీలులేదు. భూమిలో దూరినను 
దిక్కులపట్టి పరువెత్తినను, మజి ఎచ్చోట దాగినను కర్మఫలము వాని 
ననుసరించీయే వచ్చును. దానిని తప్పించుకొనుటకు వీలులేదు. పురుష 
రూపమునందిన జీవుం డు నిరంతర స్రీ స్త్రీ ఫాంగత్యముచేత స్రీత్వమునే పొందును 
అస్తే అంగనారూపమెత్తిన జీవుడు మరల నామాయచేతనే పురుష 
రూప్‌మెత్తినవాండగును. మరల ధనాదులు సంపాదించి తనవారిని పోషించును. 
కనుక స్త్రీ కూడ ధనాది ప్రదుండైన భర్తను ఆత్మబంధ కారణమైన మృత్యువుగనే 
తెలియవలెను. జీవునకు వాని లింగదేహము దానితో వాం డు తనకావాస 
భూతమైన భూలోకమునుండి ఇతర లోకములను చేరును. అక్కడగూడ 
తనుచేసిన కర్మలకు ఫల మనుభవించును. మరల కొంత ప్రారబ్ద కర్మముతో 
భూలోకమునకు వచ్చి మరల మాయావసం డగును. కార్యాదులందాసక్షుం 
డగును. వేటగాండు జింకలను బట్టికొనుటకు మనోహరమైన గానమేర్చాటు 
చేయునప్పుడు పంచభూతములు, ఇంద్రియములు, మనస్సు వీనిచేతం గూడిన 
శరీరము జీవునకు మృత్యు స్వరూపము, దానిపె పై నేర్పడిన యభిమానము 
వీనిని నానాకర్మము లొనర్చునట్టు చేయును. జీవుండు నిత్యుండు వానికి 
మరణ మనలా స్థూలశరీరము “సోవుటయే. జన్మ మనంగా స్తూలశరీర 
మేర్చడుటయే.. సకలి వస్తు విషయ జ్ఞానము. కలుగుటకు జీవృనకు 
సాధనభూతము చక్తువే. ఆ ఇంద్రియముతో వాండు చూచుచున్నాండు. 
కన్ను లేనప్పుడు కాలులేనపుడు తాను (గ్రుడ్డివాం డనుకొనును. కుంటివాం 
డనుకొనును. ఇవి అన్నియు శరీర ధర్మముఠే. వీనిని జీవుండు తనయం 
దారోపించు కొనును. కాని వాస్తవమునకు వాండట్టివాండు కాండు. అందుచేత 
జీవుండు భయదైన్యములను వదలి జీవుడిట్టివాయని తన జ్ఞాన మార్గముతో 
తెలిసికొని ముక్తసంగుం డై వర్తింపవలెను వైరాగ్యయుక్రమన యౌగము 
ననుష్టింపవలెను. సంపూర్ణమైన జ్ఞానముతో ఈ ప్రపంచ మంతయు మాయావిరచిత 
మని (గ్రహింపవలెను. "స్తూలకీరీరమం దాస్తక్తిని వదలుకొనుట మంచిది. 
అదియే ష్టైక మార్గము అని చెప్పి మజీయు కపిలుం డిట్టన్నాండు. 


అది పోతనామాత్య విరచితమైన ఆంధ్రభాగవతమున 
తృతీయస్కంధమున సుధాలహరి వ్యాఖ్యయందు 
ముప్పది ఒకటవ అధ్యాయము. 


ల్లీ! 


ద్వాత్రింశోకధ్యాయః 
శ్రీభగవానువాచ 


అథయో గ్నమేధీయాన్‌ ధర్మా నేవావసన్‌ న 
కామ చమర్థం స్వకాన్‌ ధర్మాన్‌ దగ్గి భూయః పిపర్తి తాన్‌ 
స చాపి భగవద్ధర్మా త్క్యామమూఢః పరాజ్ముఖః . 
యజతే క్రతుభిర్తే గ్రేవాన్‌ పిత్యాంశ్చ శ్రద్ధయాన్వితః 
తచ్చద్దయా గ్రాంతమతిః పితృదేవవ్రతః పుమాన్‌, 
గత్వా 'హెంద్రమసం లోకం సోమపాః పునరేష్యతి 


యదా చాహీంద్రశయ్యాయాం శేతేఒనంతాసనో హరి, 
తదా లోకాలయం యాంతి త ఏతే గృహమేధినామ్‌. 
యే స్వధర్మా న్నదుహ్యంతి ధీరాః కామార హేతవే, 
నిస్సంగా న్యస్తకర్మాణః (హూంతా శృద్ధచేతసః 
నివృత్తిధర్మనిరతా నిర్మమా నిరహంక్రియాః, 
స్వధర్మాఖ్యేన సత్త్వేన పరిశుద్దేన చేతసా. 
సూర్యద్వారేమ తే యాంతి పురుషం విశ్వతోముఖమ్‌, 
పరాపరేశం ప్రకృతి మస్యోత్ప త్యంత భావనమ్‌. 
ద్విపరార్థావసానో యః ప్రళయో బ్రహ్మణ స్తుతే, 
తావ దధ్యాసతే లోకం పరస స్య పరిచింతకాః. 


క్ష్మాంం భోనలా ననిలవియన ఇంద్రియార్ధ 
భూతాధిభిః పరివృతం ప్రతి సంజిఘృక్తు£ి 
అహా] [ గల విశతి య ర్తి గుణత్రయాత్మా 
కాలం పరాఖ్య మనుభూయ పరస్ప్వయంభూః£ 


ఏవం పరేత్వ భగవంత మనుప్రవిష్థా 
యో యోగిని జితమరున్మనసో విరోగాః 
తేనైవ సాక మమృతం పురుషం పురాణం 
బ్రహ్మప్రధాన ముపయాంతి గతాభిమానాః. 


అథ తం సర్వభూతానాం హృత్పద్మేషు కృతాలయమ్‌ 
(శ్రుతానుభావం శరణం భజ భావేన భామిని. 
ఆద్యః స్టి సిరచరాణాం యో వేదగర్భ సృహర్షిభిః 
యోగేశ్వతైః కుమారాద్యె స్సిద్ధై ర్యోగ (ప్రవర్రికై 


శేదదృష్టా భిమానేన నిస్పరగేనానపి కర్మణా, 
కరృృత్వా త్సగుణం బ్రహ్మ పురుషం పురుషో వ్రజేత్‌. 


ఆ 


భాగవత సుధాలహరి 


స సంసృత్య పునః కాలే కాలే నేశ్వరమూర్తినా, 
జాతే గుణవ్యతికరే యథాపూర్వం ప్రజాయతే. 
వశ్వర్యం పారమేష్థ్యం చ తేుపి ధర్మవినిర్మితమ్‌, 
నిషవ్య పునరాయాతి గుణవ్యతికరే సతి. 

యేత్వి హా౭ఇస్తక్తమనసః కర్మసు శ్రద్దయాన్వితాః 
కుర్వంత్యపత్రిషిద్ధాని నిత్యాన్యపి చ కృేత్సృళే, 
రజసాకుంఠమనసః కామాత్మానో8 జితేంద్రియాః 
పిత్యా న్యజంత్యనుదినం గృ హెష్వభిరతాశయాః. 
తైవర్తికా స్తే పురుషా విముఖా హరిమేధసః, 
శ్రథ్రాకూం కథనీయోరు విశ్రమస్య మధుద్విషః, 
నూనం దైవేన నిహతా యే చాఇఒచ్యుతకథాసుధామ్‌, 
హిత్వా శృణ్వం త్యసద్దాథాః పురీష మివ విడ్భుజః 
దక్షిణేన పథార్యమ్లః పితృలోకం వ్రజంతి తే, 

ప్రజా మను ప్రజీయంతే శృశానాంతక్రియాకృతః.. 
తత స్తే క్షీణసుకృతాః పున రోక మిమం ప్రతి, 
పతంతి వివశా దెవై స్పద్యో వోభ్రంశితోదయాః 
తస్మా త్తం సర్వభావేన భజస్వ పరమేస్టినమ్‌, 
తద్దుణాశ్రయయా భక్త్యా భజనీయ పదాంబుజమ్‌. 
వాసుదేవే భగవతి భక్తి యోగః ప్రయోజితః 
జనయత్యాశు వైరాగ్యం జ్ఞానం యద్రహ్మదర్శనమ్‌. 
యదాఒస్య చిత్త మర్ధేషు సమేప్వింద్రియ వృత్తిభిః 
న విగృవ్హాతి వైషమ్యు మవ్రియం ప్రియ మిత్యుత. 
స తదైవాత్మ ఇఒ.౬నాత్మానం నిస్సంగం సమదర్శనమ్‌, 


రూ 


హేయోపాదేయరహిత మారూఢం పద మోక్షతే. 
జ్ఞానమాత్రం పరం బ్రహ్మ పరమాత్మేశ్వరః పుమాన్‌, 
ద్భశ్యాదిభః పృథగ్భావై రృగవానేక ఈయతే. 

ఏ తవానేవ యోగేన సమగ్రేణేహ యోగినః 


యుజ్యతే ఒభి మతో హ్యార్డో యద సంగస్తు కృత్సత్నశః. 


జ్ఞానమేకం పరాచీనై రింద్రియై ర్నృ్రహ్మనిర్గుణమ్‌, 
అవభాత్యర్థరూపేణ భ్రాంత్యా శబ్దాదిధర్మిణా. 

యథా మహానహం రూప స్త్రివృత్సంచ విధ స్స్వరాట్‌్‌, 
ఏకాదశవిధ స్తస్య వపు రండం జగద్యత:ః. 


తృతీయస్కంధ ద్వా(థతింశాధ్యాయము 


ఏత ద్వె శ్రద్ధయా భక్త్యా యోగాభ్యాసే సేన నిత్యశః. 
సమాపోతాత్మో నిస్సంగో విర్తక్తః పరిపశ్యతి. 
ఇత్యేతత్కథితం గుర్వి జ్ఞానం తద్చృహ్మ దర్శనమ్‌, 
యేనావ బుధ్యతే తత్త్వం "పకృతేః పురుషస్య చ. 
జ్ఞానయోగశ్చ మన్నిషో నైర్గుణ్యో భక్తిలక్షణః 
ద్వేయోరప్యేక ఏవార్డో భగవచ్చబ్ద లక్షణః. 


యథేంద్రియైః పృథగ్భావై రర్లో బహుగుణాశ్రయః 
ఏకోనానే యతే తద్వద్‌ భగహాన్‌ శాస్త్రవర్మ్మభిః. 
క్రియయా క్రతుభిర్దానై స్తవ స్వాధ్యాయ మర్శనైః 
ఆత్మేంద్రియ జయేనాపి సన్న్యా 'సేనచ కర్మణామ్‌. 
యోగేన వివిధాంగేన భక్తియోగేన చైవ హి, 
ధర్మేణో భయచిహ్నేన యః ప్రవృత్తి నివృత్తిమాన్‌. 
ఆత్మ తత్త్వావబోధేన వైరాగ్యేణ దృడేన చ, 
ఈయతే భగవానేభి స్పగుణో నిర్గుణః స్ప్వదృక్‌. 
ప్రావోచం భక్తి యోగస్య స్వరూపం తే చతుర్విధమ్‌, 
కాలస్య చావ్యక్తగతే ర్యోంత ర్థావతి జంతుషు. 
జీవస్య సంసృతీ ర్పహ్వీ రవిద్యాకర్మనిర్మితాః, 
యాస్వంబ ప్రవిశ న్నాత్మా న వేద గతి మాత్మనః. 
నైతత్సలాయోపదిశే న్నావినీతాయ కర్షిచిత్‌, 

న స్త్రబ్లాయ న భిన్నాయ నైవ ధర్మధ్వజాయ చ. 
న లోలుపాయోపదిశే న్న గృవారూఢచేతసే, 
నాఇభక్తాయచమే జాతు న మద్శక్తిద్విషా వై 
శద్ధధానాయ భక్తాయ వినీతాయా నసూయవెే, 
భోతేషు కృతమైత్రాయ శుశ్రూషాభిరతాయ చ. 
బహిర్దాత విరాగాయ శాంతచిత్తాయ ధీమతే, 
నిర్మత్సీరాయ శుచయే యస్యాహం (ప్రేయసాం ప్రియః. . 


య ఇదం శృణు యాదంబ! శ్రద్ధయా పురుష స్పకృత్‌, 
యో వాభిధత్తే మచ్చిత్త స్సహ్యేతీ పదవీం చ మే. 


ఇతి శ్రీమద్భాగవతే తృతీయస్కంధే ద్వాత్రింశోకధ్యాయః 


త్ర 


౩ 


తే 


63 


436 భాగవత సుధాలహరి 


1. అథాఅనంతరము, గృహే=గృవమందు, ఆవసనొనివసించు చున్న వాడై 
గృహమేథీయాన్‌గృహస్తాశ్రమమున కుచితములైన, ధర్మాన్‌ ఏవాధర్మములనే 
అనుసరించుచున్న వాండై కామం=కామమును, అర్ధంంధనమును, ధర్మాన్‌చ= 
ధర్మములను గూడ్‌, దోగ్జావిదుకుచున్నాం డు. భూయఃాఇంకను, తాన్‌వానిని, 
పిపర్తి: =అనుష్టించుచున్నా య. 

తాత్చర్యము :32వ అధ్యాయమందు గృవస్తాశ్రమ మం దుండి పుణ్యకర్మము 
లొనర్చుచున్న వారి స్వర్గాది లోక ప్రాప్తిని చెవ్పుచున్నాం డు. కర్మములను 
అనుష్షించెడి వారి సరికప్పీములే ఫలభేదములను జనింపయేయుచున్నవి. 
ఫలకోంక్షతో నొనర్చెడు కర్మములు సకామము లనిపించుకొనును. ఈశ్వర 
ప్రీత్యర్థమై ఒనర్చెడు కర్మములు నిష్కామములు. వానిలో సకామ కర్మల 
యొక్క గతిని వివరించు చున్నాండు. భార్యా స్వీకార మొనర్చి గృహములం 
దుండి సంసార మొనర్చుచున్నవారికి వేదము కర్మలు విధించుచున్నది. ఆ 
కర్మములనే ఒనర్చుచున్న పురుషుం డు భోగసాధనములను, ధనములను 
ధర్మములను కర్మ ఫలములుగా ననుభవించుచున్నాండు. ఆ సైనికూడ 
వానినే యనుషించును. ఆ ఫలములనే అనుభవించును. ఇట గృహస్తుండు 
కూడ గృహోచీతములైన కర్మల ననుష్పించును. ధర్మము, అర్దము, కామీము 
అనెడు పురుషారముల ననుభవించును. మరల వానినే యావీర్తించును. ఈ 
యర్థమును బోధీపజచుట్టై దోగ్గి అని వాడినాండు. 


2. కామమూఢ:ః=కామముచేత వివేక హూన్యుండును, భగవద్దర్మాత్‌=భగవ 
ద్ధర్మమునుండి, పరాజ్ముఖజవిముఖు. డును అయి ఉన్న, సఃచ అపి= 
వాయడకూడ, శ్రద్ధయా అన్వితజాశ్రద్దతో కూడినవాం డై, క్రతుభి=యాగాదులచే, 
దేవాన్‌ాదేవతలను, పిత్యాలాన్‌చాపితరులను యజతే=ఆరాధించును. 


తాత్పర్యము : విషయభోగముల యందలి యాస్తక్తి చేత మానవుని 
విచారశక్తి కుంటుపడును. అందుచే ఈశ్వరాధనకు అభిముఖముగా వాని 
మనస్సుకు ప్రవర్తించదు. కనుక వాం డు దేవతలు, పితృ దేవతలును 
తనకు కావలసిన సుఖము లందింతు రని నమ్ముకొనును. అందుచే 
యాగాదులతో దేవతలను తృప్తి పజచును. శ్రాదాదులతో పితృదేవతలను 
సంతోష పెట్టును. ల్‌ 


వ తత్‌శ్రద్దయా క్రాంతమతిః=వాని యందలి వూ సముతో కూడిన 
బుద్ది కలవా డై, పితృదేవవ్రతబజాపితరుల యందును దెవతల యందును 
వ్రతము పట్టినవాం డై, పుమాన్‌పురుషుం డు, చాంద్రమసంలోకం=చం దద్రునకు 
సంబంధించిన లోకమును, గత్వాాపొంది, సోమపాజసోమము త్రాగిన వాడ్చై, 
పునః ఏప్యతామరల నీ లోకమునకు వచ్చుచున్నాం డు. 


తాత్పర్యము : దేవతల యందును పితరుల యందును పూరమైన 
విశ్వాసము కలిగి యుండుటచేత వాని నారాధించుట యందే వ్యగ్రీండై 


తృతీయస్కంధ ద్వా(త్రింశాధ్యాయము త్ర 


యుండును. అట్టున్న ఆ పురుషులు మరణానంతరము చంద్రలోకమును 
పొంది అచ్చట అమృత పొనము మొదలైన దేవభోగముల ననుభవించి 
మరల మర్త్య లోకమునకు వత్తురు. "క్షణే పుణ్యే మర్య్శలోకం విశంతి" 
పుణ్యక్రయ మైనపుడు మరల పురుషుండు భూలోకమున కేతెంచునని శ్రుతి 
చెప్పుచున్నది. దానిని పురాణము కూడ అనువదించుచున్నది. 


4. అనంతాసనజాఆదోేషుండే అసనమయిన, హరిజవిషువు అహీంద్రశయ్యా 
యాం=ఆదోషుండనెడు శయ్యయందు, యదా శేతే=ఎప్పుడో విశ్రమించుచున్నాం 
డో, తదా=అప్పుడు, గృహమేధినాం=గృహస్తాశమమందుండెడు వారికి 
సంబంధించిన, ఏతేలోకాః=ఈ లోకములు, లయం యాంతి=నాశనము 
పొందును. 


తాత్సర్యము : భగవంతుడు శ్రీహరి లోకరక్షణాధికారి. అతండు 
ఎప్పుడు ఆదిశేషు. డనెడు శయ్యయందు యోగనిద్రాలీను. డగునో అప్పుడు 
గృహస్టులకు సంబంధించి (అనం గా వారిని పొందుట కర్ణమైన, భూతాది 
లోకములు నశించును. 

5.6.7. _ ధీరాజాబుద్దాలురును, నిస్సంగాజవిషయముల యందు ఆసక్తి 
లేనివారును, న్యస్తకర్మాణీజహరికి సమర్పీంపం బడిన కర్మలు గలవారును, 
_హూంతాజమనస్సు నదుపులో నుంచుకొన్న వారును, శుద్దచేతసణశకామాది 
దోషములు లేని మనస్సుతో కూడిన వారును, నివృత్తి ధర్మోనిరతాానివృత్తి 
మార్గమందు తాత్పర్యము కలవారును, నిర్మమాజాదేనియందభిమానము 
లేనిహిరును, నిరహంగ్రయాణానే నను నభిమానము లేని వారును అయిన, 
యే=ఎవరు, స్వధర్మానాతమ ధర్మములను, కామార్ధ హేతవేకామమును 
సాధించుటకొజకై, న దుహవ్యంతి=అమష్టింపరో, స్వధర్మాఖ్యేనాస్వధర్మ మనెడు 
నామధేయముతో కూడిన, సత్త్వేనాసత్త్యగుణిముతో, పరిజీద్దేనాఎక్కువ 
నిర్మలమైయున్న, చేతసా=అంతః కరణము నిమిత్తముగా, సూర్యద్వారేణా 
సూర్యమార్గము ద్వారా, తే=వారు, అస్య=ఈ లోకము యొక్క, ఉత్పత్యంత 
భావనం=డీతృత్తికిని, నాశనమునకును, స్పితికిని నాశమైన, పరాపరేశం= 
ఉత్కృష్టములైనవి, నికృష్ణములైన సమస్త మునేకు, ప్రకృతింనియంతలైనట్టియు, 
ప్రకృతికీ అధినాయకుజైనట్సి, విశ్వతో ముఖంాసమస్తము నందు వ్యాపించి 
యున్నట్టి, పురుషం=ఈశ్వరునీ, యాంతి=పొందుదురు. 

తాత్పర్యము : ఈ మూం డు శ్లోకములతో భగవద్దర్శము ననుసరించిన 
వారి యొక్కయు, వారి కేర్పడెడు ఫలముల యొక్కయు స్వరూపును 
తెల్పుచున్నాండు. ఇంద్రియములను వశములో నుంచుకొని బుద్ది శక్తి నుపయో 
గించుకొని బ్రదుకు వారికి ధీరులని పేరు. వారు కర్మలొనర్హురు. వా 
రనుష్టించు కర్మములు విషయ సుఖలాభమున్రై కాదు. విషయ సుఖములందు 
వారి కిచ ఉండదు. మరి వారి కర్మానుషానమునకు ఫలమేమి? 
భగవత్తీతి" అట్టివారు తమ సమస్తకర్మములను భగప్‌ంతునం దర్చింతురు. 
చంచలీమైన మీసస్సును స్టిరముగా నిల్చికొని ఉపాసింతురు. చిత్త చాంచల్యము 


4308 భాగవత సుధాలహరి 


నివారించుట కుపయోగపడెడు భగవత్కథాదులతో కాలము గడపెదరు. 
నివృత్తి మార్గమందు నిషితు లగుదురు. ధనధాన్యాదులందు ఇవి నావి 
యను భావము వారి కునిడనే ఉండదు. దేహేంద్రియాదులందు నే నను 
భావము సున్న. _స్వధర్మానుష్తాన రూపమైన నిష్కామ కర్మ ననుసరించు 
చుందురు. దానితో వారి చిత్తము పరిశుదమగును. సత్త్వగుణ పూర మగును. 
వారు సూర్యమండలమును బేదీంచుకొని పోదురు. దీని కర్చిరాది మాల్లేమనిపేరు. 
లోకముల సృష్టిసితి సంవారముల ప్రధాన కారణభూతము, ప్రకృతినియంతయు, 
సర్వమునందోవ్యాపించువా డును నైన పరమాత్మనే చెరెదరు. 

ర పరస్యాపరునియొక్క, పరిచింతకాణపరమేశ్వర భావన కలవారు 
కల్గిన, యే=ఎవరు కలరో, తే= హరు, ద్విపరార్తావసానేనాద్వీపరార్థావసానమందు, 
బ్రహ్మణః తూబ్రహ్మదేవునకు సంబంధించీన, ప్రశయః యజేప్రళభయమన్న 
దేదికఠలదో, తావతాఅంత వరకును, లోకం=బ్రహ్మలోకమును, అధ్యాసతే= 
అధిష్టించి యుందురు. 

తాత్పర్యము : ప్రసంగవశముగా ప్రాప్తించిన బ్రహ్మోపాసన యొక 
ఫలమును చెప్పుచున్నాండు- ఎవరు బ్రహ్మదేవుని సర్వేశ్వర భావము 
నుపాసింతురో వారు (బ్రహ్మదేవుని ప్రళభయకాలము వరకును - బ్రహ్మకు 
సంబంధించిన లోకమందు నివసింతురు. రెండు పరార్రముల యొక్క కాలము 
బ్రహ్మదేవుని యాయుస్సు, తన ఆయుష్కాలానంతీరము బ్రహ్మదేవుండు 
భగవంతుని యందు లయించును. దీనికే బ్రహ్మప్రళయ మని పేరు దా 
దేవు నుపాసించుచు బ్రదికిన జీవుండు తమ తమ యుపాధులతో పాటు 
బ్రా సత్యలోకమందు పరమసుఖము లనుభవించుచుండును. బ్రహ్మ ప్రళయము 
వజకు అచ్చట ఉండును. 


9. యర్హి=ఏ కాలమందు, గుణత్రయాత్మాగుణత్రయ రూపమైన లోకమును 
అభిమానించి నట్టివాం డు, పరజాఉత్కృష్టుం డును ఐన, స్వయంభూః 
=బ్రహ్మదేవుడ, క్ష్మాంభోనలానిల వియన్మన ఇంద్రియార్హ భూతాదిభిఃభూమి, 
జలము, వహ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, ఇంద్రియములు, శబ్దాదులైన 
విషయములు - వీనిచేత, పరివృతం=చుట్లుకొనం బడీ యుండునట్లి దానిని, 
ప్రతిసంజిఘృక్షుణాప్రతి సంహరించుట కిచ్చింబ్‌న వాండ్రై పూఖ్యం కాలేరాపరమా 
వధియైన కాలమును, అనుభూయాఅనుభవించిన పిదప, అవ్యావృతంానిర్విక్రార 
స్వరూపమును, విశతి=ప్రవేశించుచున్నా. డు. 

తాత్పర్యము : ద్విపరార్దకాలస్వరూపమును బ్రహ్మదేవుని లయమును 
లక్షణ పూర్వకముగా వివరించుచున్నాం డు. గుణ త్రయాత్మకమైన ప్రపంచమే 
తన యొక్క శరీరమని భావిరిచి తదభిమానముతో కూడియున్న 
పరమచైతన్యమునకే బ్రహ్మదేవు: డని పేరు. ఆ దేవుని యొక్క పరమావధియైన్‌ 
కాలమునకు ద్విపరార్థకాల మని పేరు. భూమి, జలము, అగ్ని, వాయువు, 
ఆకాశము, మనస్సు, ఇంద్రియములు, ఇంద్రియ విషయములైన శబ్దాదులు 
అహంకారము అనెడు వీనితో చేరిన బ్రహ్మాండ రూపమైన స్వశరీరమును 


తృతీయస్కంధ ద్వాథత్రింశాధా్యాయము త్రం 


సంహరించుటకు ఇచ్చించినవా౭డై ఇంద్రాది దేవతలకంకు ఉత్కృష్టుండైన 
బ్రహ్మ దేవుండు సర్వవికార శూన్యమై ప్రకాశించెడు ఆవ్యాహృతమని 
పిలువడుడుచున్న పరమేశ్వరుని యందు ఏ కాలమందు ్రాపించునో, 
పరమేశ్వరుని యందు తన చేతనము లయింపచేయునో ఆ కాలమునకు 
బ్రహ్మ ప్రళయ మని పేరు. బ్రహ్మ దేవున కా ఇచ్చ ఏర్పడుట సృష్తా 
రంభమునుండి ద్విపరార్థకాలము ముగిసిన తరువాత. అందుచే ఇంతవరకు 
బ్రహ్మదేవుని పూర్ణాయుస్సని తలంతురు. 

10.ఏవం=ఈ ప్రకారము, పరేత్యజమరణానంతరము, భగవంతం=భగవంతుం 
డైన బ్రహ్మదేవుని, అను ప్రవిష్టాఅనుప్రవేశించిన వారును, జితమరున్మనసః 
=జయింపలుడిన ప్రాణమనన్సులు కలవారును, విరాగాఃఆ[గ్రవము లేనివారును, 
విగతాభిమానాః౭అభిమానము నశించిన వారును అయిన, యే యోగినజాఏ 
యోగులు కలరో, తేఅపిావారును, తేన సాకం ఏవ=ఆఅ బ్రహ్మతోపాటు, 
అమృతం=అనంద స్వరూపుయడ, పుూణంాసనాతనుండును, నిహ్మవ్యాపకుం 
డును, ప్రధానంచముఖ్యుండును అయిన, పురుషంచపురుషుని, ఉపయాంతి=వాందు 
చున్నారు. 

తాత్పర్యము : బ్రహ్మదేవునితోపాటు బ్రహ్మోపాసకులైన యోగులును 
ముక్తిని పొందుచున్నారను విషయమును వివరించుచున్నాయడ. బ్రహ్మదేవుని 
పరమేశ్వరభావనతో నుపాసించుచు జీవిత కాలమును గడపి భౌతికము 
నుపేక్తిరచినవారు తమ యుపాసనతో ప్రాప్య స్తానమైన బ్రహ్మలోకమును 
ప్రాపింతురు. అచ్చటనున్న సుఖముల యందు ఆగ్రహమును, ఆ స్వరూపము 
నం దభిమానమును వీడిన యోగులు ప్రాణజయముతో మనస్సును జయించి 
ఉందురు. అందుచేత ఆ సానమందును అ భోగముల యందును వారి కాశ 
యుండదు. వారు బ్రహ్మదీవునితో పాటు పరమప్పురుషార్హులైన వారును, 
ఆనంద స్వరూపుండును నిత్యుండును అయిన పరమాత్మను పొందుదురు. 
వారు మరల సంసారమును వాందరు. 

షష అథాఅందుచేత, భామినిా*పరిశద్దురాలైన దేవమూతీ! సర్వభూతా 
నాంాసమస్తభూతములయొక్క, హృదయ పద్మేషూహృదయ పద్మములంద్చు 
కృతాలయంానివసించుచున్నట్టియు, శ్రుతానుభావం=్రతమైన అనుభావముతో 
కూడిన వాడను అయిన, తం=ఆ పరమ పురుషుని, భావేనాపరమ (ప్రేమతో ప 
శరణం భజ=శరణు పొందుము. 

తాత్పర్యము : బ్రహ్మదేవుని సర్వేశ్వర భావముతో నువాసించు వురుషుడ 
అతనితో పాటు భగవంతుని పొందును. భగవంతునే నేరుగా భజించువాండు 
భౌతిక శరీర త్యాగానంతరము భగవంతునే చేరును. అందుచే పరిశుద్దురాలైన 
ఓ తల్లి! సకలభూతముల హృదయస్తలమందు ఏ మాత్రమును భేదము లేక 
నిరంతరము వసించుచున్న ఆ పరమేశ్వరుని పరమ (ప్రేమలక్షణమైన భక్తితో 
శరణుపొందుము. భగవంతుని మావాత్మ్య మెట్టిదో నానుండి విన్నావు. దానిని 
నిరంతరము మనన మొనర్చికొనుము. భక్తవత్సలుండైన యా పరమాత్మను 


440 భాగవత సుధాలహరి 


నిరంతరమును 'స్నేహించి నీవు పొందవలసిన పరమ ప్రాప్యరూపముగా 
నాశ్రయింప్తుము. - 

12. 13. 14. సిరచరాణాం=సిరములును, చరములునైన భూతములకు, 
ఆద్యణఅదిభూతుండును, వేదగర్భణివేదమును గర్భమందు నిలిపికొన్న వాడను, 

జాఎవ్వండు, నిన్సంగేనాసం; తి రహితమై యున్చ, కర్మణా అపిెకర్మముచేత 

కూడిన వాండును, కర్పృతా తాక్తరృృత్వము కారణముగా భేదదృపా =ర్లోద్ర 
భావనతో కూడిన, అభిమానేనాఅభిమానముతో, యోగేశ్వరైఃజయోగేశ్వ్‌రులు, 
యోగప్రవర్తక్రైజయోగమును ప్రవర్తి ౦పచేసెడి వారును, సిద్ధి కాసిద్ధపురుషులును 
అయిన, కుమారాద్యైణాసనత్కుమారాదులతో కూడ, సగుణంొఉత్కృష్టగుణములు 
కలవా డుగా, పురుషర్ణభంచపురుషోత్త ముని, బ్రహ్మాసర్వవ్యాపకుయడనైన, 
పురుషం=భగవంతుని, సంసృత్యాప్రాపించి, పునః కాఠ=మరల విహిత 
కాలమందు, ఈశ్వర మూర్తి నా=సరే శ్వర స్వరూపమైన కాలేనకాలముచేత, 
గుణవ్యతికరే= గుణముల యొక్క సమ్కుళనము, జాతేసతాఏర్పడిన దగుచుండం 
గా, యథా పూర్వం౭ముందటి వలెనే, ప్రజాయతే=జన్మించును. 

తాత్సర్యము : సర్వమును భగవంతుం. డే అనుభావమును వహింపక 
భగవద్చిన్నమైన భావ మేర్ప్చడి యుండుటచేత బ్రహ్మవాదులు కూడ మరల 
జన్మింతురు. ఇం క తక్కిన వారిని గూర్చి చెప్పవలసిన దేమున్న దని 
సూచించి సర్వాత్మభావముతో భజింపవలెనని ఉపదేశించుచున్నా డు. 
సిరములును, చీరములునైన సమస్త భూతజాలములకు మొట్టమొదపినున్న 
ప్రహ్మదేవుం డు కూడ అభిమాన వీశముగా సంబంధించిన ఖీదభావము 
మరల బ్రహ్మదేవుని రూపముతో జన్మించును. వేదము ఆ (బ్రహ్మదేవుని 
యొక్క హృదీయమును చేరి ఏర్పడెను. వేదగర్చుం డగుటచేత ఆతనిని 
జ్ఞానస్వరూపు డనియే చెప్పవలసి యున్నది. సనకాదులు మవో యోగీశ్వరులు. 
యౌగమార్గమును ప్రపంచమున వ్యాపింపం జేసినవారు. వీరు ఆత్మస్వరూపులే. 
మజికొందీరు బుషులు. వీరందరును బ్రహ్మ నుండి సంభూతి నందినవారే. 
సృష్టి వ్యాపారము నుండి ఏదో ఫలము సిద్దింపవలెనని సంకల్పము వహింపకయే 
లోకీములన సృష్టించుచున్నారు. కాని నేను కర్తనను భావము వారికున్నది. 
ఈ యభిమానమూోచేతనే పయేశ్వరు నందు లయించినను మరల బ్రవ్మదేవుడయ 
వీరే బ్రహ్మగా గ్రపొంచుచున్నాం డు. ఈ స్టితి ఎప్పుడేర్చడును? కాలము 
పరమేశ్వరుని స్వరూపమేనా?' ఈ కాలమందు ప్రకృతి సమస్తలోకమును 
అణచి పెట్టును. ఒకా నొకప్పుడు ప్రకృతి యందు గుణసామ్యక్షోభ మేర్చడును. 
అప్పుడు నేర్వజీవ స్తానభూతుం డైన బ్రహ్మదేవుడు భగవంతుని నుండి 
భిన్నుడైన వాండుగా నేవతరించును. సర్వజీవ శరిరాత్మకమైన బ్రవ్మాండమును 
తన శరిరమందు, సృష్టి యందలి కర్పత్వము తనదే యని అభిమానించుటయే 
ఆతని పునరావిర్భావమునకు కారణము. 


15. తేఅపి=వారును, ధర్మవినిర్మితం=౭ధర్మమునుండి నిర్మింప శుడినదియు, 
పారమేష్ట్యం=పరమేస్టికి సంబంధించినదియునైన, ఐశ్వర్యం=ఐశ్వర్యమును, 


తృతీయస్కంధ ద్వా(తింశాధ్యాయము తశ] 


నిషేవ్య=అనుభవించి, గుణవ్యతికరేసతి-గుణసామ్యమున్నను భంగము 
వాటిల్లినపుడు, పునః ఆయాతి=మరల వచ్చుచున్నారు. 


తాత్పర్యము : బ్రహ్మ లోకమును ప్రాపించిన పూజ్యులైన జీవులుకూడ 
వారిధర్మానుష్టానమునకు ఫలమైనదియు బ్రహ్మలో క మందున్నదియు నై నెన 
సుఖసమృద్ధి సృన్సభవించిన తీరువాత గుణ సమ్మేళనము నిమిత్త ముగా 
ప్రకృతియందు జన్మించి క్రోభతో స సృష్టి ఆరబ్ధమైనపుడు మరల మనుష్యలోకమున 
'కేతెంతురు. 


16. ఇవా=ఈలోకమందు, ఆస్తక్తమనసజాగొప్ప అభిమానమున్న మనస్సుతో 
రూడినవారు, కర్మసూకర్మలయందు, | శ్రద్ధయా అన్వితావాశ్రద్ధతోకూడిన వారునైన, 
యే=ఎవరు కలరో, వారు, అప్రతిషిద్దానిానిషే షెధింపం 'సేడనివైన, నిత్యాని 
అపినిత్యములైన కర్మలను, కృత్నృశజాపూర్తిగా, కుర్వంతి=చేయుచున్నారో. 


తాత్పర్యము : ఈ లోకసుఖభోగములందు ఎక్కువ ఆస్తక్తిగల ఏ 
జీవులు ఆయాభోగాలను సాధించుకొనుటకై ఏర్పడినవియు, వేదముచే 
అనుషిద్దములునైన కామ్యకర్మములను - సంధ్యావందనాదులైన నిత్యకర్మలను 
ఎక్కువ శ్రద్ధతో ననుసరించుచున్నారు. 

క్షేగ్లా రిసా=రజోగుణముచేత, కుంఠమనసజావిక్షిప్తమైన మనస్సుతో కూడిన 
వారును, కామాత్మానఃణకాంక్షాసహితమైన మనస్సుకలవారును, అజితేంద్రియాః 
=జయింపం బడని ఇంద్రియములు కలవారును, గృహేషు=గృహములందు, 
అవిరతాశయాజఅభిముఖ్యముతో రమించుచున్నవారును అయిన, యేాఎవ్వరు, 
అనుదినంచాపతిదినమును, పిత్యాస్‌పితృదేవతలను, యజంతి = 
యజించుచున్నారో. 


తాత్పర్యము : మజి కొంద రుందురు. వారి జీవితములలో రజో 
గుణము చోటు చేసికొని యుండును. నిరంతరము కోరికలతో వారి మనస్సు 
చంచలము. ఒకటి సిద్ధించినచో వేజొక్కదానిపై మనస్సు పోవుచుండును. 
వారింద్రియములపై అధికారము లేనివారు. గార్హస్యములైన సుఖములందు 
ఆనందించెడు చిత్తవృత్తి కలవారు. వారు నిరరతీరమును పితృదేవతలను 
తృప్తి పజచుటందే విపగ్న లె. ఉందురు. శ్రాద్ద్ధాదికములు బహుడ్రద్ధతో 
ఒనర్చుదురు. 


18.19.20. త్రైవర్గికాణమూండు పురుషార్థములనే ముఖ్యమని భావించు 
చున్నవారై, కథనీయామీవి 'క్రమస్యాగానము పీయుటకు యోగ్యమైన మహా 
పరాశక్రమాది గుణములచే కూడినదియు, హరిమేధసజసంసార దుఃఖములను 
తీర్చెడు మేధస్సు కల్షినదైన, మధుద్విషజాశ్రీహరి యొక్క, కథాయాం-నథ 
యందు, విముఖజావముఖులై, యే=ఎవ్వరుందురో, వారు, అచ్యుత కథా 
సుధాం= భగవంతుని కథలనెడు అమృతమును, హిత్వా= ఉ=వదలి విడ్భుజః 
=అమేథ్యమును భక్షించెడు ప్రాణులు, పురీషం ఇవాఅమేథ్యమును వలె, 


త్శీ్య2ై భాగవత సుధాలహరి 


అసద్గాథాజఅపరిశుద్దములైన కథలను, యే శృణ్యంతి=ఎవరు వినుచున్నారో, 
తే=వోరు, దైవేనాప్రారబ్బకర్మముచేత, విహతాః నూనం=బాధితులు. ఇది 
నిజము. తే=వారు, దక్షిణేస్‌పథా= దక్షిణమైన మార్గముచేత అర్యమ్లజాఅర్యముని 
యొక్క, పితృలోకం=పితరుల యొక్క లోకమును, వ్రజంతి=పార్‌దుచున్నారు. 
శ నాగారిల క్రియాజశ్యశానము వజకున్న కార్యకలాపములను, కృతాః నాశ్రద్ధగలిగిన 
వారై పప్రజాం అను ప్రజాయ, తే=ప్రజల ననుసరించి మరల జన్న్మి “తురు. 


తాత్పర్యము : కొంద రుందురు. వారి దృష్టిలో నెప్పుడు మూడైన 
పురుషార్థములే పనిచేయుచుండును. భక్తుల సంసాక్రేశములను న్లోషముగా 
సంవారిరీచుచున్న కరుణా నిధియు, కీర్తి ంచుట కర్ణముల్రైన అనంత అసాధారణ 
కర్మములను భక్తసంరక్షణార్హమై ఏర్చజచుచున్న వాయను అయిన శ్రీహరికి 
సంబంధించిన కథలయందు వారి కాస్తక్తి యుండదు. వారు నాశరహితమైన 
భగవంతుని యమృత సమాన కథ యందు ఉపేక్షగలవారై యుందురు. 
వరాహాదులు స్వాదువైన అన్నమును వదలి మలములను స్వీకరించుట 
మాత్రముతోనే తృప్తము లైనట్టు ప్లు అసత్కథలయందే అట్టివారి మనస్ఫ్సులగ్నమై 
ఉండును. వారిని ప్రారబ్ధకర్మ "ఫలము సంపూర్ణముగా స్వాధినపజుచుకొనును. 
వారు ప్రారబ్బకర్మ దప్పుము. ఎందుకనంగా వాకు సంసారమందు విరక్తినొంది 
యుండలేరి అట్టి జీవ్సీలు దక్షిణ మార్గము ననుకరించు వారై పితృదేవతల 
కధినాథుడైన ఆర్యేముం డున్న లోకమును ప్రాపింతురు. మరల నీలోకమున 
జన్మింతురు. గర్భాధానము మొదలుకొని మరణాంతమువణకున్న సమస్త 
కర్మలను ఫలకాంక్షతో నిర్వహింతురు. మరణింతురు. మరల జన్మీంతురు. 
ఈ రీతిగా సంసార చక్రభ్రమణము తప్పవారి కన్యము గతి లేదు. 

21. సతి=ఓ దేవహూతి! క్షీణసుకృతాఃక్షీణించియున్న సుకృతముతో 
కూడిన, తే=వారు, సద్యజవెంటనే, దేవైఃజదేవతలచేత, విభ్రంసితోదయాః 
=ధ్రంశింపచేయడజుడిన, ఉదయముకలవారై, వివశాజ =అస్వతం(త్రులై, తతః 
=ఆలోక్రమునుండి, ఇమంలోకం ప్రతి=ఈలోకమును, పునః పతంతి=మరల 
పొందుచున్నారు. 

తాత్పర్యము : ఓ దేవహూతి! కాలక్రమమున పితృలోకనివాన పుణ్యము 
వారికి తీరును. కారణ మేమనం గా అక్కడి భోగములను వారనుభవింతురు. 
అపుడాలోకమున కధిపతులైన దేవతలు క్షీణించిన పుణ్యముకల ఈ జీవులను 
ఆ లోకమునుండి మరల క్రిందికి త్రోయుదురు. అస్వతంత్రజీవులు ఈ 
లోకమున మరల జీవింతురు. ఒక జన్మమందు పుత్రికలుగా సుతులుగా 
జన్మించి యుండవచ్చును. అవతలి జన్మమందు మరల వార్‌కే తల్లి తండ్రులై 
పుట్టవచ్చును. ఈ. విషయము కనపజచుట్టై "ప్రజామను ప్రజాయంతే" 
అన్నాం డు. 


తృతీయస్కంధ ద్వాత్రింశాధ్యాయము 443 


22. తస్మాతాఅందుచేత, త్వం=నీవు, భజనీయపదాంబుజం= సేవింప 
నర్హములైన పాదపద్మములు కల, పరమేష్టినంచసర్వేశ్వరుని, తద్దుణాశ్రయయా= 
వొని గుణముల నాశ్రయించి ఏర్పడినట్టి, భక్త్యా పరమ (ప్రేమ రూపమైన 
భక్తిచేత, సర్వభావేన= సర్వాత్మభావముజో, భజస్వాభజింపుము. 


తాత్చర్యము : కనుక దేవహూతీ! నీవు భజించుటకర్హమైన పాదపద్మములు 
కల్లినట్టి పరమేశ్వరుని నిరంతరము -సేవింపుము. అతని యొక్క. 
భక్తే ధక్తీవాత్స్‌ల్యాదులైన కళ్యాణ గుణముల గూర్చియే నిరంతరము ధ్యానింపుము. 
క్రమముగా వానికి నీయందు పరమ (ప్రేమ జన్మించును. ఆ (ప్రేమ లక్షణము 
స్థిరపడుటకే భక్తియనిపేరు. సర్వాత్మ యైన వాండు భగవంతుం డే్యయను 
జ్ఞానము స్థిరముగా ని నిల్పికొనుము. దానికీ అనన్య భృక్తియని నామధేయము. 


23. వాసుదేవే-సర్వాంతర్వర్తిల్రైన, భగవతిభగవంతుని యందు, 
ప్రయోజితజకావలసినట్టుగా ఉపయోగింప. బడిన, భక్తియోగః=భక్తియోగము, 
బ్రహ్మదర్శనం=బ్రహ్మదీర్శనముతో కూడిన, యత్‌జ్ఞానరావ జ్ఞానము కలదో, 
దానిని, వైరాగ్యంచవిర్తక్తియని, అశు జనయతిశీ[ఘ్రముగా జసింపచేయును 
(వాసు=సర్వుల యొక్క హృదయ గుహలయందు వసించి యుండెడినట్టి, 
దేవన్‌ దేవజస్వయముగా ప్రకాశించెడివాం డు. సర్వాంతర్యామి యని తాత్పర్యము) 


తాత్పర్యము : జ్ఞానముచే గదా మోక్షము సిద్ధించును. భక్తి మాత్రముతో 
మోక్షమె ప్టేర్చడునని శంకింపవలదు. సర్వభూతముల యందును అంతర్యామిగా 
నున్న భగవానుని గూర్చియున్న పరమ పేణ లక్షణమైన బక్తి క్రమముగా 
దృఢమైనపుడు తుచ్చములైన విషయసుఖములందు విర్తక్తి "తనకు తానై 
ఏర్పడును. అదికారణముగా బ్రహ్మ సాక్షాత్కారమునకు హేతువైన ఆత్మ 
స్వరూపబో ధము సంభవించును. వైరాగ్యమును జ్ఞా జానమును జనింపచేయుటకు 
సమర్థమైన భక్తి ఏర్పడిన మోక్షము కలుగునని చేప్పుటకు సందియములేదు. 
ఉపాధీయైన భక్తిరాగాది దోషములు నశించినపుడు పరమానందము అనుభవము 
లోనికి వచ్చును. దానికే బ్రహ్మదర్శనమని పేరు. 

24.25. అస్యచిత్తంావీనియొక్క మనస్సు, సమేష ఆర్జేషాతుల్యములైన 
అర్థములందు, అంద్రియవృత్తిభిఃఐఇంద్రియముల యొక్క వ్యాపారములతో, 
ప్రియం అప్రియం వైషమ్యం=ప్రియం, అప్రియ మనెడు విషయ భావములను, 
యథా న గృహ్హాతిా=ఎపుడు గ్రహింపదో, సజవాయడ, తదాఏవ=ఆ క్షణమందే, 
అత్మనామనస్సుచేత, నిస్సంగంాసంగ రహితముగను, సమదర్శనం=సమమైన 
దర్శనముతో కూడియు, హేయోపాదేయరహితం=ఐఇది ఉపేక్షింపతగినది, ఇది 
గ్రహింపతగినది అనువైషమ్యభావము లేనిదియ, ఆరూఢంాసర్వోత్తమమునైన, 
ఆత్మానం పదం=ఆత్మగానున్న స్థానమును, ఈక్షతాకనుగొదుచున్నాం డు. 


29 


భరీ భాగవత సుధాలహరి 


తాత్పర్యము : ఆత్మసాక్ర్షాత్కార సమర్హమైన జ్ఞానము ఎప్పుడు ఏర్పడును? 
అది ఏర్పడినదని (గ్రహించుకుట్లు? ఆ విషయమే నుపదేశించుచున్నా. డు. 
శబ్దాదులైన యర్హములతో జీవున్‌ 'కెప్పుడును సంబంధముండనే యున్నది. 
అరద్రియము లెప్పుడును పదార్ధ నంసర్గము కలవియేకదా. ఆ సంసర్గమున్నపుడు 
మనస్సు ఈ శబ్దము నాకు 'పెయము. ఈ స్పర్శము సుఖకరమ్టేనది. ఇది 
యప్రియమ్సైన నని ఈ రితిగా నున్న వైషమ్య భావము లేర్చజచును. 
జానియైనవాంయ ఈ వైషమ్యమున కతీతుండై యుండును. మనస్సు 
చీంచలత్వమను దోషము నుండి విడివడ శుద్దమైన చిత్తము ఆత్మస్వరూపమును 
గమనించును. ఆ చిత్తమునందు ఆత్మస్వరూప మనుభవమునకు వచ్చును. 
అప్పుడు అత్మ శబ్దాది విషయములతో చేరక సర్వమునందును సమముగా 
నున్నట్టియు, సర్వ 'హాశము నై నెన స్థితిలో నుండును. దానికొక దానిపైన 
మమతీ లేదు. వేజు దానిపై ద్వేషమీ లేదు. అది సర్వాతీతమైై ఉండును. 
బ్రహ్మానందస్టితి యట్టిదే. క జ్ఞానమునకే ఆత్మసాక్షాత్కారమని పేరు. 

26. జ్ఞానమాత్రం=జ్ఞానస్వరూపమైయున్న, పరంబ్రహ్మ=సర్వోపరిష్టమైన 
బ్రహ్మము, "పరమాత్మాపరమాత్మ స్వరూపము, ఈశ్వరః= ఈశ్వరుండు, 
పుమానొప్పరుషుండు, భగవానాభగవంతుం డనెడు పేరులచేతు ఏకః ఏవాజఒక్కతే, 
ద్థూదిభాదృశ్యము మొదలైన, వృథగ్భావైజాభిన్న భావములతో, ఈయతే=శాన. 
బడు 


ల సర్వభూతముల యందును సమస్వరూపుం డై డె యుండునని 
తెల్పిన విషయమును వివరించి ఉపదేశించుచున్నాయ- దానమనెడు 
స్వరూపముతో కూడిన పరమార్దవస్తు వొక్కటే. అది దృశ్యము, ద్రష్ట 
దర్శనము, వీని కుపయోగ పడచున్న నేత్రాదులైన ఇంద్రియములనెడు 
రూపములతో అనేకముగా గమనింపం బడుచున్నది. ఏకమైన పరమార్థవస్తు స్తువునే 
ఉపనిషత్తులు బ్రహ్మమను చున్నవి. యోగశాస్త్రములు పరమాత్మ, ఈగ్వేరుతని 
పిలుచుచున్నవి. సాంఖ్యము పురుషుండను చున్నేది. భక్తి శాస్త్రము భగవంతుడని 
వాకొనుచున్నది. ఇన్ని భిన్న శబ్బములతో పఠీచినను ఆత త్త్యమొక్కటే. 

లా కృత్సృశూఅన్నిటియందును, అసంగః యతానిస్సంగుం డై డె యుండుట 
అనుట ఏదికలతో, సమగ్రేణ యోగేణాసమస్తమైన యోగమునుండి, ఏతావాన్‌ 
ఏవ=అంతయే, అభిమతః అరః =అభీషమెన ప్రయోజనము, యోగినజయోగిక్తి 
యుజ్యతేౌసిద్ధించును. హి=తీః విషయీము సుప్రసిద్ధము. 

తాత్పర్యము : నానారూపములతో కనిపించుచున్నది సర్వము ఒక్క 
వపరబ్రవ్మపదార్గమే అయినచో అది నిత్యసిద్ధమైయున్న దేకదా! దానిని పొందుట్ట్రై 
యొనర్చెడు సాధనములైన యోగముమీ  మజీదేనిక? అనెడు శంకను 
పరిహరించుచున్నాం డు బ్రహ్మహప్రాప్తికి ఉపాయములుగా చెప్పం బడెడు. 
జ్జాన యోగము, కర్మ యోగము, భక్తి యోగము, అష్టాంగ యోగము అని ఈ 


తృతీయస్కంధ ద్వా(థతింశాధ్యాయము తీతీ5్‌ 


రీతిగా ఉన్న సకల యోగములు ఒకకే ప్రయోజనమును సాధించుట్టై 
ఏర్పడియున్నవి. వీని నాశయించెడు భిన్న భిన్నులైన యోగులు సాధించెడు 
ప్రయోజన మొక్కటే. సర్వమునందును అనాసక్తి ఏబ్బడుట. దానిని 
సాధించినచో ఇం కపై సాధింపవలసిన దొక్కటియును లేదు. సమస్తము 
బ్రహ్మపదార్థముగనే భాసించుచున్నపుడు ఒకదానియందు ప్రియాభిమానము, 
వేజొకదాని యంద(ప్రియాభిమానము ఇది లేకపోవును. అట్లి వాని కొక్కటి 
ప్రియముకాదు. మజియొక్కటప్రియముకాదు. ఈ స్టితి ఏర్పడినచ్చో యోగమునుండి 
(ప్రయోజనము సిద్ధించినప్తు. నిత్యసిద్ధమై యున్న బ్రహ్మ సాక్షాత్కారమును 
నరోధించుచున్నదో విషయాసక్తి యనెడు మనోదోషము. దానిని నిరోధించుట 
కున్న ఉపాయమునే యోగమందురు. అంతేగాని యోగము బ్రహ్మమును 
సిద్ధింప జేయదు. ఆ స్దితిలో తానే బ్రహ్మమని యున్నపుడు ఇక దానిని 
ప్రోపింపం జేయునది వీదుండును? ఆ స్వరూపము మాయింపం జేయు 
నావరణము విషయాస్తక్తియే. అది అంతః కరణము యొక్క వికృత రూపము. 
దానిని నిరోధించుటయే యోగ ప్రయోజనము. ఆసక్తి నిరోధము యోగముచేత 
సిద్ధించిన దగుచుండలా మేఘముల యావరణము' తొలంగినపుడు సూర్యుం 
డు స్పష్టముగా ్రూశించునట్టు బ్రవ్మ స్వయముగా ప్రూశించునని తాత్పర్యము. 


28. పరాచీనైః= =బహిర్ముఖములైన, ఇంద్రియైః=ఇంద్రియములచేత, 
బ్రాంత్యా=ఏర్పడిన భ్రాంతిదైైన, శబ్దాదిధర్మి ణా=శబ్దాదిధర్మములతో కూడిన, 
అర్హరూ పేణాఅర్హస్వరూపమ్చై, నిర్ద్ణణం=గుణాతీతము, ఏకం=ఏకమునైన, 
జ్ఞానం=జ్ఞానమని, అవభాతిాప్రకాశంచును. 


తాత్పర్యము : సర్వము బ్రహ్మ స్వరూపమే కదా! అట్టిచో విషయాస్తక్తి 
ఎందుకై నిరోధింపవలెను? విషయాస్తక్తిగల మనస్సు, విషష్‌ము రెండును 
బ్రహ్మపదార్థములేకదా! అప్పుడు నిరోధప్రయత్నము నిష్ఫలమేకదా! ఇది 
శంకాస్పదము. దానికి సమాధాన మోళ్టోకము - నేత్రాదులైన ఇంద్రియములతో 
రూడ వానికి ముందే ప్రసరించుచున్న మనోవృత్తి హృదయాంతర్వర్తియు 
సత్త్వాదులైన గుణములకంటె అతీతమైన జ్ఞానమును సర్వాత్మగా 
సర్వస్వేరూపముగా జీవుం డు తెలిసికొనుటలేదు. శీట్తాదులైన ధర్మములతో 
కూడిన ఆకాశాది పంచభూతములే కనిపించుచున్న సర్వమును ఒకకే 
తస తెలియుటలేదు. శబ్దాది విషయము వాని కాశయమైన 
పంచభూతములు వాని సమ్మేళనముతో నేట్బడిన ఇంద్రియములు జ్ఞా జానముకంకొ 
భిన్నములైన పదార్థములని తప్పుగా తెలిసికొనుచున్నాం డు. అప్పడు దేవుడ. 
మనుష్యుం డు, మ్యగములు, పక్షులు ఇవన్నియు భిన్న భిన్నములని తోయను. 
ఆ శరీరముల యందు నేనని, నాదియని అభిమానము పోవును. ఈ యభిమానము 
కారణముగా జీవాత్మకు బంధనము సిద్ధించును. అందుచేత ఆ భేద భావము 
నడ్డగించుటకు యత్నమును మోక్షేచ్చగల మానవుండు చేసి తీరవలెను. 


446 భాగవత సుధాలహరి 


పంచభూతాత్మకమైన దేహము, లోకము ఇవి యన్నియు ఒకటిలైన జ్ఞాన 
స్వరూపము యొక్క వివర్త ములే అనెడు స్వానుభవములే బ్రహ్మ సాక్షాతార 

మనిపించుకొనును. మనొవృత్తి ఇంద్రియములతో పాటు బాహ్యపదార్హములను 
జ్జాన భిన్నములని తప్పుగా (గ్రహించుచున్నది. దానిని నిరోదీంచుటకే 
యౌగాభ్యాన్‌ మొనర్చినపుడు ఆ భ్రమ నశించును. స్వాత్మానుభూతి ఏర్పడును. 
కనుక ముముక్షువులు భభ్రాంతినివృత్తికై యోగాదులు సాధింపవలెను. 

29. మహాన్‌మహత్తత్ర్త్వ్యము, అహంరూపజాఅహంకార తత్త్వమును, 
త్రివృతాత్రిగుణ స్వరూపము, వంచవిధఃజాఐదు రూపములతో నున్నదియు, 
ఏకాదశ విధశ్చ=పదునొకండుగా నున్నదియు - ఈ సర్వమును, స్వరాటూస్వయం 
ప్రశాశమైనది. యతఃాఏది కారణముగా, అండం జగతాఅండరూపమైన 
లోకము, తస్య వపుజాదాని శరీరమో. 


తాత్పర్యము : ఒక్క టేయైన పరమార్థ స్వరూపమే నర్వపదార్థ స్వరూపముగా 
భాసించుచున్న విధమును ఉదాహరించే చెప్పుచున్నాండు. - అన్యా "పేక్షలేక 
సర్వవేళలయందును ప్రకాశ స్వరూప మయ్యును ఇతరములను ప్రకాశింపం 
జేయునదియు - సమష్టి స్న స్వరూపమును అయిన పరమేశ్వరు. డే "స్వరాట్ట" 
నిపించుకొనును. ఏకమై ఆ పరతత్ర్త్యము మొదలు మహాత్తత్ర్వమైనది. పిడీప 
అహంకార త త్వమైనది. తరువాత త్రిగుణముల సమపష్టిరూపమైనది. ఆకాశాది 
పంచభూతములైన జ్ఞానకర్మేంద్రియములు పదియుగౌనైనవి మనస్పెనది. 
ఈ రీతిగా పదునొకండై లోకమందు కన్చించుచున్నది.. ఈ కనపడుచున్న 
సర్వము నందును వ్యాపించి యుండుటవలన పరమేశ్వరుం డు సమష్టి 
స్వరూప్తుండు. అటే ప్లే వ్యష్టి స్వరూపుడ రూడ. ఈ రెండును పరబ్రహ్మయొక్క 
స్వరూపములే. 


30. శ్రద్రయాాశ్రద్ధచేతను, భత్త్యా=భక్తి చేతను, నిత్యశః యోగాభ్యాసేనా 
నిరంతరమ్టైనే యోగౌభ్యాసము చేతను, విరక్ష్మ్యా=వైరాగ్యముచెతను, 
సమాహితాత్మామనస్సు నధీనములో నుంచు కొన్నవాండును, నిస్సంగః 
=విషయాసక్తివదలినవా. డునై, ఏతత్‌=ఇది, పరిపశ్యతి వైరాస్నాల వపగ్గా 
చూచుచున్నాం డు. ఇది నిజము. 


తాత్పర్యము : సర్వపదార్ధములుగా కనిపించుచున్నది పరమార్థతత్ర సత్యమైన 
బ్రహ్మమైనపుడు భేదభావనీకు కారణమే లేదు. దానికి విరుద్దముగా 
ఒక్కొక్కటియు భిన్నభిన్నమైనదను భ్రాంతి ఎవరికుండునో వారికా భ్రాంతిని 
తొలణగశేయుటకు పం మావశ్యకము. శాస్త్రవాక్యమందు విశ్వాసము, 
సర్వేశ్వరునందు పరమ (ప్రేణ లక్షణమైన భక్తి, యమ నియమాదులుగా 
నున్న అష్టాంగములతో కూడిన యోగముల నిరంతరాభ్యాసము, విషయమున 
దోషస్థానములు అను నిశ్చయముతో గూడిన విరక్తి, ఈ సాధనముల యొక్క 


తృతీయస్కంధ ద్వా(త్రింశాధ్యాయము శీ47 


సహాయముతో ఇంద్రియములు, వానితోపాటు చలించుచున్న మనస్సు విని 
నడ్డగింపవలెను. విషయాస్తక్తిని స్మోషముగా వదలవలెను. అపుడు సర్వాత్మకమై 
ప్రకాశించునది బ్రహ్మ మొక్కటే అనెడు సత్యము అనుభవములోనికి వచ్చును. 

31. గుర్విగాఓ పూజ్యురాలా! బ్రహ్మదర్శనం=బ్రహ్మృముయొక్క దర్శనము 
నకు కారణముగానున్న, తత్‌ ఏతత్‌ జానం=ఈజానము, ఇతికథితం=ఈ 
్రూరముగా నుపదేశింపం బడినది, యేనాదీనిచేత, ్రక్ళతేజాప్రకృతియొక్కయు, 
పురుషస్య చాపురుషుని యొక్కయు, తత్ర్త్యం=స్వరూపము, అవబుధ్యతే= 
'కర్రమముగా తెలియంబడుచున్నదో. 

తాత్పర్యము : ఈ విషయమును ఇంతకుముందే ఎనిమిది అధ్యాయములతో 
చెప్పం బడిన సాంఖ్య యోగము యొక్క ప్రయోజనముగా సంగ్రహించి 
చూప్తుచున్నాండు. ఓ పూజ్యరాలైన తల్లి! బ్రహ్మ సాక్షాత్కారమునకు 
కారణమైయున్నది, ఉపనిషత్తులందు ప్రతిపోదించిన దానికంటె భిన్నముగా 
నుండునట్టిదియునైన జ్ఞాన ప్రకారము ఈ రీతిగా నాచే భోదింపం బడినది. 
దీనిని చక్యీగా అనుభవములోనికి తెచ్చుకొన్నపుడు ప్రకృతి పురుషుల స్వభావ 
మెట్టిదను విషయము క్రమశ్రమముగా అనుభవములోనికి వచ్చును. 

32. నైర్గుణ్యజానిర్లుణ విషయముగను, మన్నిష్ట్రజనాయందు పర్యవసించు 
నదిగా, జ్ఞానయోగజాజ్ఞానయోగము, భక్తి లక్షణః యోగశ్చ=భక్తియోగమును, 
ద్వయోః+అపి=రెంటికినీ, భగవచ్చబ్ద లక్షణజభగవంతుని గూర్చి తెలుపుట 
అనెడు, అర్థఃాప్రయోజనము, ఏక ఎవాఒక్కటు. 

తాత్పర్యము : జ్ఞానయోగము భక్తి యోగమనెడు ఈ రెండు యోగముల 
ఫల మొక్కటే. ఒకటి మజియొక్క దానికంటె ఉత్కష్టమనియు అపకృష్ణమనియు 
శంకించుటకు వీలులేదు. నాయందు పర్యవసించుటతో కూడిన నిర్గుణ 
జాన యోగమును నాయందలి పరమ (ప్రేమతో రూడిన భక్తియోగమును నా 
స్వరూపము సాధకునికి బోధించెడు నట్టి ఒక్కటే ఫలము గల రెండు 
మార్గములు మాత్రమే. వానిలో ఉచ్చనీచి భేదములు లేవు- 

"ఏక్ర మప్యాస్టితస్సమ, 5 ఉభయో ర్విందతే ఫలమ్‌, 

యత్సాంఖ్యెః ప్రాష్య స్తానం తద్యోగై రపి గమ్యతే." 

సాంఖ్య మనియు యోగమనింయు చెప్పం బడుచున్న రెండు మార్గములలో 
దేని ననుసరించినను లభించెడు సాన మొక్క కేయని గీతావచనము. రుచి 
భేదము ననుసరించి ఎవరికి దేని యరి దిష్తమున్నదో దాని ననుసరింపవచ్చును. 
ఒకే సానము చెందెడు రెండు మారములనిమాత్రీమే చెప్పవచ్చును. రుచిభేదము 
ననుసేరించి సాధకుం డెన్నికొసును. ఇరువురును ఒక్కటే స్థానమును 
చేరికొందురు. 

33. బహుగుణశ్రయాజాఅనేక గుణముల కాశ్రయమై ఉన్న ఏకః అర్హః 
ఇ=బ్పక్రక్రే పదార్ధము, పృథక్‌ ద్వారైజవేరు వేరు మార్గములతో కూడిన, ఇంద్రిలైః 


4 భాగవత సుధాలహరి 


=ఇంద్రియములచేత, నానాయథాఈయతే=నానారీతులుగా [గ్రహింపం బడుట 

ఏ రీతియో తద్వతాఅబ్సే, ఏకః భగవాన్‌ాజఒకండే అయిన భగవంతుం డు, 

శాస్త్ర వర్మ్మభిఃణిస్త్రమార్గములతో, నానీ ఈయతే=అనేకరీతులుగా నిర్ణయింపం 
"త్త జ గ 

బడును. 

తాత్పర్యము : ప్రాష్యస్తాన మొక్కటే అయినప్పుడు మార్గభేదము 
లెందుకు? దానికి సమాధానమీ, రూపము, రసము, గంధము, స్పీర్శము 
అనెడు బహుగుణముల కాశయములైనవి పదార్థములు. వానిని ఒక్కొక్క 
ఇంద్రియము ఒక్కొక్కరీతిగా గ్రహించుచుండున.. తీపిగల చక్కెరనే తీసి 
కొందము. నేత్రేంద్రియము దానిని చక్కెరగా తెలిసికొనుచున్నది. తెల్లనిదని 
(గగ్రహించుచున్నది. నాసికేంద్రియము సుగంధమున్నది, దుర్గంధమున్నెదని 
తెలిసి కొనుచున్నది. త్వగింద్రియము మృదువుగా నున్నది కఠినముగా 
నున్నదని ఎజుయచున్నది. రసనేంద్రియము తీయగా నున్నది చేదుగా 
ఉన్నదని గ్రహించుచున్నది. ఈ రీతిగా ఇంద్రియములు ఒకే పదార్థమును 
భిన్నభిన్నముగా గగ్రహించుచున్నవి. అట్లే ఒకండై యున్న భగవీంతుని 
శాస్త్రము లనేక రీతులుగా బోధించుచున్నవీ. జ్ఞానిమైనవాం డు భగవంతుని 
గుసాతీతునిగా ఎజుంగును. భక్తులు అనంత్‌ కళ్యాణ గుణాశ్రయునిగా 
(గ్రపొంతురు. ఈ రెండు వాదములును సత్యములే. 

34.35.36. క్రతుభిాయాగములచేతను, క్రియయా=పూర్తమనెడు కర్మచేతను, 
దానైజదానములచేతను, తపస్స్వాధ్యాయ మర్శనైజతపస్సు, వేదాధ్యయనము 
_ వాని అర్హవిచారము వీనిచేతను, అత్మేంద్రియజయేనామనన్సు ఇంద్రియములు 
వీని జయముచేతను, కర్మణాంచ౭కర్మములయొక్క, సంన్యాసెనాసమర్చణము 
చేతను, వివిధాంగేన=అనేక అంగములతో కూడిన, యోగేనాయోగము చేతను, 
భక్తి యోగేనచ ఏవహి=భక్తి యోగము చేతను, యః ప్రవృత్తి నివృత్తిమాన్‌ = 
ప్రవృత్తినివృత్తులు అణ గియున్నదేది కలదో అటి, ఉభయచిహ్నేన 
ధర్మేణ=రెండు విధములైన లక్షణములతో కూడినీ ధర్మముచేతను. 
ఆత్మతత్త్యావబోధేనాఆత్మయొక్క తత్త్వమును తెలియుట చేతను, దృఢేన 
వైూగ్యణచాదృఢమైన వైరగ్యము చేత ఏభిజావీనిచేతు సగుణజగుణపూరుయడ, 
నిర్ణణజాగుణాతీతుండు, స్వదృకాస్వయముగా ్రకాశించెడు వాం డీనైన, 
భగీవాస్‌=-ఈశ్వరు. డు, ఈయతే=పొందం బడుచున్నా. డు. 


తాత్పర్యము : భగవత్షాప్తికై శాస్త్రములు ఉపదేశించిన మార్గములను 
వివరించుచున్నా. డు. జనుల యుపయోగమునై బావులు త్రవ్వీంచుట, 
చెరువులు కట్టించుట మొదలైన వానికి పూర్తములని "పేరు. వీని చేతను 
యోగప్రశ్రియల్‌నేకములు; తన్ని ర్వవాణము చేతను, తులాపూరుషాది దానముల 
చేతను, కృద్చ చాంద్రాయణాద్యనుష్థాన రూప తపస్సు చేతను, వేదాధ్యయనము 
తదర్థవిచారము వీనిచేతను, అంతః కరణమును జయించుట శమము. 
ఇందద్రీయములను జయించుట దమము -- ఈ రెంటిచేతను వర్గాశ్రమోచితములై 


తృతీయస్కంధ ద్వాత్రింశాధా న్ట్‌ియము గ40 


అనుష్టింపం బడుచున్న సమస్త కర్మములు భగవంతున కర్పించుట చేతను, 
యమా నియమాది బహు భేదములతో కూడిన యోగానుష్టానము చేతను, 
పరమ (ప్రేమ లక్షణమైన భక్తి చేతను, విషయముల యరిీ దాస్తక్తిగలదని 
సూచించెడు సకామకర్మానుష్టానముల చేతను విషయాసక్తి నోషముగా 
నశించినదని సూచించెడు నిష్కమకర్మానుషానము చేతను, ప్రవృత్తి నివృత్తి 
భేదములతో ఆత్మతత్త్వము నరయుటచేతసు వైరాగ్యముచేతను, ఈ 
యుపాయములతో పరమాత్సు. నెజుంగ దగును. వారు వారు వారి వారి 
యధికారము ననుసరించి ఏదో ఒక మార్గము ననుసరించినను - వానిద్వారా 
సకల కళ్యాణ గుణ పరిపూర్ణుండును "సమస్త గుణముల నతిక్రమించిన 
వాండును, స్వయం ప్రశాశకుం టీను, కేవలుం డైన, భగవంతుని పొందవవచ్చు. 
సకామకర్మచేత పొందం బడెడు స్వర్గాదులుకూడ భగవద్రూపము లగుటచేత 
స్వర్గకాముం డై డెన వాండు బహుజన్మల తరువాత పరమాత్మనే పొందును. 


37. భక్తి యోగస్యాభ్తియోగము యొక్కయు, చతుర్విధరానాల్లు తెజయలైన, 
స్వరూపం= స్వరూపమును, యః =ఎవ్వండు, జంకుషూజరతువులందు, 
అంతర్జావతి=లోనుండి సంచరించునో, అవ్యక్తగతేజాఅస్పష్టమైన చేష్టతోకూడిన, 
కాలస్యవాకాలము యొక్కయు, స్వరూపం=స్వరూపమును, “శ్రచనీకు, “ప్రావోచరా 
ఉపదేశించితిని. 


తాత్పర్యము : సకామ నిష్కామ సగుణ నిర్షుణ భేదముతో నున్న 
నాల్గువిధములైన భగవత్స్వరూపములు, సకల చీరాచరముల యొక్క 
అంతీర్భాగములలో ప్రవేశించి అస్పష్టమైన చేష్టతోకూడిన కాలము యొక్కయు 
స్వరూపమును ఇంతవరకు స్పష్టమేగా వివకీంచి యున్నాను. 


38. అంబగాపూజ్యురాలా! యాసూదేనియందు, ప్రవిశన్నాత్మాా ప్రవేశించి 
యున్న ఆత్మ స్వరూపమును, ఆత్మనః గతించదానియొక్క గతిని గూర్చియు, 
నవేదాతెలియం డో, అవిద్యాకర్మనిర్మితాణఅభిమానము నిమిత్తముగా నేర్పడిన 
కర్మములతో నిర్మింప: బడిన, జీవస్యూజీవునకు, బహ్విజబహువిధములైన, 
సంసృతీజగతి భేదములను గూర్చియు, ప్రావోచం=మోకు తెలిపితిని. 


తాత్పర్యము : అజ్ఞానము నిమిత్తముగా దేహేంద్రియ భ్రాంతి జనించును. 
తదభిమాన పూర్వకముగా జీవుండు కర్మలు చేయును. తతృలముగా వాయ 
బహువిధములైన స్వర్గనరకాది లోకముల ననుభవించును. వాని యం 
దేర్చడెడు సుఖదుఃఖమీలు - వీని నన్నిటినీ గూర్చి నీ కింతకు ముందే 
స్పష్టముగా తెలిపితిని. ఆ లోకములందు దేవమనుష్యాది భావములను 
అభీమానించుచున్న జీవాత్మ తన పరమార్థమైన సచ్చిదానంద భావమున 
తెలిసికొన లేక నేను సుఖిని, నేను దుఃఖి ననేడు భావముచేత జన్మమరణాది 
రూపబంధమెన దుఃఖమును అనుభవించును. 


450 భాగవత సుధాలహరి 


39.40. ఏతతాదీనిని, ఖలాయాదుష్తుం డెవ్వం డో వానికిని అవినీతాయ 
=వినయము లేనివానికి, స్తబాయాగర్విష్పునవ్‌ను, ధీర్మధద్వజాయ= ధర్మానుష్టాన 
మును నటించువానికినీ. లోలుపాయ = = అత్యంత విషయాస్తక్తిగల వానిక్షీనీ, 
గృహారూఢచేత సే=గృహముల యం దాస్రక్తమైన బుద్ది 'గలవానికి, మే 
అభక్తాయానాక భక్తుండైన వానికిని, మదృక్తద్విషామహినాభక్తులను 
ద్వేషించువారలకును, గ్‌ ఉపదోకాచెప్పనే రాదు. 

తాత్పర్యము : ఈ సాంఖ్యశాస్త్రము వినుట కధికారు లెవ్వరో 
చెప్పుచున్నాంయ - ఇది సర్వశాస్త్రముల సారము. దీనిని గ్రహించుట 
కధికారులుకాని వారలకు చెప్పినచో వాని యందీబోధ సరిగా. వర్తింపదు. 
అందుచే అట్టివారి కుపదేశించుట వ్యర్థమని సారము. పర ద్రోహములతోనే 
జీవన మొనర్భువాండు, గురునమస్కాట మొనర్చవలెనని భావము లేనివా6 
డు. నాతో సమానమైన జ్జాని లేండనుకొనువాండ్పు భేదభావన కలవాండు, 
ఇతరులను వంచించుటే, ధర్మము ననుష్టించువానివలె మెల. గువాండు, 
విషయ భోగములయం దత్యాస్తి గలవాండు స్త్రీధన గృవాదులను నిరంతరము 
చింతించుచున్నవాం డు, భగవంతునందు పరమ, (ప్రేమలక్షణమైన ఖక్తిలేనివాడ, 
భగవదృక్తులను ద్వేషించువాండు -- వీరందజు ఈ శాస్త్రము వినుట 
కనర్హులని భావము. 

41.42. పైని చెప్పిన తొమ్మిది విధములైన దోషములు కలవారు 
అధికారులు కారని చెప్పిన తరువాత క్రింద కనపజచెడు పదునొకండు 
గుణములు కలవారే ఉపదేశమున కర్షులని చెప్పుచున్నాండు. చెప్పిన విషయము 
నమ్మెడి స్వరూపముతో కూడిన శ్రదయే. ఉపదేషయందు భక్తియు, వినయమును, 
పరగుణములందు. దోషత్వ మారోపించెడు అసూయ లేకుండుటయు, 
భూతములందు మిత్రభావమును, వినెడు విషయమందు ప్రీతియు, బాహ్య 
విషయ విర్తక్తియు, ఆత్మబోధయును, సావధానమైన మనస్సును, పరోత్కర్హ్ణయందు 
సంతోషమును, సదాచార నిష్టారూపమైన శద్ధియ, అన్నిటికీ మించి మా. 
యందు దృఢమైన (ప్రేమకలీవాండు ఈ *ఉపదేశమున కర్తుం డు 


43. యః పురుషజాఏ పురుషుం డు, శ్రద్దయాాశ్రద్దతో పత డై 
ఇదరాదీనిని సకృతాఒకసారి మైనను, శృణుయోతూవినునో యః వా=ఎవ్వత, 
మచ్చిత్తజనాయందు నివేశింపం బడిన చిత్తము కలవాం డై, సకృఅ=జఒకసారి 
యైనను, అభిధత్తే=వచించునో, సః చావాండు, మే పదవీంచనాయొక్క 
స్థానమును ఏతిహి=పొందును; నిశ్చయము. 

తాత్పర్యము : తల్టీ! ఎవం డు మనస్సు నాయందర్చించునో, శ్రద్దాసక్తుడై 
దీని నొక్కసారి యై యెనవీసునో, మనః పూర్వకముగా వచించునో వాండునా 
స్థానమును పొందును. ఇది నిశ్చయము. 


విజయధ్వజ వ్యాఖ్య 


1. అర్చిరాది మార్గమే పునరావృత్తి లేని మోక్షమునకు సాధనము. అది 
శ్రీహరియం దనుషించెడు భక్తి చేతనే కాంచును. ఈ విషయమునే ఈ 
అధ్యాయమందు చేప్పుచున్నాం డు. మొదలు ధూమాది మార్గము దానినుండి 
పునరావృత్తి యుక్తమైన స్వర్గము కర్మలకు కర్మ ఫలముగా చిక్కును. అది 
శ్రీహరియందె ఒనర్చెడు అల్ప భృక్తియుక్తునకు మాత్రమే సాధ్యము. ద్వేషించు 
వానికి చిక్కదు. కనుక దీన్టోనను భక్తియే మృుక్తిసాధనమని వివరీంచుచున్నాడ. 
అథా౭శమోంద, ప్రవృత్తి కర్మయొనర్చెడు వానికి కలుగు ఫలము తెల్పణుడు 
చున్నది. యజాఎవండు, గృహేస్టిత నన్‌ూఇంటియందున్న వాడై, గృవామేధీయాన్‌= 
గృహస్తునకు దెల్బం బడిన, ధేర్మాన్‌ ఏవాదేవపూజా పితృశ్రాద్ధాది ధర్మమును 
మాత్రమే, ఆవసన్‌ఒనరించుచున్నవాం డై తత్భలంాదానికి ఫలేముగా, ధర్మార్ధ 
కామములను, దోగ్గి=పిదుకుచున్నా డో (పొందుచున్నాడో) భూయజామరల, 
తాన్‌ ఏవాఏ ధర్మేములనే, పిప్తి=పుత్రుండు మొదీలైన వారి కుపదేశించి 
కాపొడుకొనుచు వచ్చుచున్నాడు. అంతే కాక తానుకూడ నియమము తప్పక 
ఆచరించు చున్నాండు. 

2.శామమూఢః చావిషయనసుఖములందే అఆసక్తు -డగుట చేత భగవద్ధర్మూన్‌ 
=అనిష్ట నివృత్తి, సుఖప్రాప్తి వీనికి సాధనమైన భగవదృక్తి నుండి, పరాజ్ముఖః 
అపి=దూరమందున్న వాండైనను,, సజాఆ గృహస్తుం డు, శద్ధయా=శ్రద్దచేత, 
అన్వితజాకూడినవాం డై, [క్రతుభిజయబ్రములచెత, దేవానాదేవతలను, 
యజతే=పూజించును. పిత్యాంశ్చ=శ్రాద్ధాదీలతో పితృదేవతలను, యజతే. 


3. ఈ రీతియైన పూజాఫలమును చెప్పుచున్నాండు - తద్ర సృద్ధయా=దేవపితృ 
పూజాదులను ఒనర్చవలెననెడు శ్రద్దచేత, ఆశ్రాంత మతిజాకూడినబుదిగల, 
పితృ దేవతవాపితరులకును దేవతీలకును సంతోషమును కలిగించునట్టి 
వ్రతములు గల, పుమాన్‌పురుషుం డు, చాంద్రమసంలోకంూధూమాది మార్గముతో 
చంద్రుని అధికారమునకు లోంబడిన స్వర్గము యొక్క ఒక భాగమును, 
గత్వాచేరి, సోమపాజాయజ్ఞాదులందు సోమరసమును పాన మొనర్చి న ఈ 
జీవి, పనజమరల, ఏప్యతిా(1) భగవద్బక్తి రహితుండు పావఫలము ననుభవించు 
ట్టై నరకమున కేగును. (2) భగవంతునందు న్వల్బ భ్ధక్తికలవాం డై స్వర్గాద్యపేక్షతో 
కర్మ మొనర్చివాం, డు స్వర్గమందు పుణ్యఫలము ననుభవించి మిగిలిన 
పుణ్యమునకు ఫలముగా భోలోకమునకు వచ్చును. ఈ యభిప్రాయమునే - 

ఈపదృక్షోభగవతి సుకర్మా స్వర్గ మేష్యతి, 

అభక్తో నిరయం యాతి సుకర్మాపి న సంశయః” 

అను ప్రమాణము స్టిరికరించుచున్నది. దీని ననుసరించి శ్లోకమందు 
చెప్పం బడిన భగవద్భక్తి, పరాబజ్బుఖః అనుశబ్దమునకు సంపూరముగా భగవద్భక్తి 
రహితుం డు, స్వల్పభగవదృక్తితో కూడిన వాం డని రెండర్ధమీలు చెప్పవలెను. 


శం భాగవత సుధాలహరి 


స్వల్పమైన భక్తికలవారని కూడ. ప్రచురమైన భక్తి లేకపోవుట చేత పరాజ్ముఖః 
అనియే చెప్పం బడెనని తెలియవలెను. 


4. ప్రవృత్తి ధర్మములకు ఫలముగా సిద్దించెడు స్వర్తాదు లనిత్యములు. 
కనుక వానియందు శ్రద్ద నిడరాదను నభిప్రాయముతో ఆ లోకములు నాశ 
మయ్యెడు కాలమును “చెప్పుచున్నాం డు. యదా=ఎప్పుడు, అనంతాసనః 
=అనంతాసనమందుండేడు (శేషునిప్రై కూర్చొని యుండెడు) హరిజాశ్రీహరి, 
అహీంద్రశయ్యాయాం=ేషు. డనెడు శయ్య పైన, శేత్రాపవళించునో, తదా=అప్పుడు, 
గృహమేధినాంాపైనచెప్పిన ప్రవృత్తి కర్మము ననుసరించెడు గృవస్తుల యొక్క, 
తే ఏతే లోకాఃఆ స్వర్గాది లోకములు, లయం=నాశమును, యారీతి=పొందు 
చున్నవి. 

$ర7. _ నివృత్తి ధర్మములను, వాని మార్గములను, వా రొనర్చెడు 
వస్తువును, దానిని పొందుటకై చేయవలసిన సాధనములు సంక్షేపముగా 
చెప్పుచున్నాండు - యే=ఎట్టి, ధీరాజాజ్ఞానులు, నిస్సంగాజావిషయాస్తక్తి రహితులై, 
వ్‌ =నిర్మలమ్లైన మనీస్సు కలపారై, ప్రూంతజాఎక్కువగా శ్రీహరియందే 
నిష్టమైన మనస్సు కలవారై, న్యస్తకర్మాణణాతామొనర్చెడు కర్మలను, శ్రీహరికే 
అర్బీంచు చున్నపార్రై, స్వధర్మంాతమతమ వర్గాశ్రమోచితమైన ధర్మాచరణమును, 
కామార్ధహేతవే-శామము అర్థము వినికొజకీ, న దుహ్యంతాఉపయోగించి 
కొనుటలేదో, నిర్మమౌఃా =మమకోరము లేనట్టీయు, నిరహంక్రియాజానేనే స్వతంత్ర 
కర్తననెడు అభిమానము లేనట్టి త్రై నివృత్తి ధర్మనిరతాః=నివృత్తి 
ధర్మాచరణమందే మగ్నులైన మముక్షు జీవులు, స్వధర్మాఖ్యేనాతమస్వరూప 
భూతమైన (2 తమ ధర్మ్శమైన, స సత్త్వేనాస 'త్వగుణము వలన, (2) భగవద్భక్తి 
వలన, . శుద్దేనాపరిశుద్దమైన, చేతసా=మనస్సుచేత, సూర్యద్వారేణాఅర్చిరాది 
మార్గమువలిన, పురుష్షరామానవుం డనెడు పురుషుని, యాంతి=పొందెదరు. 
పురుషేణావానినుండి, ప్రతీకాలంబనుం డు, అ ప్రతీకాలంబనుం డు, విశ్వతో 
ముఖం=సర్వజ్తాం డై డైనట్టియు, పరావరేశం=ముక్తా ముక్త ప్రపంచమునకు 
నియామకుథెనీటి, ప్రకృతించామూల కారణమైన, . అస్తాఈ జగత్తు యొక్క, 
స్టిత్యంత భావనీరాసృష్టి సంహారములకు కారణమైన బ్రహ్మను యాంత్రి= 
పాందుచున్నారు. మాసీవ పురుషుని నుండి విష్ణువును పొందుదురని 
తెలిపినప్షైనది. ఇచ్చట "ప్రతీకాలంబనుం డు లొప్రతీకాలంబనుండు" 
ఇరుతెఐయేలుగా నున్న భక్తులును, శ్రీహరిని పొందినను, మానవుయనెడు 
పురుషుని చేత చతుర్ముఖ బ్రహ్మదేవుని పొందినవాం డై అతని సమిపమందే 
నివసించుచుందురని భావము. 


8. ఎంతవబజకు ఈ జ్ఞానులు సత్యలోకమందు వసింతురు అనుటను 
చెప్పుచున్నాండు- ద్విపరార్థానీసానా బ్రహ్మదేవుని అయుసె స్బెన కాలము యొక్క 
రెండర్థములును గడచిన తరువాత, యఃజఏ, బ్రహ్మణః చతుర్ముఖ బ్రహ్మ 


తృతీయస్కంధ ద్వాతింశాధ్యాయము త్ర 


యొక్క, ప్రళభయజామవి ప్రళయము, భవతి=ఏర్పడునో, తావతాఅంతవజకును, 
తే తు=ఆ జ్ఞానులు, పరస్యశ్రీవరినే, పరిచింతకాజాధ్యాన మొనర్చు చున్నవార్తె, 
లోకైసత్యతోకమందు, అధ్యాసతే=ముక్తులవలె నుందురు. 

9. బ్రహ్మ ప్రళయమున నేర్పడెడు ముక్తి ఎట్టిదో తెల్పుచున్నాండు - 
గుణత్రయాత్మా=నృ సృష్టికొజై స సత్త్వరజస్తమన్సు "లను సెఖములను స్వీకరించిన 
పరజాసమస్త వ. ఉత్తముం డైన, స్వయంభూజచతుర్ముఖ బ్రహ్మ, 
పరరారెండర్థ భాగములతో కూడిన 'పరమనిడు, స్వంకాలంంతనయధికార 
కాలమును, ఫేనుభూయ= అనుభవించి, ప్రతిసంజిఘృక్షుఃతను సృష్టించినట్టి 
లోకములను సంహరింపవలెననెడు ఇచ్చతో కూడినవాం డై, క్ష్మాంభోనలానిల్‌ 
వియన్మన ఇంద్రియార్థ భూతాదిభిః=భూమి, నీరు, వహ్ని, గాలి. ఆకాశములనెడు 
పంచభూతములకు ఫెంబంధించిన దేవతలతోను మనస్సున కభిమానులైన 
దేవతలతోను, ఇంద్రియాభిమానులైన దేవతలతోను, శబ్దాద్యర్థములకు అభిమాను 
లైన దేవతలతోను, భూతాది అనిపించుకొనెడు అహంకార తత్ర్వమునకు 
అభిమానులైన దేవతలతోను (తమ తమ బింబములను వ్రవేశించుట 
మూలముగా గరుడ మార్గము, శేషమార్గము వీనిద్వారా న! 
ప్రవేశించిన వారితో కూటీ) పరివృతః =క్రాడినవాం డే, అవ్యాకృతం=లక్ష్మీ 
తత్త్వమును, తన్మూలకముగా శ్రీహరిని, (అవ్యక్త తత్త్వ మూలకముగా) 
శ్రీహరిని యర్హి=ఎప్పుడు, విశతి=ప్రవేశింతురో, 


10. తర్షి=అప్పుడు, పరేత్యైయోగమార్గములతో తమ తమ దేహములను 
వదలి, ఏవీం=ముందు చెప్పినట్టు, దేవీయానము ద్వారా పయనించి, 
భగవంతం=బ్రహ్మదేవుని, శ్రీహరిన్‌ అనుప్రవిష్థాజాక్రమముగా ప్రవేశించిన, 
జితమరున్మనసఃజా వాయువును మనస్సును వారియీనుగ్రహముచేతనే జయించి 
నట్టివారు, దానిచేతనే, విరాగాః౭విషయాభిలాషలేని, యే యోగినః=ఏ జ్ఞానులు 
కలరో, తే=వారు, (తమ తమ బింబములద్వారా బ్రహ్మదేవుని ప్రవేశించినవారు) 
తేన సాకం ఏవాఆ బ్రహ్మ దేవునితోపాకు, అగతాభిమానాస్పంతజమేము 
జీవుణునెడు అభిమానము వదలిన వారై అమృతంానిత్యముక్తులు; పురుషంచపూర్ణ 
షడ్డుణుయడ, పురాణంాపురాతనుడు అయిన, ప్రధానం బ్రహ్మసర్వోత్తము: 
డైనీ శ్రీహరిని, ఉపయాంతి=లింగశరీరత్యాగ పూర్వకముగా చెరెదరు. 
లింగశరీరము భంగ మగుటయే అ కాలమందు కలిగెడు మోక్షమని తాత్పర్యము. 


1112. అ ముక్తి స్వరూపమునే విడమజచి చెప్పుచున్నాం డు- 
స్టిరచరాణాంాస్తావరజంగమ శరీరములు గలిగిన జీవులందు, ఇద్యః 
౨మొదటివాండైన *అనగా ఉత్తముం డైన, యజాఏ వేదగర్భజాబ్రహ్మదేవు. డు 
కలండో, సజఅతండు, న బుషిభిజామనుష్యులలో ఉత్తములు మొదలుకొని, 
గరుడ శేషపర్యంతమున్న జ్ఞానులతో పాటు, సిద్దెశాసాధన సామగ్రితో కూడిన, 
యోగేశ్వరైజాయోగవిభూతీని పందిన, కుమారాద్యెకిసనత్కుమారుం డు మొదలైన, 


శీరశీ భాగవత సుధాలహరి 


యోగ(ప్రవర్తకైః సహ=యోగాచార్యులతో పాటు, లేక సిద్దై ఇాసాధనను 
ముగించికొన్న జ్ఞా జానులతోపాటు, 

13. భేదద్భష్ట్రాజీవేశ్వరాది విషయకరమైన పంచ విధమైన భేదజ్ఞానముచేత, 
అభిమానేనాపూర్వాజ్ఞానము చేత, నిస్సంగేనాఫలా "పక్షలనీ కర్మణా 
అపి=అపరోక్ష జ్ఞానానరితర మొనర్చిన కర్మచేతను, కర్తృత్వాతాజగత్తుయ్నెక్త 
సృష్టి మొదలైన "కార్యముల నొనర్చుటచేత, సగుణంచజ్ఞానైశ్వర్యాది అనంత 
గుణములతో కూడిన, బ్రహ్మస్వాభావికముగా గుణపోర్గుడైన పురుషం= 
భక్తులయందలి కనికరముచేతీ ప్పరుషాకారమును పొందిన, వేరుషర్హభంచక్షరాక్షర 
పురుషులకంకొను ఉత్తము6 డగుటచేత, పురుషోత్తముండైన శ్రీహరీని, సంగతః 
భవతి=ముందటి భ్లోకమందు 'సంగత్యా' అని చెప్పుట చేత ఇచ్చట ఆపదము 
నధ్యావోర మొనర్చికీ నవలెను. ప్రవేశింతురు. భేదజ్ఞానము శక్తి రజతజ్ఞానమువలె 
భ్రమాత్మకమైనది కాదు. ఈ విషయమునే 'పీభిమానేన' అనుకబ్బముతో 
తెలిపినటైనది. పూర్ణజ్ఞాన మనం గా ముక్తికి తగినంత జానమని అర్ధము. 
అనం గాారి వారి షాగ్యతకు తగినట్టు పూర్ణమైన జ్ఞానమని తాత్పర్యము. 
(బ్రవ్మ అనుటచేత అవిద్య కనుగుణుండు కౌండనీయు- అనా మాయావాదులు 
చెప్పునట్టి శబల బ్రహ్మ కాండని తెల్పినట్లైనది. 

"అథకస్మాదుచ్యతే బ్రహ్మేతి బృహంతోహ్యస్మిన్‌ గుణాః" అనెడు 
శ్రతికూడ స్వాభావికముగనే గుణపూర్ణుండని తెల్పుచున్నది. పురుషుండనుటచేత 
ఆకాశమువలె నిరాకారుండు కాడని తెల్పునప్లైనది. దీనిచేత 'గుణపూర్జుం 
డనుచోట సత్త్వము మొదలైన ప్రకృతి గుణములను చెప్పరాదనియు సమగ్ర 
ఐశ్వర్యాది గణములనే చెప్పవలెననియు సూచించినపైనది. పురుషోత్తము. 
డనుట చేత శబల బ్రహ్మ కాండని స్పష్టపణచినా డు, "ప్రవిష్ణులైరి" 
అనుటచేత సాయుజ్యాది ముక్తులను పొంయ్‌దు రని స్పష్ట పజచీనటు 
లైనది. 


తాత్పర్యము : ప్రవృత్తి కర్మను ఒనర్చిన వానికగు ఫలమును చెప్పు 
చున్నాండు. వినుమనుచున్నాండు - ఇంటియందే ఉండి దేవపూజ పితృశ్రాద్ధమూ 
మొదలైన కర్మల నొనర్చుచు దానికి ఫలముగా ధర్మార్థ కామములను 
పొందువాండే తన సంతతి నంతటికి కూడ వానిని నుపదీశ మొనర్చి, ఆ 
రీతిగా వారు ప్రవర్తించునట్టానర్చి విషయసుఖములందే ఆసక్తులై శ్రద్దతో 
దేవతలను పితరులను పూజీరిచు వారికి పితృదేవ వ్రతుండని "షేర్చ వ్‌నికి 
మోక్రమునకు కారణమైన భగవద్శ్భక్తి యుండదు. వీరిలో కొద్దిగా భగవంతుని 
యందు భక్తిగలవారనీయు, ఆ భక్తియే లేని వారనియు కేండు రకములు 
గలరు. కొద్దిగా భక్తియుండి యజ్ఞయాగాది కర్మల నొనర్భువారు. వారి 
కోర్కెకు తగీనపే కొలందికాలము స్వర్గ సుఖము ననుభవించుటకై ధూమాది 
మార్గముతో చంద్రుని యధికారమునకు లోంబడిన న్వర్గ ప్రదేశమును చేరెదరు. 


తృతీయస్కంధ ద్వాత్రింశాధ్యాయము శీ్‌5్‌ 


అచ్చట పుణ్యఫలము ననుభవింతురు. తక్కిన అల్బపుణ్యము ననుభవించుటకై 
మరల భూలోకమున శేతెంతురు. భగవదృక్తియే లేనివారు. కొద్దికాలము 
స్వర్గము యొక్క ఏక దేశమందుండి తరువాత పాపఫలము ననుభవీంచుట్టై 
నరకమును బొందెదరు. ఈ రితిగా ప్రవృత్తి కర్మ నిరతులైన గృహస్థులు 
పొందెడు స్వర్తాది లోకములు శాశ్వతమైనవి కావు. శేసుండే ఆసనవపేగా 
గల్గిన శ్రీహరి శీషశాయియై పడుకొన్నపుడు (అనంగా దినప్రళయమందు) 
ఈ లోకములు నాశమగును. కానీ నివృత్తి కర్మనిరతులైన భగవదృక్తుల 
రితి వేణు. వీరు జ్ఞానులు. విషయాస్తక్తిలేనివారు. నిర్మలమైన మనస్సుకలవారు. 
శ్రీహరియందే సమర్పీంపంబడిన మనస్సుకలవారు. వారొనర్చు సమస్త కర్మలను 
భగవంతునకే సమర్పింతురు. ధర్మార్థకామముల్టై కర్మ ప్రవృత్తి ననునరించెడు 
యోచనయే వారికి ఉండదు. నేను 'నాదియనెడు స్వాతంత్ర్యాఖి మానములు 
వా రనుసరించెడు మార్గమే నివృత్తి మార్గము. ఈ మ్దుక్తి యోగ్యులైన జీవులు 
సత్త్వస్వరూపులు. వీరిథీర్మమే భగవద్వక్తి. ఈ రీతిగా శుద్ధాంతః కరణము 
కల్గిన వీరు అర్చిరాది మార్గముద్వారా "మానవ" పురుషుని పాంది అచ్చటినుండి 
శ్రీహరిని [పాపింతురు. 'అ శ్రీహిరి సర్వేశ్వరుం. డు ముక్తాముక్త ప్రపంచ 
నియామకుండు. సర్వజ్ఞాండు. అంతేకాక ఈ జగత్తు యొక్క | సృష్షి సితి 
సంవారములకు కారణభొతుం డు. ప్రతీకము ననుసరించి యుపానన ఓనక్కు 
వారికి "ప్రతీకాలంబనులని” పేరు. అది కాని వారు అప్రతీకాలంబనులు. 
రెండు రీతులుగా గల ఈ భక్తులు శ్రీహరినిర చేరుటకు ముందు చతుర్ముఖ 
బ్రవ్మను చేరి ద్విపరార్థకాలము కొనయందు బ్రహ్మప్రళభయమగునంతవరకును 
సత్యలోకమందు శ్రీహరినే ధ్యానించుచు వసింతురు. 


బ్రహ్మదేవుని యధికార కాలమునకు పరకాలమనిపేరు. దీనికి 
రెండరములు. అందుచేత ద్విపరార్డకాల మనియు నామాంతరము. అపుడు 
జీవోత్తీముండైన బ్రహ్మదేవుండు సత్త్యరజస్తమోగుణములను స్వేకరించినవాం 
డై సృష్టిమొదలైన కార్యములందు ఆసక్తుండై యుండును. ఈ ద్విపరార్థము 
యొక కొనయందు బ్రహ్మదేవుం డు శ్రీహరి ఇచ్చానుసారముగా తౌను 
సృష్టించిన జగత్తును సంహరింప ఇచ్చించును. అపుడు పంచభూతాభిమానులు 
ఇరోద్రియాభిమానులు మనోభిమానులు శబ్దాద్యర్దాభిమానులు అహంకార 
తత్త్వాభిమానులు అయిన దేవతలు తమతమ బింబములో ప్రవేశించి 
"గరుడమార్గము" "శేషమార్గము" అను రెండు త్రోవల మూలమున బ్రవ్మదేవుని 
యందు ప్రవేశింతురు. " తత్త్వములు తమ తమ కారణములయందు 
లయమునందును) ఈ రితిగా తనయందు ప్రవేశించిన దేవతలతోపాటు 
బ్రహ్మ. లక్ష్మియందు ప్రవేశించి తన్ములకముగా శ్రీహరిని పొందును. ఈ 
రీతిగా శ్రీహరిని చేరిన యోగులందరు వాయువును, మనస్సుకును జయించి 
వైరాగ్య మందిన వారై బ్రహ్మ పర్యంతమైన ఈ జీవులందరు తాము 
క్రీహరియందు ప్రవేశించినను మేము జీవుల మను అభిమానమును వదలి 
యుండుటలేదు. వారి లింగశరీరములు మాత్రమే పోయి ఉండును. శ్రీహరి 


ఉ456 భాగవత సుధాలహరి 


నిత్యముక్తు డు. పూర్ణగుణములు కలవాండు. పురాతనుండు. సర్వోత్తముడు. 
అందుచేతనే జీవులందరికి ఆశ్రయభూతుం డు. ఆతండు ఇతరులందు 
ప్రవేశింపవలసిన ఆవశ్యకత లేదు. స్తావర జంగమ జీవులందు ఉత్తముడైన 
బ్రవ్మదేవుండు ముక్తియోగ్యులై మనుష్మ్యోత్తములైన వారు మొదలుకొని శేషగడుడ 
పర్యంతముకల సాధనపూర్డులైన జ్ఞానులతో వాటు - సనత్కుమారాదులైన 
యోగీశ్వరుల సంగతితో పాటు శ్రీహరిని ప్రవేశించి సాయుజ్యము మొదలైన 
మోక్షముల నందుదురు. ఈ రీతిగా శ్రీవరిని చేరవలెనన్నచో వారు పంచభేదముల 
నెజింగి యుండవలెను. వానిలో మొదటది జీవేశ భేదము (2) జీవ జీవభేదము. 
తరువాతిది జీవజడభఖేదము. (4) జడేశభెదము (ఈ) జడ జడభేదము. ఈ 
అయిదు విధములైన ప్రమాణాత్మక భేదజ్ఞానమును వారెజింి యుండవలెను. 
తమతమ యోగ్యతకు తగినట్టుగా పూలజ్ఞానమును పొందినవారు వారు. 
నిష్కామ కర్మాచరణమును కూడ అందినవారు. శ్రీహరి స్వయముగా కర్త 
అందుచేత సగుణుం. డు. స్వాభావికముగా గుణపూర్ణుం డు, సచ్చిదానంద 
స్వరూపుం డు. క్షరాక్షర పురుషఘులకంకొ నుత్తముం డూ అందుచేత జీవులకు 
సాయుజ్యాది మోక్షముల నందించుటకు సమర్హు డై యుండును. 


13. ఈ రీతిగా సాయుజ్యమును పొందిన బ్రహ్మాది జీవసముదాయము 
సృష్షికాలమందు కూడ శ్రీహరియొక్క దేహమందె ఉండునా? లేక బయటికి 
వచ్చునా? ఈ ప్రశ్నలకు నమాధానము- నవాసాయుజ్యము మొదలైన మోక్షమును 
పొందిన బ్రవ్మోదులైన జీవులు, (2) బ్రవ్మాదేవుండు, నంగత్యాాప్రళభయకాలమందు 
శ్రీహరిలో ప్రవేశించి, పునఃజమరల, కాలేనశాలాంతర్యామిలైన, ఈశ్వరమూర్తినా= 
శ్రీహరినుండి, గుణవ్యతికరేంత్రిగుణవైషమ్య మనెడు, కాలే=సృష్షికాలము, 
జాతేసతాప్రాప్తించినదగు చుండం గా, అగుణవ్యతికరాప్రాప్తగుణ సముదాయ 
రహితమైనట్టియ, - బయటనున్న శ్వేతద్వీప మనెడు శ్రీవరియొక్క స్థానమందు, 
యథాపూర్వం=సంసారావస్థయందెట్లు పరన్పరము అత్యంతభిన్నులు, తారతమ్య 
విశిష్పులునై, ఉందురో అక్పే, ప్రజాయతేవ్యక్తమైన ఆనందము కలవారై 
ఉండరు. అనంగా శ్రీహరి డేహిమునుండి బయటికి వచ్చి వివరించుచుందురని 
భావము. దీనికి - 

"బహ్మా దేవైః పరివృతః ప్రళయే పరమేశ్వరమ్‌, 

ప్రవిశ్య సర్గె తు పునః శ్వేతద్వీపే ప్రమోదతే.” 

14. ముక్తులకు ప్రతి సృష్టియందును శ్రీహరినుండి బయటికి వచ్చుటయు 
ప్రతిలయ కాలమందును శ్రీహరిలో ప్రవేశమును నిత్యమని చెప్పుచున్నాండ- 
తే=ముక్తులు, అపిచశ్రీహరిచేత సంభావితులైన వారు, గుణవ్యతికరసతిా 
సృష్టికాలమువచ్చినపుడు, శ్రీహరినుండి బయటికి వచ్చి శ్వేతద్వీపమందు, 
యతావ, పారమేస్యంానర్వోత్తముండైన శ్రీవరియొక్క అనుగ్రహముతో ప్రాప్తమైన, 
ధర్మవినిర్మితం=జ్ఞానము ధర్మకర్మములు వీనికి ఫలమైన, ఐశ్వర్యం=ఏ 
అణిమాదిభోగ సమూహము కలదో, తతాదానిని, నిషేవ్యాఅనుభవించి, 


తృతీయస్కంధ ద్వా(త్రింశాధ్యాయము 457 


పునజామరల, గుణవ్యతికరే అసతిా-ప్రళభయమేర్పడి నప్పుడు. ఆయాతి=స్యోత్తమ 
ప్రవేశ క్రమముగా శ్రీహరియందు. ప్రవేశింతురు. ఈ రీతిగా ముక్తేలకు 
సృష్టియందు నిర్గమనను ప్రళయకాలమందు ప్రవేశమును, స్వరూపానందాను 
భవమును బహువీధమైన అప్రాకృత విషయభోగమును ఏర్పడునని తెలియవలెను. 
దీనికి ప్రమాణము - 

"జ్ఞాన ధర్మ ఫలాం స్తత్ర భోగాన్‌ భుక్త్వా లయే పునః 

నారాయణం సమావిశ్య జ్ఞానవ్యక్తం నిజం సుఖమ్‌. 

భుంజతే త్వేవ మేవైషాం కాలే సంసర్గ నిర్గమౌ, 

నిత్యా నిత్యసుఖం చైవ సృష్టా భోగా స్తథోత్తమాః. 

గుణవ్యతికరాభావేఒ ప్యుచ్చ నీచాది పూర్వవత్‌, 

విష్ణోశ్చె వ విముక్తానాం న కదాచన గచ్చతి." 


"సర్వే స్పై దేవా బలిమావహంతి” అనెడు శ్రుతికూడ ఈ యర్హమునే 
దెలుపును. బ్రహ్మదేవుండు లక్ష్మీపతి కొక్కనికంకె మాత్రమే తక్కువ వాయ. 
తక్కిన వారందరు వారి వారి పూర్వయోగ్యత ననుసరించి ఇతరులకు 
కూడ తక్కువవారై యుందురు. 

"యథాపూర్వం హరే స్పర్వగుణ్జైర్నీచాత్మతా సదా, 

(బబ్రహ్మణశ్చ తథాన్యేషాం అన్యేషాం చ యథాపదమ్‌" 

15 శ్రీవరియొక్క అనుగ్రహముతో పురుషులకు పరమానంద మేర్చడుళాకు 
స్రేయైన నాకది ఎట్పేర్పడును? అని ఆశతోచి వారి వారి యోగ్యతకు తగినట్టుగా 
సేనలు ఒనర్చినచోసర్వులకు విముక్తి దొరకునని విషయము నుపసంహరిర్‌చు 
ట్ట్రై శ్రీవరి "సేవా హ్రూరము తెల్పుచున్నాండు -అథాభగవంతు నుపాసించివారిక్షి 
నిత్యానందరూపమైన మోక్షము దొరకుట చేత దానిని పొందుటకై హే 
భామిని!=మంగళ కరురాలైన ఓ తల్లి! శ్రుతానుభావంావేదాది ప్రతిపాదితమైన 
మహిమలు గలట్టియు, సర్వభూతానాంాంసమస్త ప్రాణుల యొక్క, హృత్పద్మేషూ 
వృాదయ కమలమీలందు, కృతాలయంావసించుచున్నట్టి శ్రీహరిని, భావేనాశ్రీవారి 
నా స్వామి, నేనతని కింకరుండను (సేవకురాలు) అనెడు భావనచేత కూడిన 
భక్తితో, శరణంారక్షరునిగా, వ్రజూపొందుము. హృత్చద్మ స్టితుండని చెప్పుట 
చేత "అంగుష్టమాత్రః పురుషః మధ్య ఆత్మని తిష్టతి" అనెడు (శ్రతియందు 
చెప్పిన భగవద్రూపమును శరణుపొందుమని వచించీనప్లైనది. శ్రుతానుభావం" 
అనుటచేత బ్రవ్మాదులకు ముక్తి ప్రదుడు, వేదప్రతిపాదితుం డైన నారాయణుని 
శరణు పొందుమని తెల్పినక్తైనది. తల్లిని మంగళకరురాలని సంబోధించుట 
శ్రీహరియందు భక్తి కలదగేట వలనేనే అని తెలియవలెను. 


16. ఇట్టు మృుక్తిస్వరూపమును దెలిపి దానికి యోగ్యులు కాని వారెవ్వలో 
తెల్పుచున్నాండు- ఇహామనుషు; లలో, యేతూఎవ్వరు, ఆనక్తమనసజాస్వర్తాదు 
లందే ఆస్తక్తిగల మనస్సుకలవారో, కర్మసూయజ్డాది కర్మలందే, శ్రద్ధయా=శ్రుతో, 


458 భాగవత సుధాలహరి 


అన్వితాఃణకూడినవారో, అందుచేత అ్రతిషిద్దాని="అగ్నీ షోమాయం పరు 
మాలభేద" అను మొదలైన సంధ్యావందనాది కర్మలను (స్వర్తాది ప్రాప్తి 
కొజ్టై, కృత్సృశూఈ ఏమాత్రమును లోపములేక కుర్చంతాఆచరించీచున్నాలో, 

17. ఇంకను ఎవ్వరు రజసా=రజోగుణముతో, కుంఠమనసజాఉపరతమైన 
మనస్సుకలవారై, అందుచేతనే, కామాత్మానజావిషయ లోలుపతా స్వభావముతో 
కూడినవారై, అందుచేతనే, అజితేంద్రియాఃజఇంద్రియములను జయింపనేరని 
వారై ఆ కారణముచేత, గృహేషూఇండ్తు మొదలైన వానియందు, 
అభిరతాశయాః=అసక్తమైన మనస్సు కలవారై, అనుదినంానిరంతరమును, 
పిత్యాలాన్‌పితృదేవత లను, యజంతి=పూజింతురో అనం గా శ్రీహరికి 
సమర్పింపక యజ్ఞయాగాదు లొ నర్చుచుందురో ఇ 

తాత్పర్యము : ఇట్టు సాయుజ్యము మొదలైన మోక్షమును పొందిన 
బ్రహ్మాది జీవులు, శ్రీహరి గుణవైషమ్య రూపమైన సృష్టికి అభిముఖులై 
యున్నపుడు - అతని ఉదరమునుండి బయటికి వచ్చి అ(ప్రాకృతములైన 
శ్వేతద్వపము మొదలైనట్టి శ్రీహరి స్థానములందు అనంద పూరముగా 
వీహరించుచుందురు. అప్పడు కూడ ఇంతకు ముందు సంసార మండీన్నపే 
పరస్పర భిన్నులుగానే ఆ జీవు లుందురు. తారతమ్య విశిషతయుం గూడనుండ్‌దు 
శ్రీహరికి సరిబంధించిన లోకములందు శ్రీహరిచె అమీగృహితులైన వీరు - 
తమసాధనలకు ఫలముగా అణిమాద్యష్ట సిద్ధిరూపములైన భోగసమూహముల 
ననుభవింతురు. ఆ తరువాత ప్రళయ మేర్చడినపుడు సో;త ములందు 
ప్రవేశించుట మూలముగా శ్రీహరియొక్క యుదరమందు (్రవెశింతురు. ఈ 
రితిగా శ్రీహరి యొక్క ఉదర ప్రవేశము, మరల బయటికి వచ్చుట ప్రతి 
ప్రళయము, ప్రతి సృష్షికాలమందును ముక్త లకు రూడ నేర్పడుచునే వచ్చును. 
ఇట్లు శ్రీహరిని ఉపోసించుటచేత నిత్యానందానుభవరూపమైన మోక్షము 
దొలీకును. కనుక మంగళకరురాలా! నీవును శ్రీహరిని. నాసామీ యాతం డు, 
నే నతని దాసిని అనెడు భావయృక్తమైన భక్తితో శరణు వొందుము. వాని 
మహిమలు సర్వవేదాది శాస్త్రములచేత ప్రతిపాదితములు. అతం డు సమస్త 
ప్రాణుల హత్క్మమలములందు నివాసమై యుండును. ఆ బింబరూపమునే 
భక్తితో నుపాసింతుము. మనుష్యులలో కొందరు స్వర్తాదులందు కల యపేక్షతో 
యజ్ఞాది కార్యములందు శ్రద్దాయక్తు లై ఉందురు. విహితములైన యాగాదులను 
నిత్యకర్మములైన సంధ్యావందనాదులను - స్వర్గప్రాప్తి కొజకై కొంచెముకూడ 
కొబంయత లేక నిర్వహింతురు. వీరి మనస్సుకు రజోగుణ పూరమై యుండును. 
విషయలోలుపులై. ఉందురు. అజితేంద్రియులు ఐహిక సుఫౌస్తక్తి కలవారు. 
ఇతరుల నెప్పుడును పూజింతురు. 

18. తేఆ, హరి మేధసకామనోహరమైన ప్రజకలట్లియు, కథనీయోరు 
విశ్రమస్యా=ఎక్కువగా పొగడం దగినట్టి పరాక్రమము కల్లినేట్టియు, మధుద్విషః 
=మధువను రాక్షసుని జంపిన శ్రీవరి యొక్క, కథాయాంకథీయందు, విమఖాః 
=అస్తక్తిలేని, పురుషాజజీవులు (దేవులు) త్రైవర్గికాణాధర్మార్థకామములకు మాత్రమే 


తృతీయస్కంధ ద్వాత్రింశాధ్యాయము తరి 


అర్హులు. మోక్షమునకు కారు. హరికి సంబంధించిన విచారమందు విముఖులై 
ఉరిడుటయే దీనికి కారణ మని ఈ వోషణములతో తెల్సియున్నాం డు. 

19. భగవంతుని యందు భక్తి లేనంత వజకును చిక్కునట్టి ఫలములను 
చెప్పుచున్నాండు - యేతు=ఎవ్వరు, అచ్యుత కథా సుధారాఅమృతము 
వలెనున్న శ్రీ, హరి కథను(ఇదియే నిజమైన అమృతమని భావము) హిత్వా=వదలి, 
అసద్దాథాణకావ్యనాటకాదులైన అమంగళకర కథలను, శృణ్వంతావినుచున్నారో, 
తేవోరు, దైవేనాఅదృష్షనియామకుండైన శ్రీహరిచేత విహతాః=శరీరవియోగ్‌ము 
నంది (మరణించి) విడ్చుజఃాఅమేథ్యమును తినెడు పంది, కుక్క మొదలైనవి, 
పురీషమివ=తమ కావోరమై మలిన పదార్థము తినునటు, పురీషం=అమేథ్యమువలె 
అసహ్యకరమైన నరకమును. యాంకాపొందెదరు, నూనరానిశ్చయము. 
క్రీహరియందు భకి సక్తి లేనివారు ధర్మకార్యములను శ్రద్దతో ఒనర్చినను నరకమునే 
పొందెదరు. శ్రీహరి నితరులతో సమమైన వానినిగాము అతనికంకే మజియొకని 
నుత్తమునిగాను వచించువారు, వారిభక్తు లను ద్వేషించువారుకూడ భగవంతు 
నందు భక్తిలేనివారు. దీనికి ప్రమాణము- 


యేతు తద్భక్తి వర్షితాః 

అన్యసామాన్య వేత్తారః తదన్యోత్తమ వేదినః, 
తదృ్భక్త నిందకాళ్చి వ యాంత్యేవ నిరయం (ధ్రువమ్‌ 
అపి ధర్షెకనిలయోః నాత్రకార్యావిచారణాః 


20,21. “నిత్య సంసారులకు ఏర్పడు ధర్మార్థ కామములైన ఫలమును 
చెప్పుచున్నాండు -శ్రీహరియందు కొద్దిగా భక్తి కల్గీ విహితములైన నిత్యకర్మ 
లొనర్బ్చునట్సి, తే=క్రీహరియందు అల్పమైన భక్తి గలవారు 'దక్షిణేనవథా 
దక్షిణాయనీ మార్గముతో, ఆర్యమజాపీతృదేవతల కధిపతియైన యమునకు 
సంబంధించిన, పితృలోకం=పితేరలుండు స్ట సలములను, వ్రజంతి=పొందుదురు. 
తు=అచ్చటనే నిలువక జాగ్రత్తగా, ప్రజాయాంంతమయొక్క సంతానమందు, 
వ్రజాలయయంతే=వారికి సంతానముగా జన్మింతురు. తరువాత తమతండ్రి 
మొదలైన వారికి శృశానాంత క్రియాకృతాః భవంతి=బెర్ధ్వదైహిక కార్యములను, 
సంతానమునకు గర్భాధానాది కార్యమలను చేయువారుగ, నగుదురు. ఈ 
రితిగా ధర గకార్యము లొనర్చి, తతబ్యాస గమున్తందు పుణ్యఫలము ననుభవించిన 
తరువాత, క్షీణసుకృతాజాక్షీణించిన పు న. కలవారై, (అనలా కొద్ది మాత్రమే 
పుణ్యము మిగిలినవారై, దేవైః=దేవతలచెత సద్యజఅప్పుడే. విభ్రంశీతోదయాః 
=స్వర్గసుఖమునుండి "దూరమొనర్చంబడినవారై, దానిచేతనే వివాఃణపరవశులై, 
సతు తల్ది! పునః=మరల మరల, ఇమంలోకం=ఈ మనుష్య లోకమును 
గూర్చి, పత్‌౦తి=వత్తురు, దీనిచేత వీరికి స్వర్గము, మనుష్యలోకము ఇవి 
కల్పాంతము, వరకును సనాతనమని తెలిపినట్లైనేదీ (విరికి లింగభంగానంతరము 
సాంతానికమూసుఖదుఃఖమిశ్రమైన లోకము వీర్చీడునని సంప్రదాయజ్దాలందురు) 
ఈ 'ప్రకరణముతో దేవతలు మొదలుకొని మనుష్యోత్తవ నులి్వవరకును 
మ్సుక్తి యోగ్యులనియు, శ్రీహరియందు అల్బభక్తి కలవారై ధర్మకార్య నిరతులైన 


30 


4ర్ర0 భాగవత సుధాలహరి 


స్యర్తాది లోకసంచార యోగ్యులు మధ్యమ మనుష్యులనియు (నిత్య సంసారులు 

"ఫ్రీ పొరియందు ద్వేషము బూనియున్న అసుర స్వభావులు తమోయోగ్యులని 

చెప్పినప్తైనది. ఈ క్రింది ప్రమాణము నీ విషయము స్పష్ట పజచును. 
అత్యల్బభక్తా విష్తా చ సదా ్రాద్దాదికారిణః 

పితృలోకం సమాజశ్య స్వసంతావే పునః పునః 

మృుక్తియోగ్యాస్తు దేవాద్యాః మానుషా యజ్ఞభాగినః, 

మనుష్యభేదాః శ్రాద్దాది కృతో విద్వేషిణో హరా. 

ఈ శోకములందు కొందజు "విముఖః వరిమేధసః'" అనుట మొదలుకొని 
19వ శ్లోకమ్‌ వరకు పూర్తిగా తమోయోగ్యులైన జీవులను వర్షించినట్లుగా 
అర్దము చెప్పుటయు కలదు. క 

22. శ్రీవారిని గుణపూరుండని యుపాసించుటయే మోక్షమునకు సాధనము. 
నిర్షుణోపాసనము కాదని విషయము నుపసంహరించు చున్నాయ - తస్మాతా 
శ్రీహీరి యందు భక్తి నొనర్చ కున్నచో మోక్షము దొరకదు. అందుచేత త్వం= 
ముముక్షువైన నీవు, భజనీయ పదాంబుజం=సేవించుట కర్లమైన పాదకమలములు 
కల్తిన, పరమేష్షినంాసర్వోత్తముం డైన శ్రీహరిని, తద్గుణాశ్రయయాాశ్రీహరి 
లక్ష్మీ బ్రహ్మాదులకంటె సర్వవిలక్షణుండు, నాకు స్వామీలైైన వాండు వాయే 
అనెడు శ్తీహరి గుణయుక్తమైన భక్ష్యాాభక్తియోగము చేత, సర్వభావేన= 
పరమాత్ముడు సర్వులయందును కలండు అనెడు భావనతో (2) వారి 
వారికి యోగ్యమైన గుణపూర్ణభక్తితో, భజస్వాసేవింపుము. 

23. శ్రీవరి భజనతో నేర్చడెడు ఫలమేది? దానికుత్తరము- భగవతానమ 
గ్రైెశ్వర్య వంతుండైన, వాసుదేవాశ్రీహరియందు, ప్రయోజిత=చెల్లింప బడిన 
భక్తియోగము, వైరాగ్యం=వైరాగ్యము, బ్రవ్మదర్శనం=బ్రహ్మసాొక్షాత్కారమునకు 
కారణమైన, యత్‌ాఏ, జానంాజానము కలదో, తత్‌=అట్టి సమిచీన జ్ఞానము, 
జనయతికల్గింతురు. కచ్చట 'వైరాగ్యము భక్తికంటను ముందే యిన్నను 
భక్తి వైరాగ్యవమీను కల్పించునని చెప్పుటలో దోషమేమియును లేదు. మొదలేయన్న 
వైరాగ్యమును ఇంకను దృఢపజచవలెనని భావము. 

24. వైరాగ్యాదులైన సాధన సంపత్తికల ఉపాసకునకు అపరోక్షజ్ఞాన 
మేర్చడెడు సమయమును చెప్పుచున్నాండు- యదా=ఎప్పుడు, అస్యేకఈ 
యుపాసకుని యొక్క చిత్త ౦=మనస్సు, సమేషు=బంధకములుగా నుండుటలో 
సమానమైనట్సి, అర్జెషాశబ్లాది విషయములందు, ఇయం=ఇదినాకు ప్రియమైనది, 
ఉతాలేక, అవ్రియా=వ్రియముకానిది ఇతిా=అనెడు, ఇంద్రియ వృత్తి భి=ఇంద్రియ 
వ్యాపారములచేత, వైషమ్యం=వ్యత్యాసమును, న విగృవ్లాతి అపి=గ్రహించుట 
లేదో, వమనం గా శబ్దాదులన్నియు బంధకములగుటచేత అవ్రీయములే. 
అన్నిటికంకెను శ్రీహరి ఒకం డే ప్రియతముం డని గ్రహించునో. 


25. సః=ఉపాసకుండు, తదా ఏవాబాహ్యమనస్సును, తన శక్తిని 
పోగొట్టుకొన్న కాలమందు, ఆత్మనా=స్వరూపభూతమైన, చిన్మనస్సు నుండి, 


తృతీయస్కంధ ద్వా(తింశాధ్యాయము “న 


నిస్సంగంాసంగరహితుం డైనట్టియు, సమదర్శనంజయథార్థ జ్ఞానము కలిగినట్టియ, 
హేయోపాదేయ రహితరావీప్పుడును నిరోష జానరూపుం డగుటచేత్‌ ఇది 
వదల దగినది, ఇది ఉపాదేయమైనది "అనెడు భాగములు లేనట్లియు, 
దానిచేతనే ఆరూఢపదం=సర్వోత్తమ స్తానమం దుండెడు, ఆత్మానరౌతన 
బింబరూపిలయైన పరమాత్మను, ఈక్షతే=సాక్షాత్కరించి కొనును. ఇచ్చట 
"నిస్సగం” మొదలైన వోషణములచేత ఆత్మానం అనంగా సంసారియైన 
జీవుండు కాదని తెలిపియున్నాం డు. 


"అసంగోహ్గయం పురుషః” 
"నిర్దోషం హి సమం బ్రహ్మ" 
ఇత్యాది స్మృతీ శ్రతులందు ఈ గుణగణము ల్పుక్తము లైనవి. 


26. ఆ యాశబములచేత సిద్దములైన పేరులు గలవాండును, వీండును 
వేజుంకాదని తెల్పుచున్నాం డు- ఎకఃాఒక్కం డే అయిన శ్రీహరి, దృశ్యాదిభిః 
=బ్లద్రి దర్శనమునకు విషయము, ఇది స్పర్శనమునకు విషయము అను 
మొదలైన గతి ఘటాది జడములు, ఇంకను మూర్తవస్తువులయందుండెడు 
ధర్మములకంకును, పృథగ్భావైజావేజైన శబ్ద ప్రవృత్తి నిమిత్తములైన ధర్మముల 
నుండి, జ్ఞానం=జ్ఞానము ప్రమాణముగా గలవాం డగుటచేత, జ్ఞానమాత్రుం 
డనియు, ఎరం బ్రహ్మాబ్రహ్మసూత్రతత్త్వములయందు ఉత్తముండగుటచేత 
పరమాత్ముండనియు, ఈశ్వరఃానియమన మొనర్చెడు శక్తిగలవా6 డగుటచేత 
పురుషుండనియు, భగవాన్‌సమగ్రెశ్వర్యము మొదలైన గుణసంపన్ను ండగుటచేత 
భగవంతుం డనియు, ఈడ్యతే=విలువ. బడును. ఇచ్చట ముఖ్యతత్త్వమును 
జ్ఞానమాత్రమని బౌద్దులు పరబ్రహ్మయని వేదాంతులు, పరమాత్మయని యోగులు, 
తీశ్వరుం డని వోషికులు, పాపపతులూ, పురుషుడని సాంఖ్యులు, భగవంతుం 
డని, పౌరాణికులు పిలుతురు. ఈ యన్ని శబ్దములును శ్రీహరిని ముఖ్యతత్త్య 
మని తెలియపజచునని చెప్పం బడినది. 


27. చెప్పిన విషయమును ముగింపం బోవువాండై అంతరంగ భక్తియోగము 
నకు మక్తియే ఫలమనుచున్నాండు- ఇహ=ఈఉపపొనకునందు, యోగినజాభక్తి 
యోగసిద్దునకు, సమగ్రేణాలిష్టాంగ యుక్తమైన, యోగేనాభ్రక్తియోగముచేత, 
అభిమతజాసాధ్యమని అంగీకృతమైన, అర్హశా ప్రయోజనము. అనం గా పురుషార్థము, 
కృత్నృశవాసంపూర్తముగా, అసంగః తు=లింగశరీర సంబంధ రహితమగుననునది, 
ఇతియతాఅనుకేది కలదో, ఏతావానేనాఇంతేఅని, యుజ్యతేజయ్యుక్తమైనది. 
హి=ఇది యనుభవసిదము. 

28. ఇపుడు శ్రీవరి ఎత్తిన మత్స్యాద్యవతారములు అప్రాకృత దేహముతో 
కూడినవని తెలియవలెను. హ్రేకృతదేహయుక్తములని గ్రహించీనచో అంధం 
తమస్సేర్పడునను అభిప్రాయముతో చెప్పుచున్నాండు - ఏకం=సర్వోత్తమమును 
(2) స్వగత భేద రహితమును అయిన, జానంచసచ్చిదానందరూపమైన, 
బ్రహ్మాఅనేకము లనెడు సంఖ్యకు విషయమేలైన పూర్ణములైన మత్స్యా 


4ీర్ర2 భాగవత సుధాలహరి 


ద్యవతారములను ధరించిన పరబ్రహ్మ వస్తువు, నిర్ణణంాప్రాకృత 
పదార్హములచేత, గుణములచేత నిర్మితమైన ప్రాకృతదేహముకానిది, శబ్దాది 
ధర్మిజూం=శబ్దము స్పర్శము మొదలైన విషయములనే ధర్మముగాగల అిజ్జ 
జనులకు, ప్రావేనైః ఇంద్రిలైజఐబయట విషయములనే గ్రహించెడు కన్నుమొదలైన్‌ 
ఇంద్రియములచేత, అర్హరూపేణాభౌతిక శరీరముకలదని, భ్రాంత్యా=మిథ్యా 
జానము చేత అవభాతితోంయను. అవతార స్వరూపము కూడ పూర్రమేయని 
"క్టారమదః పూర్తమిదం" అనుభ్రీతి తెలుపుచున్నది కనుక దానికీ భౌతిక 
దేహమేకలదని (అిపూర్తమని) మిథ్యాజ్తానము కలవాండు అంధం తమస్సున 
శేగునని శ్లోకము యొక్క తాత్పర్యము" దీనికి ప్రమాణము- 


మత్స్యకూర్మాది రూపం చ విష్ణోర్దానైక మాత్రకమ్‌, 

తన్మన్యతే భౌతికం తు యే గచ్ళీరోత్యధరం తమః. 

29. భ్రాంతితో శ్రీహరి యొక్క అవతాందేహములను ప్రాకృతములని 
ఆజులు తెలియుచున్నారు. "అను నీ విషయము స్ర్రీయైననాకు గ్రహించుట 
కష్టముగా నున్నది. అనం గా దాని నుదాహరణముచెత తెలుపుచున్నాం డు. 
యేథా=ఎట్ల, మవానామవాత్తత్త్యమున కభిమానిలైన బ్రహ్మను, క్రివృత్‌వైకారిక 
తైజస్క, తామేసము లనియెడు రీతులైన, అహంకార అహంకార తత్త్వమున 
క్రభిమానులైన రుద్రుండు మొదలైన వారిని, పంచవిధజఆకాశాది పంచ 
భూతములకును అభిమాని అగుటచేత ఐదు విధములైన వాండును, ఏకాదశ 
విధజామనస్సు మొదలైన ఏకాదశేంద్రియములకు అభిమాని అగుటచేత, 
పదునొకండు విధములైన వాయను అయిన, స్వరాట్‌=ఇంద్రని, యతః=ఏ 
కారణముచేత, ఇదం=ళఈ, అండం=బ్రహ్మాండము నుండి ఏర్పడిన, జగత్‌= 
భౌతికమైన జగత్తు, తస్యఆ ఇంద్రాదులకు, వపుజఅభిమన్యమానమైన 
దేహము, తత్‌ కారణముచేత, అజానులు, భౌతిక శరీరము కలవాం డని 
తెలియుచున్నారో, తథా=అక్పే, శ్రీహరోనీ కూడ భౌతిక శరీరము కలవాండని 
తెలియుచున్నాం డు. కాని ఇదీ శ్రీహరి విషయమందు భ్రాంతియే. అతం డు 
దేనికినీ అభిమానికాండు. అందుచేత వానినుండి అభిమన్యమానమైన ప్రాకృత 
దేహముకూడ అతనికి లేదు. 'పైనచెప్పిన ఉదావారణముచేత బ్రవ్మరుద్రాదులకు 
రూడ ప్రాకృత దేహమున్నదని స్పష్టపజుచినాం డు. జ్ఞానాత్మకులైన (బ్రహ్మాది 
చేతనులకు ప్రాకృతదేహమున్నదని గమనించినప్లే అజ్దానులు. శ్రీహరి నిక్కడ 
ప్రాకృత దేహము కలవానినిగా ఎంతురు. అది తప్పు అీనెడు నభిప్రాయముతో 
నుదాహరణము ప్రదర్శించినా డు. ఇంద్రాదులు ప్రాకృతదేహము కలవా 
రనుటకు ప్రమాణము. 

ఏకాదశేంద్రియాత్మాచ పంచభూతాత్మక సథా, 

సర్వాభిమానీ భగవాన్‌ స్వరాడింద్రః పురందరః. 

ఇద మండం జగత్సర్వం శక్రదేహం విదుర్చుధాః, 

తత్పతి స్ర్రిగుణో రుద్రః తస్య బ్రహ్మా తతో హరిః. 


తృతీయస్కంధ ద్వాత్రింశాధ్యాయము 463 


30. అయినచో శ్రీహరియొక్క అవతారములను కూడ యథా వత్తుగా 
అప్రాకృతమైన దేహములు కలవనియే తెలియుకొట్లు? చెప్పుచున్నాడు - 
ఉపాసకుండైన ముముక్షువు, నిత్యశఃకాఎప్పుడును.) శ్రద్దయా=శ్రర్రచేతను, 
భక్ష్యా=భక్తి చేతను, యోగాభ్యా సేనాయమనియమాద్యషాంగి యూగములే చేతను, 
సమాహితాత్మాశ్రీహరియందే మనస్సు కలవాండ్రై, నిస్సంగజాదుష్టజన 
సహవాసము లేనివాం డ్రై నిశ్చితమైన సటైన సహవాసము కలవాం డ్రై, వీర్తక్తః 
వశీ హరికంకును భిన్నమైన సర్వజగత్తు అసారము, అనిత్యమని తెలిసికొన్నవాతై, 
వైూఅందుచేత, ఏతతామత్స్యాద్యవతారుండైన శ్రీహరిని, పరిపశ్ళ తి హైక్‌ 
దౌషము మొదలైన దోషములు'లేని అనంతగుణ పూర్తుండని అపరోక్షజ్రానముతో 
తెలిసికొనుచున్నా. డు. వైఅనుటలో ఈ మార్గవప్‌ను వదలి ఐక్మజ్తానము 
మొదలైన దుస్సాధనములతో శ్రీహరిని యథార్హముగా అపలీ [ముగా 
అనుభవించుటకు సాధ్యము కాదని సూచించినాఃడు. ఈ శ్లోకములకు 
జ్ఞానరూపియైన కేవలుండైన నిర్గుణ బ్రహ్మము భ్రాంతితో జగేత్పదార్ధమై 
జేగత్సదార్థముగను, పంచభూతీములుగను, ఏకాదశేంద్రియములుగీను 
కన్చడుచున్నాండని అర్ధ మొనర్చి జగద్భాంతియుక్తమని చెప్పెడునది ప్రమాణ 
విరుద్ధమని, సరికాదనీ 28వ శ్లోకమందు చెప్పిన "మత్స్యకూర్మాది” అను 
ప్రమాణము చేత తెలిసికొనవల్‌సీనది. ఇందుకే శ్రీమధ్వాచార్యులు భాగవత 
తాత్పర్య నిర్ణయమందు ఈ ప్రమాణము నుదాహరించినారు. 


తాత్పర్యము : శ్రీ హరియందు భక్తి నెజిపనిది మోక్షము సిదింపదు. 
వీరు స్వరాదులందు దృష్టికలవారూ దర్శ్మిష్తులవలె కనపడినను అత్యుత్తమ 
జ్ఞానియు, 'పఠనీయ పరాశ్రిముండూ దైత్యసూదనుండు అయిన శ్రీహరి కథా 
శ్రవణ మననాదులందు వీరి కాస్తక్తి ఉండదు. ఇట్టి జనులు మోక్షమునకనర్హులు. 
ఈ రీతిగా శ్రీహరియొక్క అమృతమయమైన కథలు వదలి, మోక్షసాధనీము 
కాని కావ్యనాటక కథలందే ఆసక్తులైన వీరు హరియొక్క ఇచ్చతో దేహావసాన 
మందు పంది, కుక్క మొదలైనవి అమేథ్యమునే తినునట్లు అసహ్యమైన 
నరకమునే పొందెదరు. శ్రీహరి భక్తులు కాని వా రాచరీరిచు ధర్మము 
ధర్మముకాదు. వీరు తమోయోగ్యులు. భగవంతునందు కొద్దిపాటి భక్తి కలిగి 
ధర్మకార్యము లొనర్చువారు. మరణానంతరము దక్షిణాయన మార్గముతో 
అర్యముండనెడు పితృదేవతల కధిపతియైన యముని లోకమును పొరదెదరు. 
అచ్చట చాల కాలముండక మరల తమసంతానముల గర్భములందు 
జన్మింతురు. షోడశ సంస్కారము లొనర్చి కొని ధర్మ కార్యము లొనర్చి ఆ 
పుణ్య ఫలముగా స్వర్షమందు కొంతకాలముండి మరల క్రీఐపుణ్యము కలవారై 
దేవతలచేత స్వర్గముసుండి బయటికి నూకంబడినవారై మరల మనుష్యలోకము 
నందే జన్మింతురు. ఇట్లు స్వర్గము భూమి నరకమును వీని యందుచుటుచునే 
ఉందురు. లింగ శరీర నోశానీరతరము నుఖదుఃఖ మిశ్రమైనటి సాంతానికమీనెడు 
లోకము నందెదరు. తల్లి! ఈ రీతిగా ముక్తియోగ్యులు తమోయోగ్యులు, 
నిత్యసంసారులని జీవులు ముత్తైజం గులుగా ఉందురు. కనుక తల్లి! ముక్తి 
 యోగ్యురాలైన నీవు సర్వసొమ్యుండు, సర్వోత్తముడైన శ్రీవరినే - లక్ష్మీ బ్రహ్మాదుల 


శర4 భాగవత సుధాలహరి 


కంటె ఉత్తముం డైన శ్రీహరినే - నా స్వామియనెడు గుణపూర్పతాజ్ఞాన 
యృక్తము, సర్వవ్యాపకుం డనెడు భావనతో స్వయోగ్యతకు ఉచితమైనీ భక్తీతో 
సవందుడు. ట్రహలీయందు నెజవెడు భక్తితో వైరాగ్యము. బ్రవ్మ స్తొత్కారము 
నకు కారణమైన సమిచీనజ్హాన మేర్పడును. ఉపాసకుని మనస్సు బంధకములైన 
శబాది విషయములందు బ్రీయము అప్రియమనెడు విభాగము చేయక సమస్త 
విషయములు అప్రియములే అని తెలిసికొని శ్రీహరియే ప్రియతము. డని 
తెలిసికొన్నపుడు అబాహ్య మం శక్తికుందినదని అర్హము. అపుడు 
స్వరూప భూతమైన చిన్మనన్సుతో ఉపాసకుండు సంగరహితుండే, యథార్థజ్డాని, 
సరోషి సదా 'సర్వోత్తముండైన బింబరూపియైైన శ్రీహరిని సాక్షాత్కరించి 
కొమీను. భగవంతుండేక్కండే దృశ్యము, స్పృశ్యము అని జడపదార్థములను 
గూర్చి చెప్పెడు ధర ములకంకొ భిన్నములైన శబ్ద ప్రవృత్తి నివృత్తి 
రూపములచేత అతనినె వేరు వేరు పేరులతో పేలుతుము. 

జానమే ప్రమాణముగా ఉండుటచేత జ్ఞానమాత్రుం డతం డు. బ్రహ్మ 
సూత్ర తీశ్ర్వములతో ఉత్తముం డగుటతో పరటైహ్మ, జీవులకంటె నుత్తము 
డగుటచేత్‌పరమాత్కుండు. నియమన శక్తియుక్తుండగుటలో నీశ్వరుండు. 
అకుంఠితమైన పుంశక్తి కలవా డగుటతో పురుషుండు. సమగ్రెశ్వర్య వంతు. 
డగుటచే భగవంతుయ. ఈ రీతిగా నుపాసించెడు ఉపాసకున్‌ భక్తి యోగము 
సిది పొందినపుడు వానియొక్క ఆ సమగ్ర భక్తి సంపూర్ణ లింగభంగ 
మేల్చీడుటయే అంగీకృతమైన ప్రయాజనము. సర్వోత్తమ న్వగత్‌ భేదరహితుం 
డైన శ్రీహరి మత్సాాది రూపములతో అనేఖ సంఖ్యలు కలవాం డుగా 
కనిపించును. ఈ యవతారములు కూడ జానరూపములే అయి అస్రాకృత 
దేహ యుక్రమైనను విషయాసక్తులై అజ్జులు తమ ఇంద్రియములతో ఈ 
యవతారములను భౌతిక శరీరయుక్తములీని భ్రాంతితో తెలియుదురు. అట్లు 
తెలియట అంధంతమస్సునకు కారణము. మవాత్తత్ర్యాభిమానియైన చతుర్ముఖి 
బ్రహ్మ, మువ్విధములైన్‌ అహంకార తత్త్వాభి మానియైన రుద్రుండు, 
పంచభూతాభిమాని, ఏకాదశేంద్రియాభి మానియైన ఇంద్రుం డు వారి వారి 
జానమయమైన చిద్దేహముతో పాటు ఈ బ్రహ్మాండమునుండి ఏర్పడిన భౌతిక 
దేహము కలవారనో తెలియునపే ఆజానులు శ్రీహరి యవతారములు కూడ 
భౌతిక దేహము లని భావింతురు. బ్రీహ్మాదుల విషయమున యుక్తమైనను 
శ్రీహరి విషయములో బభ్రాంతియే. దేనికిని అభిమాని కాని పరమేశ్వురునకు 
ప్రాకృత దేహ మెక్కడనుండి వచ్చును? ఎవరైనను దినమును శ్రద్దాభక్తులతో 
యోగాభ్యాస మొనర్చి శ్రీహరియందే మనస్సుంచి దుర్దన సంగమీను వదలి 
సజ్జనుల చెలిమి పాటించి వైరాగ్యయుక్తులై ఉందురో వారికి ఈ 
యవతారరూపములు ప్రాకృత దేహరూప దోషరహీతము లని అనంతగుణ 
పరిపూర్ణబహ్మరూపము లని అనుభవమునకు వచ్చును. దీనికి విరుద్ధమైన 
సాధన్సంపత్తి కలవారికి ఎప్పటికినీ యథార్థ జ్ఞాన మేర్చడదు. " 

32. జ్ఞానానుషాన మవశ్య మని తెల్పుటకై ఏది లేకున్నచో మోక్ష 
సామ్రాజ్యము లభింపదో అట్టి సాధనమును చెప్పుచున్నాండు - మన్నిష్టః 


తృతీయస్కంధ ద్వాతింశాధ్యాయము 465 


=నాయందే అస్తక్తి కల్సినట్టి, నైర్గుణ్యజఏకాంతమైన, భక్తి లక్షణజాభక్తియనెడు, 

యోగజాసాధనయు, "జ్ఞానీంచడీజ్తానయోగమును ఉన్నవో, ద్వయోరపి=ఈ 
రెంటికినీ భగవచ్చబ్ద 'లక్షణజాభీగవంతుం డనెడు వీదముచేతీ వాచ్యుతై, 
అనంతగుణైశ్వర్యముచేత పూర్తుడైన శ్రీహరి, ఏక వషవాజఒక్కం డే, అర్హః 
=విషయభూతుండు. ముక్తిం కవశ్యసాధనములైన భక్తిజ్హానములను నె నుపదేశించి 
యున్నానని అర్హము. భైమాగన చెప్పక "భక్తిలక్షణ్‌ యోగః అని చెప్పుటచేత 
జ్ఞానభేక్తులు లేనిది మోక్షప్రాప్పిలేదని, ఈ రెంటిలో ఏవి యున్నను తక్కినవి 
యేండనే యుండు ననియు, అందుచేతనే ఒక్కదానితో ముక్తి యగునని 
చెప్పినపుడు మజి యొక్కటి సాధనమని తెలియవలెనని సూచించిన పైని. 
ఈ విషయమునే ఈ ప్రమాణ వాక్యము స్పష్టపజచున్నది. 


జానభ్గక్తీ వినా నైవ ముక్తిః క్సస్యాపి విద్యతే, 
తీయో శేకతరేణాపి విష్ణగేనోభయం వినా. 


ఏవ మప్యేతయో రేక భావేఒన్య నియతేగ్రు వమ్‌, 
ఏకేనాపి భవేన్ముక్తిః తదర్హం త్వన్యసాధనమో. 


33. ఒకకే పదారము అనేక గుణములకు విషయ మగునని విశదమగుట 
ఎక్కడ చూడం బడునీ చెప్పుచున్నాం డు - యథాఎట్టు బహుగుణాశ్రయః 
=శబ్బస్పర్శ్గము మొదలైన అనేక గుణములుగల, 'పేకః అర్హఃా ఒరకేు 
పదోర్దము +పృథక్కార్యెః ఎవేజఖు వేజబు గుణములను గ్రహించెడు, సింద్రిలైః 
=చెవో మొదలైన ఇంద్రైయములచేత, నానా=అనేక పదార్థములుగా, ఈయతే= 
కన్పడుచున్నదో, తద్వతాఅస్తే భగవానస్‌-ఒక్క డే అయినట్టియు, 
బహుగుణవంతుడైన, పరమాత్ముం డు శాస్త్రవర్త ర్మభిజావేదాంతాది “సచ్చా 
స్త్రమార్గములచేత. ఈయతే=అనందము కలహిండు, జ్ఞానము కలవాండు 
రేనెడు మొదలైన అనంతగుణవిషయుం డుగా తెలియ బడుచున్నా. డు. 
ఒకక పదార్థము శబ్దాది విషయములతో కూడినపుడు చెవి శబ్దమున్నదిగాను, 
కన్ను వర్ణము లున్నదిగాను, త్వగింద్రియము స్పర్శమున్నదిగాను, 
నాల్కరసమేన్నది గాను, ముక్కు వాసన యున్నది గాను, చేయి భార 
మృున్న దిగాను ఆ పదార్థమును వేజు వేజుగా గగ్రహించును. అట్లే భిన్న 
భిన్న శాస్త్ర శబ్దములు," శ్రీహరియందు. గల అనంత గుణమిలందు 
ఒక్కోక్కదోనినే “తలియం జేయుచు విషయీకరించును. 


34, 35, 36. భక్తి జ్తానములకు విషయమైనప్టే సాధనక్రియ మొదలగు 
వానికి శ్రీహరియే విషయమేని చెప్పుచున్నాం డు - శ్రేయయా=సంధ్యావందనాది 
క్రియలచేతను, క్రతుభిజయజ్రయాగాదులచెతను, దానైఃజానిర్వ్యాజముగా శ్రద్దతో 
నొనర్చు దానములచేతనే, చాంద్రాయణాద్యుపవాసములు, వేదాది 
శాస్తాధ్యయనము భగవంతునియొక్క చలాచల ప్రతిమాసందర్శనము మొదలైన 
వాన్‌చేతను మనస్సు కన్ను మొదలైన ఇంద్రియముల జయించుటచేతను, 


466 భాగవత సుధాలహరి 


కర్మణాంావిధివిహిత కర్మములయొక్క సన్యాసేన చాహరి సమర్చణ రూప 
త్యాగముచేతను, వివిధాంగేనాయమ నియమాద్యంగ సహితమైన యోగేనాయోగా 
భ్యోసముచేతను, భక్తియోగేనచాభక్తి యోగముచేతను, యాఏ ధర్మము, 
ప్రవృత్తి నివృత్తి మాన్‌ాశ్రీహరియొక్క యుపాసనా ప్రవృత్తిచేతను, హింసాదుల 
నివృత్తితో కూడినదో అట్టి, ఉభయచిహ్నేనాప్రవర్తక నివర్తక చిహములతో 
కూడిన, ధర్మేణూవర్తాశ్రీమీధర్మము చేతను ఆత్మతత్త్వావబోధేనాశ్రీహరిని 
సరిగా తెలియుటచేతీను, చ=ఇంకను, దృఢేనాఅచలమైన, వైరాగ్యేణ=జగ 
దసారతా బుద్దిచేతను, ఏభిజావీని యన్నిటిచేత, సగుణజఅనంత కళ్యాణగుణ 
విశిష్తుండు, నిరుణజాప్రాకృతగుణ రహితుండు, స్వదృక్‌స్వతంత్రజ్ఞాన యుక్తుం 
డునేసీ, భగవానీనాశ్రీ హరియే, ఈయతే=తెలియం బడుచున్నాండు. 

37. ఈ రీతిగా చెప్పిన ముఖ్యప్రమేయమును ముగించుచున్నా 6 డు - 
తే=తల్లియు భక్తురాలును అయిన నీకు భక్తియోగము యొక్క, చతుర్విధం 
=సాత్ర్టక రాజస తామసములు నిర్గణభక్తియను నాల్గువిధములైన, స్వరూపం= 
లక్షణమును, యః=ఏది, జంతుషు = ప్రాణులందు, అంతజావారికి తెలియకయే 
లోపల, ధావతి=పరుగెత్తు చున్నదో అట్టి అవ్యక్తగతేః = శ్రద్దగా విచారింపకున్నచో 
వ్యక్తము కానట్టి గమనముకల, కాలస్య=కాలము యొక్క నియామకుం డైన 
శ్రీహరియక్క, చస్వరూపము గూర్చి, ప్రావోచంాసందేహమున కవకాశము 
లేనట్టు వివరముగా చెప్పియున్నాను. 

38. యాః=ఏ సంసారావస్థయందు వచ్చెడు జన్మలను, స్వయం=కర్మఫల 
భోక్తయైన తానొక్కం డే ప్రవిశనాపొందుచు అత్మాజీవుయడ, ఆత్మనజాతనయొక్క 
గతింాదిక్కెన శ్రీహరిని, న వేదాతెలియం జాలండో, తాజాఅట్టి, జీవస్యూజీవుని 
యొక్క, తవిద్యాకర్మనిర్మి తాణాఅజ్జానము కర్మలు వీనికి ఫలముగా శ్రీహరిచేత 
నిర్మింపం బడియున్న జీవుని యొక్క, బహ్వీః=అనేక రీతులైన, సంసృతీః= 
సాంసారిక గతులను, ప్రావోచం=చెప్పియున్నాను. 


39. ఉపదేశము ఒనర్చిన తత్త్వ్యజానమునకు అధికారు లెవ్వరని 
తెల్పుచున్నాం డు - ఏతత్‌ఈ తత్త్యజానీము, ఖలాయా=ఇంద్రియములను 
తృప్తిపజచుటందే ఆసక్తుండైన దుర్దిననకు, న ఉపదిశ+ఉపదేశింపరాదు. 
అవినీతాయ=విధేయుండు కాని వానికి చెప్పరాదు. కర్హిచితాఏ కారణము 
చేత నైనను, స్తబ్రాయాగురువుల అజ్జను మీరిన వారికి చెప్పరాదు. 
భిన్నాయావైష్ణవ దర్శనమును వదలి వేభు దర్శనమున ఆసక్షుండైన వానికి 
చెప్పరాదు, ధర్మధ్వజాయాదాంభికు. డైన వానికి చెప్పరాదు. 

40. _ లోలుపాయావిషయాభిలాషికి చెప్పరాదు. గృహారూఢచేత సే= 
గృహము మొదలైన ఐహిక పదార్థములందే మమతా పూర్ణమైన మనస్సు 
కలవానికి చెప్పరాదు. వే=నాయొక్క, అభక్తాయూ=భక్షి లేనివానికి, 
జాతు=ఎప్పుడును చెప్పరాదు. మద్భక్త ద్విషామహినాభక్తు లను ద్వేషించువారికి 


తృతీయస్కంధ ద్వా(తింశాధ్యాయము జేర్ర/ 


చెప్పరాదు. 'జాతు' అనుటచేత పైనచెప్పిన దోషములు లేకున్నను విష్తభక్తి 
హీను అనర్హుం డని అభిప్రాయము. ప్రాసంగికముగా నైనను వాని కుపదేశీంప 
రాదని సూచించినాం డు. విషుభక్తి అత్యావశ్యక మైనస్లే విమ్ణ భక్త ద్వేష 


రాహిత్యము ఆవశ్యక మని చెప్పీం బడినది. 

41,42. అనధికారులని ఎవ్వరికినీ చెప్పకున్నచో తత్త్వవాదమే నష్ష 
మగును కదా! అనం గా అధికారులను నిర్ణయించుచున్నాండు ం శ్రద్దావంతుయ, 
భక్తియుక్తుండు, వినయవంతుండు, గోణములందు దోషనిరూవీణ చేయు 
బుద్దిలేనివాం డు, భూతములందు స్నేహబుద్ధికలవాం డు, గురుశుశూష 
యరీదాసక్తుడు, బుషిజాస్వరాదులందు' వైరాగ్గయుక్తుం డు శ్రీహరియందు 
నిక్షేపింపశుడిన మనస్ఫుకలవాండు, మాత్సర్యహితుండు శుద్దుండు అయిన, 
యస్యాఎవనికి అహం=పరమాత్ముం డనైన నేను, (ప్రేయసాం ప్రియజాప్రీత్యర్హులైన 
భార్యాపుత్రాదులకంటె ఎక్కువ ప్రియతముం డనో అట్టివానికి దీయతే. ఈ 
తత్త్వజాన ముపదేశింపవలెను. 

"తదేతత్‌ (ప్రేయః" 

ఇత్యాది శ్రుతి కూడ శ్రీహరియే (ప్రేషఘక్రముండని తెల్పుచున్నది. 

43. ఫలములను గూర్చి తెలియుటచేత అధికారులకు దీనిని 
తెలిసికొనుటలో శీఘ్రముగా ప్రవృత్తి ఏర్పడును. అందుచేత దీనిఫలమును 
చెప్పుచున్నాండు - హేఅంబ!హితాహితములు తెలియం గల తల్దీ! మచ్చిత్తః 
=న్రాయందే బుద్దిగలవాం డు, యః పురుషజాఏ అధికారి చేతనుం డు, ఇదంాదీనిని, 
శ్రద్ధయా=శ్రద్దతో, శృణుయాతొవినునో, వా=లేకు యఃచ అభిధత్తే=ఎవ్వం డు 
పూర్వము చేప్పిన గుణములు కలవాం డై ఉపదేశించునో, సః అట్టివాడు, 
మే పదవీంప్పునరావృత్తి రహితమైన నా స్థానమును, ఏతి హి=పొందితీరును. 
అథవా హి=ఏ కారణముచేత నా స్థానమును పొందునో అ కారణముతో, 
శృణుయాత్‌వినవలెను. అభిదత్తే (దద్యాత్రు=ఇతరులకు చెప్పవలెను. 

ఇతి శ్రీమద్భాగవతే తృతీయస్కంధే ద్వాత్రింశోంధ్యాయః 
సుధాలహరీ వ్యాఖ్య సమాప్తమ్‌. 


అధ్యాయము = 32 


గృహమందు వర్తించు గృహమేధులగువారు 
మహిత ధర్మార్థ కామములకొజకు 
సంప్రీతు లగుచు దత్సాధనానుష్థాన 
నిరతులై వేదనిర్లీత భూరి 
భగవత్సుధర్మ తద్భక్తి పరాజ్ముఖు 
లె దేవగణముల ననుదినంబు 


రః 


68 భాగవత సుధాలహరి 


భజియింపుచును భక్తిం లైతృక కర్మముల్‌ 
సేయుచు నెప్పుడు శిష్టచరితు 
తే. లగుచుం దగ దేవ పితృ సువ్రతాఢ్యు లైన 
కామ్యచిత్తులు ధూమాది గతులం జెంద్ర 
లోకముల జెంది పుణ్యంబు లోప మైన 
మరలి వత్తురు భువికి జన్మంబు నొంద. 


వ. అదియునుం గాక 1005 


తే... పప్రవిమ లానంత భోగితల్బంబు నందు 

యోగ నిద్రాళువై హరి యున్న వేళ 

నఖభిలలోకంబులును విలయంబు నొందు 

నట్టి సర్వేశ్వరుని గూర్చి యనఘమతులు. 106 
మ. పరీకింపన్‌ నిజవర్లధర్శ గరిమన్‌ బాటిల్లు పంకేరుహో 

దర విన్యస్త సమస్త ధర్మముల శాంతస్వోంతులై సంగముం 

బరివరించి విపద్దచిత్త లగుచున్‌ బంకేజ పత్రేక్షణే 

తర ధిర్తెక నివృతులై ) సతతముదైత్యారిం జింతింప్తుచున్‌. 1007 


మజియ నహంకార మమకార శూన్యు లై 
య ర్థి వర్తింపుచు నర్చిరాది 
మార్గగతుండును మహనీయ చరితుండు 
విశ్వతోముఖుం డును విమల యపం డు, 
జగదుదృవ స్తాన సంహార కారణుం 
డవ్యయుం. డజాం డు పరాపరుండు 
పురుషోత్తముం డు నవప్పుండరీకాక్తుండు 
నైన సర్వేశ్వరు నందు. బొంది 


తే. మానితాపున రావృత్తి మార్గమైన 
'ప్రవిమలానంద తేజో విరోజమాన 
దివ్యపదమున సుఖియించు ధీరమతులు, 
మరలిరా రెన్నలికిని జన్మముల నొంద. 1008 


వ. (మజీయుం బరమేశ్వర దృష్టివే పహారణ్యగర్భు నుపాసించువారు నత్యలోకంబున 
ద్విపరార్థావసానంబగు ప్రళయంబుం దనుకంబరుండగు చతురాననుం బరమాత్మ 
రూపంబీన ధ్యానంబు సేయుచు నుండి) పృథి వ్యప్తేజో వాయ్వాకాశమాన 
"సేంద్రియ (శబ్దాది) భూతాదులతోడం గూడ (లోకంబునుం) బ్రకృతి యందు 
లీనంబు సేయ సర్వేశ్వరుండు సకల సంహర్తయగు సమయంబున గతాభి 
మానంబులు గలిగి, బ్రహ్మలోకవాసులగు 'నాత్మలు బ్రహ్మతోడం గూడి 
పరమానంద రూప్పండు (సరో వత్కష్తుండు) నగు వురాణ పురుషుం బొందుదురు. 
కావున నీవు సర్వభూత హృదయ పద్మనివాసుండును శ్రుతానుభావుండును, 


ర 


తృతీయస్కంధ ద్వాత్రింశాధ్యాయము 469 


(నిష్కళంకుండును, నిరంజనుండును, నిర్వ్యంద్వుండును నగు పురుషుని 
భావంబుచే) శరణంబు నొందు మని చెప్పి మజియు నిట్లనియె. 1009 


మ. 


ర్‌ూ 


సకల స్తావర జంగమ ్రతతికిన్‌ జర్చింపం దా నాద్యుం డై డె 
యకలంక్‌ శ్రుతి గర్భుంయంబరము. డు న్నెనట్సి యీఖీండు సే 

వక యోగీంద్ర కుమార సిద్ద ముని దేవశ్రేణ్‌ యోగప్రవ 

రృకమై తన్ను భజింపం జూప్ప్‌ సగుణ ల లకొగతిన్‌ 1010 


అట్టి  సర్వేశ్వరుం డాయాయి. కాలంబు 
లందును దద్దుణ వ్యతికరమున 
జనియింపుచుండు నీ చాడ్పున బుషి దేవ 
గణములు దమతమ కర్మనిర్మి 
తైశ్వర్య పారమేషృములందు పురుషత్వ 
మును జోంది యధికారములు వహించి 
వర్తించు క్రమ్మజ వత్తురు మజికొంద 
జారూఢ కర్మాను సారమైన 


మనములను జాలం గలిగి ధర్మముల యందు 

శ్రద్దతోం గూడి యప్రతిషిద్శ మైన 

నీత్యీ నైమిత్తి కాచార నియకు లగుచుం 

దగి రజోగుణ కలిత చిత్త ములు గలిగి. 1011 


సకాములై ఇంద్రియ జయంబు లేక పితృగణంబుల నెల్లప్పుడు. 
బూజింపుచు గృహంబుల యందు వర్తించి (హరిపరాజ్యుఖిలగు) 
వారు ద్రైవర్గిక పురుషు లని చెప్పం బడుదురు. 1012 


వినుత "గుణోత్త రుండు నురు విక్రముం డైన హరిం భజించి త 
న్న నన అస 'తృథామృతము మాను గం “'గోలుట మాని దుష్కథల్‌ 
విని ముదమందు చుందురు వివేర విహినత నూరం బంది యా 
త్మను మధురాజ్య భక్ష్యములు మాని పురీషము కేగు చాడ్భునన్‌.1013 


అలవడ ధూమ మార్గగతులై పితృలోకము. బొంది పుణ్యముం 
బొలసిన వారు దొంటి తమ్‌ పుత్రులకుం దగం దాము. బుట్టి వి 
హ్వలమతి గర్భగోళ పతనాది పరేత ధరా స 

వెలసిన కర్మ మీం దనుభవింతురు గావున నీవు భామినీ 1014 


విను సర్వభావముల. బర 

ముని ననీఘు ననంతు నీశు. బురుషోత్తముని 

న్ననయము భజియింపుము ముద 

మునం బున రావృత్తి లేని ముక్తి లభించున్‌. 1015 
అని చెప్పి వెండియు నిట్లనియె. (భగవంతుం డగు వాసుదేవునియందుం 
(బ్రయ్యుక్తంబగు భక్తి “కూగంబు బ్రహ్మ సాక్షాత్కార సాధనంబు 
లగు వైరాగ్య జ్ఞానంబులం జేయు). అట్టి భగవద్భక్తి యుక్తంభైన (చిత్తం 


4/0 


దూ 


భాగవత సుధాలహరి 


బింద్రియ వృత్తు లచే సమంబులగు) నర్జంబులందు వైషమ్యం బును, 
పియా. ప్రియంబులును లేక నిస్పంగంబు సమదర్పనంబు 
"హీయోపాదేయ విరహితంబునై యారూఢం బైన యాత్మపదంబు 
నాత్మచే. జూచుచుండు. జ్ఞానరూపుండును, పర బ్రహ్మంబును, 
పరమాత్ముండును, నీశ్వరుండును నగు పరమపురుషుం డేక రూపంబు 
గలిగి యుండియు. దృళ్య ద్రష్ష కరణంబుల చేత. బృథగ్భావంబును 
బొందు చుండు. ఇదియ యోగికి (సమగ్రంబగు) యోగంబునం జేసి 
ప్రాష్యం బగు ఫలంబు. కావున విషయ విముఖంబులగు నింద్రియంబుల 
చేత జానరూపంబు హేయగుణరహితంబునగు బ్రహ్మంబు 
మనోవిభ్రోంతిం జేసి (శబ్హాది ధర్మంబగు నర్ధరూపంబునం దోంచు) 
అది యెటు లరాకారంబునే దో చునని యడిగితివేని యహంకారంబు 
గుణరూపీంబోనం జేసి త్రివిధంబును, భూతరూపంబునం 
బంచవిధంబును, నింద్రియ రూపంబున నేకాదశ విధంబునై యుండు. 
(జీవరూపుండగు విరాట్టురుషుండు) జీవ విగ్రహంబైన యండం 
బగు జగంబునం దోంచుచుండు. దీని శ్రద్దాయుక్తంబైన భక్తిచేత 
యోగాభ్యాసంబునం జేసి సమాహితమనస్కుండై నిస్సంగంబున 
విరక్తుండైన వాం డు పొడగనుచుండు. అది యంతయు బుధజన 
పూజనీయ చరిత్రవు గావున నీకుం జెప్పితి. సర్వయోగ సంప్రాప్యుండును, 
నిరుణుండును భగవంతుం డని చెప్పిన జానయోగంబును మదీయ 
భక్తీ యోగంబును నను రెండు నొక్కటేయ. ఇంద్రియంబులు 
భిన్నరూపంబులు గావున నేక రూపంబైన యర్తం బనేక విధంబులగు 
నప్తుకం బగు బ్రహ్మం బనేకంబుగం దోం చు, మజియు. 1016 
అంబ! నారాయణుం డఖిల శాస్త్రములను 

సమధికానుషిత సవన తీర 
దర్శన జపతపోఇధ్యీయన యోగో క్రియా 

దాన కర్మంబులం గానం బడండ 
యేచిన మనము బాహ్యేంద్రియంబుల గెల్చి 

సకల కర్మత్యాగ సరణి నొప్పి 
తలకొని యాత్మతత్త జ్ఞానమున మించి 

యుడుగక వైరాగ్య యుక్తిం దనరి 


మహిత ఫల సంగరహిత ధర్మమునం దనరు 

నట్టి పురుషుండు దలపోయ నఖిల హేయ 

గుణములను బాసి కల్యాణ గుణ విశిషుం 

డైన హరి నొందు. బరమాత్ము ననఘీః డగుచు. 1017 
అది గావున నీకుం జతుర్విధ భక్తియోగ ప్రకారంబు దేటపడ నెజిం 
గించితి. అదియునుంగాక (కాలరూపయగు మదీయ గతి జంతువుల 
యందు నుత్పత్తి వినాశ రూపంబుల నుండు. అవిద్యాకర్మ నిర్మితంబు 
లైన జీవుని గతు లనేక 'ప్రకారంబులై యుండు. అదియు జీవాత్మ 


తృతీయస్కంధ ద్వా(త్రింశాధా్యాయము శ 


వాని యందుం బ్రవర్తించి (యాత్మగతి యిట్టిదని) యెజుంగక యుండు. 
అని చెప్పి మజియు నిట్లనియె. (ఇట్టి యతిరవాస్యంబగు) సాంఖ్యయోగప్రకారంబు 
న. నవినీతునకు జడునకో దూరాచారునకు, డాంబికునకు, నింద్రియ 
లోలునకు, పుత్రదారాగారాద్యత్యంతాస్తక్త చిత్తునకు, భగవద్శక్తి హీనునకు, 
విఘ్లదాసుల యందు ద్వేషపడు వానికి నుపదేశింప వలవదు. శ్రద్దాసంపన్నుండు, 
భట్తండు, వినీతుండు,"నసూయారహితుండు సర్వభూతమిత్రుండు. శుప్రొషాభి 
రతుండు, బాహ్యార్హ్ద జాతవిరక్తుండు, శాంత చిత్తుండు, నిర్మత్సరుండు, 
శుద్రాత్కుండు, మద్భోక్షుల యందు (ప్రేమగలవాం డు, నన్యకాంతా విముఖుండు, 
నిష్కోముండు నగు నధికారికి నుపదేశింప నర్తంబగు. ఈ యుపాఖ్యానం 
బేపురుషుండేని, పతివ్రత యగు నుత్తమాంగవీ యేని శ్రద్తాభక్తులు గలిగి 
మదర్పిత చిత్తంబున న్వినుం బఠియించునట్టి పుణ్యాత్ములు మదియ దివ 
స్వరూపంబు. బ్రాపింతురు. అని చెప్పెననీ మైత్రేయుండు విదురున 
వెండియు నిటనియె. ఈ ప్రకారంబునం గర్హ్వమదయిత యైన దేవహూతి 
కపిలుని వచన్‌ంబులు విని నిర్ముక్త మోహపటేల యగుచు సాషాంగదండ 
మా లాచరించి తత్త్వవిషయాంకిత సాంఖ్యజ్ఞాన ప్రవర్తీకం బగు 
త్రంబు సేయ నుపక్రమించి కపిలున కిట్టనియె. 1018 


ఇది పోతనామాత్య విరచితమైన ఆంధ్రభాగవతమున 
తృతీయ స్కంధమున ముప్పది రెండవ యధ్యాయము. 

1005. గృహమేధులగువారూగృవస్తాశమము నంగికరించినట్టి వారు. మహిత= 
ప్రసిద్దమైన, మ. కోజకున్‌త్రివరముల కోజకు, సంప్రీతు 
అగుమేన్‌=వీని యరీదభినివేశము కలవారై, -తత్పొధన+అనుషాననిరతులై= 
వానికి సంబంధించిన క్రియలు, వాని యంగములు వీని నెరీవేర్చుటయం 
దాస్తక్తి కలవారై, వేదావేదములచేత, నిరీత=నిరయింప జుడిన, భూరి=గొప్పవైన, 
భగవతు ధర్మైభగవంతునకు పనికి వ్‌ ధల ములు, తద్యకి పరాజ్ముఖులై 
ఆభక్తి ససకుం దాస్తక్తి లేనివారై, అనుదినంబునూప్రతిదేనమును, జీవ 
గణములన్‌దేవతా సమూహములను, భజియింపుచును*=సేవించుచు, పైతృక 
కర్మములొపితరులకు సంబంధించిన కార్యములను, శిష్టరితులూసజ్జన 
సమ్మతమైన చరిత్రకలవారు, దేవపితృ సువ్రతాఢ్యులూదేవత్‌లను, పితరులను 
సంతృప్తి పజచెడి వ్రతము లొనర్చెడి వారు, కామ్యచిత్తులూకోరికలకు 
లోలుడిన వారు, ధూమాదిగతులన్‌ాధూమమారముతో, పుణ్యంబు లోపమైనన్‌ 
పుణ్యములు క్షీణింపా, జన్మంబున్‌ ఒందన్‌జన్మమును పొందుట కొజుకు 
భువికిన్‌ మరలి వత్తురుూమరల భూలోకమున కేజింతురు. 

తాత్పర్యము : కొందరు గృహస్తాశమమునం దాసక్తికలవారై ఉందురు. 
వారి మనస్సును లోగొన్నవి త్రివర్గములు. వానిని సాధించుకొన్నచో వారికి 
సంతృప్తి ఏర్చ్సీడును. నిరంతరమునీ ఆ కోరికలను తీర్చెడి దేవతీల యందే 
వా రాసక్తులై ఉందురు. వారికి ప్రీతి కల్సించెడు యందును, 
తదంగముల యనుష్తాన మందును వారికి తీవ్రమైన యభినివెశము: భగవంతునకు 
సంబంధించిన ధర్మీములు కూడ వేదచోదితములే. పూర్వభాగమందు 
త్రివర్గములను సాధించు కొనెడు కర్మమార్గములు వేదములచే ప్రతిపాదితములు. 


ఆజా 


త్తం భాగవత సుధాలహరి 


ఉత్తరారమున భగవదర్శములు చెప్పం బడినవి. భగవద్భాగవత ధర్మములకును 
- ఇతలీ ధర్మములపీను ఒక్కొక్కసారి పొత్తు కుదురదు. అప్పుడు భక్తులైన 
వారు. ముఖ్యీముగా భగవద్దర్మమునే యనుసరింతురు. వారా ధర్మముల 
నాశ్రయించుటకు ముఖ్యముగా భక్తి ప్రచోదకమై ఉండును. గృహస్ములైన 
వారికి భక్తి యందు ప్రీతి తక్కువ. కనుక వారాధర్మముల ననుసరింపరు. 
తమ కోర్కెలు తీర్చెడు దేవతల “పైననే వారి మనస్సులు. వారిని క్రమముగా 
- అనుదినమును వా రుపాసించుదురు. పితరులను సంతోషపెట్టుటకు కావలసిన 
జాగ్రత్తలన్నియు తీసికొందురు. పితృదేవతలను సంతృప్పిపజచుటయే వారి 
ప్రధాన గమ్యమై ఉండును. ఏ క్రియ నొనర్చినను వారు ఫలాభికాంక్షతోనే 
తర ఇటీ వారు మరణానంతరము చంద్రలోకమును, చెంది, అచ్చట 
నుండి స్వర్గాది తోకముల కేగెదరు. తామొనర్చిన పుణ్యములకు ఫల మచ్చట 
ననుభవిరిచో మరల భూలోకమున కేతెంతురు. ఈ రీతిగా జన్మమరణములతో 
వారు తిరుగుచుందురు. 

1006. ప్రవిమల=పరిపద్దమైన, అనంత=అనంతు. డను పేరుగల 
ఆదోేషుండనెడు, భోగాసర్పమీ యొక్క తల్బంబు నందునాపడుకపైనన్‌, 
హరొతశ్రీమహావిష్తువు, యోగేనిద్రాళువైయున్న వేళనూయోగనిద్ర ననుభవించు 
వాథడై యున్సపుడ, అభిలలోకంబులునూసమ్‌స్త ప్రపంచములును, విలయంబు 
నయ్‌హ్‌వలేనపైపోవును. అనఘమతులూపాపములేని మనస్సులుకలవారు, 

1007 పరికింపనొాచర్చింపం గా, నిజభక్తియుక్తిన్‌తా మను సరించు 
భక్తి యందే ఏకాగ్రతకలవార్తై పాటిల్లూఏర్సడిన, పంకేరువోదరూత్రీ మవావిష్ణువు 
నందు విన్యస్తాఉంచం బడిన, సమస్తధర్మములన్‌ాసకలమైన ధర్మములతో, 
శాంతస్వాంతులై=శాంతమైన మనస్సు కలవారై, సంగమున్‌ పరవర్దించి= 
దేనితోను సంబంధ ముంచికొనక, 'విశుద చిత్తు లగుచునాపరిశుద్రమైన 
మనస్సు కలవారై, పంకేజపషత్రాతామరేకులవంటి, న కల, 
ఇతర=శ్చ్రి మవోవిషువునకు సంబంధింపని, ధర్న +ఏకనివృత్తులైధర్మములనుండి 
వేరైన మనస్సులు కలవారై, సతతమునానిరంతరమును, దైత్యారిన్‌ 
చింతింప్పుచున్‌=భగవంతుని చింతనచేయుచు. 

1008. అహంకార మమకార శూన్యులై=అహంకారము, మమకారము 
వరించిన వారె, అర్చిరాది మార్గగతుండున్‌*అర్చిరాది మారములచేత పొంద 
తగీన వాండు, మహానీయచరితుండూగొప్పదైన చరిత్ర కీలవాండు విశ్వతో 
ముఖుండుూ=అనంతములైన ముఖములు కలవాండు, విమల యశ. 
డూపరిశుద్దమైన కీర్తి తోడ్‌వాం డు, జగత్‌-*ఉదృవ స్తానసంహార కారణుండు= 
సమస్త ప్రపంచముల పుట్టుక, స్టితి, వినాశము - వీనికి కారణమైన వాండు, 
అడ న లేనివం డో అజుండూపుటుక లేనివాండు, పూపరుండు= 
ఉత్తములైన దేవతల కన్న ఉత్తముండు, నవ్‌ పుండరీకాక్టుండూఅప్పుడే 
వికసించిన తామరలతో సమానమైన కన్నులు కలవాండు, ఐన సర్వేశ్వరు 
నందున్‌ పొందాఅయినట్టి శ్రీ మవోవిష్తువును ప్రాపించిన వారై మానితాశ్రేసమైన, 
అపునరావృత్తి మార్గమ్టైనామరల జీన్మమునకు వచ్చెడు మార్గము కేన్‌ది, 
అయిన, 'ప్రవిమలాపరిశుద్దమైన, అనందతేజఃఆనందము చేత ఏర్పడిన 
తేజస్సుతో, విరాజమానాహ్రహౌశించెడు, దివ్యపదమునన్‌శాశ్వతమైన వైకుంఠము 


తృతీయస్కంధ ద్వా(త్రింశాధ్యాయము త 


నందు, సుఖియించు ధీరమతులూసంతోషపడెడు ఉన్నతమైన చిత్తము కలవాయ, 
ఎన్నం టికినినాజన్మములన్‌+ఒందన్‌ మరలిరారు=ఎప్పటికిం గూడ జన్మల 
నొందుటకు భూలోకమునకు దిగిరారు. 

తాత్పర్యము: శ్రీ మవోవిమ్లువు 'శేషశయ్య పైని యోగనిద్ర నందుచుండును. 
దాని 'కనంతశయ్య' అని పేరు. ఆది శేషుండు సర్పాకారము శయ్యగా మారి 
పరమాత్మను సేవించుచుండును. మృదువైన ఆ శయ్య పైన శ్రీహరి నిద్ర 
వహించి యుండును. అది యోగనిద్ర. ఆ సమయము న సమస్తలోకములును 
జీవిక వహించును. ఆ పరమాత్ముని యందు బీజరూపములై లయించి 
ఉండును. విపద్ధమైన చిత్తములు కలవారు మాత్రమే ఆ సర్వేశ్వరుని సేవించుట 
కధీికారులు. వారు వరాశ్రమధర్మముల ననుసరింపరు. కాని వారి యా 
ధర్మాచరణమునకు పరమ్‌ (ప్రేరకమైనది భక్తియే. సమస్త ధర్మఫలములను 
వారు శ్రీమహావిష్ణువు నందే 'సమర్పీంతురు. వారి పరమశాంతులు. ఆ శ్రీ 
మన్నారాయణునోతప్ప వారి మనస్సు ఏ యితరమందును లయింపదు. 
వారి హృదయములు పరమ నిర్మలములు. భగవద్చాగవతులకు సంబంధించిన 
ధర్మముల యందే వారి మనస్సులు లగ్నమగును. ఇతర ధర్మములు 
ఎంత గొప్పవైనను - ఎంతసుఖకరీము లైనన్‌ వానిని వారు విసర్రింతురు. 
నిరంతర మా పరమేశ్వరుని చింతించుటయే వారి పని. వారి కేహంకార 
ముండదు. అహంకార మనంగా నే ననెడు భావము. అది లేనప్పుడు నాది 
యను భావము కూడ ఉండదు. సంగమునకు మమకారము ముఖ్యకారణము. 
నేనను భావము విసర్సించిన భక్తుల హృదయములో నాదను భావీముండుట 
కవకాశము లేదు - వోరు భక్తిప్రభావముతో చంద్రలోకము నుండి యర్పిరాది 
మార్గగతులై సూర్యమండలము ఖేదించికొని పోదురు. శ్రీ మవావిష్తువు సర్వోన్నత 
మైనీ చరిత్ర కలవాండు. అతం డు విశ్వతోముఖుడ. సమస్తమునీ గమనీంపిడి 
వాండు. సమస్త మందంతర్హతుండై వాండుండు వాండు.పరమేశ్వరుని కీర్తి 
పరమ పరిశుద్దమైనది జగత్తీల పుట్లుకు సానము, వినాశము వోని నుండే 
ఏర్పడినది. ఆతన్‌కి వినాశము కుందేటి కొమ్ము. పుట్లుకయు నంతే. సమస్త 
దేవత లాతని యంగములు మాత్రమే. వారి యం “దంతర్లతుం డై ఉండే 
ఆయా పనులయందు నడిపించు ప్రధాన శక్తి యతండే. వాడే పురుషోత్తముయడ. 
ఆ ప్రణయైైక సింధునకు తామరలతో సమానమైన నిత్యసుందరమైన కన్నులు 
కలవు. అట్లి శ్రీహరినే వారు సేవింతురు అర్చిరాది మారము అప్తునరావృత్తి 
మార్గము, ఖీచ్చట ఆనందము తప్ప వేజు పదార్హము లేదీ. ఆ ఆనందముతో 
నేర్చుడెడి తేజము వైకుంఠము నందే వ్యాపించి 'యుండును. ఆ లోకమునకు 
చెందిన వారిని కూడ ఆ య్యానంద తేజ మాక్రమించును. అనిర్వచనీయమైన 
ఆనందము వా రనుభవించుదురు. అటి మారమును పొందిన సిరమతులు 
మరల ప్రపంచమునకు రారు. షం న 

1009. పరమేశ్వర దృష్టిచేనపరమేశ్వరుని యొక్క సంకల్పము చేతనే 
హిరణ్యగర్భునుపాసి౦ంచువారి=-హిరణ్యగర్భుని ఉపాసన మొనర్చువారు, 
ద్విపరారావ నంబు=రెండర్హభాగములు గడచినప్పు డేర్చడెడు, ప్రళభయంబు 
దనుకన్‌-్రళయము వజకును చతురాననునొబ్రవ్మదేవుని, పరమాత్మ రూపంబు 
నన్‌పరమాత్ము డనెడు రూపము చేత, ధ్యానంబు సేయుచు నుండెధ్యాన 


గడీ భాగవత సుధాలహరి 


మొనర్చుచున్నవారై, పృథివ్యప్‌ తేజో వాయ్వాకాశమాన సేంద్రియ భూతాదులతో 
డన్‌కూడాభూమి, తేజస్సు, వాయువు, ఆకాశము, మనస్సు, ఇంద్రియములు 
శబ్తాది భూతములు వీనితో పాటు,ప్రకృతి యందు లీనంబుసేయన్‌మూల 
పళ్ళేతి యందు లీన మొనర్పం గా, నెర్వేశ్వరుండు=శ్రీహరి, సంహర్త=నశింపం 
యువాండు, గతాభిమానంబులు కలిగి*అభీ మానములు వదలిపోయి. 
బ్రవ్మ లోకవాసులగు ఆత్మలూబ్రవ్మలోకమున నివసించు వారు, పరమానంద 
రూపుండు=అనందమే స్వరూపముగా గలవాండు, సర్వోతృప్టుండూఅందజి 
కంక గొప్పవాండు, పురాణ పురుషుండుూసనాతనుండు, సర్వభూతహృదయ 
పద్మనివాసుండుూసమస్త ములై జీవుల యొక్క హృదయము లనెడు పద్మము 
లందు నివసించువాడు, ప్రత+అనుభావుండూసంక్రీర్తన చేయబడిన మావోత్నము 
కలవాండు, నిష్కళంకుండూకళంకము లేని వాయడ, నిరంజనుండు=ఏ లోపము 
లేనివాండు, నిర్ధ్యంద్వుండూవానికన్నను భిన్నమైన పదార్థము లేని వాండు, 
భావంబుచేనొఖిక్తీ భావముతో, శరణంబు నొందుము=శరణమును చెందుము. 
తాత్పర్యము : కొందర్లు హిరణ్యగర్భు నుపాసింతురు అతండు సత్యలోక 
_ మందుండును. ద్విపరారావసానమాతని జీవితము. అప్పడు మహాపళయ 
- మేర్చడును. మహా ప్రళయమందు బ్రహ్మదేవుడు సర్వేశ్వరునితో లీన 
మగును. అతనితో వాటు వారు కూడ పరమేశ్వరునిలో నమయ్యెదరు. 
అంతవరకు వారు బ్రహ్మదేవుని పరమాత్మగా గొలుచుచుందురు. వారట్టు 
గొలుచుటయే పరమేశ్వరుని దృష్టి చేతనే. మహాప్రళయమందు పృథివ్యాదులు 
మూల ప్రకృతియం దంతర్భూతమై యుండును. మానసము శబ్దాది భూతీములు 
కూడ అందులోనే లీన మగును. ఆ మహా ప్రకృతియు సకల సంహర్తయమైన 
పరమాత్మునిలో లీనమై పోవును. ఆ సమయమున పరమాత్తు నిలో లీనమైన 
జీవులకు అభిమానముండును. ఈ రితిగా బ్రహ్మలోకనివాసులైన అత్మలు 
(బ్రహ్మతో గూడియే పురాణ పురుషునందు లీనమగును. అతడు పరమానంద 
స్వరూప్పుండు. సర్వోత్కృష్టుండు. అమ్మా! నీవు సర్వభూత హృదయ పద 
నివాసుథైన పరమాత్ముని శరణు బొందుము. వాండు సర్వలోకముల 
నుపాసితమైన మహిమ గలవాండు- కళంక లేశము లేనివాండు దేని తోడను 
సంబంధము లేని వాండు. వాని కన్న భిన్నమైన పదార్థము ప్రపంచమునలేదు. 
అట్టి పరమ పురుషుని సర్వభావముతో శరణు పొందిన వారు ధన్యులు. 
1010. సకల సావరజంగమ ప్రతతికినాస్తావరములు జంగమములు 


థి 


అయిన సమస్త పదార్థ జాతములకు, చర్చింపన్‌ాఊపింపగా తాను అద్యుండై= 
మొదటి వాండ్రై అకళంకశ్రతి గర్భుండూకళంకము లేనట్టియు (వికల్చ 
జ్ఞానముల కవకాశము లేనట్లియు) ప్రతి గర్బుండుూశ్రతులచేత ప్రతిపాదింపం 
బడిన వాండు, పరముండున్‌ ఐనటి ఈపండూసర్యోన్న తుశైన భగవంతుయ, 
సేవకాసేవకుండైన, యోగీంద్రాయోగింద్రుండైన,"కుమార=సనందనాదులైన 
కుమారులును, సీద్ధాణతర సిద్దులును, దేవ్‌ శ్రేణిదేవతాసముహమును, 
యోగ ప్రవర కమై=యోగమార్గమును ప్రపంచమునకు చూపునరై. తన్న భజింపన్‌ా 
తన్ను సేవింపలా, సగుణ బ్రహ్మంబూతన యొక్క సగుణ స్వరూపము, 
లీలాగతిన్‌= విలాసముగా, చకపుటాచూవించును 


తృతీయస్కంధ ద్వాతింశాధ్యాయము ద్‌ 


తాత్పర్యము: సావరములు కొన్ని; జంగమములైన జీవులుకొన్సి, 
స్తావరములైనవి కూడ “జీవులే. ఈ జీవీలందరును పరమేశ్వరుని చే 
సృజింపం బడుదురు. అందరకు నాద్య స్వరూప్తుండు వాండే. వేదములు 
వికల్ప జానమున కవకాశము లేనివి. అట్తివేదముల చేత (ప్రతిపాదింపం 
బడెడు. స్వరూపము కలవాండు పరమాత్ను= డే. ఆతండు సర్వోత్తముండు. 
సమస్త జీవులను నియమించువాడ ఆతండె. ఆతని సేవకులే యేగేంద్రలైన 
సనత్కుమారాదులు -ఇతర సిద్దులు, తక్కినమూండు భిన్నులైన దేవతలు. 
వీరందరును యోగ మార్గ ప్రవర్తకులై యా మహాపురుషుని సేవీంపు చుందురు. 
అట్లి యా పరమ యోగులను కరుణించి భగవంతుండు తన సగుణ 
స్వకోపము వారికి తోపించును. అట్లు చూపించుటలో నాతనికి వేరు ప్రయత్త 
వేవసరము లేదు. కేవల లీలాగతీకోనే సాతండా స్వరూప దర్శనము 
వారికి దయసేయును. 


1011. ఆయాయికాలంబులందునుూఆయాసమయము లందు, తద్గుణ 
వ్యతికరమునన్‌ఆయాగుణముల సంబంధము చేత, జనియింపుచుండున్‌ 
అవతారము లెత్తుచుండును. ఈ చాడ్పునన్‌=ఈ రీతిగా, బుషి దేవగణములు= 
బుషులు, దేవతలు వీరి యొక్క గుంప్తు తమతమాతాము తామొనర్చుకొన్న 
కర విరి త కర్మలబే నేర్పడిన, ఐశ్వర్య పారమేస్యము లందున్‌-ఐశ్వర్యములు, 
పరమేష్షిత్వములు మొదలైన వానిని, పురుషత్వమును పొందెతమతమ 
స్వరూవీము లేర్పజచి కోన్నవారై అధికారములు వహించి=ప్రత్యేకములైన 
అధికారములు కలవారై, క్రమ్మజన్‌ వత్తురుమరల నీలోకముల 'కేతెంతురు. 
ఆ రూఢకర్మాను సారమూతా మొనర్సిన పక్యకాలమున కర్మము ననుసరించి, 
ధర్మముల యందున్‌ధర్మములందు, అప్రతిషిదముూనిషెధింప బడినది, 
నిత్యనైమిత్తికాచార నియతలూనిత్యములు నైమిత్తి కమీలైన పనులచే నియమింపం 
బడినవారు. రజోగుణ కలిత చిత్తమీలురీజోగుణముచే కూడుకొన్న మనసులు. 


తాత్పర్యము: ఈ రీతిగా సర్వ సేవ్యుండైన భగవంతుండు ఆయా 
కాలములందు త్రిగుణముల వ్యతికర లచేత ప్రపంచమందు విభవాద్యవ 
తారములను ధరించి వచ్చును. ఇక్తే బుషులు, దేవసమూహములు కూడ 
తమ తమ కర్మల యొక్క ఫలముగా తీదుచితములైన స్తానములను పొందెదరు. 
ఆయాస్తానములకు తగిన వైభవము లనుభవింతురు. తదుచి తములైన 
రూపరేఖౌదులను ధరింతురు ఆయాకర్మఫలము లనుభవింప బడంగనే మరల 
భూలోకమున కేతెంతురు. ఇతరులు కొంద రున్నారు. వారి మనస్సు లెవ్చుడును. 
కర్మ మార్గమందే 'ప్రవర్తించుచుండును. ధర్మములను నిర్వహించుటలో వారి 
మనసు హీగరూకమై ఉండును.అప్రతిషిద్దమైన నిత్యనైమీత్తికాచారములను 
పట్టుదలతో నెరవేర్చు చుందురు. వారికీ ఫలములం దాసక్తిలేదు. దీనికి 
ప్రచోదకమైన రజోగుణము వారి స్వభావము. 

1012. సకాములై=కోరిక చేత కూడుకొన్నవారై, ఇంద్రియ జయంబు 
లేకాజంద్రియములను వాని వాని విషయముల 'పైకిపోకుండ నరికక్పైడు 
నధికారము లేకు గృహంబుల యందు వర్తించిాగృహస్తాశ్రమము స్వీకరోంచి 
దానియం దభినివేశము కలవారై, హరిపరాజ్ముఖులగుపారూసమతస్త ములైన 


వ్‌. 


శ/6 భాగవత సుధాలహరి 


కోరికలను వదలి పెట్టి హరి యందే ఆసక్తమైన చిత్తము లేనివారు, 
ల్లైవర్గికప్పురుషులూధర్యోర్షకామములం దాస్తక్తి కలి వానిని ) సాధించుకొనుట 
కుందే తీవ్రమైన అభినివీశము కలవారు. 
తాత్పర్యము : కోరికలందు ఆస్తక్తమైన మనన్సు కలవారు కొందరుందురు. 
విషయముల నుండి స "మరల్ఫు కొనని, హరియందే అస్తక్తమైన 
చిత్తము పెంపొందించుకొను ఇచ్చ వారి కుండదు. వారు నిరంతరమును 
పితృదైవతములను పూజించుట న ఆసక్తులై ఉందురు. గృహస్తాశ్రమమే 
వారి "పరమధ్యేయము. హరి దప్ప ఇతరములు దేనిని కూడ భావీంపనట్టి 
చిత్తవృత్తి వారి కుండదు. వారు ధర్మార్ధకామములందే ఆసకమెన మనస్సు 
కలపారు. త్రెవర్గిక పురుషులను నది వోరికి సార్థకమైన నామధేయము. 


100. వీనుత గుణ +ఉత్త రుండూపాగడ బడీనటి అనేక సద్గుణముల 
చేత శ్రేష్ణండైన వాండును, ఉరువిశ్రము డాఎవ్వరి జతను దాటీశక్యము 
రాని పరోగ్రమము కలవాండు అయిన శ్రీహరిని నిరంతరము భజించుచు, 
తన్మ నన్‌*అ హరిని గూర్చియే నిరంతరము భావించు కొనుచు, లఅసత్కథా 

మృతీమన్‌ాజగత్రసిదములైన్‌ వారి కథ లనెడు అమృతమును, మానుగన్‌ాచక్కగా, 
త టమాని*పానము "చేయుట వదలి, వివేక విహీనతవ్‌వివేకజ్ఞానమును 
నా "పెటి, దుష్కథల్‌వినాఐహికములకు సంబంధించిన కథలు వినుచు, 
ముదము 'అందుచుందురు=సంతోషమును పొందుచుందురు. అఆత్మనూమనస్సు 
నందు, ఊరబంది=గ్రామసూకరము, మధుర అజ్యభక్ష్యములు మాని=మధురము 
లైన నేతితో చేసిన పిండివంటలు వదలి, పురీషముకేగు చాడ్పునన్‌=మలిన 
ఫైదారమునకు పోవునటుగా, పురీషమునకున్‌ అని ఉండవలెను. 
ఇట్టిచోట్టనకారలోప ప్రయోగ్‌ములు మహాకవులలో అనేకములున్నవి. 


తాత్పర్యము: శ్రీహరి సమస్త కళ్యాణ గుణస్వరూపు. డు. అతని 
గుణములను వరమయోగులైన సనకాదులు తక్కిన మునులు భక్తులును 
నిరంతరము గాన మొనర్చు చుందురు. అతని పరాగ్రమమునెవ్వరును దాటిలేరు. 
పరమ భక్తులైన వారు ఆతని లీలా వోషములనే నిరంతరము మనన 
మొనర్చుకొందురు. అతనికి సంబంధించిన కథలే నిరంతరము విందురు. 
ఆ కథలు వారి కమృతము వంటివి. వాని సేవనముతో ఆకలి దప్పులు 
కూడ వారికి దోచవు. మజికొంద రున్నారు. వారి వివేకము సరిగా పని 
చేయదు. ఐహికములెన సుఖములను గూర్చిన కథలే వారు వినుచు 
మనస్సులందు సంతోషపడుచుందురు. వారు ఊరపందుల వంటివారు. 
అవి మధురములగు నేతితో చేసిన భక్ష్యము లున్నను వాని నుదాసీనించి 
మలిన పదార్థములున్న యెడకే పోవును గదా! 

1014. “అలవడస్‌వారి స్వభావమునకు తగినట్లుగా, ధూమ మారగతులై= 
ధూమమార్గమందు ప్రవేశించిన వారై, పితృలోకమున్‌ పొంది=పితృలోకమును 
చేరుదురు,“వారు పుణ్యమున్‌ పొలసీనవారూఇహలోకమందు కొంత పుణ్యము 
చేసికొన్నవారు. అ పుణ్యశేషము గడచిన తరువాత మరల ఇహలోకము 
'కేతెంతురు. తమ కింతకు ముందు పుత్రులుగా జన్మించిన వారి గర్భమందే 
మరల తాము పుట్టెదరు. విహ్వలమతిన్‌=ఏమి చేయుటకు నుతోంచని బుద్ది 


తృతీయస్కంధ ద్వాత్రింశాధ్యాయము తా 


గలవారై. గర్భగోళాతల్సి యొక్క గర్భమందు, పతన+ఆదిాపడుటయను 
కర్మము మొదలుగా, పేతధరా=శ్మశానభూమి యొక్క, క్రియాంతమై=[క్రియ 
అంతముగా కలదై, వెలసిన కర్మము=ఏర్పడుచున్న కర్మఫలమును, ఇందున్‌= 
ఇహలోకమందు, అనుభవింతురు. కావునన్‌అసుభవీంచు వారగుటచేత, 
భామినీ!=ఓతల్లి! 
తాత్పర్యము : ధూమ మార్గమున ప్రయాణించు వారు పితృలోకమును 
చేరెదరు. ఇహలోకమందు వారు కొంత పుణ్యము సంపాదించుకొన్నారు. ఆ 
పుణ్యక్ష్రయ మెర్పడు వణకు వారు అందుందురు. మరల వారు భూమి 
'కేతెంతురు. ఏతెంచినప్పుడు వారి జన్మ లెక్కడ? మరల తాము పుటిన 
వంశములందే పుటెదరు. తమకు కొడుకులైన వారి గర్భము లందే కుమారులై 
జన్మింతురు. వారో ప్రారబ్బము వారి మనస్సులను పెనవేసికొని ఉండును. 
ఇది యేవారి జీవితములను నడిపించును. తల్లీ గర్భమున పడుట మొదలుకొని 
సగానము చేరు వరకును వారి నా ప్రారప్రిము తన ఇష్టము వచ్చినట్లు 
డ్చికొని పోవును. వారు దాని యాజ్జ నులరఘింపలేరు. ప్రఖ్యపాపములను 
అటే. సుఖదుఃఖములను మరల అమ్‌భవిరితురు. మరల యథా ప్రకారము 
పిత్యలోకగతి. మరల జన్మ. వారిస్థితి ఇట్లే చశ్రాకారముగ తిరుగుచుండును. 
1015. సర్వభావములన్‌సమస్రములైన భావములచేత, పరమునిన్‌= 
సర్వోత్తముం డైనటియు, అనఘున్‌పాపరహితుడైనట్సి, అనంతున్‌-అంతము 
లేని వాండైనట్రియన్‌ ఈశన్‌సర్వమును నియమించునట్లియు, పురుషోత్తమునిన్‌= 
సమస్త పురుషిలం దుత్తముంజైన ఆ భగవంతుని, ముదమునన్‌పరమాను 
రాగముతో, అనయమూసర్వకాల సర్వావస్టల యందును, భజియింపుమూ 
"సేవింపుము పునరావృత్తి లేనీ ముక్తియర్‌ల “సంసారమునకు వచ్చుట యనెడు 
దుఃఖము లేని ముక్తి, లభించున్‌=ఏర్పడును. 
తాత్పర్యము : తలీ! సమస్త భావములతో భగవంతుని 'సేవింపుము. 
వాచికముగా. నాతని సల్కీర్తిని పాగడుము. కాయికముగా. నాతని సేవ 
యొనర్పుము పూజాదులలో పాల్గొనుము మానసికముగా నాతని ధ్యానింపుము. 
ఈ మూటిలో నేది కొరవడినను"ఆ యుపొసన సర్వాంగ శోభితము కానట్లే. 
ఆ భగవంతుండు సర్వోత్నష్తుండు. పాపలేశ మరీటని వాండు. కనుక 'నే 
వాతని భజించునప్తుడు పాపలిశమునకు దూరముగా ఉండవలెను. వాం 
డనంతుండు. కనుక నీ భక్తి కూడ అనంతమై ఉండవలెను. వైకుంఠప్రాప్తి 
జరిగిన పిదపను పరమాత్ముని సేవయే నీ పరమధ్యేయముగా ఉండవలెను. 
వాం డన్నిటిని నియమించువాయడ. వానిని శరణు. జొచ్చినపుడు నిన్నే 
కొజతయు అంటదు. పురుషోత్తముం డు వాండు. వాని నెదుర్చగలవాయ. 
లేండు. ఒక్కక్షణము వృథా యొనర్చినను అది వ్యర్థ మైనప్సే. పరమాత్ముని 
భజనము,స్తేవమననము నియమవిహితమని శాక, (ప్రేమీతో నొనర్చుము ్రేమలెని 
పూజాదులు వ్యర్ధములు. పరమేశ్వరుని సేవకు ప్రధానప్రచోదకము భక్తి. 
అనలా పవ. ప్రేమి (ప్రేమఉన్నపుడు. అతన్జై పడు శ్రమ 
అంతయు సంతోషకొరణముగానే ఉండును." ఇట్లు సేవించుటవలననే 
సంసారబంధము లేని ముక్తి లభించును. అది నీ సహజ గుణమ్లె పోవును. 


478 భాగవత సుధాలహరి 


1016. వెండియున్‌మజల, ప్రయృక్తంబుూ=ప్రయోగింప డుడినది, బ్రహ్మ 
సాక్షాత్కార సాధనంబులు=ఈబ్రహ్మానుభూతికి కారణములైనవి, వైరాగ 
జానంబులన్‌ావెరాగము జానము అనెడు రెంటిని, భగవద్బక్తి యుక్తము= 
భేగవంతుని యందలీ భక్తిచేకూడినది. చిత్తంబు=మనస్సు, ఇంద్రియవృత్తుల 
చేన్‌-ఇంద్రియముల యొక్క వా పారముల చేత, సమంబులగు అర్ధంబులు 
=సమానములైన విషయములందు, వైషమ్యంబును=విరోధభావమును, ప్రియా 
ప్రియంబులును లేకాప్రియము అప్రియమనెడు భావమును వదలి, నిన్నంగంబుూ 
యం సంబంధము లేనిది, సమదర్శనంబూసమానముగా చూచుటకలది, 
"హేయ+ఉపాదేయవిరహితంబు=గ్రహింపందగినది, ద్వేషింపందగినది అను 
భావములు లేనిది, ఆరూఢముతనహృదయమందు 'ప్రసిద్ధముగా తోంచయ 
చునుది, అత్మపదంబునూబ్రహ్మస్వరూపమును, జ్ఞానరూపుండునూజ్ఞానమే 
స్వలావముగా కలవాండు, పరబ్రహ్మాంబునుూ ఉత్తమమైన బ్రహ్మస్వరూవీయ, 
వరమాత్ముండునుూసర్వభూతముల యందును అంతర్యామియై ఉండి వానికి 
మహాప్రి మైనవాండు, ఈశరుండు=సకలమును నియమించువా.౭డు అగు 
పరమప్పురుషుండు=అగు. భగవంతు. డు, ఏకరూపంబు కలిగి యుండియున్‌= 
ఒకకే రూపము కలవాండై ఉండియు దృశ్యమూచూడ జుడునది. ద్రష్టాచూచి 
వాయ, కరణమూచూచునది, అనుట చేత, పృథగ్భావముభిన్నమైన భావము, 
ఇదియాఇదియే యోగికిన్‌ సమగ్రంబగు, యోగంబునన్‌ చేసి=అన్ని యంశముల 
చేత కూడుకొన్న యోగసాధనతో, ప్రాష్యంబగు ఫలంబు=పొందతగినటి ఫలము, 
కావునన్‌=అందుచేత, విషయ విముఖంబులు=విషయము లందాస్తక్తి లేనివి. 
జానరూపంబూజానస్వరూపము, హేయగుణరహితంబూనీచములైన గుణములు 
లేనిది, మనోవిభ్రాంటీన్‌ చేసి=మనస్సున నేర్పడెడు భ్రమకారణముగా, శబ్దాది 
ధర్మంబగు అర్హరూపంబునన్‌=శబ్ద మొదలైన ధర్మములు గల అర్ధ 
స్వరూపముగా “తోచునాకనపడుమీ - అర్జాకారంబునవాఅర్ధము యొక్త 
స్వరూపముగా, అహంకారంబు గుణరూపంబునన్‌ చేసి=గుణము యొక్క 
స్వరూపముతో, త్రివిధంబునూమూడు విధములైనది, భూత రూపంబునన్‌= 
పంచభూతముల యొక్క స్వరూపము చేత, పంచవిధంబును=అయిదు రీతులుగా 
ఉన్నదియు, ఇంద్రియ రూపంబునన్‌ఇం[ద్రియముల స్వరూపముతో ఏకాదశ 
విధంబును=పదునొకండు రీతులుగా నున్నదియు, జీవరూపుండగు విరాట్పురు 
షుండుూజీవరూపముతో నున్న విరాట్టురుషుడని పిలిపించుకొనెడి పరబ్రహ్మ, 
జీవవిగ్రహంబైనాజీవునకు స్వరూప మైనట్టి అండంబు=గోళాకారముగ నున్నది, 
జగంబునన్‌ తోయచుండునాలోకము నందు సాక్షాత్కరించుచుండును. 
దీనిన్‌-ఈ జీవస్వరూపముతో నున్న విరాట్పురుషని, * శ్రదాయుక్తంబైన 
భక్తిచేతన్‌-శ్రద్ధతో కూడుకొన్న భక్తి వలన, యోగాభ్యాసంబునన్‌ చేసా 
క్రమాభ్యాసముతో యోగమును సాధించుట వలన, సమాహితమనస్కుండై= 
నిత్యజాగరూకంబైన మనస్సును పొందినవాండై, నిస్ఫంగంబునన్‌ొదేనియందు 


నో 


సంబంధము లేనీ వాండు, బీరక్తుండై=వైరాగ్యముతో "కూడిన వాండై, పొడగను 
చుండున్‌*సాక్షాత్కరించు కొనుచుండును. బుధజన=జానుల చేత, పూజనీయ= 
పూజింపతగిన, చరిత్రవూచరిత్రకలదానవు. సర్వయోగాసమస్త యోగముల 


చేత, సంప్రాప్యుండుూపొందతగినవాండు, నిర్ష్ణణుండుూగుణముల యొక్క 


తృతీయస్కంధ ద్వాత్రింశాధ్యాయము 49 


సంబంధము లేని వాయ, భగవంతుండు=భగవంతుడైనవాయడు., అని చెప్పిన 
జానయోగంబును మదీయ భక్తి యోగంబును=నాకు సంబంధించిన భక్తి 
యౌగంబును, ఇంద్రియంబులు భిన్నరూపంబులుూవివిధములైన స్వరూపములతో 
భాసించునవి, ఏక రూపంబైన అరంబూజఒకం డే అయిన విషయములు, 
అనేక విధంబు లగునట్లూఅనేక రీతులుగా ప్రత్యక్షమగునట్టు, బ్రహ్మంబు 
అనేకంబుగన్‌ తోయన్‌=ట్రహ్మస్వరూప మనేక రీతులుగా భాసీంచును. 


తాత్పర్యము: మజియును కపిలుం డిట్లు చెప్ప నారంభించినాండు 
=అమ్మా! భగవంతునకు వాసుదేవుండని మజీయొక పేరు. భగ మనంగా 
నారు గుణములు- వీని నింతకు ముందు పలు సారు వివరించితిని- వాసు 
దేవుండను పేరునకు సమస్తమందు వ్యాపించిన వొండని యర్హము. ఇట్టి 
పరమాత్మయందు ప్రయోగింపంబడిన (మ స్వరూపమైన భక్తి యోగము 
వైరాగ్యమైన జ్ఞానమును కలిగించును. వైరాగ్య మస్‌ంగా భగవంతుని యందుం 
దప్ప తక్కిన హాని యందు విముఖీ భావము. ఇది ముష్కరముగా నుండదా? 
జ్ఞాన పూర్వకమై ఉండవలెను. వివేకముతో వింగడించుకొని విషయములను 
బొధకముగా నీర్హయించి వానితోడి సాంగత్యమును క్రమక్రమముగా వదలు 
కొనవలెను. ఈ రీతి లభించిన వైరాగ్య జానములు బ్రహ్మసాక్షాత్కారమునకు 
కారణము లగును. అప్పుడు చిత్తము "ఇంద్రియములను బలవంతముగా 
లొంగ తీసికొనుటకు ప్రయత్నింపదు. రాగ ద్వేషములు లేక అన్నిటిని 
ఊరక చూచుచు వానితో సంబంధము విసరించి నిత్యజాగృతముగా ఉండును. 
అట్టి చిత్తమునకు అప్రియమైన విషయమే లేదు. ప్రియమైన విషయము 
కూడ లేదు. కాని వానితో సంగమా మనస్సున కంటదు. అన్నిటి యందును 
దాని ప్రవృత్తి సమదర్శనమైై ఉండును. విషయముల నసహ్యించు కొని 
వదలి "పెట్టుట ఉత్తమ జ్ఞానమునకు సూచకము కాదు. పరమోన్నతమైన 
మనస్సునక్ష్‌ ఒక యరమీ నందు ద్వేష బుద్ది ఉండదు. ఇంకొక దాని 
యందు ఇది ఉపాదేయమను (ప్రేమ ఉండదు. తీ చిత్తము నిత్య జాగృతమై 
ఉండును. అత్మను ఆత్మచేత భావించుచుండును. సతత సమాధి నిష్తమైన 
అద్వెతానుభూతితో నుండునని తాత్పర్యము. జానస్వరూపముగా పరమాత్మీం 
భాబీంచు చుండును. సగుణోపాసన యందు వాండే ఈశ్వరుండు, పరమ 
పురుషుండు. భృక్తియోగము ననుసరించు పరమాత్కుండు. ఈ పదములన్నియు 
నొక పదార్హమునే చెప్పును. దర్శనము వాండే. చూచుచున్న ద్రషప్టయు 
నతండే. చొచుటయు వాండే. జానదృష్షితో నీ మూండు నొక్కటియకాని 
సాధకుని యొక్క భిన్నభావముతో ఈ మో+డును విభిన్నములు కాదనిపించును. 
సర్వాంగపూరితమైన యోగసాధనతో మహాయోగికి మూయ నొక్కటిగనే 
భాసించును. ఇదియే యోగమునకు ప్రధానమైన ఫలము. అందుచే విషయ 
విముఖములైన ఇంద్రియములతో బ్రహ్మమును సాక్షాత్కారించు కొనవలెను. 
అది జ్ఞానరూపము.' విషయ సాంకర్యముతో నేర్చడెడు హేయ గుణముల 
కందు 'తావు లేదు. కాని మనస్సు తన విభ్రాంతితో భిన్నతలు కల్పించు 
కొనిపోవును. శబ్తాది రూపములైన వీషయములు పరబ్రహ్మ కంకొ భిన్నములని 


జీర్ర్‌0 భాగవత సుధాలహరి 


భావించును. బబ్రహ్మస్వరూపము అర్గాకారముగా తోచనప్పుడు ఇది 
అహంకారము యొక్క 'క్రిడియే. అవాంఠార వేషరూపము లనేకములు. గుణములతో 
నదిముత్తైజంయ లగును. భూతస్వరూపముతో నది పంచరీతు లగును. 
పృథివ్యాదు లన్నమాట. ఇంద్రియ రూపముతో నది ఏకాదశ విధము లగును. 
జానేంద్రియములు వ పది మనస్పొక్కటి. సముదిత 
జీపీత్స్పురుషులే విరాట్పురుషుండు. ఆ విరాట్పురుషునకు ఈ జగత్మే శరీరము. 
ఈ రీతిగా నెవ్వనికి భాసించునో శ్రద్దాయుక్తుడై భక్తి యోగము సాధించిన 
వానికి యొడగొనును. వాని మనస్సు నిత్య జాగృతమై ఉండును. వాండు 
నిస్సంగుండు. జ్ఞానమందు తప్ప వేజు దానియం దభినివేశము లేనివాండు. 
అమ్మా! గొప్పదోనవు కనుక ఈ రహస్యమంతయు విప్పి చెప్పినాను. భక్తి 
జాన యోగములు జీవసంస్కారమును బట్టి వచ్చుచుండును. సర్వయోగముల 
చేత పొందందగిన ఆత్మస్వరూపుండు నీర్గుణుండు. ఇది జ్ఞాని యోగము 
యొక్క నిర్వచనము. భక్తి యోగము యొక్క స్వరూపము వేణు; అభ్యాసము 
వేరు. సాధసా గతిదగణ భిన్నముగా తోచినను పర్యవసానమున ఈ రెండు 
యోగములు ఒక్క టే."ఇంద్రియములు భిన్నభిన్నరూపములు. కన్ను రూపమునే 
చూచును. ముక్కు వాసననే చూచును. నాలుక రుచియే యెజుంగును. 
కనుక ఒక్కటియే యైన అర్ధము భిన్నములైన ఇంద్రియముల చేత 
భిన్నరూపములుగా గ్రహించంబడును. అ ఒక్కటి యైన పరబ్రహ్మము 
సాధ్‌నావశముగా భిన్నభిన్నముగా కాన్పించు చుండును. కాని పదార్థ మొక్కు. 

1017. అంబ!=ఓ తలీ! నారాయణుండు=నార+ఆయనుండు=నారము 
అనంగా జలములు; వానిప్టేన శయనించు వాండని అర్ధము లేక నారము 
అనంగా జీవులు. వాని యందంతర్యామి స్వరూపముగా ఉండే తిలకించుచుండు 
వాండని తాత్సర్యము. అభిలశాస్త్ర ములను=సమస్త ములైన శాస్త్ర ములందును, 
సమధికూచక్కగా, అనుష్టితాఅనుకంపం బడిన, సవనాయజ్ఞమునే, తీర్ధదర్శనా 
తీర్రయాత్రలు, జపతపపాజపముమే, తపస్సును, అధ్యయహావేదాధ్యయనము, 
యౌగూయోగమనెడు, క్రియా=క్రియ, దాన కర్మంబులూదానములు కర్మ 
యోగములు- వీనిచేత, కానబడండూదర్శన మాయండు, ఏచినమనము=విజృం 
భించిన మనస్సు, బాహ్యేంద్రియంబులన్‌ాబాహ్యములైన ఇంద్రియములను, 
గెలిచి=జయించి, సకల కర్మత్యాగసరణినాసమస్ర ములైన కర్మములను 
త్యజించుట యనెడు మార్గము దు, ఒప్పి=మెలంగుచు, తలకొనిాప్రయత్నించి, 
ఆత్మతత్యజ్ఞానమునన్‌అత్మతత్త్యము ననుభవించెడి జ్ఞానము చేత, మీంచి 
=నిత్యజాగిరోకుండై, ఉడుగరూడ పేక్షవహింపక, వైరాగ్యయేక్తి నాసతత విరక్తి 
భావముతో, తనరి= ప్రవర్తించుచు, మహితాశ్రేషమైన, ఫలసంగరహిత=ఫలముల 
తోడి సంబంధము లెని, ధర్మమునన్‌ధర్మముతో, తనరునట్టి పురుషుండు= 
ఒప్పెడు మనుజుండు, అఖిల హేయ గుణములను పాసి= సమస్త నిరసింపం 
దగిన గుణముల నుండి, విడివడిన వాడై కళ్యాణగుణవిశిపుండూసమస్తములైన 
కళ్యాణ గుణములతో కూడినవాండు, ఐన హరిన్‌ అయినే శ్రీమహా విష్పవును, 
పరమాత్మునాపరమాత్ము. డనిపించుకొను వానిని, అనఘు. డగుమ్‌న్‌= 
పాపలేశము లేనివాండగుచు, ఒందునాపొందును. 


తృతీయస్కంధ ద్వా(త్రింశాధా శ్ట్‌ియము తగి! 


తాత్పర్యము :నారము లనంగా జలములు. చాని పైన శయనించువాండు. 
నారము లని జివులకును పేరు. అటి జీవుల యందంతర్వామి స్వరూపముగా 
ఉండి సమస్తమును గమనించు 'చుండు వాండు నారాయణుండు. ఈ 
నారాయణుడు సర్వోత్కృష్టమైన దైవముగా చెప్పుచున్నాండు. ఇటే శివుడని 
శైవాగమములు, గణపత యని గాణాపత్యములు. అంబయని శొక్తములు. 
వాని వాని సమయము ననుసరించి ఆ యా దేవతలకు సర్వోత్క్సష్షత్వము 
నాపాదించును. నారాయణ, వాసుదేవ, ప్రద్యుమ్న అనిరుద్దములనీ వ్యూపాములు. 
వీనిలో నారాయణ న్వరూవమే సర్యోత్కష్టము. అందులకే దానికి మూలమింతకు 
ముందే ఈ నారాయణుని పొందుటక్‌ మార్గములను చెప్పుచున్నాండు- 
సమస్త శాస్త్రముల నధ్యయన మొనర్చినను 'నారాయణుని పొందశక్యము 
. కాదు. చక్కగా యాగములు కూడ ననుష్షించిన నతని పొందలేరు - తీర 
యాత్రలతో చిక్కండు. జపముల కాతం డు దూరము. తపస్సులకు లభింపయీ 
అధ్యయనము కూడ నంతే. యోగ క్రియలతో నాతని గను టశక్యము. 
దానములతో, కర్మమార్గములతో సాధింప రాదు. మజి యాతని పొందుటకు 
మార్గమేది? "కానబడండా?” అనుచోట నున్న అకార మవధారణార్హకము. 
సాధ్యీమే కాదని సిద్దాంత పక్షము నవలంబించి బెప్పుచున్నాయ. ఆ భగవీంతుని 
పొందు మార్గములేలో మొదట మనోవిజయమును సాధించు కొనవలెను. 
కర్మజ్ఞానేంద్రియములను అదుపులో నుంపవలెను. సర్వమున కధికారి మనస్సే. 
దానిసాహ్యము లేని ఇంద్రియములు దేని యందును ప్రవర్తింపనేరవు. 
మనస్సే ఇంద్రియాకారమై పరిణమించునను నంత ప్రాధాన్యము దాని 
కున్నది. కర్మత్యాగము రెండు రీతులు. ఏకర్మమును చేయకుండు టొకటి. 
ఏ కర్మములు చేయకుండుటన నెట్టు? ఉచ్చ్వాస నిశ్శ్వాసములు మొదలైనవి 
జరుగుచునే యుండును గదా! తద్భిన్న్‌ములని దీని కర్ణము. శరీరావస్తానమునకు 
నియతములై కార్యములు జరుగ్‌ వలసినదే. జ్ఞానీయైన వాడీ సర్వ 
కార్యములను పరిత్యజించి మితతమముగా శరీర నిర్వాహక కార్యము లొనర్పుచు 
ప్రపంచము నం దంటని వాండై యుండుట రెండీవ పద్ధతి. సకల కర్మము 
లొనర్చుచున్నను వాని ఫలములం దుదాసీనుండై ఉండుట లేక యా 
కర్మఫలములను భగవంతునందు సమర్పించుట అను ఈ రెండు మార్గము 
అందును సాధకుండు నిత్యజాగరూకుండుగా ఉండవలెను: జ్ఞానియైన వోయ 
ఆత్మకన్న తాను భిన్నుండ నను విషయమునే మజచి నీరంతర మాత్మ 
స్వరూపుండగనే ఉండును. ఇది జాన పద్దతి. అద్వెత మార్గమని 'పేరు. 
వానికి సర్వము నాత్మ మయముగానే గోచరించును. మటెయొకటి "భక్తి మార్గము. 
వాండు నీర్వమునం దాత్మస్వరూపమును కాక సాకారుండైన భగవరతుని 
దర్శించు చుండును. కృష్ణభక్కినకు సర్వము కృష్ణమయమై గోచరించును. 
ఈ యనుభూతి జరిగిన తీరువాత వాండు సతత పీగరూకుటైై ఉండవలెను. 
ఇంద్రియములు వంచనా పరములు. ఎట్లో ఒకరీతి కనుగప్పి మరల వానిని 
తమ పరిధిలోని కీడ్చుకొనును. తొండరడిప్పాడీ యాళ్వార్‌ మొదలైన మవాభక్తులు 
ఇటి కషముల ననుభవించిన వారే. నిరంతరమును సంగరహితుం డుగా 
ఉర్‌డవలిను. ఫలసంగతిని కూడ మానవలెను. ఇదియే వారి ధర్మముగా 


శరై భాగవత సుధాలహరి 


ఉండవలెను. సాక్షాత్కార మున్నదను కొని విశ్చంఖలముగా ప్రవర్తించు 
వాయ మరల మొదలు పెట్టిన చోటికే వచ్చును. కనుక హేయములైన 
గుణములతో వాని కెప్పుడునుసంబంధ ముండనే రాదు. పరమాత్మ నిఖిల 
హేయ ప్రత్యనీక కళ్యాణ గుణవిశిషుండు. అటి హరిని పొందుటకు యను 
అటు వంటి వాడు కావలెను. అట్సీ వానికి పాప లేశమే ఉండదు. పుణ్య 
పాపములు రెండును బంధకము లేయని శ్రీ భాష్య మనుచున్నది. పాపము 
నరకాది హేయ పదముల నుంచును. పుణ్యము స్యర్తాదుల నుంచును. 
మృక్తిని గోరు వానికి ఈ రెండును బాధకములే. వాని ధ్యాయము స్వర్తాదులు 
కాదుకదా! పుణ్యపాపములు రెండును జన్మకారణములే. పాపము దుః 
ఖప్రారబ్బము నొసంగును. పుణ్యము సుఖప్రారబ్ద్బమునకు దారి తీయును. 
కనుక జిచ్చట అనఘుండను శబ్దమునకు వుణ్యపాపములు రెండును లేని 
వాండని అర్హము చెప్పుకొనవలెను” కర్మ లొనర్చుచున్నపుడు వాని ఫలములైన 
పుణ్యపాపమేలు సంశ్రమించును కదా! నిజమే. అందుకే వాని ఫలము లం 
దుదాసీనుండుగా ఉండవలెనని చెప్పినది. హరియే పరమాత్మ. పరమాత్మ 
యనంగా జీవున కత్యంత ప్రియమైన వాండు. వాండే అత్మస్వరూపుండు 
వానిని జీవుండెక్కువగా (ప్రేమించును. ఎందుకనంగా వాండు తానే కనుక. 
దాని ననుసరించియే సమస్త మంటుకొని యుండును. దీనినే "ఆత్మనః 
కామాయ సర్వం ప్రియం భవతి" అని ఉపనిషత్తులో నున్నది. పరమాత్ముండను 
మాట కూడ భక్తి సంప్రదాయమునకు సంబంధించినదే. జ్జాన మారములో 
సర్వము నాత్మ స్వరూపమే యని అచట ప్రేమించు వాళిడును 'ేండు. 
ప్రేమంచునదియు లేదు. సర్వమం దుదాసీన భావమే ఉండును. 


1018. అదిగావుననొసిద్దాంత మిట్టుండుట చేత, నీకున్‌నీకు, చతుర్విధ 
భక్తి యోగ ప్రకారంబూనాల్సువిధములైన బ్లిక్తి యోగస్వరూపమును, తేటపడని= 
నృష్పపడునట్ట, ఎజింగించితిస్‌ొవివరించినాను. అదియీనుం గాకూఅంతమాత్రమే 
కార్తీ కాలరోపయగుకాలరూపమైనట్టి, మదీయగతొనాయొక్క పద్దతి, జంతువుల 
యందున్‌ప్రాణుల యందు, ఉత్పత్తీ వినాశ రూపంబుల నుండున్‌-ఉత్పత్తియ 
వినాశమనెడు రూపముల చేత అవిద్యాకర్మ నిర్మితంబులూఅజ్ఞానము చేత 
నొనర్పునట్టి కర్మలచే నేర్చరుపణుడిన, జీవుని గతులుజీవుని యొక్క 
ప్రకారములు, అనెక ప్రకారంబులై యుండున్‌అనేక రీతులుగా మండును. 
బివాత్మ=ఆత్మస్వరూపమున కంట తాను భిన్నుండని భావించి కొన్న జీవ 
స్వరూపుండని భావించు కొన్నవాయడ, వానియందున్‌ ప్రవర్తించి*ఆ కర్మల 
యందు ప్రవర్తించినవాండ్రై అత్మగతి=అత్మస్వరూపము, ఇట్టిదిా=ఈ ప్రకార 
మైనదని, ఎజుంగక యుండున్‌*అని తెలిసికొనలేక వర్తించు చుండును. 
మజియు నిటనియెన్‌=తరువాత నీ ప్రకార మనుచున్నాండు. ఇట్సి అతి 
రహస్యమగు=ఈ రీతిగా పరమరహస్యమైన సాంఖ్యయోగ ప్రీకారంబూదీరువది 
నాల్గుతత్త్యములతో కూడిన సాంఖ్యయోగపద్రతి, ఖలునకున్‌పాపాత్మునరు, 
అవినీతునకునావినయము లేని వానీకి జడునీకున్‌ామూఢునకు, దురాపొరున 
కున్‌ాదుష్టమైన ఆచారము గల వానికి డాంబికునకున్‌జంభముతో వర్తించు 


తృతీయస్కంధ ద్వాత్రింశాధ్యాయము 483 


వానికి, ఇంద్రియలోలునకున్‌ఇంద్రియ సుఖము లందాస్తక్తి గలవానికి, 
పుత్ర+దార+అగా ర+ఆది+అత్యంతాసక్త చిత్తునకున్‌ూపుత్రులు భార్యలు ఇండ్లు 
మొదలైన వాని యందు ఎక్కువ ఆసక్తి గల మనసున్న వానికి భగవదృక్త్‌ 
హీనునకునాభగవదృక్తి లేని వానికి, విపుదాసుల యండి ద్వేషపడువానికిన్‌= 
విష్ణుభక్తులయందు ద్వేషము మనస్సు నేం దుంచుకొని సాధించెడి వానికిని 
ఉవీదేశింపన్‌వలదు=ఎప్పుడును ను శ్రద్దాసంన్నుండుూశ్రద్ధతో 
కూడిన వాండును, వినీతుండుూవినయముకలవాండును అసూయారహితుండు= 
అసూయ లేనివాండు, సర్వభూతమిత్రుండు=*సమస్త భూతములందును మైత్రిని 
సాధించు వాండు, మ స దాస్తక్తి గలవాండు, 
బాహ్యార్థ జాతవిరకు క్తుండుూబాహ్యములైన పదార్థ జాతములందు వైరాగ్య 
మేర్చడేన వాండు, శాంత చిత్తుండు, నిర్మత్సరురిడుూఅసూయలేని వాండు, 
మదృక్తుల యందున్‌నాభక్తుం లందు, అన్యకాంతా విముఖుండూపరస్ర్రీల 
యందు విముఖమైన బుద్ది సలవాండు. ని 1ముండు=కోరిక లేనివాయు. 
అగునధికారికిన్‌-అయినట్లి అధికారికి, ఉపదేశింపన్‌=-ఉపదేశించుటకు, 
అర్హంబగున్‌తగినట్టిది. ఈ నియుపాఖ్యానంబు=ఈ కథ, ఏ పురుషుండేని=ఎవం 
డైన్‌ను, పతివ్రతయగు ఉత్తమాంగన యేనిాపతివ్రతయై సద్గుణములు గల 
స్త్రీ యైనను, శద్దాభక్తులు కలిగి=శ్రద్ధయును భక్తియును గలదే మత్‌+అర్పిత 
ప “రబుననానాయందు సమర్పింహుబడిన బుద్గిచేత, వినున్‌. పరఠియించున్‌= 
విన్నను చదివినను, మదీయదివ్యస్వరూపంబునాసాయొక్క దివ్య స్వరూపమును, 
ప్రాపింతురూపొందెదరు. కర్ణమదయిత=కర్ణముని యొక్క ' భార్య, నిర్మక్త 
మోహపటలావిడువ. బడిన మోహము యొక్క సమూహము కలది, సాష్టాంగ 
దండ ప్రణామంబు లాచరించాసర్వావయవములును భూమిపైన పాందునీట్టు 
నమస్కరించి, తత్త్వవిషయాంకిత= తత్త్వవిషయములచేత “కూడు కొన్లు 
సాంఖ్యజ్ఞాన ప్రవర్తకముూసాంఖ్యజ్తానమును కలిగించునది, ఉపగ్రమించి= 
ప్రారంభిరిచి, కపిలునకున్‌ ఇట్టనియేనాకపిలునితో నిట్టు పలిను. 


తాత్చర్యము: కపిల మహర్షి యనుచున్నాండు. . తల్టీ! నీకు నాల్గు 
విధములైన భృక్తియోగ పద్దతి నిరూపీంచి చెప్పినాను. వాల్ఫవీధములైన భక్తీ 
యోగమెల్సిది? నిర్గణమైన ఖీక్తియోగము మొదటిది. నిర్గణోపానీన జ్ఞాన ప్రధానమే 
అయిననే భ్రక్తియాగము నుండి పూర్తిగా విడివడిసీది కాదు. 'సారద భక్తి 
సూత్రము లందు ఈ సిదాంతము స స్పష్టముగా ప్రతి పాదింపంబడినది. ఇత 
త్రిగుణములు స సత్త్వరజస్రమోగుణములు. ఈ గుణభేదములను బటి వానియు 
పాసనా భేద మేర్చడుచున్నది. ఈ యుపాసనలోని భేదములను భగేవద్గీతలోని 
గుణత్రయ విభాగయోగములో కృష్ణప పరమాత్మ సమగ్రముగా చర్చించి యస్నియ. 
పరిశుద్ధములై పవిత్రములైన స్సుల సమర్పణ మందే సాత్త్వినకును 
ప్రీతి ముండును. రజోగుణ విశిష్టుండు దంభమును గొలుచును. అనేక 
పదార్థ జాతములను వెదకి వెదకి "కొని తెచ్చి పరమాత్మకు సమర్పింపం 


డప్రీడ భాగవత సుధాలహరి 


జేయును. ఇది భగవన్ముఖోల్హాసమునకు కాదు. దంభమునకే తామసమను 
పదతి ఈ రెంటి కన్న భిన్నమై ఉండును. ఘంటాకర్ణుండు మొదలైన వారు 
తామసిక భక్తులు. "కాలము భగవంతుని యొక్క శక్తి పోషము. అది 
జీవులయందు ఉత్పత్తి వినాశరూపములతో ప్రవర్తించు చుండును. అవిద్య 
యనా అజానము. దీనికి వేదాంతపరిభాషలో అవిద్యయని "పేరు. దానిచేత 
ప్రేరితుండై 'జేవుడు అహంకార విశిష్తుండై ఫలమునం దభిలాష కలిగి 
కార్యము లొనర్చ్భు చుండును. ఆ కార్యములకు ఫలముగా జీవుండనేకములైన 
గతులనందును. జీవాత్మ మోహావిష్టుండై పరమాత్మ కంఠ తాను భిన్నుడని 
అనుకొనును. ఇది క్రిందికి క్రుంగుటలో మొదటి మెట్టు. అట్టి వాని కాత్మ 
తత్త్యము నిజముగా వ్యక్తము కాదు. ఓతల్లీ! ఇది యతిరహస్యమైన సాంఖ్య 
యోగప్రకారము. దీని నెవ్వరి కుపదేశింపరాదో కపిల మహర్షి చెప్పుచున్నాడు. 
దుర్మార్గునకు చెప్పరాదు. వినయము లేని వాం డిందుకు బాహ్యుండు. 
అర్హమొనేర్చికొనలేని మందబుద్దియును, నశ్రమమైన ప్రవర్తన లేని దురాచారుయడు, 
జరీభము కలవాండు, ఇంద్రియముల వెంట వోవువాండు, లాలసుండు. 
ఇల్లు భార్య, సంతానము మొదలగు వాని యందు తీవ్రముగా ప్రాణముంచి 
కొన్నీవాండు ఈ బోధ కనర్హుండే. భగవద్భక్తి లేనివానికి చెప్పరాడు. భాగవతు 
లను ద్వేషించు వానికి ఎట్టి పరిస్థితిలోను ఉపదేశింప రాదు. ఇంక నధికారులను 
చెప్పుచున్నాండు. తెలినికోనవలేనను శ్రద్ద గలవాండు ఉత్తముండు. వినయము 
ఉండవలెను. అసూయ కలవాండు పనికిరాండు. సమస్త భూతములందు 
మైైత్రీభావము కలవాండు అధికారి. శుశ్రూష యం దాసక్తికలవాం డు 
చెప్పతగినవాండు. ప్రబల వైరాగ్యము కలవాండు పాత్రుండే. అనుద్వేగకరమైన 
మనస్సుండవలెను. నిర్మత్సరుడు, ప్రవిత్రమైన మనస్సు కలవాండు, భక్తుల 
యందు (ప్రేమ కలవాండు, దురాశ లేనివాండు -- ఇట్టి వాండు అధికారి. 
మరల కపిలుడిట్లన్నాండు. అమ్మా! ఈ కథను ఉత్తమ పురుషుండెవ్వండు 
చదువునో వాంఢీ నాపదము ప్రాపించును. పతివ్రతయైైన స్త్రీ కూడే ఈ 
యుపాఖ్యానము చదువవచ్చును. వినవచ్చును. దీనిని చదువుటకు శ్రద్దాభక్తు లు 
ఉత్తమములైన ఉపకరణములు. ఈ రీతిగా మైత్రేయుండు విదేరునకు 
చెప్పినాండు. ఆతండు ఓయి విదురా! కర్ణముని భార్య దేవహూతి కపిలుని 
ఉపదేశము సాంతముగా విన్నది. ఆమె మోహము పూర్తిగా వదలిపోయినది. 
ఆమె సాష్టాంగ దండప్రణామ మొనర్చెను. తత్త్వవిషయక ప్రవర్తకమైన 
సాంఖ్య యోగ ప్రవర్తక స్తోత్రము నిట్టు చేయ నారంభించినది. 


అది శ్రీమదాంధ్ర భాగవతమున పోతన రచితమున 
తృతీయ స్కంధమున ముప్పది రెండవ అధ్యాయము. 
సుధాలహరి వ్యాఖ్య సంపూర్ణము. 


త్రయస్రింశోధ్యాయః 


శ్రీ మైత్రేయ ఉవాచ 


ళ్జో ఏవం నిశమ్య కపిలస్య వచో జనిత్రీ 

సా కర్ణమస్య దయితా కిల దేవహూతి? 
విస్రప్రమోహపటలా త మభిప్రణమ, 
తుష్టావ తత్త్వ విషయాంకిత సిద్దిభూమిమ్‌. 


అథాష్యఇజో ఇంతే సలిలే య 
భూతేం ద్రియార్జాత్మమయం వపు 
గుణప్రవాహం శ కశేషబీజం 

దధ్యా స్వయం యజ్జిఠరాబ్దజాతః. 


స ఏవ విశ్వం భగవాన్‌ విధత్తే 
గుణప్రవాహేణ విభక్తవీర్యః, 
సర్తాద్యనీహోంవితథాభిసంధి 
రాజ్మీశ్వరోతర్య్య సహస్రశక్తిః 
సత్వం భృతో మే జఠరేణ నాథ 
కథన్ను యస్యోదర ఏత దాసీత్‌, 
వ్‌స్టేం యుగాంతే వటపత్ర ఏక 
శ్శే స్మ మాయాశిశు రంఘఘ్రిపానః. 


త్వం దేహతంత్రః ప్రశమాయ పాష్మనాం 
నిదెశ భాజాం చ విభో! విభూతయే, 
యథావతారా స్తవ సూకరాదయ 
స్తథానఆయ మధ్యాత్మ పదోపలబ్దయే. 


యన్నామధేయ శ్రవణాను కీర్తనా 
ద్యత్తహ్వ్యణాద్యత్స్మరణా దపా క్వచిత్‌, 

శాటీంపీ సద స్పవనాయ కల్పతే 
రుతః పున సే స్తే భగవన్ను దర్శనాత్‌. 


అహో! బత! శ్వప్రచోఒతో గరీయాన్‌ 

యజ్జిహ్వాగ్రే వర్తతే నామ _తుభ్యమ్‌, 

తేపుస్తప స్తే "జుహువు స సృస్టు రార్యా 

బ్రహ్మా ; నూచు ర్నామ గృణంతి యే 

తం లాం బ్రహ్మపరం పుమాంసం 
ర క స్యాత్మని భావితవ్మమ్‌ 

జనాధ 1సగుణప్రవాహం 
మట విష్ణుం కపిలం వేదగర్భమ్‌. 


486 భాగవత సుధాలహరి 


శ్రీమైత్రేయ ఉవాచ , 
ఈడితో భగవా నేవం కపిలాఖ్యః పరః పుమాన్‌, 
వాచానవిక్రబయేత్యాహ మాతరం మాతృవత్సల:. ( 
శ్రీభగవాన్‌ కపిల ఉవాచ 


మారణాఇనేన మాత స్తే సుషేవ్యే ణోదితేన మే, 
ఆస్టితేన పరాం కాష్టా మచిరా దవరోత్స్యసి. 10 


శదత్స్వైతన్మతం మహ్యం జుష్టం యదృృహ్మవాదిభిః 

యేనా మభయం యాయా మృత్యు మృచృంత్యతద్విద. _ 11 
శ్రీ మైత్రేయ ఉవాచ 

ఇతి ప్రదిశ్య భగవా నుశతీ మాత్మనో గతిమ్‌, 


స్వమాత్రా బ్రహ్మవాదిన్యా కపిలోకనుమతో యయా. 12 
సా చాపి తనయోక్తేన యోగాదేశేన యోగయుక్‌, 

తస్మిన్నాశమ ఆపిడే సరస్వత్యా నృమాపితా. 13 
అభఖీక్రా వగాహకపిశాన్‌ జటిలాన్‌ కుటిలాలకాన్‌, 

ఆత్మానం చోగ్రతపసా బిభ్రతీ చీరిణం కృశమ్‌. || 
ప్రజాపతేః కర్టమస్య తపోయోగ విజృంభితమ్‌, 

స్వేగార్హస్థ్య మనాపమ్యం ప్రార్ధ్యం వైమాన్దై రపి. 5 
పయః సఫేననిభా శయ్యా దాంతా రుక్కపరిచ్చదాః 

ఆసనాని చ హైమాని సుస్పర్శాస్తరణాని చ. 16 
స్వచ్చస్ఫటిక కుడ్యేషు మహామరక తేషు చ, 

రత్నదివార్చిషా భాంతి లలనారత్నసంయుతాః. 17 
గృహోద్యానం కుసుమితైః రమ్యం బహ్వమరద్రుమై*, 

కూజద్విహంగ మిథునం గాయన్మత్తమధువ్రతమ్‌. 18 
యత్ర ప్రవిష్ణ మాత్మానం విబుధానుచరా జగుః, 

వాప్యా ముత్పీల గంధిన్యాం కర్షమేనోపలాలితమ్‌. 19 
హిత్వా తదీప్పిత తమ మప్వాఖండల యోపితామ్‌, 

కించి చకార వదనం పుత్ర .షణాతురా. 20 
వనం ప్రవ్రజితే పత్యా హ్యపత్యవిరహాతురా, 

జ్ఞాతతత్తాాఇప్యభూ ఒన్నప్టవత్సా గౌరివ వత్పలా. 2] 


తమేవ ధ్యాయతీ దేవ మపత్యం కపిలం హరిష్‌, 
బభూవా5 చిరతో వత్స నిస్ప్పృహా తాదృశే గృహే. 22 


తృతీయస్కంధ (ఈయస్త్రింశాధ్యాయము కగ్ర్‌7 


ధ్యాయతీ భగవద్రూపం యదాహ ధ్యాన గోచరమ్‌, 


సుతం ప్రసన్న వదనం సమస్త వ్యస్త చింతయా. 2 
భక్తి ప్రవాహ యోగేన వైరాగ్యేణ బలీయసా, 

యుక్తా నుష్టానజాతేన జ్ఞానేన 'బ్రహ్మ హేతునా. 24 
విశుదేన తదాఇఒ౭-త్మాన మాత్మనా విశ్వతోముఖమ్‌, 

స్వానేభూత్యా తిరోభూత మాయాగుణ "పోషణమ్‌. 2 
బహ్మణ్గవసితమతి రృగవత్వాత్స సం([శయే, 

నత్తి సత్త త్వార్వతక్తే్తీ సర్వతః. 26 
నిత్యారూఢసమాధిత్వా త్పరావృత్త గుణభ్రమా, 

న సస్మార తదా త్మానం స్వప్పదృష్ట మివోత్తితః. 27 
తదేహఃపరతః పోషో, కష్యకృళశ్చాధ్యసంభవాత్‌, 

బభొ మలై వరచ్చన్న స్పధూమ ఇవ పావకః. 28 
న తపోయోగ మయం ముక్త కేశం గతాంబరమ్‌, 

దైవగుప్తం న బుబుధే వాసుదేవే ప్రవిష్టధీః. 29 
ఏవం సా కపిలొక్తేన మార్దేణాచిరతః పరమ్‌, 

ఆత్మానం బ్రహ్మనిర్వాణం భగవంత మవాప హ. 30 
తద్వీరాసీ తృుణ్యతమం క్షేత్రం తైలోక్యవిశ్రతమ్‌, 

నామ్నా సిద్ధపదం యత్ర నా సరీేద్ది ముపేయుషి. 3] 
త్‌ స్త్రద్యోగ విధుత మార్త్యం మర్త్య మభూత్సరిత్‌, 

ప్రోతసాం ప్రవరా సౌమ్య సిద్దదా సిద్ద సేవితా. 32 
కపిలో5పి మహాయోగీ భగవాన్‌ పితు రాశ్రమాత్‌, 

మాతరం సమనుజ్ఞాష్య ప్రాగుదీచీం దిశం యయా. ఏ 
న శ్చాప్పరోగణ్లైః 

స్తూయమాన స్పముద్రేణ దత్తార్హణ నికేతనః. ఏ 
ఆస్తే యోగం సమాస్తాయ సాంఖ్యాచారె రభిష్తుతః 

త్రయణా మపి లోకాహ్‌ ముహూంత్యె న్‌మాహితీః 35 
ఏత న్నిగదితం తాత! యత్పృషో5పాం తవానఘ! 

కపిలస్య చ సంవాదో దేవహూతేశ్చ పావనః. 36 


య ఇద మనుశృణోతి యోంభిధత్తే 

కపిలమునే రత మాత యోగగుహ్యమ్‌, 

భగవతి కృత స్సువర్హి త్రా 

వుపలభతే భగవత్పదారవిందమ్‌. ం 27 


ఇతి శ్రీమద్భాగవతే మహా పురాణే అషాదశసహ(్రికాయం, 

" _ సంహితాయాం పారమ 
హంస్యాం శ్రీవైయాసిక్యాం శ్రీహయ గ్రీవ బ్రహ్మ విద్యాయాం, 
తృతీయస్కంధే, కపిలోపాఖ్యానం నామ త్రయస్ర్రింశో వధ్యాయః సమాపః. 


ఇది 


488 భాగవత సుధాలహరి 


1. కర్రమస్యాకర్షమ మహర్షి యొక్క దయితాప్రియపత్సియు, 
కపిలస్యజని త్రీకపిలమపార్షికి తల్లియు అయిన, సా దేవమూతిః=అ దేవహూతి, 
ఏవం వచః నిశమ్య=ళఈ రీతీగానన్న వాక్కును విన్నదై, విస్త్రప్త్రమోహపటలా- 
విప్రస=నశించినటీ, మోహపటలా=మోహమనెడు  ఆవరణతో కూడినదై, 
తత్త్వ వీషయాంకిత నిద్దభూమింాతత్య్యముల యొక్క విషయములను తెలిసినట్టి 
వారి కాశయ సానమ్రైన, తం=ఆ కపిల మహర్షిని గూర్చి, అభిప్రణమ్య= 
సాష్టాంగముగ నమస్కరించి, తుష్పావాస్తోత్ర మొనర్చినది. 

“ తాత్పర్యము: కపిలాచార్యునీ ఉపదేశముతో దేవహూతికి జ్ఞానము 
భక్తివైరాగ్యములు వీని యొక్కరహస్యము స్పష్టముగా అర్హమైనది. బోధకుం 
డు కిపిలాచార్యుండుటచే శ్రణమాత్రము చేతీనే ఆమె విముక్తురాలయినది. 
ఆమె కంతకు ముందేర్పడి యున్న సంస్కారపోషము కూడ నట్టిది. ఈ 
విషయము నీ యధ్యాయములో మైత్రేయుండు విదురునకు చెప్పుచుస్నాండు. 
ఓయి విదురా! ఈశ్వరుండు గురువు వీరిరువురి యొక్క ప్రసాదమున్నపుడు 
మాత్రమే శ్రవణాదులు ఫలప్రదము లగుచున్నవి. ఇచ్చట కపిల మహర్షియే 
గురువు. ఆతండే సర్వేశ్చరుండు కూడ. అందుచే నామెకు ఉపదేశమాత్రమిననే 
సిద్ది ఏర్పడెను. అప్పు డామె ఇట్లు కపిలుని స్తుతించెనని మైత్రేయుం డను 
చున్నాండు. దేవహూతి యోగీశ్వరు* డైన కర్ణముని ప్రియపత్ని. భగవంతుడైన 
కపిలేచార్యుని తల్పి, ఆమె కపిలుని ఉపదెశీముతో దేహాత్మ భావనారూపమైన 
యజానము నుండి విడివడినది. ప్రకృతి పురుషుండు ఈశ్వరుండు ఈ 
మూక పదార్హముల తత్త్వమును చక్కగా నెజిగిన పీరమజ్ఞానుల 
కాశయభూతు.డేన వాయ కపీల మహర్షి గురువైన వాయ. ఆమె అతనికి 
నమస్కరించి ఇట్టు స్తుతించుచున్నది. 

2. యబ్రఠరాబజాతఃాఎవని జఠరము నుండి ఏర్పడిన తామరనుండి 
జన్మించిన, తీజఃఅహీబ్రహ్మరూడ, అంతన్పలిలే=జల మధ్యమందు, శయానం= 
శయనించి ఉన్నట్టియు, సత్‌+అేషబీజంచసర్వప్రపంచమునకు ఆదికారణ 
మైనట్టియు, గుణవ్రవాహంచగుణముల యొక్క ఉద్భవముతో కూడినదియు, 
భూతేంద్రియార్లాత్మమయం=భూతములు, ఇంద్రియములు, అర్హములు, ఆత్మలు- 
అనెడు వీని యేక్క స్వరూపముతో ఉన్నదియు నైన, తే వప్సీణానీశరీరమును, 
దధ్యా=ధ్యానించెదను. 

తాత్పర్యము; ఈ శ్లోకము మొదలు కొని ఏడు శ్జోకములు దేవహూతి 
యొనర్చు చున్నస్తోత్ర కూపము. పరమాత్ముని స్వరోపము వీక్షించుటకు 
బ్రహ్మదేవునకును సాధ్యము కాలేదు. అట్టి స్వరూపము దేవహూతి కాంచ 
గలిగినది. దానితో తనోర్పడిన హర్తాతిరేకము నామె ప్రదర్శించుచున్నది - 
ఓ భగవంతుడా! నమస్త లోకమును వేలయ మందు చున్నపుడు నర్వేశ్వరుడ 
వైన నీవు కారణ జలములందు శయించితివి. కొంతకాలమకే గడచినది. 
అప్పుడు నీ నాభినుండి తామర ఉదృవించినది. దాని నుండి ప్రేహ్మోత్పత్తి. 
ఆతం డు కారణ జలములందు శయించినట్లియు సకల లోకములకు 
పరమకారణము. సత్త్యాదిగుణముల సామ్యావస్థ యందున్న ప్రకృతి కాశ్రయుం 


తృతీయస్కంధ త్రయస్త్రింశాధ్యాయము డ్రం 


డగును. పంచభూతములు, జానకర్మేంద్రియములు శబ్లాదులైన నూక్ష్రభూతములు 
జీవాత్మ విని కన్నిటికినీ ఆధారభూత్‌మయినను నీస్వరూపమును ధ్యానించి 
నాయ. అనంగా బ్రహ్మదేవుండు కూడ సాక్షాత్తుగా నీ స్వరూపమును 
దర్శింప నేరండయ్యెనని భావము. 

3. గుణప్రవావాణాగుణముల యొక్క ప్రవాహము నుండి, విభక్త 
వీర్యజావిభాగింప ఉుడిన వీర్యముతో రూడిన వాండును, అవితథాభిసంధిః 
=వ్యర్హము కానట్టి- అనంగా సఫలమైన సంకల్పము తోడ కూడిన వాండును, 
ఆ గైశ్వరణజీవొత్మలన్నిటికీ ఈశ్వరు. డును, అతర్క్యుసహస్ర శక్తిః 
=ఊహంచుటకు. గూడ నశక్యమైన అనేక శక్తులతో కూడినవాండు. అనీహః 
వ=నిషియుండు అయిన, సః భగవా నేవ=ఆ భగవంతుండవైన నీవే, విశ్వస్య= 
లోకము యొక్క, సర్గాదాసృష్ట్వాదియైన వాండవుగా నుండీ, విధత్తే= నేమస్త 
కార్యము లొనరించుచున్నావు' 

తాత్పర్యము : సమస్త భూతముల కాదిభూతుండు అన్నదానికి కారణము 
చూపించుచున్నాండు - ఎవని యొక్క ఉదరమందు, యుగాంతములో. 
లోకములు లఅయించి ఉండునో, ఆ ఎజుంగరాని పోకడ కల నీవే ఈ 
కన్చించు చుండెడి సమస్తము సృష్టించి రక్షించి లయింపం జేయు 
పరమేశ్వరస రూపుండవు. సత్త్వాదిగుణముల ప్రవాహ నిమిత్తముగా 
సృష్టించుటకును, సంహరించుటకును కారణమైన శక్తిని నీవు వేజు వేజుగా 
విభీజించి భరించి యున్నావు. నీ సంకల్పమాత్రము చేతనే సమస్తమును 
నడపింపంజేతువు. అంతేకాదు. నీవే కార్యము లొనర్చుట లేదు. జీవాత్మలకు 
కర్మాను సరణముగా నేర్చడెడు భోగములను కల్పించి అనుగ్రహించుటకు 
కావలసిన సృషాది వ్యాపారమందు నీ యొక్క సంకల్పము ప్రవేశించు 
చున్నది. ఊహించుటకు కూడ నశక్యమైన అనంత శక్తి ఓస్వామి! నీ 
యరిదున్నది. 

4.యుగాంతాయుగావసాన మందు, ఏతద్విశ్వం=ఈ లోకమును, యస్య 
ఉదరే=ఎవని యొక్క ఉదరమందు, అసీతాఉండెనో, అటి మాయాశిశుణ 
మాయాశిశుమూర్తియు, అంఘ్రిపానవాపాదాంగుష్తము టెవీక్క నఖమును 
పానమొనర్చుచున్నవాండును, ఏకజాఒంటిగా, వటప(త్రేయట్టియాకు పైన, 
శేతే సాశయించుట ఒనర్చునో, నాథగాఓ ఈశ్వరుండా! సుత్వం=ఆ నీవు, 
మే జఠరేణానాయొక్క గర్భమందు, కథంభృతఃజఎట్లుగా భరింపంబడితివి. 

తాత్పర్యము : స్వామా! యుగాంతమందు ఈ సమస్త లోకములు 
ఎవ్వని జఠరమందు అడంగి ఉండునో అట్టి నీవు నీమాయా విలాసముతో 
నొక శిశురూపమును ధరించి, బాలకుల యొక్క స్వభావము ప్రకాశించెడు 
విధముగా పాదాంగుష్టమును పానమొసర్చుచు వటపత్రమందు శయిం వితివి 
కదా! ఈ రీతిగా అవేద్యప్రకారుండవైన నీవు నా యుద మందు కేవలశిశువు; ౫ 
ఎటు శయించితివి? జ్జ యొక్కొక్క చేషయు కూడ వర్తించుట కెవ్వరికిని 
సాధ్య మగును?నీ మహిమ యగమ్యగోచీరము. క 

5, పాష్కనాం=పాప్పల యొక్క ప్రశమాయావినాశనము కొజరు, 
నిదేశభాజాం= యాజ్ఞ ననుసరించి ప్రవర్తించు వారియొక్క, విభూతయే 


తంగ భాగవత సుధాలహరి 


చాఅభివృదికొజకును, త్వం=నీవు, దేహతంత్రజస్వయముగా దేహమును 
ధరించుచుస్నావు. సూకరోదయఃసూకరము మొదలైన, తవ అవతారాఃా 
నీయొక్క అవతారములు, యథాాఎట్లో! తథా ఆయం అపి=ఆ ప్రకారముగనే 
ఇతండు కూడ, ఆత్మ పథోపలబ్బ్దయ=ఆత్మ మార్గమును తెలుపుటకొజుకే, 
ఉపయోగించునదిగా ఉన్నది. 

తాత్పర్యము : స్వామా! నేను విస్త గర్భము నందు ధరించు టసాధ్యము. 
నీవు అవసర 'మేర్పడినప్తుడు స్వేచ్చగనే శరీరమును ధరించి ప్రపంచమునకు 
వత్తువు. నీ శరీరము చిదానంద రూపమైనది. నీ వప్పు డప్పుడు ఈ 
లోకమునకు పాపులను శిక్షించుటక్రై వత్తువే. నీ ఆజ్హారూపమైన వేద మార్గ 
మనుసరించి వర్తించు సబ్లనుల రక్షణము నీ అవతారమునకు మజియొకీ 
కారణము. నీరాకతో వారిక్షేమ మభివృద్ది యగును. ఈ రెండు కార్యములకే 
నీవు సూకరాద్యవతారములను గ్రహించితివి. అప్పే ఆత్మ స్వరూపజ్తానమున్దై 
ఉపకరించెడు జానమును బోధించుటకై ఈ యపీతారమును స్వీకరీంచితివీ. 
స్వంతత్రుండవైనీ నీవు నీసంకల్పము చేతనే నాజఠరమం దవతరించినావు. 


ర యన్నామధేయ శ్రవణాను క్తీర్తనాతాఎవని నామధేయము వినుట 
తను కీర్తించుట వీనివలనను యత్తహ్వణాతాఎవని యొక్క 
నమస్కారము వలనను, కృచిదపి=ఎప్పుడైనను, యక్స్మృరణాతాఎవనిని గూర్చి 
స్మరించుట చేతను శ్వాదః అపి=చండాలుడు కూడ, సద్యజాఅప్పుడే, సనవనాయ= 
పూజార్తమై, కల్పతే=యోగ్యుండగునో, భగవాన్‌ఓ భగవంతుడైన వాండా! 
తే దర్శ్భనాతానీయొక్క దర్శనము కారణముగ, కుతః పునః మజీ చెప్పవలసిన 
దేమున్నది? 


తాత్పర్యము: ఓ భగవంతుండా! ఎప్పుడైనను ఒకసారి నీనామధేయము 
క్రీర్తించినచో నదియే మహోయోగ్యతకు కారణ మగుచున్నది. నీ కీర్తనయు 
అంతే - నిన్ను గూర్చి మననము సేయుటయు నట్టిదె. నిన్ను తలపోసి 
నమస్కరించుట కూడ మహాభాగ్య కారణ మగునుమనసా "స్మరించుట 
సర్యాతిశయహేతువు. వీనిలో ఒక్కదానివైన ననుసరించు చండాలుండైనను 
తతర్షీణమే పూజార్హుండుగా అగును. అట్టుండగా ఆనందస్వరూపమైన నిన్ను 
సాక్షాత్తుగా దర్శించిన నాభాగ్యమెంతని చెప్పవలెను నాజన్మ కృతార్థమైన 
దనుట కింేమి ' హేతువు కావలెను? నాభక్తి తన పరమోత్కృష్టమైన "క్త్‌ని 
ప్రదర్శించుకొన్నది. 

7. యజ్జిహ్వాగ్రే=ఎవని యొక్కజిహ్వాగ్రమందు, తుభ్యంనామాపరమ 
వవిత్రమైన నీసామము, వర్తతావర్తించుచున్నదో, శ్వహచావాడచండాలు.డైనను, 
అతఃానిన్ను స్మరించుటయను కారణము చేతనే, గరీయాన్‌=పూజ్యుండుగా 
అగుచున్నాండు. తే=అటిచండాలాదులు, తపః తేపుః=ఉత్కృప్టమైన తపస్సును 
సాధించినీ వారే అగుదోరు. జహువుజహోమము చేసినవా రీగుదురు. సస్నేః 
=ఉత్కృష్తమైన స్తానమును నేరవేర్చినవారు, బ్రహ్మవేదమును, అనూచేుః 
=అనుదినేమును పఠించినవారగుదురు. యే=ఎవ్వరు, తే నామాపరమపవిత్రమైన 


తృతీయస్కంధ (త్రయస్త్రింశాధా్యాయము 49] 


నీనామము గృణంతాఉచ్చరించుచున్నారో, తే ఆర్యాజావారు పరమ శ్రేష్టులైన 
వారును. 

తాత్పర్యము: హే భగవన్‌! నీ పాదపద్మములను భజింపక యుండు 
బ్రాహ్మణుల కంకొను నీనామమును నిరంతరము క్తీర్తించుచుండెడి చండాలురు 
పరమపూజ్యాలు. ఎందు కనంగా నాతండు నామసంతక్రర్తన రూపమైన జపయజ్ఞము 
నిరంతర మొనర్చుచున్నాండు. సమస్త యజ్ఞముల కంక జపయజ్ఞము 
శ్రేష్టమైనది. ఎవ్వండ నిరంతరము నీ నామ జహమొనర్చునో వాండే ఆర్వోడని 
పీలువంబడుటకు తగిన వాండు. సమస్తతపము లొనర్చీన ఫలము పానికి 
సిదించును. తీరయాత్ర లొనర్చిన పుణ్యము వానికి కరతలామలకము. 
పహోమసిద్దములైన్‌ ఫలములు వాని కయత్న సిద్దములు. వాండు సమస్త 
వేదములే చదివినవాండు. చదివించిన వాండు వాండు పూర్వజన్మలం 
దొనర్పిన మహా పుణ్యముల ఫలముగా వానికి నామ సంకీర్తన రూపమైన 
జపయేజ్రఫలము సిద్దించినది. ఇట్టి మవా మహిమోపేతమైన నీక్తీర్తి వర్రించుటకు 
నాకేమిసాధ్యమగుసు? ఈ యభిప్రాయమునే "యజ్ఞానాం జప యీజ్లోఇస్మి" 
అనెడు గీతా వచనము బోధించుచున్నది. న్‌ (| 

8. స్వతేజసా=నీ యొక్క స్వరూప శోభతో, ధ్వస్తగుణప్రవాహంాధ్వంస 
మొనర్పయిడిన గుణప్రవాహముతో కూడిన వాండును, ప్రత్యక్‌ ప్రోత్‌సి= 
విషయముల నుండి తిరాగమనము నందిన, ఆత్మని=జమనస్సు నందు, భావితవ్యంా 
చింతించుట కర్షుండును, వేదగర్భంజగర్భమందున్న వేదములతో కూడిన 
వాండును, కపిలం=కపిల సంజను వహించి యున్నవాండును. విష్తుంచసర్వత్ర 
వ్యాపించియున్న వాండును వీరం పుమాంసం=ంపరమపురుషుండీనై మ. 
తం త్వాం బ్రహ్మఆ స్వరూపమైన బ్రహ్మమును, అహం వందే=నే 
స్తోత్రము చేయుచున్నాను. 

తాత్పర్యము : స్వామి! విషయము నుండి విముఖమైన మనస్సుతో 
ధ్యానింప తగీన వాండప్పి నీవు. స్వప్రకాశముతో గుణప్రవాహము నుండి 
ఏర్పడిన సంసారమును న్మోషముగా నశింపచేయు వాండవు నీవు. భక్తులకు 
మోక్షదానము చేయు పరమేశ్వరు. డవు. పరమ జ్ఞానస్వరూపమునీవు. 
సాంఖ్యశాస్త్రము నందు పరమప్పరుషుం డని చెప్పం బీడుపాం డవు నీవు. 
పురాణవాజ్బ్యయమునందు మహావిష్తువని పేర్కొనంబడు వాండవు నీవే ఈ 
యవతారమందు కపిల నామధేయము వ్రహించితివి. అనన్య భక్త 
సంరక్షకుండవునైన నీ పాదపద్మములకు నమస్కారము. 

9. ఏవం ఈడితజ ఈ రీతిగా స్తుతింపంబడిన, కపిలాఖ్యజా కపిలుయడను 
"పేరుతో నున్న, పరః పుమాన్‌ భగవాన్‌= పరమపురుషుండైన భగవంతుండు, 
మాతృవత్సలః మాత యందలి వాత్పల్యభావముతో రూడీనవాండై, అవిక్టబ 
యా వాచొాగంభీర భావముతో కూడిన వాక్కుతో, మాతరం= తల్పితో, జతి 
ఆహాజఇట్టనెను. . 

తాత్పర్యము : కపిలుండను నామధేయము ధరించిన పరమపురుషు,డైన 
భగవంతుండు ఈ రీతిగా దేవహూతి చేత స్పుతింపం బడిన వాండై 
మాతృవాత్సల్యము ప్రదర్శించు వాండై తల్లితో గంభీర స్వరముతో ఇట్లనెను. 


32 


492 భాగవత సుధాలహరి 


10. మాతజాఓకల్లి! సుపషేవ్యేణూనీ చేత సుఖకరముగా "సేవింప శుడుటకు 
యోగ్యమైనదియు, మే “ఉేదితేనానాచేత చెప్పంబడినదియు, ఆస్థితేనా పూర్వా 
చార్యులచే చక్కగా నునుష్టింపంబడినదిగా ఉన్న, అనేనమారేణ=ఈ మార్గము 
చేత, అచిరాతాఅతిశీఘ్రకాలమందే, పరాంకాష్థాంా పరమపదటీని, అవరోత్స్యీని 
=నీవు పొందెదవు. 

తాత్పర్యము: ఓ తల్లీ! ప్రయాసము లేకుండ అనుసరించుటకు సాధ్య 
మైనదియు, నాచేత నుపజేశింపంబడినది, పూర్వాచార్యులచేత అనుష్టింపం 
బడినదైన ఈ మార్గము చేత నీవు అతిశీఘ్రకాలములోనే పరమపదమీును 
పొందెదవు. 

11, బ్రహ్మవాదిభిః బ్రహ్మమును గూర్చి ఉపదేశించు వారిచేత, జుష్టంా 
'సేవింపం బడినది, యత్‌ఏది కలదో, మహ్యం ఏతత్‌ మతం=నాబేత 
నుపదేశింపడుడిన ఈ సంప్రదాయమును, శ్రద్దత్వశ్రద్దతో ననుష్టింపుము. 
యేన-అనుష్టింపంబడిన ఏమార్గము చేత అభయం మాంయాసంసారాతీతు.డైన 
నన్ను యాయాజానీవు పాంటిదవు, అతద్విధః= =ద్రీనిని తెలియనట్టివారు, 
మృత్యుంచమృత్యువును, బుచ్చంతి=పొందెదరు. 

తాత్పర్యము : తలీ! నే నుపదేశించిన ఈ మార్గమును వ్యాస 
పూర్వకముగా ననుప్టింపుము. నేను మాకు వచించినది '"క్రొత్తదేమకాదు. 
ఇంతీకు ముందు కూడ బ్రహ్మోపదేశ మొనర్చిన ఆచార్యులు ఈ మార్గము 
ననుసరించియే శిష్యుల కుపదేశించిరి. నీవీ మతము ననుసరించినచో జస్మాది 
విశారములకు బాహ్యుండనుగా నున్న నన్ను ప్రాపింతువు. ఈ సంప్రదాయము 
నెజుంగని వారు మరల సంసారమార్గమునకే వచ్చి చేరెదరు. 

12. పరిశుద్దురాలైన దేవహూతికి ఆత్మనః గతింంఅత్మయొక్క తత్త్వమును 
గూర్చి, ఇతి ప్రద్యో-ఈ ప్రకారముగా ఉపదేశించిన వాండ్రై బ్రహ్మవాదిన్యా= 
బ్రహ్మతత్ర్త్వమును సంపూర్ణముగా నాకళించు కొన్న, స్వమాత్రా=తన యొక్క 
తల్లి చేత అనుమతః =సమ్మ్‌తి నొందినవాండై, కపిలణా కపిలమహర్డి, యయౌ= 
అమ్‌ను విడిచి వెళ్ళెను. 

తాత్పర్యము : మైత్రేయుండన్నాండు - అత్మ స్వరూపము నందుటకు 
విశుద్ధమార్గమైన తత్త్వము నీ రీతిగా తల్లియైన దేవహూతి కుపదేశించిన 
కపిలుండు బ్రహ్మజ్ఞు రాలైన తల్లి యనుమకీని గైకొన్నవాండై ఆమెను వదలి 
వెళ్ళిపోయెను. 

13. సాచఅపి=ఆ దేవహూతియును, తనయోక్తే శక్తేన=పుత్రుండైన కపిలునిచే 
నిర్వచింపంబడిన, యోగాదేశేన=యోగమార్గము వలన, సమాహితా=చింతను 
వదలిపె పెట్టినదై, సరస్వత్యాజసరస్వతీనదికి 'ేవీడేఅలంకారభూతముగా ఉన్న, 
తస్మిన్‌ తశ్రమే=ఆయాశ్రమమందు, యోగయుక్‌=యోగమందు తన మతమును 
యోజించు కొన్నదై, (ఆసీతాఉండెను) 


తృతీయస్కంధ (త్రయస్తింశాధ్యాయము తం 


తాత్పర్యము: పుత్రునిచేత ఉపదేశింపంబడిన ఆ యోగమార్గము నాశయించి 
మనస్సును స్వాధీనమునకు తెచ్చుకొన్న అ దేవహూతి సరస్వతీ నది 
కలంకార భూతమైన బిందుసరన్సను "పెరు గల్గిన ఆఅ యాశ్రమమున యోగయుక్తు 
రాలై వసించుచున్నది. 

[4 అభా వగావా కహిోన్‌=నిరంతర స్నానములచే పసుపుపచ్చనిరంగుతో 
రూడినవియు, జటిలాన్‌=జడలు గటుకొని యున్నట్టియు, కుటిలాలకాన్‌ 
కుటిలముగా గానున్న వెండ్రుకలతో కొడినదియు, బీలీణం=చిరిగిన గుడ్డతో 
కూడినదియు, ఉగ్రతపసా=కఠినమైన తపస్సుచేత, కృశం=కృశించినదియునైన, 
ఆత్మానం=శరీరమును, బిభ్రతీ=ధరించినదై (ఆసీత=ఉండెను.) 

తాత్పర్యము: మూండు పూటలా స్నానము. అ స్నాననిమిత్తముగా 
అమె కేశములు పసుపు ఎజుపు కలిగిన వరముతో నొప్పెను. తలయంతయు 
జడలు గట్టినది, సంస్కారము లేక ధూసరితమ్హే యా శేశపాశము జడలుగట్టుకొని 
యుండెనవ్‌ ఉగ్రతపోవిమిత్తముగా శరీరము శుష్కించి పోయినది. ఆమెకు 
దేహదృష్టియే లేదు. ఆమెవెంట దేహము పారాడు నట్టుండెను. 

15. కర్షమ స్యప్రజాపతేఃాకర్హమ పప్రజాపతియొక్క, తపోయోగవిబృంభితం 
=త్రపస్త్సు చేతను, యోగముచేతను అధిక హ్రూశము నందినదియు, అనౌపమ్యం= 
తనతోనాయైనది మజి యొక్కటి లేనిదియు, వైమానైైః అపి=విమానములతో 
సంచరించెడు దేవతల చేతను, ప్రార్య్యం=ప్రార్షింప. బడుటకు యోగ్యమైన, 
సవగార్హస్థ్యంంతనయొక్క సొంత ఇంటి యందీ ఆమె ఉన్నది. 

తాత్పర్యము : దేవహూతి యొక్క వాసస్టానము అసాధారణ మహిమతో 
కూడినది. దాని సౌందర్యము చెప్పనలవి కాకుండెను. అచ్చకే కర్షమ(ప్రజాపతి 
తప మొనర్చినది. ఆతండు యోగసిద్రింబడసిన దచ్చోటనే. ఆతపో వైభవముచే 
సకల సమృద్దు లచట అమరియుండెనే. దీనితో సమానమైనది వేజొక్కటుండదని 
చెప్పుటకు సాధ్యముగాని వైభవముతో కూడినది. దానిమనో వ. 
చెప్పనలవి కాదు. అచ్చటి నివాసములు మహా భోగవంతులైన వైమానికులు 
రూడ నాకాంక్షించు చుందురు. 

16. పయః ఫేననిభాజాఅచ్చటి తల్పములు మహాపరిశుద్దములు. 
పాలనురుగు వలె స్వచ్చముగా నుండునవి. ఫేనము వలె మహా మృదువు. 
శయ్యాజాఅట్టి వా శయ్యలు. దాంతాజఏనుంగు దంతముల చేత నిర్మితములు 
రుక్కపరిచ్చదాజాస్వర్లాలంకారములతో కూడినవి. సుస్పర్శాస్తరణాని=సుఖ 
స్పర్శములైన పైని వీజఖచుకొనువస్త్రములు కలవి. పైమానెస్వర్హనిర్మితము 
లైనవి. ఆసనాని చాఆసనములు. 

తాత్పర్యము: ఆ గృహమునందలి శయ్యలు పాలవంటివి. ఫేనమువలె 
మృదుస్పర్శకలవి. శుభ్రములైన వర్ణములు కలవి. ఏనుంగుల కొమ్ములచేత 
నిర్మింప: బడినవా మంచములు. వాని స్వర్గాలంకారములు. కూర్చొనెడు 
పీఠములు కూడ స్వరమయములే. అ శయ్యేలపై పజచెడు గుడ్డలు 
మృదుస్పర్శములై మనోహీరములై ఉండెను. 


9డీ భాగవత సుధాలహరి 


[గ స్వచ్చసృటిక కుడ్యేషూనిర్మలములై చంద్రకాంత శిలలచే నిర్మింపం 
బడిన గోడలు, రత్న ప్రదీపాజారత్త నిర్మితములై ఆరిపోని దీపములు. లలనారత్న 
సంయుతాహాస్త్ర రత్నములతో డినవై, భాంతిా=ప్రకాశించు చుండెన్సు. 

తాత్పర్యము : ఆ గోడలు చంద్రకాంతశిలలతో నిరింప బడినవి. 
అవి మహాస్వచ్చములై నీడగుపించు చుండెను. రతృములే దీపములుగా 
నుండెడివి. అవి ఎప్పుడును ఆరిపోవు. వాని కాంతులు డలలో వ్రతిఫలించు 
చుండెను. కను సన్నల ననుసరించి పను లొనర్చుచు రత్నాలంకారయుతలైన 
దాసీజనము ఆ గృహమం దుండిరి. 

18. కుసుమితైజాబహుపుష్పములతో కూడియున్న, బహ్వమరద్రుమైః= 
అనేక దేవవృక్షములతో, రమ్యంామనోహర మయ్యు, కూజద్విహంగ మిథునం= 
ధ్వనించుచున్న పులుయుల జంటలతో కూడినదియు, గాయన్మత్తమధువ్రతం= 
రుంకార మొనర్చు తుమ్మెదల గుంపులతో కూడిన గృహోద్యానం= 
గృహోద్యానము ఇంటియం దుండెను. 

తాత్సర్యము : ఆ ఇంటి గృహోద్యానము సర్వలక్షణశోభితము. 
స్వర్గలోకమునకు సంబంధించిన వృక్షములే ఆ యుద్యానమం దుండెను. 
అపో నిత కుసుమితములై ఉండెడివి. పక్షుల జంటలు జంటలై నిరంతరము 
తిరుగు చండెడివి. ఎచ్చట ఆూచినను ర్ఫుంకరించున్న తుమ్మెదలరొదలు 
తంబురల షడ్డశృతిని తోపింపంజేయుచుండెను. 

19. ఉత్పలగంధిన్యాంతామరపుష్పముల సువాసనతో కూడిన, యత్ర 
వాప్యాం=ఏగ్భృవమునకు సంబంధించిన తటాకము నందు, ప్రవిష్టం=ప్రవేశించి 
నటియు, కరమేన=కరమమహరి చేత, ఉపలాలితం=ంసమిపమునీకు తీసికొనం 
బడ్‌ లాలింప్‌ంబడినదియునైను ఆత్మానం=శరీరమును, విబుధానుచరాః=దేవ 
వర్గము నందున్నవారే, జగుజగానము చేసిరో. 

తాత్పర్యము : ఆ యాశ్రమం దొకతటాక మున్నది. దాని నిండ 
తామరలు. దిక్కులకు వ్యాపించి యున్నవాని సువాసనలు. కర్ణమ(ప్రజాపతి 
యా తటాకములో స్నాన మొనర్చునపుడు దేవహూతి శరీరమును దగరకు 
తీసికొని లాలించుచుండెను. వారి యనుభూతి గంధర్వాదులు కూడ 
వర్ణించుచుండిరి. 

20. ఆఖండల యోషితామపి=ఇంద్రుని యొక్క యంతఃపురమునకు 
కూడ, ఈప్పిత తమం=ఎక్కువగా కోరతగిన పద్దతిలో నున్న, తత్‌=ఆ 
ఆశ్రమమును, హిత్వా=ఉపేక్షించినదై, పుత్రవ్లోషణాతురా=పుత్రుని యొక్క 
ఎడబాటుచే దుఃఖించుచున్న హృదయము “గలదై, వదనంాముఖమును, 
కించిత్‌ చకారకకొద్దిగా చేసికొన్నది, చిన్న బుచ్చుకొన్నది. 

తాత్పర్యము : ఆ యాశ్రమ సౌాభాగ్యమును ఇంద్రుని అంతః పురము 
కూడ కాంక్షించుచుండినది. ఆ యాశ్రమ సౌందర్యము ఇంద్రునియంతః 
పురమును కూడ ఆకర్షించునదిగా ఉండెను. కాని ఆ దేవహూతి ఆయాశ్రమ 
మందలి అభిమానమును మొదలంటకోసికొన్నది. ఆ సౌందర్యము లేవియు 
ఆమె నాకర్షించుట లేదు. అమె మనస్సు యోగారూఢమైైనది. కాని పుత్రవ్హోషదుః 


తృతీయస్కంధ (ఈఊయస్త్రింశాధ్యాయము త్రి 


ఖము నామె పూర్తిగా మజచి పోలేకుండెను. ఆ విరహ దుఃఖ మామెను 
కొద్దిగా బాధించుచునే ఉండెను. 

21. పత్యౌాభర్తయైన కర్టముండు, వనం(వ్రవ్రజితేవనమును గూర్చి 
వెళ్ళిపోయిన యవస్టయందు, అీపత్యవిరవహాతురా=సంతానవిరహము చేత దుః 
ఫితయైన ఆమె, జ్లోతతత్త్యాఅపాతత్యము నెజింగినదైనప్పటికినీ, నష్షవత్సా= 
దూడ్‌ కంటికి కనడ కద. వత్సలా గౌః ఇవ=స్నేహయుక్తలైన తీవువలె, 
అభూత్‌=అయినది. 

తాత్పర్యము : దేహాభిమానము తత్త్యజానులను గూడ వేధించును. 
దీనిని సంపూర్తముగా విసర్దించుట ఎవ్వరికిని సాధ్యము కాదనుచున్నాండు 
-భర్తయైన కర్షమీ ప్రజాపతిసన్యసించివెడలి పోయినాడు. దేవమవూతి వీత్రుం 
డైన కపిలాచార్యునంటి పెటుకొని ఉండెను. ఇపుడు కుమారుండు కూడ 
వదలి పెట్టిపోయినాండు. ఇప్పడామె కుమారుని బోధలతో ఆత్మదర్శనక్షమురా 
లైనది. ఆత్మనిత్యము. దానితోడ సంయోగవియోగము లెప్పుడు మేండును. 
ఈ విషయామెకు చక్కగా తెలిసియుండెను. ఎంతఎజీంగినను అమె కపిలుయ 
వదలిపోయినపుడు టౌడను పోంగొట్టుకొన్న గోవువలె విలపించినది. ఇష్షజన 
వియోగము చాల 'దుఃఖకరమైనది కహా! షై 

22. వత్స! ఓయి విదురా! అపత్యం=పుత్రుండైన, తంకపిలం హరిం=ఆ 
కపిల మూర్తియైన విష్తువునే, ధ్యాయతి=నిరంతరమును ధ్యానించుచున్నదై, 
అచిరతః=శనీఘ్రకాలమయే, కొద్యశే గృహే=అట్సి సమస్త వైభవములతో కోడీన 
గృహమందు నిస్స్పృహా=ఏ మాత్రమును ఆకోంక్షలేనిదై. బభూవాఅయినది. 

తాత్పర్యము. : ఓయి విదురా! శ్రీహరియే ఆమేకు పుత్రరూపుండుగా 
అవతరించెను. కపిలాచార్యు. డను పేరు గల ఆ విషువునే దేవహూతి 
నిరంతరము మనస్సున నిలిపి కొన్నది. సర్వసౌందర్శములతో కూడిన 
ఆమె గృహమామె నే మాత్రమును ఆకర్తింపకుండెను. 

23. సుతజాపుత్రుండు, ధ్యానగోచరింధ్యానమునకు ఆశ్రయభ్రూతు.డై, 
యత్‌ ప్రసన్న వదినం భగపద్రూపం=ఏ ప్రసన్న ముఖముతో కూడిన 
-భగవద్రూపమును వర్సించి, ఆహ=పలికెనో, సమస్త వ్యస్త చింతయా=సమప్షి 
స్వరూపముగను, వ్యట్హ్‌ స్వరూపముగను, ధ్యాయతీ=ఆ భగవంతుని గూర్చియే 
ఆలోచించునదై ఉండిను. 

తాత్పర్యము : కపిల మహర్షి పరమ పురుషుని గూర్చి ధ్యానించు 
విషయమును బోధించుచుండెను. ఆ భగవంతుడు ప్రసన్నమైన ముఖము 
కలవాండు. ఇంకను అనేక సుగుణములు కలవాండు. కపిలోపదిషమైన ఆ 
భగవద్రూపమును సమష్టిగా వ్యష్టిగా ల చుండెను. ఆ 'రితిగా 
నాధ్యానయోగమున పరినీష్టితురా 'లైనది. పాదముల నుండి శిరస్సు వరకు 
ఏకాకారముగా ధ్యానించుట సమప్టిచింత. ఒక్కొక్క యంగమును నై సకముగా 
ధ్యానించుట వ్యష్టిచింత. ఈ రెండు విధములుగా ధ్యానించుటతో ధ్యానము 
పరినిష్షిత మగును. 

శీ[, 25, 26,27. భక్తి ప్రవాహ యోగేనాభ్తక్తి యనెడు ప్రవాహ సంబంధము 
చేతను. బలీయసా=అత్యంత శక్తితో కూడిన, వైరాగ్యేణ=విషయ విరక్తితోను, 
యక్తానుష్టానజాతేనాసముచితమైన దినచర్యతో కూడిన, బ్రవ్మ పేతునా=బ్రవ్మ 


496 భాగవత సుధాలహరి 


సాక్షాత్కార సాధనమైన, జ్ఞానేనాజ్ఞానము చేతను, విశుద్ధేనాపరిశుద్దమైన, 
అత్మనా*మనస్సుతో కూడిన, స్వానుభూత్యా= సాక్షాత్కారము తోడను, వ్కతో 
ముఖంాసర। వ్యాపక మైనట్టియు, తిరో భూతమాయాగుణవోషణం=ఉన్నవి కాదని 
అనుభవమునకు వచ్చిన, మీయాగుణవోషముతో కూడినదియు, ఆత్మసంశ్రయే= 
దేహాదులకు ఆశ్రయమైన, భగవతి బ్రవ్మణాఐశ్వర్య పూర్ణమైన బ్రహ్మమునందు, 
ఆఅవసితమతిఃానిలుకడగొన్న బుద్ధివృత్తితోను, నివృత్త జీవాపత్తిత్వాత్‌= 
జీవభావము, వీత నివృత్తమైన దానో వలన, శ్రేశాప్త నిర్వృతిఃజ్షేశములు నశించి 
సుఖప్రాప్తియును, నిత్యారూఢ్ర సమాధి త్వాత్‌నాశరహీతమైనే ఆత్మ యందు 
సుసిరతకు హేతువై, పేరావృత్త గుణభ్రమాగుణవైషమ్యము నిమత్తముగా 
నున్నీదాని వలె కనీపించెడు సానాత్వము నశించి, ఉత్తితామోహము నుండి 
విడివడిన పురుషుండు, స్వప్పదృష్టం ఇవెస్వప్నమందు చూచిన పదార్థమును 
వలె, ఆత్మానం=శరీరమును, న సస్మారాఆమె స్మరించిన దేదియు లేదు. 
తాత్పర్యము : ఆమె ప్రవృత్తియందు తీవ్రమైన భక్తి యోగముండెను. 
విషయ వైరాగ్య మామె స్వభావమై పోయెను. జప పూజాదికములు నియతములై 
నడచుచుండెను. నియబిద్దములైన ఆహారాదు లుండెడివి. వీని యన్నిటితో 
బ్రహ్మసాక్షాత్కారమునకు కారణమైన జ్ఞానము కడుంగడు వికసించెను. 
పరిశుద్దమైన బుద్ది వృత్తియందు ఆత్మానందములు ప్రతిఫలించెడివి. 
తత్ప్సలముగా మాయాగుణముతో నేర్పడెడు ఈ ప్రపంచ మున్నది యను 
భాంతి రూపమైన జానము తొలంగిపోయెను. దేహేంద్రియ అహంకారాదుల 
యొక్క లవము కూడీ నామెకు లేకపోయెను. ఆమె జ్ఞానమాత్రముగా ఉండెను. 
ఆత్మాశ్రయు.డైన భగవంతునందు ఆమె మనస్సు స్థిరముగా నెలకొన్నది. 
దేవహూతి జీవభావ మెన్నడో తొలగి పోయినది. రాగాదుల యొక్క 
సంబంధముతో నేర్చడెడు క్షేశాదులు మాటమాత్రముగా నైన లేక నశించి 
పోయెను. ఆనందమే ఆమె స్వరూపమైనది. ఆమె సమాధి కెప్పుడును విఘ్న 
మేర్పడలేదు. ప్రపంచము తీనకన్న భిన్నముగా నామెకు తోచుట లేదు. 
త్రిగుణముల యొక్క అభాస మెట్టిదొ ఎజుం గదు. నిద్రమేల్కొని యున్నవాడు 
స్వవ్నమందు చూచిన పదార్థజాతమును (భ్రాంతి యని భావించును. ఆమె 
స్వదేహ భ్రాంతి ఎన్నడో వదలి పోయినది. దేహభావము బొత్తిగా లేదు. 
మాయారూపమైన నిద్రేయందు తనకన్న భిన్నముగా భాసించెడు నమస్తమును 
జానోదయమందు స్వప్పపదార్థమువలె మిథ్యాభూతమని తెలిసికొన్న దామె. 
జీవభావము బొత్తుగా లేదు. “పరమాత్మ స్వరూపమే ఉండెను. 

28. పరతః పోష్వః అపి=ఇతరులచేత పోషింపటడుచున్నను, 
ఆధ్యసంభవాత=అధిలేనందువలనను, అకృశఃాకృశమైనది కాదని, మఃల 
అవచ్చన్న:=మాలిన్నము చేత కూడినదియు అయిన, తదేహః=ఆ దేవహూతి 
శరీరము, సధూమః పావక ఇవాధూమముచేత కూడుకొన్న అగ్నివలె, బభౌ= 
ాశించెను. 

తాత్పర్యము వ కర్దమ ప్రజాపతిచేత నియమింపజుడిన దాసీలు ఆదేవ 
హూతి శరీరమును రక్షించుచుండిరి. ఆఅల్పాహారములతో పోషించుచుండిరి. 


తృతీయస్కంధ తయస్త్రింశాధ్యాయము తం” 


కాని ఆమె మనస్సు నిరంతరమును ఆనంద ప్రచురమై ఉండుటతో కృశత్వమును 
పొందకయే యున్నది. అభ్యంగము మొదలైన శరిరశోధన వనములు 
లేకుండెను. కాని ఆమె శరీరము ధూమా వృతమైన అగ్నివలె మెజియుచునే 
ఉండెను. దేహమున కంటుకొన్న మలినము మొదలైనవి ఆమె శరీర జ్యోతిస్సు 
నేమాత్ర మడ్డగించుటలేదు. అంతర్జోతి సహాయముతో నా యంగములు 
తళ తళ మెటియుచునే యునువి. * 

29. తపోయోగమయం=తీపస్సు యోగము ఈ రెంటి స్వరూపముగా 
పరిణమించి యున్నది, ముక్తకేశం=విరబారిన తలముడితో కూడినదియు, 
గతాంబరం=గుడ్డతోడి సంబంధము లేనిదియునై, దైవగుప్తం= పారబముచే 
రక్షింప: బడుచున్నేదైన, స్వాంగంాంతన శరీరమును, వాసుదేవ పవ్వధగా 
వాసుదేవుని యరిదే. సమధ్టించిన బుద్దివృత్తితో కూడినదై, న "బుమీధే= 
దేవహూతి తన శరీరమును తెలియలేదు. 

తాత్పర్యము ; తపస్సు యోగము ఈ రెంటిలో ఆమె జీవన మంతయు 
నిండి యుండెను. వెండ్రుకల కభ్యంగనము లేదు. శరీరమునకు వస్తాచ్భాదనములు 
లేవు - ఆమె శరీరము ప్రారబ్బమాత్రము చేతనే రక్షింపం పడుచుండెను. 
మనస్సున కధిషానమై ఉండి భగవంతుం డైన శ్రీ వాసుదేవుని యందే 
మనస్సు వ. ప్రసరించి యున్నది. శరీరమును అను సంధించుటకు 
కావలసిన ధృతియే న్మ్లోషముగా తొలంగిపోయినది. 

30. ఏవం=ఈ ప్రకారము, కపిలోక్తే నాకపిలమహర్షిచేత చెప్పంబడిన 
మార్లేణామార్లము నాశ్రయించి, సా=ఆమె, అచిరతకాఎక్కువ కాలము గడువక 
మురీదే, పరర అత్మానంాపరమాత్మ స్వరూప్పుడను భగవంతం= ఐశ్వర్య 
పరిపూరుండు అయిన, నిర్వాణం బ్రహ్మసుఖరూపమైన బ్రహ్మమును, 
ఆవాపపో=పొందినది. 

తాత్పర్యము:ఈ రీతిగా కపిలభగవంతుండు ఉపదేశించిన భ్వక్తిమార్లము 
ననుసరించి దెవహూతి చాలకాలము గడవక ముండే జానానంద సరూప 
మగు ఆత్మను పొందెను. బ్రహ్మము అయిన భగవంతునే ప్రాపించెనీ. 

31. వీర=ఓయి విదురా! సా=ఆమె, యత్ర=ఎ ఆశ్రమమంద్దు, సంసిద్దిం 
ఉపేయుషాపరమసిద్దిని పొందినదో, తత్‌=ఆ స్తానమును, త్రైలోక్యవిశుతరి= 
మూండు లోకములరీదును ఖ్యాతి వహించినద్దే సిదపదయోసిద్దపదమనెడు 
పేరుగల, పుణ్యతమం క్షేత్రం ఆసీతాగొప్ప పుణ్యక్షేత్రముగా అయినది. 

తాత్పర్యము: అంతర్ని రోధులను జయించి నిత్యశాంతమైన జీవితమును 
గడపుచున్న ఓ విదురా! ముక్తిని పొందించుటకు ఉపకరించేడు విధముగా 
బుద్దివృత్తి నాత్మయందు నిలుకడగా నిలిపి కొనుటయే వీరలక్షణము. అటి 
గుణీము కలవాండు వీరుండు. అందుచే విదురుని వీరుండా యని సంబోధించే 
చున్నాండు. దేవహూతి ఏ సానమందు తపస్సుబట్టి (బ్రహృపాయుజ్యము 
నందోనదో ఆ యాశ్రమమున శప్పుడు సిద్రపద' మనెడు పేరు మూండు 
లోకముల యందు 'వ్యాప్తమై యుండినది దేవహూతి తపస్సు చేత ఆ 
క్షేత్రము యొక్క కీర్తి ముల్లోకములకు వ్యాపించినది. 


32. యోగ విధుతమార్త్యం=యోగము చేత నశింపచేయం బడిన 
మనుష్యధర్మముతో కూడినట్టి, తస్యాజదేవహూతి యొక్క తత్‌మర్త్యం=ఆ 


490 భాగవత సుధాలహరి 


దేహమును, సౌమ్యాఓ పరిశుద్ధమైన బుద్దిగల విదురా! సిద్ద "సేవితా=సిదుల 
చేత సేవింపంబడినదియ. సిద్దీదాసిద్దినేర్చీజచునదియునైన ప్రోతసాంప్రవీరా 
ఆభూతాసరితృమూహములలో ఉత్కృష్టమైన నదిగా ప్రసిద్ధికి వచ్చినది. 
తాత్పర్యము: యోగముచేత నశింపచేయంబడిన న్మోషధాతు మలముల 
చేత గూడినది, అత్యంతపరిశుద్దముగా మారిన ఆ దేవహూతి యొక 
శరీరము నదులలో శ్రేషమైనది. అన్‌ంగా నామె దివ్యశరీరము నదిగా మారె 
నన్నమాట. ఆ నదీతీరీము లందు తపస్సానర్చెడు సిద్ధులకు పరమ సిద్ది 
నొసంగెడు క్షేత్ర మయ్యెను. అనాటి నుండి మహర్షు లందరు క్షేత్రమునే 
గుమి గూడి సాధన మొనర్చు కొనుచుందురు. ఆత్మానందానుభవముతో 
ఆమె శరీరమునకు నాశము లేక పోయెను. ఆమె అమృత తత్త్వము నందెను. 
అందుకే నామె అమృత పర్యాయమైన జలాకృతిని వరించి నదియైైనది. 
అగుటయే కాదు; నాటి నుండి సమప్తలోకమును పవిత్ర మొనర్చుచున్నది. 

33. మహాయోగ్‌ాయోగులలో సర్వప్రథముండగు, భగవాన్‌భగవంతుయడ 
నైన, కపిలః అపి=కపిల మహర్తియు, మాతరం=తల్లియైన దేవహూతిని, 
సమనుజ్తాప్య=సమ్మతింపంబేసి యామీసెలవును గైకొన్నవో?డై పితుః ఆశ్రమాతా 
తండ్రిలేన కర్షముని ఆశ్రమము నుండి, ప్రాగుదిచీందీశం=కణాన్య భూములను 
గూర్చి, యయీ=వెడలిపోయెను. 

తాత్పర్యము: కపిలుండు మహాయోగ్వి భగవంతుండు; సాంఖ్యయోగ 
ప్రవర్తకుండు. ఆతండు తల్లిని సమాధాన పజచి ఆమె నుండి సెలవు 
గ్రైకొన్నాండు. ఆతండు తండ్రిట్లున కర్టముని ఆశ్రమము నుండి బయలుదేరెను. 
ఆతండు ప్రాగుదీచియైన దిక్కును గూర్తి వెడలి పోయినాండు. 

34. సిరచారణ గంధర్వెజాసిద్దులు చారణులు గంధర్వులు మొదలగు 
వారి చేతనూ మునిభిజామునీలు చేతను అప్పరోగణైఃచాఅప్సురస్సమూహము 
చేతను, స్తాయమానణాస్తుతింప బడుచున్నవాండును, సముత్రీణమద్రమ 
చేత, దత్తార్హణని కేతనఃదత్త=ఇవ్వం బడీన, అర్హణ=అర్భ్యాది పూజనము, 
నికేతనకావానస్తానము గలవాండై. 

తాత్పర్యము : సిద్దు లాతని ప్రశంసించు చుండిరి. చారణు లాతని 
శాఘించుచుండిరి. గంధర్వలు కొనియాడుచుందిరి అప్పరసలు, మునులు 
త్‌లల్పు వంచి నమస్కరోంచుచుండిరి. ఆ దిక్కున ఉన్న సముద్రము 
అర్హ్యపాద్యాదులతో నమస్కరించెను. వాసస్థానము కూడ సమర్పించెను. 


ఏరు సాంఖ్యాచార్యెబసాంఖ్యణాస్త్ర పండితుల చేత, అభిషుతః=బహుమాన 
పూర్వకముగా స్తుతింహబడుచున్నవాండై, యోగం సమాసాయాసంపూర్తముగా 
యోగము ననుసరించివాండై, త్రయాణాం లోకానా మపిీమూండు లోకీముల 
యొక్కయు, ఉహూంత్యా=ఉపశమనము కొణకు, సమాహితః ఆస్ర్తేసమాధితో 
కూడి యున్నవాండు* 

తాత్పర్యము : కపిలుండు సంఖ్యమునకు ప్రథమాచార్యుండు. ఆతని 
చేత సాంఖ్యశాస్త్ర ముపదేశముగొన్న ఆఅచార్యు లంద రతనిని స్తుతించుచుండిరి. 


తృతీయస్కంధ (త్రయస్త్రింశాధ్యాయము డ్రం 


ఆ పదతి ననుసరించిన ఆచార్యులు సంపూర్తిగా నాత్మ సుఖము ననుభవించు 
చుండీరి. ఆ సాంఖ్య పదతి ముల్లోకములందున్న జీవులరును ఉపూాంతి 
రూపమైన ముక్తిని ముమ్మశ్‌ముగా నోసంగుటకు యౌగ్యమైనది. కపిల మహర్తి 
ముల్గోకముల యొక్క ఆత్మక్షేమము కొజకు నిరంతరము సమాధి స్థితుం 
డయ్యెను. జగత్తులను రక్షించుచున్నాండు. 

36. అనఘ!= పాపనిర్ముక్తుండవైన విదురా! తాత!=ఓ వత్సా! మైత్రేయండు 
తన నా కన్న చిన్నవాండగుటచే విదురుని తాత! యని సంబి ధించుచున్నాం 
డు. కపిలస్య దేవహూత్యేశ్చ=భగవంతుండైన కపిలునకు పరమ పవిత్రురాలైన 
దేవహూతికిని పరస్పరము ఏర్పడినటి, 'పావనః సంవాదజాపరిశుదమైన ' ఈ 
సంవాదము, అహం యత్పృష్టనేను నీచేత అట్టుగా అడుగడుడితినో, ఏతత్‌= 
ఆ సంవాద ప్రకారమృు తవీ నిగదితంచనిన్ను" గూర్చి చెప్పంబడినది. 

తాత్పర్యము : పాపంనుడవై పరమ పవిత్రుండవైన విదురా! కపిల 
దేవహూతి సంవాదమును గూర్చి నీవు నన్ను ప్ర్నోంచితీవి. ఈ సంవాదము 
పరమ పవిత్రమైనది. ఈ సంవాద ఫలమే ౦ఖ్యశా,త్రము. నీయాకాంక్షను 
గుర్తించి నీకు వారి పరస్పర సంవాదము నుపదేషించితిని. 

37. కపిలమునేజాకపిల మవాముని యొక్క, అత్మయోగ గుహ్యంమతం= 
ఆత్మను తెలిసికొనుటకు ఉపకరించెడు యోగములతో పరమ రహస్యమైన 
అభిప్రాయమును. యణఅనుశ్చణోతి=ఎవండు నిరంతరము వినుచున్నాండో, 
యః అబిధత్తే=ఎవండు ఉచ్చరించుచున్నాడో, సజావాండు, నుపరకేతా భగవతి= 
గరుడ వాహనుండైన భగవంతు నందు, కృతధీజాసంలగ్నమ్లైన బుద్దివృత్తి 
గలవాండై, భగవత్పదార విందం=భగవంతుని పాదారవిందమును, ఉపలభతే 
=ప్రాపించును. 

తాత్చర్యము : ఓయి విదురా! అత్మస్వరూపము ననుభవింపంజేయటలో 
నెన్నియో మార్గము లున్నవి. ఇది వానిలో పరమ్రేష్రమైనది. పరమ రవాన్యమైనది. 
కపిలదేవమవూతీ సంవాది సారాంశము సాంఖ్యము. “ఈ సాంఖ్యయోగ స్వరూపము 
నెవ్వండు అనుదినము క్రీర్తించుచున్నాండొ, ఇతరులకు వివరించి 'చెప్పు 
చున్నాడో, వాండు పరమ పుణ్యుండు. వాని చిత్తము గరుడ వాహనుండైన 
భగవంతు నందు సుస్థిరముగా నెలకొనును. మరణానంతరము వాండు 
భగవంతుని పాదాబ్బమును పొందుచున్నాండు. 

విజయధ్వజ వ్యాఖ్య 

కపిలరూపిటైన నారాయణమూర్తి యుపదేశించు తత్ర్వజ్ఞానము 
దేవహూతికి సిదించేనది. ఈ విషయము ఆమె యొనర్చిన స్తోత్రముిచేతనే 
తెలియ వచ్చీచున్నదను విషయమును ఈ యధ్యాయమందు 
ప్రతిపాదించుచున్నాయ. 

1. సా=అంతకు ముందు కర్షముని యొక్క సేవచేత కృశీభూత శరీరము 
కలదై, అతనికి ప్రీతికరముగా వర్తించి, కర్టమస్య=కర్దమ ప్రజాపతికి, దయితా= 
ప్రీత్యాస్స్పదయైన భార్యయైన దేవహూతి, జీనిత్రీకిలాకీపిలరూపియైన నారాయణ 


క్రి భాగవత సుధాలహరి 


మూర్తి తల్లి అని ప్రసిద్దురాలైనది. ఏవంచగడచిన యధ్యాయములందు 
చెప్పంబడినప్పుగా, కపిలన్యశీపిలరూవియైన శ్రీవరి యొక్క, వచకాఉపదేశమును, 
నిశమ్యావిని. వి ప్రస్త మోహవటలాసతాఅజ్ఞానమనెడు అంధకారమును పోంగొట్టి 
కొన్నదై తత్యవిషయాభగవత్తత్య విషయేమందున్న అజ్ఞానమును పోలొట్టి 
కొన్నదై, అంకీత సిద్దభూమింసమస్తయోగసిద్ధులకును ఆశ్రయుండైన, తత్త 
విషయాఖిల సిదభూమిం=విష్తువిషయకమైన “జాన మున్నవారు అనేకులు 
అయిన బ్రహ్మ “మొదలైన సిస్తపురుషులందరత్‌ను ఆశ్రయమైన, తం=ఆ 
కపిల దేవుని గూర్చి, అభిప్రణమ్య=భక్తితో సాష్టాంగ నమస్కార మొనర్చి, 
తుష్టావా సాక్షాత్‌ శ్రహరియ నీవని తెలుపుచున్నదై స్తోత్ర మొనర్చినట్టి, 

తాత్పర్యము: మైత్రేయండనుచున్నాండు - విదురా! తనశహ్రషచేత 
కర్రమ ప్రజాపతిని మెప్పించి ఆతని ప్రీతిని సంపాదించినది, కపిలరూపియైన 
శ్రీహరికి తల్పియనిపించుకొన్న దేవహూతి ఆ కపిలుని ఉపదేశమును, అవ 
ధానముతో వీన్నది, విని తనయజ్ఞానాంధకారమును పోంగొట్టుకొన్నది. ఆమెకు 
శ్రీహరి విషయమ్‌ందున్న యజ్ఞానమేు సంపూర్తిగా నశించినదీ. తత్వజానులైన 
బ్రహ్మాదులైన సిద్ధపురుషులక్‌ ఆశ్రయభూతుం డైన కపిలునకు తామ్‌ తల్చి 
నను అభిమానమీను వదలి ఆమె భక్తితో కపిల మహర్షికి సాష్టాంగ నమస్కారో 
మొనర్చినది. 

2. భగవత్తత్త్యవిషయ మందు దేవహూతి యజ్తానము లేనిదని ముందు 
సూచించి యున్నాండు. పైన వచ్చు స్తోత్రము చేత దానిని స్పష్టపజచు 
చున్నాండు - అధ=ఇది ఇక్కడ మంగళ వాచకము, తే=ఓ భగవంతుడా 
నీ యొక్క జఠరాబ్దజాతఃాఉదరము నందలి నాభికమలము నుండి జనించిన 
బ్రహ్మదేవుండు,స్వయం=తాను, అప్యయాంతేప్రళభయము యొక్క కడపట. 
యతాఏ, అప్యయింతేసలిలాప్రళయోదకము యొక్క మధ్యమందు, శయానం= 
పండియున్నట్టి, భూతేంద్రియములు, శబ్దాదులైన విషయములు మనస్సు 
వీనికంకును, = అథాదీనికీ కారణభూతమైనే ప్రధానముకంటెను అధికమైన, 
గుణ ప్రవాహం=సృష్టికాలమందు సత్త్వాది గుణములను ప్రవృత్తము లగునట్లుగా 
చేయునది (2) జానీము ఆనందము మొదలైన గుణముల యొక్క ప్రవాహము 
కల్గిన, సతాసత్యక్లైన, అేషబీజం=సమస్త జగద్వ్యంజకమైన, వపుజాశరీరము, 
దధ్యాాధ్యానమొనర్చిను. సఏవ=అని పైకి అన్వయము. 

తాత్పర్యము : దేవహూతి చేతులను జోడించి ఇట్టనుచున్నది - 
స్వామా! సమస్త జగత్తునకు మంగళమగుం గాక. ప్రళయోారితమండు నీ 
నాభికమలము నుండి సృష్టింపంబడిన చతుర్ముఖ బ్రహ్మ ఆ ప్రళయోదక 
మందు శయించి యున్న సీ రూపమును ధ్యానమొనర్చెను. పంచభూతములు 
ఇంద్రియములు వాని విషయములు మనస్సు నీకుపాదాన కారణమైన ప్రకృతిని 
నియమించునది లక్ష్మీదేవి. ఆమెకు కూడ (ప్రధానమైన వాం డవునీవే. 
సృష్టికాలమందు సత్త్వాది గుణములను ప్రవర్తింప చెయువాండవు నీవే. 
సంతతముగా జానాదిగుణ పూర్తుండైన వాండవునీవే. ఆ నీ యొక్క చిదానం 
దాత్మక దేహమీ సత్యమైనది మాయికముకాదు 'శయానం'అనుట చేత 


తృతీయస్కంధ త యస్త్రింశాధా ర్ట్‌ియము 501 


క్రియావిష్టుడని అర్ధము నిష్టియముగా ఉండలేదని తాత్పర్యము. ప్రధానమున 
కంకును 'అధికుండీని చెప్పుట చేత ప్రకృత్యభిమానురాలైన లక్ష్మీదేవి కంకె 
ఉత్తముయని సిద్దించుచున్నది. అట్సిచో సర్వచేతనుల కంక ఉత్తముండని 
చెప్పవలసి యున్నది. హరిసర్వోత్త మక్త్విము దీనిచేత సిద్దించినది. శ్రియావిశిషుం 
డనుటతో నిర్గుణుయ కాయని సృష్టపజుపంబడినది. గేణప్రవర్తకుండనుటేదే 
స్వతంత్రుయన భావము. సతు=అనుటతో "సదేవ సౌమ్య ఇదమ[గ్ర ఆసీత్‌" 
అనెడు శృతిలో చెప్పంబడిన బ్రహ్మమే కాని శబల బ్రహ్మకాండని స్పష్ట 
పరుపణుడినది.శబల బ్రహ్మయనంగా అవిద్యతో కూడుకొన్న చతుర్ముఖ 
బ్రహ్మ. 'అశేషబీజం' అనుటతో ఇదే జగత్కర్తయని సూచింప బడినది 
"మయం ప్రధాన ముద్దిష్తం" అనెడు వచనముతో మయమనంగా ప్రధానమని 
అర్థము "త్వం ప్రధానమీయో దేవ ప్రధానాదధికోయతః *" అనెడు ప్రమాణము 
కోడ ఈ అర్హమునే సృష్పపజచుచున్నది. 

3. జగడ్వ్యీంజకత్వమును సృష్షపజచుచు ఆ దేహాభిన్నుండవే నీవని 
స్పష్టపజచుచున్నది - సీఏవ=పైన చెప్పిన దేహము కంటె కోంచెము కూడ 
భిన్సోము కాని "(అటువంటి 'దేహము' కలిగినట్లియు) గుణప్రవాహేషు= 
గుణములతో సృష్టిపరంపరకు విషయులైన బ్రహ్మాదులందు. విభకృవీరూ 
ప. రూపములీ చేత, రాజస, సాత్త్విక తామస గుణప్రవర్తకుండనెడు 
వెదముతో విభక్తమైన మాహాత్మ్యము గల్గినట్టియు. అనీహఃణాఅయాస రహితు- 
డును, అవి తథాభిసంధిజసత్యసంకల్పుడ్దైన, ఆత్మేశ్వరఃతనకు తానే 
నియామకుండైన, సమస్త జీవులకును నియామేకుండైన, ఆతర్భ్య్య సహస్రశక్తిః 
=ఊహించుటకు కూడ సాధ్యము కాని అనంతమైన సామర్శ్యముతో కూడుకొన్న, 
భవాన్‌నీవు, విశ్వస్యాజగత్తు యొక్క సరాదాసృష్టి స్టిత్యాది ఎనిమిద్‌ 
గుణములను, విధత్తే=ఏన్యూనతయు లేక విపరించుటేన్నా టీ. 

తాత్పర్యము: స్వామా! నీవు సమస్త జగత్తును సృష్టించి దానికి 
నిమిత్తకారణముగా ఉన్నావు. ఈ దేహమునకును నీకును స్వల్పభేదము 
రూడలేదు. సృష్టింపంబడిన బ్రహ్మాదిచేతను లందు ప్రవర్తక రూపములతో 
నీవే ఉన్నవాండవై నీ సామర్హ్యమును విభక్త మొనర్చికొని యున్నావు. 
సత్యసంకల్పుండవైన నీకు సృష్టాది కార్యములు అయాసమును కలిగించునవి 
కావు. ఈ యనంత సామర్త్సీము నెవ్వరు కూడ ఊహింపం జాలరు. 
వటపత్రశాయికై యున్న నీవే జగత్తునకు సంబంధించిన సృష్టాధులైన 
ఎనిమిది కార్యములను న్యూనాతి రేకములు లేక ఒనర్భుచున్నావు. "ఏవ" 
అనుట చేత వటపత్రశాయి జగత్కర్తయైన విష్తవునకు భేదీము లేదని 
చెప్పినట్టైనది "గుణప్రవాహేషు" అనుటతో సృష్ట్యాదోలను క్రమముగా ఒనర్చు 
వాండని తాత్పర్యము "అనీహః'" అనుట చే కార్య మొనర్చుట యందు 
సామాన్య మానవుల వలె ఆయాసపడువాండు కాండని తాత్పర్యము. దీనికి 
సత్యసంకల్పుండై యుండుటయే కారణము. స్వతంత్రుండనుట త అంతటి 
మహిమోపేతుండు వేరొక్కండు లేండని తెలియుచున్నది. అనంతశక్తుం 
డనుట చేత ఉన్నవాండొక్కం డైనను విచిత్ర శక్తి యుక్తుండగుటతో ఈశ్వరుం 
డనుట యృుక్రమనియు సిద్దించుచున్నది. 


502 భాగవత సుధాలహరి 


"విచిత్రశక్తిః పురుషః పురాణః" అనెడు శ్రుతి రూడ దీనినే తెలుపును. 

4, శ్రీహరి అచింత్యానంత శక్తి యుక్తుండను అనుమాన ప్రమాణముతో 
తెలుపుచున్నాండు - హేనాథ!=ఓ స్వామా! యస్యతే=వనీ యొక్క, ఉదరే= 
కడుపు నందు, ఏతద్విశ్వం=ఈ సమస్తప్రపంచమును, ఆసీత=ఉండినదో, 
అంతేకాక్ష యుగాంతే= ప్రళయము నందు, మాయాశిశుఃనీయొక్క ఇచ్చచేతనే 
చిన్నబిడ్డవై, అం(ఘ్రిపానఃసన్‌కాళ్ళ యొక, బొటన వేలిని ముఖమునం 
_ దురిచుక్షీన్స వాండవై, ఏకజాఒకండవే, వటపత్రామట్సి ఆకుపైన, శేతేాపవ్వలించి 
యునా వ సః 'త్వం=ఆ నీవు మే అల్పురాల్రీన నాయొక్క, జఠరేణ= 
కడుపు తో, కథంను భృతః స్మ ఎట్టు ధరింపం బడియున్నావు? ఇది 
ఆశ్చర్యము. 

సువు గింజ యొక్క కాలభాగమును కూడ ఎత్తికొనలేనిదానను. 
కారణ మేమనంగా జీవుండు అణుస్వరూపుం డు. కనుక అటి నేను త్రైలోక్యధారివైన 
నిన్ను ఎత్తుకొని ఉన్నట్లుగా ఒనర్బీ నాండవో దాని చేతనే అంచిత్యానంత 
శక్తి యుప్త్రండవని తేలియు చున్నది. ఇదియే అనుమాన ప్రమాణమన్నమాట. 
తాత్పర్యము : స్వామా! ప్రళయకాలమందు ఈ సమస్త ప్రపంచమును 
నీయుదర మందు ఇముడ్చుకొని నీ ఇచ్చచే శిశురూపుండవై పాదాంగుష్టమును 
నోటనుంచుకొని చీకుచు ఒంటిగా వట పత్రమందు పవ్వళించి యుంటివి. 
సమస్త జగత్తు నుదరమం దుంచు క్‌ నిన్ను నా సన్నని జఠరము 
ధరింపంగలదా! కానీ ధరించినది. ఇదియే ప్రబలమైన ఆశ్చర్యము. ఇది 
కూడ నీ యచింత్యాద్భుతశక్తికి ఒక్క నిదర్శనమే కదా! 

5. కపిలుండు శ్రీహరి విరిరువు రొక్కరేయని తెలిపి ఇప్పుడు కపిలావ 
తారము యొక్క ప్రయోజనమును తెల్పుచున్నది. విభో!=సమస్తము నందును 
వ్యాపించి యున్న సర్వశక్తుండవైన వాండా! త్వం=నీవు, దేహతంత్రజాదేహము 
తోనే ప్రకాశించుచున్నవాండవు అనంగా సచ్చిదానందాత్మకమైన దేహముతోనే 
ప్రకాశితుండవై అవతీరించినాండని భావము. నీవు జీవ్నలవలె ప్రాప్తదేహము 
కలవాండవు కావు. తవానీయొక్క, సూకరాదయజావరాహము మొదలైన, 
అవతారాజఅవతారములు, యథా=ఎట్ట, పాష్మనాం= హిరణ్యాక్షుడు మొదలైన 
దైత్యుల యొక్క, ప్రశమాయా=నాశనమునకును, చ=ఇంకను, నిదేశభాజాం= 
ఆజ్డాను వర్తులైన బ్రవ్మోది దేవతల యొక్క, విభూతయే=ఉన్నతికిని, కృతాస్యుః 
=చ్రేయంబడినవో 'తథా=అసప్షే అయం అపి=ఈ కపిలాపతారము కూడ, 
ఆత్మపథోపలబ్బయేనప్టమైపోయన శ్రీ హరి విషయకమైన జానమార్హము యొక్క 
పునఃప్రకాశనమేునకై, 'త్వయా కృతజానీచేత ధరింపడుడినీది. 

తాత్పర్యము : సర్వత్ర వ్యాపించి యున్న నీవు నాదేవాము నాధారముగా 
చేసికొని ప్రకాశమైతివి, చిదానందాత్మకమైన నీ దేహమునకు నాభౌతిక దేహ 
మెప్పుడు కారణము కానేరదు. నీవు వీరాహాద్యవతారము లెత్తి హిరణ్యాక్టుడ 
మొదలైన దైత్యులను సంహరించితివి, నీయాజ్రననువర్తించు దేవతలకు 
అభ్యుదయము కల్గించితివి. అట్లే ఈ కపిలా తారకు ధరించి కాలక్రమముగా 
నష్టమైపోయిన నీ జ్ఞానమార్గమున ప్రకాశమైపోతివి. సజ్జనుల రక్షించితివి. 


తృతీయస్కంధ త్రయస్తింశాధ్యాయము 503 


రు స్త్రేలైనను నీఠకు సంబంధించిన జాన మున్నందున మేమునీ 
దర్శనాదులతో కృతార్లల మయ్యెదము "ఈ విషయమును క్రేముత్య న్యాయముతో 
చెప్పుచున్నాండు - భగవన్‌! సర్వెశ్చ్వర్య వంతుండవైన స్వామి! శ్వాదః 
అపి=శునకాదులను భుజించెడు చండాలురు కూడ, క్వచిత్‌=ఎప్పుడైనను, 
యత్‌=ఏ నీయొక్క నామధేయ=పేరు యొక్క, శ్రవణావినుట, అనుక్తీర్తనాత్‌= 
పాడుట, వీనిచేత- యత్తహ్వణాతాఏనీ యందు భక్తి యొనర్చుట చేతను, 
యత్స్మరణాదపి=ఏనీస్మరీణ చేతను, సద్యజావెంటనే, సవనాయాసోమలతను 
దంచుటకును, అనంగా యాగ మొనర్చుటకును, కల్పతే, సమర్హుండగుచున్నాయ. 
తనీయొక్క దర్శనము చేతను, విక్షణము చేతను, కుతఈపునహితప్పక అగునని 
భావము - అట్లే నేను కూడ నీదర్శనముచే కృతార్థ నైతినని తాత్పర్యము. 


ధా 


7. విష్ణుభక్తి లేకున్నచో సోమయాజి మైనను లాభము లేదని చెప్పు 
చున్నాయడ. -యజ్జిహ్వాగ్రాఏ చండాలుని నాల్కకొనలో, తుభ్యం=నీయొక్క, 
నామౌపేరు, వర్తీతేఎప్పుడు నుండునో, సజాఅట్టివిషుభక్తుం జైన, శ్వపః 
చాచండాలుండు, అతజాపైన చెప్పిన విష్తభక్తిలేనటీ సోమయాజి కంటెను, 
గరీయాన్‌-ఉత్తముండైన వాండు. అవోబత!వ్‌క్రీవరి యేక్క నామమావోత్మ్మము 
ఆశ్చర్యకరమైనది. యే=ఎవర్సు తే=నీయొక్క నామ=పేరును, గృణంతి= 
నిరంతరము స్మరించుచున్నారో, తే=వారు, తపజాతపస్సును, తేపుః ఒనర్చిన 
వారు. దేవతల నుద్దేశించి, జువువుజవోమ మొనర్చిన వారు. బ్రవ్మ=వేదమును, 
అనూచుజఅధ్యయన మొనర్చినవారు, పూర్వశ్లోకమందు సామాన్య సోమయాజు 
లను గూర్చి ప్రస్తావించినారు. వారు జకడు. విష్తభక్తులైన సోమయాజు 
లొకరు. అది లేనివారు ఒకరు. విష్తు భక్తిలేని సోమీయాజుల కంకెను ఆ 
భక్తిగల చండాలురు ఉత్తములని చేప్పి విష్ణుభక్తి యొక్క సర్వాతిశాయియై 
సామర్హ్యమును తెల్పినాండు. చండాల యొనితామస యోని. ఆ జన్మనెత్తిన 
వానికో విష్తుభక్తి ఎట్లు సిద్ధించును?" బహూనాం జన్మనా మంతే కృషై భక్తిః 
ప్రజాయతే అనెడు శాస్త్రీ వచనముతో బహుజన్మారిత పుణ్యముచేతనే 
విష్ణుభక్తి ఏర్పడుచున్నది. ఈ ప్రశ్నకుత్తరముగానే ఉత్తీరారశ్లోకము సాగినది. 
ఎవ్వేండు ఎప్పుడును విడువక నామస్మరణ మొనర్చుమరిడునో వాండు 
పూర్వజన్మలందు తపస్సు మొదలైన వానర్చి శుదాంతః కరణుండు గనే 
ఉండీ ఉండును. కాకున్నచో ఇది సాధ్య మయ్యెడిపీ కాదు. ఏదో ప్రారబ్ద 
వశముగా చండాలుండై జన్మించి నను వాయ యోగ్యుండైన జీవియే అని 
అర్హము. వర్తమాన క్రియా పదమును వాడుట చేత నిరంతరమును నామస్మరణ 
మనర్పవలెనని సూచించి నాయ తుభ్యం అనుత చతుర్ధవిభక్తి. ఈ చతుర్తీ 
ప్రయోగముతో "నారాయణాయ నమః" అనునది సర్వోత్కృష్టమైన మంత్రమని 
తెలిపినప్లైనది. 


8. అవతార రూపములకు మూల రూపమునకును వ్యత్యాసము లేదని 
నీవు చెప్పిన విషయము నేను చక్కగా తెలిసికొన్నానని తెలుపుచు దేవహూతి 
తన స్తోత్రమును ముగించుచున్నది - అహం=నీ ఉపదేశముతో జ్ఞానము 
పొంది శరరాభిమానము త్యజించిన నేను, తంచజ్ఞానమేకం (33వ అధ్యాయము 


ఏ4 భాగవత సుధాలహరి 


28వ శ్లోకము) అను మొదలైన వాక్యములతో ప్రతిపాదింపంబడిన బ్రహ్మ=పరి 
పూరగఃఖండైన, పరం పుమాంసం=సర్వోత్తము. డైనట్టియు, ప్రత్యక్పోతసి= 
విషమయములందాస్తక్తిని వరించి ప్రత్యాగొత్మ స్వరూపుండైన, శ్రీహరిని గూర్చి 
నదీ ప్రవాహము వలె పాంగుచు పోవుచున్న ఆత్మనామనస్సునందు, 
సంవిభావ్యం= ప్రత్యక్షముగా చూచుటకు యోగ్యుంైన లేక చక్తువు మొదలైన 
ఇంద్రియములతో శ్రీహరి హృదయమందు చేరెడు అని అయినను అర్హము. 
స్వతేజసా=స్వరూప మనిపించు కొన్న, సచ్చిదానందాత్మకమైన సామర్ధ్యమేతో, 
ధ్వస్తగుణ ప్రవాహం=ఎప్పుడును సంసారము యొక్క సంబంధము ంగొట్టి 
కొన్న (నిత్యముక్తుండైన) విష్ణంసర్వజగత్తు నందు వ్యాపించి యున్న బలము, 
ఆనంద స్వరూపము అయిన శ్రీమన్నారాయణుని యొక్క అవతారమైన, 
కపిలంాసుఖానుభవ స్వరూపుండును, సర్వమును తన యధీన మందుంచు 
కొని తదతమైన ఆనందమును గ్రహించు వాండును అయిన కపిలుండని 
పిలువంబీడుచున్న, వేదగర్భం="షూరో బలమేష హ్యానందమాదత్తే" మొదలైన 
వేదములచేత తెలిసికొనంబడునట్టి వాండును, (2) వేదము యొక్క తాత్పర్యార్ధ 
మెన వాండు, వేదములను జీదరమందు ధరించిన వాండు (4) తనీ 
గుణములను గూర్చి తెల్పుట చేత తన కతి ప్రియము లగుటచే వేదము 
లందు ప్రవేశించి యున్నవాండు ($ వేదములను విస్తరించి రక్షించు వాం 
డును అయిన, త్వాంచనిన్ను, అద్దాదేహముచే నొనర్చు సాష్టాంగ నమస్కార 
పూర్వకముగా, వందే=స్తోత్ర మొనర్చి నమస్కరింతును. ఇచ్చట "బ్రహ్మా" 
మొదీలైన అనేకములైన శ్రీహరి యొక్క నామములను గ్రహించుట చేత 
ఇంకను వేరు వేరు శ్రీహరి నామము లేవి కలవో ఆ సర్వసామములచేతను 
విశిమ్ణండైన కపిలుని గూర్చి నమస్కరించుచున్నానని తెలిపి శ్రీహరికి కపిలునకు 
ఏ వ్యిత్యాసమును లేదని చెప్పియున్నది. "అద్ధ" అనుట చేత కేవల 
వాచకమైన వందనమునే కాక కాయికమైన నమస్కారమును కూడ ఒనర్తునని 
తెలిపి యున్నది. ఇట్లు చెప్పుటతో” నేను నీకు తల్లినగుట చేత పూజ్యురాలను 
"అను నభిమానము "కూడ లేశమును లేదని చెప్పీనపైనది. "బ్రవ్మో" అని 
చెప్పుటతో శ్రీహరి యప్రాప్తుండు, కపిలముని ప్రాప్తండు. వీరరువురకును 
ఐక్యమెట్లు? అను శంకను కూడ పోంగొటినటు లైనది "పరంపుమాంసం" 
అ. టతో బ్రహ్మపదమునకును వేరైన ఏయర్దమును పొసంగదు. "గుణపూర్తులైన 
వాయ” అనియ అర్ధము చేయవలెనని నీర్ణయింపం బడినది. య 
"ఆతోరస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః" అనెడు గీతా వాక్యము 
నిచ్చట అను సంధించు కొనవలెను ఈ విషయమందు జ్జానుల ప్రత్యక్షము 
కూడ ప్రమాణమని తెల్పుటకే ఆత్మని సంవిభావ్యం అన్‌ చెప్పం బడీనది. 
వారి యపరోక్షమునకు సచ్చిదానంద మూర్తియే విషయమైనవాండని" స్వతేజసా" 
ఇత్యాది పోషణములతో స్వష్టపజచి నటులైనది. "విష్ణుం కపిలం" అనుటతో 
ఈ రెండు పదములకును ' అర్హమొక్కకే యని వీవరించి కపిలుం డు 
నారాయణ మూర్తియే అని నిర్టీరించినాడు. "వేదగర్భం" అనుటతో ఈ 
విషయమందు వేదము పప్రమాణీమనియు, వేదములు "నిత్యము లగుటకు 


తృతీయస్కంధ త్ర యస్తింశాధ్యాయము 5035 


శ్రీహరి వేదగర్భుండనుటయే ముఖ్యప్రమాణ మనియు తెల్పిన స్లైనది. 

తాత్పర్యము స్వామి! నాకు మా ఉపదేశఫలముగా దేహాభిమానము 
పోయినది. నిన్ను గుణపరిపూర్తునిగా తెలిసికొన్నాను. సర్వోత్తముం డని 
యవగతమైనది. బవిషయాస్రక్తిని వర్తిర్‌చి నీయందే సంతీతము మనసు నిలిపికొని 
ధ్యానించు వారికి మాత్రమె ప్రత్యక్ష మగుదు వనియు గ్రహించినాను. నీ 
సామర్యము చేతనే నిత్యముక్తురా లగుటకు సాధ్య మనియు తెలిసికొన్నాను. 
అంతటను వ్యాపించిన వాండై, చిదానంద స్వరూపుడై విష్ణుమూర్తియైన 
నారాయణుడే కపిల స్వరూపుండవైన నీవు. నిన్నిటుగా వేదములు క్రీల్చుచున్నవి. 
సమస్త వేదములకును తాత్పర్యమైన వాండవు నీవే. వేదములు నీవు ధరొంచి 
యున్న గుణగణములను గూర్చి పాడుచున్నవి. అందుచేత నీ కవి 
అతిప్రియములు. కనుక వాని యందు నీవు న వానిని 
విస్తరించి కాపాడు వాం డవు కూడ నీవే. ఇదిగో నీకు నమస్కారము" అని 
దేవహూతి కపిల మహర్షిని స్తుతించి నమస్కార మొనర్చినది. 

9. ఈ స్తోత్రముతో దేవహూతికి కపిలమహర్షి ప్రసాద మేర్పడినది. 
అందుచే ఆమె ఒనర్చిన స్తోత్రము సత్యస్వరూపమైనది. కనుక దీనిని పఠించు 
వారికి కూడ శ్రీహరి యనుగ్రహమేర్పడ౭ గలదు. ఈ స్తోత్రముతో కపిలుని 
య. సంభవించిన దనుటకు ఏమైనను గుర్తులున్నవా అని ఆశంకించి 
ప్రీహరి యామెతో నన్నమాటలు ఆతని 'ప్రసాదవోోషము లభించిన దనుటకు 
గుర్తులని చెప్పుచున్నాండు - ఏవం=ఇట్స, ఈడితః=స్తుతింపంబడిన కపిలుం 
డనెడు పురుషోత్తముండైన శ్రీహరియు త్‌ల్తియందు వాత్సల్యము కలవాండై, 
అవిక్షబయాాదైన్యము లేనట్టి, వాచా=మాటతో. ఇతముందు చెప్పం బోవునట్టుగా, 
ఆపాపలి౭ను. దైన్యరపోతమైన మాటయే శ్రీహరి ప్రసాదము తెలిపేడు 
చిహ్నమని ఇతి అనుటతో సూచింపం బడినది. 

10. ప్రసాద వోోషమును సృష్టపజచు చున్నాం డు. హేమాతఃాఓ తల్లీ! 
మేనాచేత, ఉదితేనాచెప్పం బడినట్టి, సుషేవ్యేణాముక్తి యోగ్యులైన వారితో, 
చక్కగా ననుసరింపం దగినట్టి, ఆప్టీతేనానీచేత అనుష్షింపం బడీన, అనేన 
మారేణ=ఈ దారితో, (ఈ ఉపోసనతో) అచిరాతావిలంబీము లేక పరాంచనీ 
యొక్కీ యోగ్యతకు తగిన పూర్ణమైన, కాయికాం=స్వరూపమునకు సంబంధించిన 
ఆనందాతిశయమును, అవరోత్స్యసి=నిత్యమై అనంతమునకు అభివ్యక్తమగు 
నట్లుగా చేసి కొందువు "అచిరాతీ" అనుటి చేత తల్తియందు కపిల రూప్‌యైన 
శ్రీహారికి ఎక్కువైన ప్రసాద మేర్పడినదని తెల్పినప్లైనది. 

11.నేను దీనిని ఏదో ప్రొద్దుపోవుటకు చెప్పిన. మాటగా [గ్రహింపకుము 
- తల్లియైన నీకు నే నొసం గు డీపదేశముగనే తెల్పినాను. అందుచేత నీవు 
దీనినీ వినుము. ఆస్తిక్యబుద్ది కలదానవు కమ్మని తెల్పుచున్నాండు - యత్‌= 
ఏ యీ తత్తజానము, బ్రవవాదిభికావైదికులచెత, జుషం=అనుసరింపశుడినదో, 
అంతేకాక, యేన్‌ఏ యీ తత్త్వజానము చేత, అభయరాసర్వభయరహితు డైన, 
మాం=నన్ను యాజఉపాసకుండు పొందుచున్నాండో, ఏతతాదీనికి మహ్యంానా 
యొక్క, మతం=మతమును, శ్రద్ధత్స్వ=ప్రమాణమని నమ్ముదానివిగా ఉండుము. 


గి భాగవత సుధాలహరి 


మహ్యయానన్నుద్దేశించి అనుష్టాన మొనర్చుదానివిగా అయినను కమ్మని అర్ధము. 
"అతద్విదః”2జీది నా మత మీని తెలియని వారు, మృత్యుంసంసారవపేను, 
బుచ్భంతి=పొందెదరు. (2) అతద్విదజాఈ నామతమునకు విరుద్ధమైన జీవ 
పరబ్రహ్మ లొకకే యని ఐక్యమతమ నెజింగి దానినే ప్రమాణమని డిపాసించు 
వారు, మృత్యుంానిత్యమరణ రూపమైన అంధంతమస్సును, బుచ్భ్చంతి= 
పొందెదరు. 

వైదికులచేత సేవింపం బడినదని చెప్పుటచేత ఇది తంత్రజానము 
(అనంగా పాశపతాద్యాగమబ్తానము) కాదని చెప్పంబడినది. అభియమును 
పొందుచున్నావు అనుటచే శ్రీహరి ప్రాప్తికి కారణము కాన వైదికమతమే 
ప్రయోజనమని యే చెప్పంబడినది - అభయుండైన నన్ను పొందు మనుట 
చేత నీవు చెప్పిన "కపిలుండే సాక్షాత్‌ పరబ్రహ్మ"అనుమాట కూడ సత్యమే 
యని ఎజుంగంబడినది. 

మృత్యు మృచృంతి "నేను చెప్పిన మార్గము కంటు భిన్నమైన ఉపాసన 
అనర్థకారి యని స్పష్టపణిచినాండు. 

తాత్పర్యము : ఓయి! విదురా! పరమప్పరుషుండైన కపిల రూప్పుం డైన 
శ్రీహరి తల్లి యొనర్చిన స్తుతి చేత తృప్పినందినవాండై భక్తురాలైన ఆ తల్లి 
యందు వాత్సల్య యుక్తుండైనాడు. ఆమె ననుగ్రహించుచు వైక్లబ్య రహితీ 
మైన వాక్కులో ఇట్టన్నాండ - వ నేను చెప్పిన ఈ మార్గము ముక్తి 
యోగ్యులై భక్తి పూరికులగు వారిచేత 'సవింపతగినది. ఈ మార్గమీను నీవు 
కూడ అనుష్షింపుము. శీఘ్రకాలముననే నీ యోగ్యతకు తగినట్టు పూర్ణమైన 
నీ స్వరూపాస్‌ందాతిశయము అభివ్యక్త మగును. అది నిత్యముగో ఉండేను. 
నే నుపదేశించిన ఈ మతము తాంత్రికమైనదని భ్రాంతి చెందకుము. 
వైదికు లనుష్పించెడు వేదమతమే ఇది. ఇట్లు పాసించు వాండు 
సర్వభయరహితీలై, అభయ ప్రదాన మొనర్చెడొ నన్ను పొందును. ఈ 
నాయుపదేశము సర్వస్రామాణికమైన దని నమ్ముము. ఇట్లు నమ్మక 
ఉపాసించువాయ సర౦సారమందే స్టిరముగా నుందురు. ఏతద్వరుద్రమైన 
ఐక్యమతము ప్రామాణికముగాం దెలినీ ఉపాసించువారు అంధం తమస్సునేడు 
నిత్యమృత్యురూపమైన నరకము నందెదరు: 

12, దేవోత్తముండైన శ్రీహరి దేవతాజాతికి చెందినవాండ గుటవలన 
"దేవతలకు మనుష్యులు బహుకాలము వసించుట ధర్మము కాదని తెలియుట 
వలన ఆపై ఏమి యొనర్చెనని తెలుపుచున్నాండు - కపిల రూపియైన 
భగవంతుడు ఇతిశ్రీహరి యొక్క అత్యుత్తమ ప్రసాదమునకు కారణమైన 
పైన చెప్పడుడిన ఉశతీంామోక్షము మొదలైన సమస్తాభీష్టముల నొసంగునేట్టి 
ఆత్మనజాపరమాత్మకు సంబంధించిన, గతిం=జానమును, ప్రదర్శ్య=తల్లిమైన 
దేవహాతికి ఉపదేశమార్గముగా చూపించి లేక తల్లీకి నమ్మకమును కలిగించుట్టా 
ప్రాసంగికముగా తన 'స్వరూపస్థితిని తోపించ్‌ బ్రహ్మవాదిన్యాబ్రహ్మజ్డాని 
యైన, స్వమాత్రాతన తల్లియైన దేవహూతి చెత, అనుమతజాసమ్మతీని 
గొన్నవాం డై. యయౌ=అశ్రమేమును వదలి వెళ్ళెను! బ్రహ్మవాదిన్యా" అనుట 


తృతీయస్కంధ (త్రయస్ర్రింశాధ్యాయము 507 


చేత తన కపేక్షితమైన జాన ముపదేశించిన గురువు గనుక - తనకు కొడుకై 
జన్మించి (ప్రేమాస్పదుండును అయిన కపిలునకు అనుమతి యొసంగిన 
దేవహూతి దయలేని మనస్సు కలదికదా అను ఆశంక కుత్తరమిచ్చినటైనది. 
బ్రహ్మజ్ఞాని. కపిలుని యొక్క విరహము అపరిహార్యమని ఆమెకు తెలియును. 
కాని సర్వవ్యాపిలైన కపిలుండు తనయందే వ డు. ఈ విషయము 
కూడ ఆమేకు విదితమే. అందుచేతనే కపిల మహర్షి పోవుటకు సమ్మతించెను. 


13. అయినను ఆమెకు ఎక్కువ దుఃఖము కాలేదని సూచించుచున్సాయ. 
సాచ=ఆ దేవమూతియు ఇరువదియవ శ్లోకమైన "కించిచ్చకారవదనం" అనేవతో 
దీని కన్వయము. సరస్వతీ నదీతీరమందున్నీ ఆ ఆశ్రమ మందు, ఆసీనాఉండుట 
చేతు సమాహితా*సమాధాన యనక్తమైన, తన యోక్తే నాకుమారుండుపదేశించిన, 
యోగాదేశేన=జానమనెడు ఉపదెశము కారణముగా, యోగయుకాఏర్పడిన 
సమాధానమునేకు ఫలముగా యోగయుక్తురా లైనది. 

తాత్పర్యము : విదురా! కపిలుండు తల్లి కుపదేశించిన ఈ పరమాత్మ 
జ్లానము శ్రీహరి యొక్న అత్యుత్తమమైన ప్రసోదమునకు కారణభూతమైనది. 
మౌక్షము మొదలైన సమస్తాభిషములను దయచేయునది. దీనిని తల్లి కుపదేశించిన 
కపిలుండు ఆమెకు తన 'యందు నమ్మకమునకై తన శరీరీస్టితిని కూడ 
తోపింపంజేసెను. బ్రహ్మవాదినియైన ఆమె నుండి అనుమతిని పారీది ఆతండు 
ఆశ్రమము వదలివాండు బ్రహ్మజ్ఞానియైన దేవహూతి కపిలుని విరహము 
అపరిహార్యమని తెలిసికొన్నది అంతన్యొమిగా ఆతం డు తన యందే ఉన్నాయని 
ఆమె ఎజీలినది. అందుకీ ఆమె యసుమతి నొసంగినది. దేవహూతి సర్‌స్వతీ 
నదీతరమందున్న ఆయాశ్రమమున నివసించినది. పుత్రుండుగా జన్మించిన 
కపిలరూపియైన శ్రీహరి ఉపదేశించిన జానోపాయ ఫలముగా గేవహూతి 
మనస్సు సమాధానముతో కూడినది. "* 


14. ముందు చెప్పినట్టు అంతశ్శుద్దియేకాక బాహ్యశుద్దికూడ ఉండిన 
దనుచున్నాండు - అభిక్షావగోహ్‌ కషిశాన్‌-సీత్యము స్నానమొనర్పుటచే ఎజుపు 
మజియు పసుపురంగు కలిగి యున్న దీనినుండి తిథి మొదలైన కాలము 
లందు మాత్రమే స్నాన మొనర్పవలెను ముత్తైదువలు అనుభావము వదలి 
ఉండినదని భావము జటిలాన్‌జడలు కటిన, కుటిలాలకాస్‌=వ[క్రములైన 
ముంగురులను, చీరిణం=మలినములై చినిగిన గుడ్డతో కూడిన, ఉగ్రతపసా=కఠిన 
మైన తపస్సు చేత, కృశం=కృశించిన ఆత్మానం=శీరీరమును. బిభ్రతూధరించినది. 


- 15,16, 17, 18 19,20. కరమ ప్రజాపతియొక్క తపోయోగ విబృంభితం= 
తపన్సుతో, యోగసిద్దిచేత అతిశీయముగా నిర్మితమైన, అనాపమ్యం=వోలికలేని, 
వైమాస్టైః అహిదేవతీలచేతనేే ప్రార్యం=అ పేక్రితమైన, యశ్రాఏగ్భవాస్థస్థితియందు, 
దాంతాహావనుయుల దంతముతో నిర్మింపం బడినట్టియు. రుక్కపరిచ్చదాకా 
బంగారు అలంకారము లున్నట్టియు పయః "ఫేననిభాః=పాలు, ఫేనమువలె 
తెల్లగా మృదువుగా ప్రకాశించున్‌ట్టి. శయ్యాజాపడుకలు, సుస్పర్శాస్తరణాని= 
సుఖముగా నుండునట్టు మెత్తని, పై గుడ్డలు కలిగిన, 'ప్పామాని=బంగారు, 
ఆసనానిచాఆసనములు, (సంతి=ఉన్నవో) స్వచ్చస్ఫటిక కుడ్యెషూనిర్మలమైన 


33, 


508 భాగవత సుధాలహరి 


స్ఫటిక శిలలతో కూడిన గోడలపైన చామజియు. మహామరకతేషూఖంద్ర 
నీలముల గోడలందు లలనారత్నసంయుతాజతయారు చేయం బడిన స్తే 
రత్నముల చేతులందు కూడినట్టియు. రత్నదీపార్చిషా=రత్నములనెడు దీపముల 
జ్వాలను, భాంతి=ప్రకాశింపచేయ్‌నదియు, కుసుమితైజాపుప్పితములైన, బవ్వామర 
ద్రుమైః=అనేకములైన మందారాది బవువృక్షముల చెత, రమ్యం=మనోవారమైనది, 
కూజద్విహంగ మథునం=కూయుచున్న మగ పక్షులు కల్గినట్టియ, గాయన్మత్ర 
మధువ్రతం=ర్సుంకరించుచున్న మదించు తుమ్మెదల తోకూడీన్‌, గృవోద్యానం= 
ఇంటి యొక్క ఉపవనము, భాతి=ప్రకాశించుచున్నదో, యత్ర=ఏ ఉద్యానమందు, 
ఉత్పలగంధిన్యాంానల్లకలువల గంధముతో కూడిన, వావ్యాంాసరస్సు నందు, 
ప్రవిష్టంాప్రవేశించిన'కర్ణముని చేత, ఉపలాలితం=కర్తముని గూడి లాలనలు 
వడనీన, ఆత్మానంచతనన్‌ (దేవమూతిని) విబుధానుచరాజాగంధర్వులు, జగుః 
=గాన మొనర్చిరో అట్టిగృహోద్యాన మెక్కడ ప్రకాశించుచున్నదో, ఆఖండల 
యోషితామపి=ఇంద్రున్‌ అంతఃపురమునకు కూడ, ఈ ప్సిత తమం=అత్యంత 
మ పేక్షితమైన, తత్‌ాముల్లోకములయందు. ప్రసిద్ధమైన, స్యగార్హస్థ్యంాతన 
గృహస్థభావమును. హిత్వాజగడ్డిపోచవలెవదలి. దోఖింపని దేవహూతి, పుత్ర 
వ్లోషణాతురా=ప్తుత్రవ్తోషణముతో అతురురాలై, కించితాకొంచెముగా (కళా 
విహీనముగా) వదనం 'చేకారాముఖమును చేసికొన్న ది-అపి=ఇదిలోకమునందు 
సంభావితమే. ఆమె యొక్క గృహస్టత దేవతల చేత అపేక్షితమైన దనుటకు 
దాని యొక్క అనాపమ్యమే కారీణము. అట్టి నిస్సృమానతీకు కర్తమని 
తపస్సు హేతువు. అట్టి సమృద్ధమైన గృహమును కూడ్‌ త్యాగ మొనర్చుటకు 
దుఃఖము కారణము కాదు. మరి ఆమె వైరాగ్యమే కారణము. కపిలుని 
విరహముతో బాధపడుటకు ఆమె కాతని యందున్న భావనయే కారణము. 


21. మగని ఎడబాటుతో ఏర్పడిన దుఃఖము కంకెను కుమారుని 
విరహమే దుస్సహ మైనదని సై చెప్పిన విషయమునే వివరించుచున్నా. డు. 
వత్పలా!=వాత్సల్యపూర్ణురాలైన దెవహూతి! జ్ఞాతతత్త్వా అహితత్త్వజానియైనను, 
పత్యా*పతియైన కర్షముం డు, వనం=అరణ్యమీను, ప్రవ్రజితే సతాపొందినవాం 
డగుచుండంగా, అపత్యవిరహాతురా=పుత్రుని విరహముచేత, దుఃఖపడుచున్నదై, 
నష్టవత్సా=దూడను బోంగొట్టుకొన్న, గౌరివాపశువువలె, అభూతాదుఃఖితు 
రాజైనది ల్‌ 

22. అప్పైనచో పుత్రవిరహముతో కలిగిన దుఃఖము తపోభంగమునకు 
కారణమైనదో వివరించుచున్నాండు-తం=తనకు ఆ రీతిగా తత్త్వ్వజానము 
నుపదేశించిన అపత్యం=కుమారుండైన, కపిలం= కపిలమహర్షిని, దేవరజిక్రీడాది 
గుణవిశిష్పండైన; హరింఏవాశ్రీహరిగనే, ధ్యాయతీ=ధ్యానించు చున్నదై, లేక 
ఇంపవ=కీపిలునే ధ్యానించుచున్నదై, తాదృశే గృహే=అంతటి సంపత్తుతో 
సమృద్దమైన ఇంటి యందు, విరతోత్సావా=ఉత్సావము లేనిదై నిన్సృవా=నిరాశతో 
కూడిసీదై, బభ్రూవాఉండెను. క్రపిలునే ధ్యాసంచుచు తక్కిన విషయముల 
ధ్యానమును వదలిన దని చెప్పుట చేత "ఏవ" కారముతో సూచితమైన 
కపిలభిన్నమైైన వస్తువు లేదని చెప్పినస్లైనది. 


తృతీయస్కంధ (త్రయస్తింశాధ్యాయము 509 


23. ప్యతవియోగముతో భభ్రాంతమైన మనస్సు కల దేవహూతి పుత్రుం 
డుపదేశించినది వేజు. తా నుపాసించునది వేజు అన్న కైనదా? దానికి 
బదులు చెప్పుచున్నాండు- యతాఏ భగవద్రూపం=శ్రీహలీ రూపమును, 
ధ్యానగోచరంాధ్యాన నకు విషయముగా, అవాచెప్పెయుండెనో, తత్‌పిం=అట్టి, 
ప్రసన్నవదనంచ=ప్రసన్నమైన ముఖముకల, సుతురాపుత్రుం డైన కపిలున్‌, 
సమస్త వ్యస్తి చింతయా=సంపూర్త స్వరూపమును ధ్యానించుట చెత, ఒక్కొక్క 
అవయవమునే ధ్యానించుట "చేత ధ్యాయతీ=ధ్యానమొనర్చు నదిగా, 
బభూవ=అయ్యెను. 


24 25. అఆ ఉపాసనా ఫలమును చెప్పుచున్నాండు. సా=ఆ దేవహూతి, 
భక్తి ప్రవాహ యోగేనాశ్రీహరియే సర్వోత్తముండని జానముతో కూడిన నిరతిశయ 
(ప్రేమ అనెడు భక్తి యొక్క సంతతీ ప్రవాహరూపీమైన ఉత్తమోపాయమైన, 
బలీయసా=స్వర్గము మొదలైనవి పురుషార్హములని చెప్పెడు శాస్తార్రముల 
శ్రవణము చేత మోహము గొన్న బుద్ది లేకీండు నని అత్యంతముబీలము 
గల్గి నట్టి, వైరాగ్యేణాజగత్తు యొక్క అసారతా జ్ఞానముతో, యుక్షానుషానముతో, 
జాతేన= విహితమైన అఖండ ధ్యానము తో నేర్చోడిన, బ్రహ్మవేదినా=ఎరబ్రహ్మ 
ప్రసాదమునకు కారణమైన, విశుద్దేనానిర్మలమైన, అనంగా జీవబ్రహ్మలు 
ఒకకే ననీ, లేక ఒకటి యేనో ఏమో అనెడు సంశయము నుండి విడివడిన, 
దోషహీనమెనటి, జానేన=జానముతో, తదా=అప్పుడు, ఆత్మనా=స్వరూప 
మనస్సుతో తీత్మాన్‌ంాతన్‌ బింబ స్వరూపమైన, విశ్వతఃముఖం=సర్వజు 6 
డైనట్టియు, స్యానుభూత్యా=స్వాభావికమైన తన అనుభవము చేత తిరోభూతీమేన 
మాయాగుణవేీషణంాపోం గోట్లలుడినే ప్రాప్రగుణములైన సత్త్వాది గుణములచే 
నేర్పడిన దేహ బంధరూపమైని వోషణము కలిన అనంగా స్వాభావికముగా 
ప్రాకృత సంబంధరహితుండైన, హరిం దదర్శ=శ్రీహరి నపరోక్షీకరీంచు కొన్నది 
"బ్రహ్మవేదినా” అని మజియొక్క పాఠమున్నది. అపుడు బ్రహ్మ వశీకరణా 
యుధమైన. అని మజియొక అర్ధము "జ్ఞానేన" అనుటకు వోషణము. 

26,27. అపరోక్షజానమైన తరువాత ఆ పొందినస్టితిని చెప్పుచున్నాడ 
-ఆ దేవహూతి యదా=పీప్పుడు శ్రీహరిని చూచినదో, తదా=అప్పుడు, 'ఆత 
సంశ్రయే=తన్నుతానే ఆశ్రయించి యున్న భగవతి=ఐశ్వర్యాది గుణపూర్ణుడై గ 
బహ్మణి=కాలదేశములు, ఇంకను గుణములు వీనిచేత వ్యాపింప డుడిన 
శ్రీహరి యందు, అవస్థితమతిజాస్టిరమైన ఏకాగ్రమనస్సు కలదై, నివృత్త 
జీవాపత్తి త్వాతాలింగశరీరాభిమానము (తత్తయుక్తమైన అభిమానము) ఇది 
లేకపోవుట చెత, వీతక్షేశ =దుఃఖము లేనిదై, అప్ర నిర్వతిజపరమానందమును 
పొందినదె, నిత్వారూడ్‌ సమాధి తాఖతానిరంతరముమి శ్రీహరియందే ఉంచిన 
మనస్సు కల దగుటచేతు పరావృత్తగుణభ్రమా=శబ్తాది దుఃఖ జనక విషయము 
లందు సుఖజనకము లనెడు భ్రాంతి లేనట్టిదై, ఉత్తితకాస ప్నము నుండి 
'హెచ్చరికగొన్నవాడ స్వప్నదృష్టం ఇఅఇవ=సపవుమందు చూచిన దానిని తలంచి 
కొనక యుండునట్లు, ఆత్మానేం=తనదేపామును, నసస్మారూస్మరింపలేదు. 
స్వప్పోత్తితుం డైన హానికి జీపత్వ నివృత్తి '(అనంగా జీవోపాధి భావము) 
కోలేదు"కనుక పై చెప్పిన నివృత్తజీవభావత్త్వమునకు ఈ ఉదాహరణము 


510 భాగవత సుధాలహరి 


యుకము కాదు కదా? అని శంక. కాని సమస్తజీవులకును ముక్తి యగున్గంత 
నజషేను జీవోపాధులు ఉండనే ఉండును. కాని అవి నిష్పలము లైనప్తుడు 
లేవనియే చెప్పవలెను కదా? అన్తే ఇచ్చటను నిష్పలము లగుట చేత 
జీవోపాధి, శూమ్యేరాలైన ప్రతివ్యక్తిదీనిని తెల్పుపుటకి ఈ ఉదాహరణము. 
జీవునకు స్వరూ పాద్చి, స్ట్వాహైద్ధ యని ఉపాధులు రెండు తెజంగులు. 
సాపోపాటే ముక్తావస్త యందు కూడ ఉండనే ఉండును. బాహ్యోపాధు 
నంగా లిరగశరిర కామీకర్కాదులు. ఇవి నిష్ఫ్టలము లైనప్తుడు లేఐనియే 
చెప్పవచ్చును కదా! ఇది వన్ముక్తావస్థ. ముక్తిలో నిది సంపూర్ణముగా 
షోప్పీను. ఇది ముక్తావస్త. ఈ రెంటిని *నివృత జీవభావత్వాత్‌' అనుట 
చేత గ్రహింపవలసి ఉండును "జీవోపాధి ప్రభృతయః ఆమక్తే న్సర్వదేహినామ్‌, 
నియమాత ంత్యభావస్తు నిష్పలత్వా దుదీర్యతే." అనెడు ప్రమాణము ఈ 
యరమును సృష్టపజచుచున్నది. స్వప్పోత్తితుని ఉదాహరణము ఈ స్కృత్యర్థ 
మసీ సూచిరిమిటకు వాడంబడినీ దేనియు తెలియవలెను. శ్‌ 

28. అపరోక్ష జానము ఏర్పడిన తరువాతనే ఈ యవస్థ కల్సినదని 
చెప్పుచున్నాండో- యష్యాఏ దేహము యొక్క. పోషూపోపణ, తేపగతీఖాలేక 
యుశడినదో అపి=అయినను, యఃచాఏ దేహము, ఆధ్యసంభవాతాశరీరకృశతక్తు 
కారణమైన మనోదుఖమ్లు లేక్రపోవుట చేత, అకృశజాకృశమైనది కాలేదో, 
"అకృతళ్చ" అనెడు పాఠమందు విహితమైన స్నానాదులు లన (2) ప్రారబ్ద 
కఠ ముగియనటి అని అరము. సజఅటి, తద్దెహఃఆ దేవహహితి దేహము 
మబైజాముజికి వేేదలైన వోనిచేత, ఆవచ్చన్నః సన్‌కప్పంబడినదై. సధూమః 
=ప్రాగతో కూడిన, పావకః ఇఅవ=అగ్నివలె, బభౌ=్రకాశించెను. 

తాతురము : ఈ రీతిగా దేవహూతి దుఃఖాశక్రాంత యయ్యును శ్రీహరి 
యక యిపోసనను వదల లేదు. తనకు తత్తోపదేశ మొనర్చిన కపిలమపహర్షినే 
శ్రీహరీయని ధ్యానించుచు గృవాస్త్టసుఖములందరు ఆశ లేని దైనది. భగవంతళేని 
ఉపదేశము నమీసరించి శ్రీహరో యొక్క స్వరూపుండైన - పృత్రరూపియైన 
కపిలునే మనస్సునందు ధ్యానించు. చుండెను. ఒక్కొక్కసారి యాతని 
సమగ్రరూపమును ధ్యానించుచుండెను. ఈ రీతిగా శ్రీహరియ సర్వోత్తము. 
డనెడు ధ్యానముతో కూడియున్న దేవహూతి భక్తి ప్రవాహమువలె నిరంతరము 
పాణం దొడంగెను. స్వర్తాదినుఖములు పురుషారములు కావని అమె ఎఖుంగును. 
జగత్తే అసారమను ఫావీము దేవమూతి హృదయమందు బలీయమై నెలకొన్నది, 
ప గొప్పగా నుండుట చేత జీవబ్రహ్మ లొక్క శే యనుభ్రాంతి 
ఆమోటీ లేదు. ఒక్కటేనా? యను సందేహము కూడ లెదు. ఇట్టి తహరి 
విషయకమైన శుద్దజానము అఖండ జాన మామె శేర్పడినది. ఇట్లిజానమే 
పరమాత్ముని ప్రసాదేమునకు కారణభూతమైనది. భగవంతుం డీ "మకు 
ప్రసన్నుం డై తీన చిదానందరూపము నామెకు చూపెను. దేవహూతి తన 
స్వరూపమనస్సుత్తో బింబరూపిలైన శ్రీహరిని దర్శించినది; సర్వజ్హాయ. 
స్వాభావికముగా స్వానుభవముతో ప్రకృతి గుణ రహితుండు అయిని శ్లోహరి 
అవీరోక్రమున కన్నను ఉత్తమమైన వేరు పురుషార్థము లేదు. బింబా పరోక్షము 
నందిన దేవహూతీ జీవమ్ముక్తావస్త యం దుండెమీ. తనకు తానే ఆశ్రయము, 
సర్వజ్ఞపరిపూర్జుం డు కాలదేశాది గుణము లందు వ్యాపించిన వాః డైన 


తృతీయస్కంధ (తయస్తింశాధ్యాయము 511 


శ్రీహరి యందు ఆమె మనస్సు ఏక్రాగ్రమై స్పిరమై ఉండెను. లింగశరీరమున్నను 
తత్తయుక్తమైన శరీరాభిమానము పోవృచున్నదానీ వలన బావ్యామైన జేవోపాది 
దేవీహూతి కుండలేదు. శరీరాభిమానమే "లేనప్పుడు దుఃఖ మెచ్చట నుండి 
వచ్చును? ఆమె పరమానంద మగ్నురాలై ఉండెను. నిరంతరము శ్రీహరినే 
ధ్యానించు దేవహూకతికి శబ్దాది సుఖకరము లనెడు భ్రాంతి సంపూర్తముగా 
నాశ మయ్యెను. స్వప్నమందు మేల్కొన్న వాండు నశ్వరములైన స్వవ్నపదోర్టముల 
నపేక్షించనట్టు తనదేవో పేక్షను వదలి భౌతిక దేహమును లెక్కగొనీక యున్నది. 
ఆమెదేహమూ” ఏవిధమైన పోషణ లేకున్నను కృశింప లేదు. మనోవ్యీథ 
కవకాశము లేనప్పుడు శరీరము కృశింపదు. ధూళితో కూడిన ఆమె దేహము 
పొగచేత కూడిన అగ్నివలె లోలోన (ప్రకాశించుచున్నది. 

29. అమెకు శరీరాభిమానము వదలినది. అందుచేత మనోదుఃఖము 
లేదని ఊహించవచ్చు నను చున్నాండు- వాసుదేవ ప్రవిష్ణథీజావాసుదేవునియందే 
ప్రవేశించినట్టి మనస్సు కల్పిన, సా*ఆ దేవహూతి, తపోయేగమయం=తపస్సనెడు 
పాధన చేతీ పూర్తమైనట్లి, ముక్రకేశం=విడివడిన వెండ్రుకలు కలదీయు, 
గతాంబరం=వస్త్రవవే కూడీ లేనట్టిదియు, దేవగుప్తం=శ్రీహరి చేతనే రక్షింప 
బడుచున్న, స్వాంగం=తన దేహమును, న బుబుధే=అభిమాన పూర్వకముగా 
తెలియలేదు. 

పోషణ లేకున్నచో దేహమెట్టు మిగిలినది అనుటకు సమాధానమిది. 
"దైవగుప్తము" అనుట. భగవంతుని చేత రక్షిత మనుటకు కారణము 
"వాసుదేవ ప్రవిష్షధీః" అనునది. 

30. వినుటకు సుఖకరముగా ఉన్నను ఈ దేవహూతి కథా ప్రసంగము 
ముగియు కొప్పుడు అనెడు అజ్జజనుల ఆశంకను పరిహరించువాండై 
ప్రారబ్దకర్మముగిసిన యనంతరము తీ దేహము కూడ వినాశమైనదని చెప్పుచు 
దెవహూతి శ్రీనారాయణ మూర్తిని పొందినదని తేల్చి వేయుచున్నాయ. - 
ఏవం=ఇట్టు, ప్రారబ్ద కర్మనశించిన తరువాత దేహము వినాశము నందగా, 
సా=ఆ దేవీహూతి, శీపిలోర్తనాకపిలమహర్తి ఉపదేశించిన, మార్లేణ=పద్దతితో 
ధ్యాన మొనర్చి, అచిరతః=అంతటను వ్యాహిచి యున్న, ఆత్మానరాసర్వస్వామి 
మైన, నిర్వాణంాప్రకృతి యైనను ప్రాకృతమైనను, శరీరము, లేనట్టి, సుఖశరీరేణ= 
భగవంతరానిరవధ్రైశ్వర్య శాలి యైన, పరం=సర్వోత్తముండైన్‌, బ్రహ్మగుణ 
పూర్ణుండైన నారాయణుని, అవాప=పొందినది. 


ఇక మింద ముక్తిని పొందునని భావము. ఆ దానితో దేవహూతి 
వృత్తాంతము ముగిసినది. 


31. ఆ క్షేత్రము ఇంతకు ముందు పక్టనామకుండైన శ్రీహరి యొక్క 
అశ్రుబిందువు రాలుటచేత బిందు సరస్సనిపిలువ బడుచుండెను. ఇపుడు 
ద్రేవహూతి తపస్సిద్దికి కారణ మగుట" చేత సిద్దపదమని వేజొక పేరు 
పొందినదని చెప్టుచున్నాండు వీర=ఓ వీర! యత్రో=ఏ క్షేత్రమందు. సా=ఆ 
దేవహూతి, సంసిదిం=*భగవద పరోక్షమును, ఉపేయుషీ=పొందినదో, తత్‌=ఆ, 
పుణ్యతమం=అతగ్గంతపవిత్రమైన, నామ=పేరుచేత, సిద్ధపదం=సిద్ధ పదము 


వై భాగవత సుధాలహరి 


లేక 'మాతృగయ' అనెడు మ భూమియ్రై, త్రైలోక్య విశ్రతంచముల్లోకము 
లందు ప్రసద్ధముగా, ఆసీతి=అయినది. 

32. దేవహూతి వర్తించిన శరీరము శునకాదుల పాలై ఉన్నచో జనులకు 
హితరమైన క్షేత్రమని ప్రశంసించుట వ్యర్థమై ఉండెడిది. అందుచేత ఆ దేహ 
మేమైైనదో తెల్చుచున్నాండు - సొమ్య=టయు విదురా! యోగవిధుతంజయోగా 
భ్యాసముచేత వదలటిడిన, తస్యాణాఅ దేవహూతియొక్కు మర్యం=ఆ మరణ 
ధర్మము గల శరీరము, ఆఅశావెంటనే, సిద్దసేవితా=సిద్దులైన వారిచత స్నానాదుల 
యం దుపయోగింపంబడిన, సిదదజాతపస్సిద్ది నందిరచెడు, ప్రోతసాం ప్రవరా= 
సర్వోత్తమమైనట్టి, సరితాకపిలోనది యను పేరుతో, అభూతాలోకప్రసిద్ధమైనది. 

"మాతస్త్వం కపిల స్వాద్య కపిలా నామత శ్సవే, 

మమాపి దేహ సార్థక్య మంతతః కురు భావిని." 

అనెడు కపిలా మావాత్మ్యమందలి వచన మనుసరించి పెద్దలు దేవహూతి 
యే కపిలానదియను పేరు గల దైన దని అందురు. 

33. ఇంతకు ముందు కపిల మహర్తి పోయినాండని చెప్పశుడినదే కాని 
ఎచ్చటి కనుట చెప్పంబడలేదు. ఇపుడు దానిని తెలియపజిచుచున్నాండు 
మహాయోగాపూర్తజానీ భగవంతుండునైన కపిలుండు కూడ, పితుణాతండ్రీయైన 
కర్టముని ఆశ్రమపనీ నుండి, మాతరంాతల్రియైన దేవహూతిని, సమనుజ్ఞాప్య= 
ఒప్పేంచి, ప్రాగుదీచీందిశం=ఈశ్వర రక్షితమైన ఈణాన్య దిక్కునకు యయా= 
పోయిను. 

34, 35. సిదులు చారణులు గంధర్వులు బుషులు అప్పరస్సమూహము 
వీరిచేత, స్తూోయమానకాపాగడంబడుచున్న వాండై, సముద్రేణాసముద్ర రాజైన 
వరుణుని చేత, దత్తారణనికేతనజాపూజ, నివాసస్తానమును పొందినవాడై, 
సాంఖ్యాచార్యెజాయథార్డే జాన ముపదేశించు సనకాదీ యోగీశ్వరులచేత, (బ 
బ్రహ్మాది దేవతల చేత, 'అభిస్టుతకాస్తోత మొనర్పుడినవాండై, ముల్లోకముల, 
ఉహాంత్యెామంగళము కొజక్రై యోగం=ధ్యాన రూపమైన ప్రాణాయామ 
రూపమైన్యయోగమును, సమాసాయాపొంది, సమాహితఃవకాగ్ర చిత్తముతో, 
ఆస్తే= ఉన్నాయ. మూడ లోకముల కల్యాణము శ్రీహరి యోగమునకు 
ఫలము. న్వప్రయోజనమున్లై కపిలముని యోగస్థితుండు కాలే దని చెప్పినట్టైనది. 
మైత్రేయండు విదురుని సంబోధించుచు అతనో ప్రశ్నకు ఉత్తరమును ముగీంచు 
చున్నాండు. తాతాఓవత్స! అనఘాఅశ్రద్ధ మొదలైన దోషములు లేని విదురా!. 
త్వయా=నీ చేతు అహరానేను, యతీీఏ కపిల దేవహూతి సంవాదము, 
పృష్షజఅడుగంబడితిమో, తదేతత్‌-ఆ సంవాదరూపమైన విచారము, నిగదితం= 
నాదీ చెప్పం బడినది. కపిల దేవహూతులకు జరిగిన, సంవాదజాసంభాషణ, 
పావనః=పవిత్రమైనది, చాదేవహూతికి మాత్రమే కాదు ఇతర ముముక్షు 
జీవులకును సిద్దికి కారణ మైనది. 

37. శ్రోతలు వక్తలు మొదలైన వారికి ఈ కథ యందు వ్యగ్రత 
ఏర్పడుటకు గాను శ్రవణాదులతో కల్షెడు ఫలమును చెప్పుచున్నాండు - 


తృతీయస్కంధ (తఈయస్త్రింశాధ్యాయము 513 


సువరకేతా=గరుడ ధ్వజుండైన, భగవతి=శ్తీహరి యందు, కృతధీః౭మనస్సు 
నుంచీన, యజాఏ అధూరిద్లైన చేతనుండు, ఆత్మ యోగ గువ్యుం=పరమాత్మమే 
పొందెడు సాధనములైన జానోపాయములందు పరమ రహస్యమని పించుకొన్న, 
ఇదం=ఈ పైన చెప్పిన్‌ కపిలమునేఃాకపిలరూపమైన శ్రీహరి యొ 
మతం=అభిప్రాయమైన తత్త్యజానమును, అనుశ్చణోతి=నిత్యమును జాగరూకత 
మనన పూర్వకముగా వినుచుస్నాండో, యజాఎవండు, అభిధత్తే=అత్యంతనిష్షతో, 
ఉపదేశమువేలె చెప్పుచున్నాండో, తా నుపదేశించెడు పరతి సరిగా అభ్యాస 
మొనర్చుచున్నాం డో, సచూవేక్తయు, శ్రతయు=ఐరువురును, భగవత్పదారవిందం 
వశ్రీహరిపాదకమలమును, ఉపలభతే=అపరోక్షీకరించు కొనుచున్నారు. శ్రీహరి 
కూడ ఆతని యందు పరమాను గ్రహమును చూపించుచు తీన్ను వానికి 
సాక్షాత్కరింపంజేయుచున్నాండు. 
ఇతి శ్రీమద్భాకగవత తృతీయ స్కంధే సుధాలహరి 
“'వ్యాఖ్యాయాం చతుస్రింశో ద్యాయః. 


అధ్యాయము = 3 


అనయంబు విను మింద్రియారమనోమయం 
బును భూత చయమీయంబును సమస్త 
భూరి జగద్బీజ భూతంబును గుణ ప్ర 
వాహ కారణమును వలను మెజయు 
నారాయణాఖిఖ్య నాం గల భవదీయ 
దివ్యమంగళమూర్తి 6 దేజరిలు 
చారు భవదర్భ్‌ సంజాతుండగునటి 
కమీలగర్భుండు సాక్షాత్కరోంప 1018 


తే. -లేక మనములం గనియె ననేక శక్తి 
వరములు గల సుగుణ ప్రవాహ రూప 
మరది విశ్శంబు దాల్చి సహస్ర శ్రక్తి 
కలితుండై సర్వకార్యముల్‌ గలుగం జేయు. 1019 


రూ 


తే. అతుల భూరి యుగాంతంబునందు. గపట 

శిశ్తువవై యొంటిం గుక్షి నిక్షిప్త నిఖిల 

భువన్‌ నివహుం డవై మహాంభోధి నడుమం 

జారు వటపత్ర తల్ప సంస్తాయి వగుచు. 1021 
తే. లీల నాత్సీయ పొదాంగులి వినిర 

తామృతము గ్రోలినట్లి మహాత్మ! నీవు 

గణయి నా ల. న నిప్పుడు 

పూనినా గర్భమున ండు పుట్టితయ్య! 1022 
వ. అట్టి పరమాత్ముండ వైన నీవు. 1023 
వరుస విగ్రహ పారవశ్యంబునను జేసి 

రఘురామ కృప్ణ వరాహ నార 


ర్‌ూ 


514 


యు బ్ర 


భాగవత సుధాలహరి 


సింహాది మూర్తు లంచిత లీల ధరియించి 
దుషన్‌గహమును శిషపాల 
నమును గాబింప్రిచు నయమీన _సద్దర్మ 
య చిత్తులకు వరింపందీగిన 
నక "వేజాన ('ప్రచుండవై 
ర్తిం నఘ్‌! భ్‌ న్మహత్త్వ 
మజున కైనను వాక్రువ్వ నలవిగాదు 
నిగమజాతంబు లైన వర్తింప లేవ 


యెజీంగి సంసుత్‌ సేయ్‌ నే నెంతదాన? 
వినుత! గుణశీలమాటలు వేయునేల? 1024 


అదియునుం గాక 1005 
ధీమహిత! భవ న్మంగళ 
నామస్మరణాను కీర్తనము గల హీనుల్‌ 


శ్రీమంతు లగుదు రగ్ని 
ష్టోమాది కృదాళి కంకు శుద్దులు దలం పన్‌ 1026 


అదియునుం గాక 1027 
నీ నామస్తుతి శ్వపచుం 

డైనను జహ్వాగచి ౦దు ననుసంధింపన్‌ 

వానికి సరి భూసురుండున్‌ 

గానేరండు చిత్ర మది జగంబుల నరయన్‌. 1028 
ఈ విధ మాత్మలం దెలిసి యెప్పుడు సజిన సంఘముల్‌ జగ 
త్పావనమైన గుణకథ్రామృత న. “గోలి సర తీ 

రావళిం “గ్రుంకినట్టి ఫల మందుదు రంచు సమస్త వేదముల్‌ 
వోవిరి. బల్కు. గోవునను వారలు ధన్యులు మాన్యు | లుత్తముల్‌ 1029 
అది గావునం బర్లబ్రహ్మంబవు, పరమ పురుషుండవు, ప్రత్య 
విభావ్యుండవు, సమస్తజన పాపనివారక మ 
వేదగర్ముండవు, శ్రీమవావేషుండవు నగు నీకు వంచినంబు లాచరించెద. 
అని స్తుతియించినం బరమప్తీరుషుండు మాతృవత్పలుండు నగు కపిలుండు 
కరుణారస సాంద్ర హృదయ కమలుండై జనని కిట్టనియె. 1030 


తవిలి సుఖరూపమున మోక్షదాయకంబు 

నైన యీ యోగమార్ల మే నంబ! నీకు 

నొఖుంగ వివరించి పెప్పితి నిది దృడంబు 

గాంగ భక్తి ననుపి పు కమలనయన;! 1031 


జీవన్నుకి పటి సత్త 

నవని తలంపుం గైకొని దీనిన్‌ 

వావిరి నొల్లని వారికిం 

దావల మీగు మృత్యుభయము దవ్వగు సుఖమున్‌. , 102 
అని యిటు దేవహూతికి 

మన మలరీళంగపిలు. డాత్మ మార్గము నెల్లన్‌ 


తృతీయస్కంధ [త్రయస్త్రింశాధ్యాయము వ1ే5 


రా 


ర. 


వినిపించి చనియె నని విదు 
రునకున్‌ మైత్రేయ మునివరుం డెజింగించెన్‌. 1033 
అట్టు కపిలుం డేగిన పిదప దేవహూతియుం బుత్రుండు చెప్పిన 
యోగ్‌ మార్గంబున విజానంబు గలిగి యుండియుం బెనిమిటిలైైన 
కర్పమునిం దీనయుండైనికపిలునిం బాసి, నషవత్ప్సయగు చందంబునం 
దల్పడిల్లుచు, గవిల మవోమునిం దలంపుచుం గమ తీపస్సామర్హ్య జనితంటైన 
యట్టి ” న్‌ 1034 
మానిత సౌరభ ప్రసవ మంజుల పక్వఫల ప్రవాళ భా 
రానత చూతపోత విటపాగ్ర నికేతన రాజకీర స 
మ్మానితరానులాప పరిమండిత కర్దమ తాపసాశ్రమో 
ద్యాన వనప్రదేశ కమలాకర తీర నికుంజ పుంజముల్‌. 1035 
వెండియు 1036 
అంచిత స్పటికమయ స్తంభ దీప్తిచే 

గొమరారు మరకత కుడ్యములను 
సజ్బాతి వజ్రాల సజ్ఞాలక్ర రుచుల 

భాసిలు నీల సోపానములను 
దీపించు చంద్రీకాంతోపల వేదుల 

విద్రుమ గేహళి విలసితముల 
హాటకరత్న కవాటశోభితముల 

నలరిన సౌధశాలాంగణముల 


వరపయః ఫేన పటల పాండుర కరీంద్ర 

దంత నిర్మిత ఖట్వాతిధవళ పట 

రచిత శయ్యాళులను జతురంతయాన 

కనక పీఠాది వసు సంఘముల నెల 107 


మజియు వికచ కమల కుముద సౌగంధిక బంధుర సుగంధాను 
బంధి గంధవహ శోభితంబు, నరవింద నిష్యంద కందళిత మరంద 
రస పాన మదవ దిందిందిర సందోహ రృుంకార సంకులంబునై 
చెలువారు బావులు గలిగి, పురందర సుందరీ నందితం బైన 
కర్ణమాశమంబు పరిత్యజించి (కుటిలంబులె న కుంతలంబులు 
జటిలంబుగా ధరియించి) సరస్వతీ బిందు సరోవరంబులం ద్రిషవణ 
స్నానంబు గావింపుచు నుగ్రతపోభారంబునం గృశీభూత శరీరయై నిజ 
కుమారుండును, బ్రసన్న వదనుండును, గపిల నామధేయుండును 
నగు నారాయణుని (సమస్త వ్యస్తచింతలచే) ధ్యానంబు "సేయుచు. 
బ్రవాహరూపంబైన భక్తి యోగంబున నధిక వైరాగ్యంబు న యుక్తా నుషాన 
జాతంబు బ్రహ్మత్వావాదకంబు నగు జ్ఞానంబును విశుద్దమనంబునుం 
గలిగి + 1038 
అనయంబు నాత్మనాయకుం డును విశ్వతో 
ముఖుండనంతు.డు పరముండు నజుండు 


516 


చ. 


భాగవత సుధాలహరి 


చతురుండు నిజపరిజాన దీపాంకుర 

మహిమ నిరస్త సమస్త భూరి 
మాయాంధకారు డమేయు డీశ్వేరుండగు 

నా పరబహ్మంబునం దవిరత 
బట పరత చే నిర్ముక్ర 

ప్రభావమున విశిష్టయోగ 

భవ్య సం పొప్త నిర్మల బ్రహ్మ భావ 
ములను గలిగి సమాధిచే నెలమి. దనరు 
నప్పునరావృత్త మగు త్రిగుణ ప్రధాన 
తత్త్వముల నొప్పి సంతతాచార నియతి. 109 
కలల దోచిన వస్తు సంఘముల మేలు 
కని కనుంగొనంగా లేని మనుజు పోల్కి 
బొలంతి దనయాత్మ మజచి యిమ్ముల సధూమ 
మైన పావకు గతి నుండె నంతలోన. 1040 
గురు యోగశక్తిచే నం 
బరతలమున కెగసి సత్సపామయుండగు నా 
పర వాసుదేవు చరణాం 
బురుహయు గన్యస్త చిత్తము గలది యగుచున్‌. 1041 
ఇటు కపిలోక్తమార్గంబున దేవహూతి శ్రీహరి యందు. గలసె. 
అయ్యేంగనారత్నంటు మోక్షంబునకుం జనిన క్షేత్రంబు సిద్దిప్రదంబను 
"పేరం బరంగి ప్రసిద్ధి వహించె. అంత నక్కడ గపిలుండు దల్లిచేత 
ననుజాతుండై సీదపారణ గంధర్వాప్సరో ముని నివహ సంస్తోయ 
మానురీ డగుచు" సముద్రుని చేతీ దేత్తార్హణ పూజానికేతనంబులు 
వడన్ని సాంఖ్యాచార్యాభిష్త తంబగు యోగంబో నవలంబించి (లోకత్రయ) 
శాంతి కొణకు సవీహితుండై (స్వపిత్రాశమంబు విడిచి) 
యుదగ్భాగంబునకుం జనియె. అని మైళత్రీయ మహాముని విదురున 
కిటనియె. (తండ్రి! ఈ యుపాఖ్యానంబు నాకు గోచరించిన రీతి 
నీకుం జెప్పితి. ఇది కపిల దేవహూతి సంవాదం బత్యంత పావనంబు 
కపిల ప్రణితంబు నైన యోగంబు, దీనిం బరమభక్తి యుక్తుండై 
యెవ్వండు పఠించు నెవ్వంయ వినునటి పుణ్యాత్ముండు విగత పాపుండై 
గరుడి ధ్వజుండైన పు౦డరీకాక్షుని శ్రీచరణారవిందంబులం బొందు 
నని మైత్రేయుండు విదురున కెజింగించె. అని సూతుండు శౌనకాది 
మహా మునులకు నీ కథా వృత్తాంతంబు చెప్పిన విని ప్రహృష్ష 
వృయయతై మునికులోత్తమా! భవద్వాక్పూరం బగు భగవత్కథామృతంబే 
(గ్రాలుచుండ మా మనంబులు తనివోవవు. ఇంకను దరువాతి 
వృత్తాంతంబులు మాకు విశదంబులుగ వినిపింప నీవ యర్హుండ వని 
యడుగుటయు). వ 1042 
జనక సుతా మనో విమల సారస కోమల చంచరీక! చం 
దన శరదిందు కుంద హర తార మరాళ పటీర చంద్రికా 


తృతీయస్కంధ (తయస్త్రింశాధా్య్యయము వే? 


వినుత యశోవిాల! రఘువీర! దర త్పిత పద్మపత్ర లో 

చన! నిటలాంబక (ప్రకట చాపవిఖండన! వంశ మండనా! 10843 
తరల. పరమ పావన! విశ్వభావన! బాంధవ (ప్రకరావనా! 

శరధి శోషణ! సత్యభాషణ! సత్కృపామయ భూషణా! 

దురిత తారణ! సృష్షికారణ! దుష్షలోక విదారణా! 

ధరణిపాలన! ధర్మశీలన! దైత్యమర్దన ఖేలనా! 104 
మాలిని.దివిజ గణశరణ్యా! దీపితానంతప్తుణ్యా! 

ప్రవిమల గుణజాలా! భక్తి లోకానుపాలా! 

భవతిమిరదినేశా! భాను కోటి [పకాశా! 

కువలయ, హితకారీ! ఘోర దై, ప్రహారీ! 1045 


గద్య. ఇది శ్రీపరమేశ్శర కరుణాకలిత కవితావిచిత్ర కేసన . 
పుత్ర సహజ పాండిత్య పోతనామాత్య ప్రణీతంబైన శ్రీ మహాభాగవతంబ, 

మహా పురాణంబునందు విదురనీతియు, విదురుని తీరాగమనంబును, 
నుద్దవసందర్శనంబును, గౌరవ, యాదవ కృషాది నిర్యాణరీబును, గంగా 
దా్టీరంబున విదురుండు మ్చైత్రేయునిం గనుటయు, విదుర మైత్రేయ 
సంవాదంబును, జగదుత్పత్తి లక్షణంబును, మహదాదుల సంభవ ప్రూరంబును, 
మహదాదులు నారాయణు నభినందించుటయు, విరాడ్వి గ్రహహ్రకారంబును, 
గ్రీమహాభాగవత భక్తి కారణంబగు పద్మసంభవు జన్మ ప్రకారంబును, నహ 
తపంబును, బరమేష్షికింబుండరీకాక్తుండు ప్రత్యక్షం బగుటయు, బ్రహ్మకృతంబై 

విష్ణుస్తోత్రంబును,*గమల సంభవుని మానస సర్గంబును, బరమాణువుల 
పుట్సివును, భూర్చువస్సువరాదిలోక విస్తారంబును, గోల దివస మాన వత్సరాది 
'నిరయంబును, నాయుః పరిమాణంబును, జతుర్యుగ పరిమాణంబును, 
వం సృష్షిభేదనంబును, సనకాదుల జన్మంబును, స్వాయంభువ 
మనువు జన్మంబునే, శ్రీవరి వరావావతారంబును, భూభరణంబును, సూకరాకా 
రుండైన వారిని విధాత స్తుతియించుటయు దితికళ్యపసంవాదంబును, గశ్యపుండు 
రుద్రునిం బ్రశంసించుటయు. గశ్యపు వలన దితి గర్భంబు ధరియించుటయు6 
దత్త భావంబునకు వెఇచి దేవతలు బ్రహ్మసన్నిధికిం జని దితి గర్భంబు 
విన్నీ వించుటయు, సనకాదులు వైకుంఠంబునకునరుగుటయు, అందు జయ 
విజయుల కలిగి శపించుటయు, శ్రీహరి దర్శనంబును, బ్రాహ్మణ ప్రశంనయు, 
సనకాదులు హరిని నుతించుటయు, హిరణ్య మ కుల జన్మ 
ప్రకారంబును, హిరణ్యాకుని దిగిజయంబును, సవనవరాహ హారణ్యాక్షుల 
యుద్దంబును, బ్రహ్మస్తవంబును, రణ్యాక్షవధయు, నమరగణంబులు శ్రీహరి 
నభినీందించుటయు, హరి వరాహావతార విసరనంబు సేయుటయు. దేవ 
తిర్యజ్బను ష్యాదుల సంభవంబును, గరమ మవోమీని తపంబునకు సంతసించి 
శ్రీహరి ప్రత్యక్షం బగుటయుం, గర్హముండు స్వాయంభువ మనుపుత్రిలయైన 
దేవహూతిం బరిణయం బగుటయ, దేవహూతీ పరిచర్యలకు ను 
కరముండు నిజయోగకల్పితంబగు విమానంబునందు నిలిచి, సహస్రదాసే 
పరివృతయైన దేవమూతిం గూడి, భారతాది వర్తంబులు గలయం గ్రుమ్మరుటయ, 
దేవహూతి కరముని వలనంగన్యకానవకంబును కపిలునిం గనుబయు, దక్కన 

వివాహంబులును, గరమతపో యాత్రయుం, గపిల దేవమూతి సంవాదంబును, 
శబ్దాది పంచతన్మాత్రలి ఉజన్మప్రకారంబును, బ్రవ్మాండోత్పత్తియు, విరాట్టురుష 


518 భాగవత సుధాలహరి 


కర్మేంద్రియ పరమాత। స ్రూరంబును, బ్రకృతి పురుష వివేకంబును, నారాయణుని 
సర్వాంగప్తోత్రంబు సాంఖ్యయోగంబును, భక్తియోగంబును, జీవునైన 
గర్వసంభవ €పకారంటును. 0ద్ర సూర్యమార్గంబున బితృమారంబున, 
దేవహూతి నిర్యాణంబును. గపిల మహాముని తపంబునకుం జమీిటయు 
నను కథలు గల తృతీయస్కంధము న ౦పూర్ణము. 1046 
1018 ఇంద్రియార్ణమనో మయంబునూఇంద్రియములు వానికి సంబం 
ధించిన అరములు, మనస్సు వీనిచేత కూడిన, భూతచయమయంబును - 
భూతూపంచీభూతముల యొక్క చయాసమూహము యొక్కమయము, సమస్త= 
సమస్త, భూరి=గొప్పవైన, జగతాజగత్తులకు, బీజభూతం౦ంబును=అఆది కారణ 
మైనది. గుణ[పవాహ 'కారణమునూసత్వ ర జస్త్రమోగుణములు వాని యొక 
వులు, నికి కారణమై మి అటి స రూపమేది? నారాయణా 
(క్యాన్‌ చారయలండనియే పేరు త సాదలపుప్పుచున్నట్టి భవదీయా 
స్‌ు సంబందించిన, దివ్య= పాకృతమైనట్టియు, మంగళమూలరో ర్తి =సమస్త మైన 
న ము. తేజరిస్తున్‌్నష పకాశించునది (ఆ తేజస్స్‌ 
రూపమేయని భావము) పారుమనోపమైన్‌, భవతానీయొక్క, గర్చ= 
న నుండి, సంజాతుండు=ప్పటినటి, కమల గర్చండు=కమల మందు 
జన్మించినవాండు, నారాయణుని యొక్క నాభిప్రదేశము నుండి కమలము 
జన్మించినది. ఆ కమలము నుండి వ్‌ ససటవాండు. అందుచేత తనకు 
కమల గర్భుండని పేరు, సాక్షాత్కరింప! 'ప్రత్యక్షమినర్చుకొనుటకు, మనమునన్‌ 
కనియెన్‌= మనస్సుతోనే సాఆగ్యరింపటే సన న్నాడు అనేక శక్తి వర్గములు 
కల్లన్‌= అనేకములైన శక్తుల యొక్క సమూహము కలుగగా, సగుణ (ప్రవాహ 
రూపము అందాఅత్కృప్టములైన గుణప్రవాహముల చేత ఏర్పడెడు రూపములను 
పొందెడి వాండవు, హోనీబున్‌ దాల్సిసమస స్రప్రవంచమును ధరించి, సహస్రశక్తి 
కలితుం డై=అనేకములైన శక్తుల కూడుకొన్నవాం డై, సర్వకార్యముల= 
సమస్తకార్యములను, 'కలుగన్‌ చేయున్‌శావించుచుండును. 


తాత్పర్యము : దేవహూతి సాంఖ దర్శనోపదేశము చేత నాత్మ సాక్షాత్మా 
రమును పొందినదై (ఆత్మసాక్షాత్మార నకు కావలసిన సమస్త యోగ్యతలు 
కలదై) కపిల భగవంతు నిటని స్తుతించుచున్నది. సా మా! నారాయేఖుం 
డను పేరు గల ఒకానొక శి విరాజిల్లుచున్నది. అ యే సమస్త ములైన 
ఇంద్రియములు వాని యొక్క అరములు మనస్సు పంచభూతముల స స్యరూపమే 
దీని స్వరూపమే అయి క పెని నన్సిటిని నీయమించెడి స స్వ రూపమిదియే. 
ఆ మ సహన స్వరూపము సమస్త జగత్తులకు ర త్రిగుణముల 
%. స్వరూపమయ్యు త్రిగుణముల నెయమించునదియు అదియే. దాని 

వ (గ్రురణ చేతవే (త్రిగుణములు నిరంతర ప్రవాహములై ప్రవహించు 
చుండును. అనంగా గుణముల యం దంతర్యామిమై ఉండి వానిని (పేరేచువా. 
డు నారాయణ మూర్తియే అని తాత్సర్యము. ఆ నారాయణ స్వరూపము 
ముక్క దవ్యమంగళనొరూపమే నీవు. నీకును నారాయణ మూర్తికిని భేదము 
లేదని”, భావము నిన్ను సాక్షాత్కరింపం జేసికొనుట చాల యసాధ్యమైన పని. 
వవాబియం దొకకమలము పుటినది. దాని యందుండి నీ సంకల్పముచెతనే 
(ఎహ జనించినాండ. అందుటే నాతనికి కమలగర్చుండని పేరు. అతండు 


తృతీయస్కంధ (ఉత్రయస్ర్రింశాధా్యాయము 519 


నీ స్వరూపమును సాక్షాత్కారింప శేసికొన యత్నించినాండు. కన్నుల యెదుట 
నీవు కనపడవైతివి - ధ్యానే మాత్ర సహాయుండై మనస్సుతో మాత్రమే నిన్ను 
పాడగనం గలిగినాయడ. నిన్ను పర్‌వేష్షించినవి అనేక శక్తులు - త్రిగుణప్రవాహ 
స నీవే. సమస్త విశ్వమీనకు ధారకుం డవునీవే.  అనేకములైన 
శక్తులతో కూడి నీవు సమస్తకార్యిములను కలుగం జేయుచున్నావు. 


1019. 1020, 1021. అతులాసాటిలేని, భూరి=గొప్పదైన, యుగాంతంబు 
నందున్‌= మహాయుగము కడపట, కపటశిశువవైఏదోన్‌ ఒక నెపముతో 
నారోపించు కొన్ను శిశస్వభావము కలవాడవు, ఒంటిన్‌ాబఒంటిగా, 
కుక్షైకడుపునందు, " నిక్షిప్త=డీంచుకొనం బడిన, నిఖిలాసమస్తమైన, భువన 
నివముండవైప్రపంచముల సమూహము కలవాండనై, మవి+అంభోధినడుమన్‌= 
గొప్ప సముదము యొక్క మధ్యమున, చారూఅందమైన, వటపతా 
మజ్లయాకనెడు, తల్చ=పడుకపైన, సంస్తాయివాబఒప్పుచున్న వాడంవగుచున్‌, 
నాట్స్‌ యుగములు వరుసగా గీడచిన ఒక్కీ మహాయుగము, ఆమహాయుగము 
నందు ప్రళయము ప్రాప్తించును. అది అతులమైనది. అనంగా అది భగవదిచ్చచే 
నేర్పడినదగుట చేత దాని నివారించుటకే ప్రయత్నమును పనికి రాదనుట. 
అయ్యది. భూరి అనంగా ఒకచోట నుండి మజియొక్క ఎడ లేకుండునది 
కాదు. మధ్యమలోకమే కాక సమస్త లోకముల యందును ఆది వ్యాపించును. 
ఎక్కడ చూచిన నొక్కకే జలమయము. అటి మహాపళయమందు నారాయణ 
మూర్తి శిపభావము నారోపించుకొనును. ఆ శోశ్రభావమాతని పైన నెవ్వరిచేతను 
ఆరోపీంపం బడినది కాదు. స్వసంకల్నము చేత ఆరోపీంచుకొన్నాం డు. 
శిశుభావము మనస్సున కాదు మూర్తిలొ. ఆతం డొక్కం డే జాగృతుండు. 
తక్కిన ఏ పదార్హమును లేదు. సమస్త భువనము లెచ్చటకి పోవును? ఆతని 
కడుపుననే బీజభూతములై ఉండును. ప్రశయాంతమున్‌ మరల నవి ఆతని 
సంకల్పము చేతనే గడ్డకువచ్చున్లు. అంభస్‌+ధి=నీటిని ధరించినది. సంస్కృత 
వ్యాకరణము ననుసరించి అంభోధి రూపమేర్పడినది. మజఖియాకునే తల్పముగా 
చేస పరుండినాయ. ఆ మజ్దియాకు చాల సుందరముగోఉన్నది- భగవంతు. 
డు తనకాధారముగా నేర్వజచుకొన్న పదార్హము సర్వసురదరముగా నేల 
నుండదు? "సంస్తాయి" స్లితి గలవాండస్‌ రూఢ్యర్రీము. కానియిచ్చట సందర్భము 
ననుసరించి" స్టోతి మోత్ర మర్దముకాదు. పటీండి నిద్రను నటించువాయని 
తాత్పర్యము. శి ళ్‌ 

1022 లీలన్‌=లీలగా, ఆత్మీయాతనయొక్క (సందర్భముననుసరించి 
నీ యొక్కఅని తాత్పర్యము) పాదోళఅంగుకొపాదము యొక్క బ్రేళ్ళు, వానినుండి, 
వినిరతాబయలు దేరిన, అమృతమున్‌ాఅమృతమును, క్రోలినట్టి మ త్మ=పానము 
చేయుసున్న గొప్పవాండవైన స్వామి, నీవు కణంగొాప్రంయపిత్నించి, వాపూర్య 
భాగృంబుకతనన్‌=నేను ఫౌర్వ్యటన్మీల ఒనర్చిన మహాపుణ్యమున, లాలీ 
యవసరమున, పూనిప్రయత్నీంచి నాగర్భమునన్‌=నాయొక్క ఉదరమందు, 
నేండు పుట్టితయ్య=ఈనాయ జన్మించితిపి. 

తాత్పర్యము: మా నీవు అద్యంతములు లేని వాండవు. ఏ వికారములు 
లేని వాయవు మజి శిపభావ మెట్పేర్పడినది? నీ సంకల్పము చేతనే వచ్చినది. 
ఎందుకు? అది నీ లీలయే. సృష్టిస్టిత్‌ సంవారములు కూడ నీకు లీలామాత్రములే. 


520 భాగవత సుధాలహరి 


నిన్నెవ్వండు నియమించువాండు లేండు. నీవు స్వయముగా నారోపణచేసిన 
ఇిశుతళయు నందిన వాండవై బొటన వ్రేలిని నోటిలో ఉంచి చీకుచు వట 
పత్రమీందు యోగనిద్రా సమాసీనుని వలె వర్శింతువు. ఇచ్చట నంగుఖీశబ్దము 
బహువచనము కాదు. అంగుష్టమాత్ర పర్యవసానము. ఆ యంగుష్తము నిండి 
వినిరతమగు చున్నది అమృత 'పూరమే. అనంగా బొటన వైలిని చీకీచున్నపుడు 
ఆతనీ లాలారసముతో పరివ్యాప్తమైన అంగుష్తము అమృతరసమును ప్రవహింప. 
జేయునది వలె నుండునన్నమాటి. అట్టి సర్వీస్వతంత్రుండవైన నీవు నాగర 
మందు జనించునట్లొనర్భెదవు. ఆహ్రోక్ళత 'స్వరూపుండవైన నీవు ప్రాకృత 
"గర్భమందు జనించుట పైసంగినది కేవలము నన్నను (గ్రహించుట కొజుకే 
నీవు, ప్రాప్తమైన నా గర్భమున జనించినట్టు తోపింపం జేసినావు. ఇదినాయందు 
నీవు చూపిన్‌ ప్రసాదము. దీనికి కారణము అనేక జన్మలందు నే నొనర్చిన 
పుణ్యము. ఎందరో యుండంగా నాగర్భమునే నీవు జన్మకారణముగా ఎంచు 
కొంటివి. కడగి ప్రయత్నించి, నాగర్శమున సంభవించినావు. అనేకులు 
నీకృపకు పాత్రులైన వారుండంగా నన్నే ఎన్నుకొనుట ఎందుకు? నాపూర్త 
జన్మకృతములైన పుణ్యములే కాక నీకు నాయం దృవించిన అవ్యాజకరుణ 
ముఖ్యమైన కారణము. 

1024. విశ్వమునే ధరించుట నీశ్రక్తి యొక్క మూలముగనే సాక్షాత్తుగా 
కాదు- విగ్రహ రవశ్యంబునను జేసి=ఆకారము నందలి మాధుర్శమునకు 
వలచియో యన్నట్లుగా, రఘురామతశ్షీరాముని, కృష్ణవరాహ నారసింహాది 
మూర్తులుఅనేకములైన విభవావతారములను, అంచోత లీలన్‌తగినట్టుగా 
ధరించాస్వీకరించిన వాండవై దుష్షనిగ్రూమునూదుష్పుల కార్యముల నరిక్‌ట్లు 
టయ, శిక్లపాలనమునూసత్చురుమీల పాలనమును, కొవింపుచున్‌=చేయుచే 
నయమునహాతగినట్టుగా, సద్దర్మ=మంచి ధర్మముల యందు, నిరతచిత్తులకున్‌ 
ఆస్తక్తమైన చిత్తములు కలవారికి వర్రింపతగినావరించుటకు తగినట్టి, చతుర= 
చాతుర్య్‌ ముతో కూడిన, ఆత్మతత్తజోనీ స్వరూపవీను గూర్చిన, విజన=గొప్ప 
జానము చ ర అనఘాపాపము లేనీ వాడా! 
భీవన్మహత్త్య వనీయొక్క గొప్పతనము, అజునైననూబ్రహ్మదేవుని కైనను, 
వాన్రువ్వనావరించుటకు, అలవికాదు=సాధ్యమైనది కాదు, నిగమజాతంబు 
లైనన్‌వదములీ సమూహమైైనను, వరందలే వంంచుటకు శక్తి కలవి కావు. 
ఇందలి అకార మవధారణార్దము. ఎజీ£గి సంస్తుత సేయన్‌జ్లానపూర్వకముగా 
నిన్ను స్తుతించుటకు, నే నంత దాన్రన్‌నేనే మాత్రపు లెళ్లోలోని "దానను, 
వినుత గుణశీలా=అందరి చేతను పొగడంబడిన సదుణములే శీలముగా 
గలవాడా? మాటలు వేయునేల=అనేకములైన వాక్య విన్యాసము లెందుకు? 

పరమేశ్వరుండు త్రిపాద్విభూతియందు వెలుంగు చుండును. ఆతండు 
ఉభయ విభూతనాయకుండు. పైకుంఠమందున్నది నిత్యవిభూతి. అప్పుడప్పుడు 
జగత్తున కేతెంచునది లీలా విభూతి నిత్యవిభేతి యందున్న పర యడ, 
లీలాభూతిలో నున్న మానవులనుదరించుట దయాలేశ " మంకురించ్‌నది. 
అపుండాతండు వేదమీల శాస్రముల నీదృవింపజేసెను. వానితో ప్రయోజనము 
కలుగ లేదు. ఆఅ జానము, అన్యథాజానము ఇత్యాద్యనేక వికల్బ్పములతో 
మానవులు నశింతురు. అప్పుడు మాన్సీల సహాయేర్జేమైన నిత్యముక్తులు 


తృతీయస్కంధ త యస్త్రింశాధా్యాయము 521 


మొదలైన వారిని తన యాదేశమును ప్రపంచమున చాటుట్టై భగవంతుడు 
ఉదృవీంప జేసెను. దాని చేత ఎక్కువ ఫలము కలుగనప్పుడు స్వామి 
విభవావ తారము స్వీకరించి వేంచేయును. ఆతని కప్పు డప్పుడు మూర్తిని 
ధరించి భూమికి వచ్చుట ఒక లీల. విగ్రహము నందాస్తి కలవాని వలె అని 
ఇచ్చట ఉత్తేక్రించుచున్నాండు. రఘురామ... నృసింహాది మూర్తులు. ఇచ్చట 
క్రమము విపీక్తింపంబడల్‌దు. వరాహావతారము రామకృష్ణావతారముల కంటె 
ముందే జరిగినది వరావావతారము తరువాత నారసింవోవతొరము. రఘురాముం 
డనంగా రఘువంశమందు పుట్టిన రాముండు. రాములది సూర్యవంశము. 
మజీ సూర్యవంశమం దని చెప్పవ్‌లెను కదా! రఘుమహారాజు పేరెత్తనేమిటికి? 
రఘువు సూర్యవంశమున పుట్టిన రాజులలో చాల గొప్పవాండు. దిలీపుండు, 
భగీరథుండు మొదలైన వారి కీలు గొప్పవాడా? గొప్పవాండని యే లోకమున 
ప్రసిద్ది జీవితములో నాతండాశ్చర్యకరమైన పనులేవియు చేయలేదు. కానక్రమము 
త్‌ప్పక్‌ మ. పాటించెను. అనంగా మానవుండు చతురాశ్రమము 
లను చక్కగా పాలించుటయే సర్వోత్తమమైనదని హృదయము. పైన నాలవ 
తరములో వరాహ నారసింహములు ఆవేశావతారములు. అంచిత లీలసీ= 
ఒప్పునట్లుగా అని ఒక అర్లము. పూజింపంబడునట్లుగా అని అరాంతరము, 
ఆతండు 'ఫరించెడు సమస్తోవతారములును లోకపూష్యిములే యనీ భావము. 
భగవంతుండు ప్రపంచమున ఒనర్చెడు ప్రధాన కార్యములు దుష్షనిగ్రహము, 
ిషరక్షణము. శిషులనంగా నెవ్వరు? సద్దర్శనిరత చిత్తులు, ధర్మమీనంానేది? 
వేదీముల ' చేత “విధింపం బడీనది. అవియే ధర్మములు. వేదముల చేత 
చెప్పం బడనివి బౌదాది ధర్మములు. ఆపాత మధురములైనను అనువర్తింప 
తగినవి కావని తాత్పీర్యము. 

ఆధర్మప్రవృత్తికి బాధకులగు వారు దుషులు. అత్మతత్య విజానము 
(గ్రహించుటలో తక్కిన గుణములతో పాటు చాతుర్యము కూడ నిండవీలెను. 
ప్రపంచమునకు జ్ఞాన ప్రదాన మొనర్చు ఓ స్వామి! ని లీలలను వర్రించుటకు 
ఆదికవియైన బ్రహ్మాదేవుండు కూడ శక్తుండు కాండు. నీచేతనే 'ప్రవర్తింప 
చేయంబడిన వెదములు కూడ నీ యొక్క గుణలేశమునే వర్రించుచున్నవి. 
ఇట్టి మా మాహాత్మ్యము నెజింగి వర్తించుటకు చాలదు. ఎలిదరో నీగుణ 
ఫీలములను వర్తించిరి. అవి యన్నియీ నపర్యాప్తముగనే ఉన్నవి. మజి నా 
బోటిదానికి వక్షించుటకు శక్తి ఎట్లు వచ్చును? 

1028 శృటీచుండైననుూకుక్క మౌంసము తినెడు వాండైనను, నీ నామస్తుతిం 
=నీ నామమునకు సంబంధించిన స్తో (త్రమును, జిహ్వా+అగ్రమందున్‌నాలుక 
న. కొనయందు, అను సంధింపన్‌= నిరంతరము జపింపంగా, వానికిన్‌= 
వానితో, భూసురుడున్‌బ్రహ్మణుండును, సరిగా నేరండూసమానమైన వాయ 
కాలేండు. ఇది విషయము, ఆరయన్‌విచారింపగా, జగంబులన్‌జగములలో, 
చిత్రమూవిచిత్రమైనది. 

తాత్పర్యము:చాతుర్వర్త్యము నెలకొన్న సమాజములో శూద్రుండు నాలవ 
జాతి. య వర్హముల కేలోటెను కట్టకడిపటి వర్తము శ్వపచునిది. కుకీ 
మాంసముమ్‌ వరిడుకొని తినువాండ అందుకే వొని కంత్యజుండని పేర్‌ 
భూసురుడు అనా బ్రాహ్మణుడు. కాలుచేతులు దాల్చి భూమి యందు 


522 భాగవత సుధాలహరి 


తిరుగాండు దేవత యని అర్తము. ఇట్టి భూసురునితో అంత్యజుడైన 
వాంెప్పుడు సమానుండు కానేరీండు. అదొసామాన్యమైన ధర్మము. ఇచ్చట 
విశిషధర్మోమును చెప్పుచున్నాండు స్వామి! ఎవని జివ్వాగ్రమందు నిరంతరము 
నీ పామము తారాడుచుంటీనో వానీకి సరి సమానుయ్‌ పురుషుడు లేడని 
అరము. భూసురుం డనా వేదచోదితములైన క్రియాకలాపములు నిర్వపాంచుచు 
జీవీంచువాయడ. మజి యంత్వజుం డు వేదచోదిత క్రియా కలాపములు 
నిరథహింపకానేరండు. వానికి లీయాసకారకు లేదుకదా! మజి భూసురుని 
కన్న వాడ గొప్పవాంెట్లగును వేదముల చేత చెప్పజుడిన అన్ని 
(క్రియోకలాపములు అనుష్టించుటి కంకొన్ను నిరంతర నామ భజనము శ్రేష్టమైనదన్‌ 
ఈ పద్యమునకు తాత్తుర్యము. జన్మ ప్రారబ్బము ననుసరించి ఏర్పడుననుట 
ధార్మికమైన సిద్దాంతము. మజి పూర్వజన్మకర్మలు అనుభవముచే గాని 
పోవని సీదాంతము. మజీ వాయ భూసురుయడెట్లగుచున్నాయడ? నామజప 
యజ్జము సర్వీప్రారబ్బములను క్షీణింపచేయునని ప కేవలము క్రీణింప 
చేయటయే "కాదు భూసురుని కన్న ఎక్కు పుణ్యవశేషము సంపాదించి 
"పెటి ఆ యంత్యజునకు భూసురున తనల కల్పించునని తాత్పర్యము. 

ఐ 1029 ఈ విధము=ఈ పద్రతిలోసున్న నియమమును, ఆత్మలన్‌ తెలసి= 
మనస్సులం దర్హము చేసి కొన్నీవాంై, ఎప్పుడున్‌ఏ కాలము నందును, 
సజినసంఘముల్‌ాసత్పురుషులయొక్క సమూహములు జగత్పావనమైన= 
జగీత్తులో అన్ని క్రియలకన్న పవిత్రమైనట్టి, నీగుణ కథామృతమూనీయొక 
కల్యాణగుణవపలకు సంబర్‌ధీంచిన కీర్త నయనెడు సుధారసమును, ఆత్మల 
క్రాలామనస్ఫులతో నిరంతరము _త్రావి, సర్వతీర్ధావలినాసమస్త తీర్ధముల 
యందును, శ్రుంకినటి ఫలము=స్వానము చేసీన సత్పలము, అందుమురు+ 
అంచున్‌=పొందెదరనీ, సమస్తవేరములు=నాల్లువేదములను, వావిరిస్‌= 
(క్రమముగా, పల్కుకావుననూపశంసించును కేనుక, వారలు=అట్సిసజన 
సంఘములు, ధన్యులుజీవితసార్ధిక్యము నందిన వారు. ఉత్తములాజగత్తునరదు 
శ్రేష్ణలు. అందుచేతనే-మాన్యుట-అందరిచేతను గౌరవింపందగినవారు. 

౩ తాత్పర్యము: భగవంతుడా! సత్పురుషుల సంఘమునకు ఈ రహస్యము 
తెలియును. అందుచే వారు జగత్తులో అన్ని క్రియలకంకొను పవిత్రమైనది, 
జగత్తునే పావన మొనర్చునదియు నైన నీ లల కీర్తన యీనెడు 
అమృతమును కుత్తుక బంటిగాం గ్రోలెదరు. వారు తీరయాత్ర లొనర్ప బని 
లేదు. బక్క తే తమన స్నాన మొనర్చినపుడు కొంతకొరీత పుణ్య మేర్పడును. 
అట్సి పుణ్యము కుప్పగా సంతరించి కొన్నప్పుడు మరు జ స ముత్తమ 
మైన్‌దిగా ఏర్పడును. కాని నామజపము, నామ్‌కీర్తనము సర్వోత్కుష్టఫలము 
నొసయను. అందుచే నిరంతరము నామ భజన మొనర్చువానీకి సర్జోతీర్హము 
లందు. గ్రుంకిన ఫల మేర్చడును. ఇది వట్టి ప్రశంసావచనము కదు. 
సమస్తవేదములు మాటిమాటికి చెప్పుచున్నొ రహస్యము. అందుచేతనే 
నత్పురుషులైన వారు నిరంతరము నామభజనమొనర్చుచుందురు. వారి జీవితమే 
ధన్యమైనది. వారు సమస్తమానవులందును శ్రేష్తులు. అందుచేతనే వారు 
అందరి చేతను గౌరవింప తగిన వారు. 3 

1031. అదిగావునస్‌=ఈ పరమసత్యముండుటచేత, పరబ్రహ్మంబవ్లూ 
ఉత్తమ బ్రవ్మస్వరూపుయవు, పరమ పురుషుండవూపురుషోత్త ముయవు 'ప్రత్యగ్‌* 


తృతీయస్కంధ (త్రయస్త్రింశాధ్యాయము 523 


మనస్‌+విభావ్యుండవూజ్ఞానమును పొందిన మనస్సుచేత భావింపశుడుట 
కరుడవుసమస్తజనాసర్వజినుల యొక్క, పాపవివారకూపాపమును పోంగొల్సెడు 
సయం ప్రకాపండవూన్వీయముగ ్రేకాశించువాడవు. వేదగర్భుండవు= 
మ. గర్భమందు కలవాడవు. న స 
వాండవ్ల అయిన్‌ నీకు, వందనంబులు ఆచరింబటీదనానమన్మార మునర్చు 
చున్నాను, అని స్తుతియించినన్‌= పరమ పురుషుండు, మాతృవత్ప్సలుండు= 
తల్తి్టున దేవహూతీ యందుగొప్పప్రసాద వోషము కలవాయ, కరుణారసా 
దయౌరసము చేత, సాంద్రూతడిస్‌నట్టి, హృదయకమలుండై=మనస్సనెడు 
పద్మము కలవాడై, ఇట్టనియెన్‌. 

తాత్పర్యము: స్వామి! 'పైన చెప్పిన విషయము పరమ సిద్దాంతము. 
నీవే పరబ్రహ్మవు. చతుర్ముఖ బ్రహ్మవు కాక అతనికినిగూడ కారణమైన 
బ్రహ్మస్వరూపుయవని భావము. |బహ్మయనలా సర్వోత్తముండైన వాడ. 
"బృంహణాత్‌ బ్రహ్మ" అని వ్యుత్పత్తి. పరమప్పురుషుండని ప. 
మతమున చెప్పుచున్నమాట ఇది. బహ్మభిన్నములైన పదార్హములు చేతనము 
లన్సియు, వ్యావ్‌హారికిముగా స్రీ పురుషభేదముతో వర్తించుచున్నను అందరు 
స్రీలే. ఎందుచేతననయా? అందరును ప్రకృతికి లోజుడిన వారే గనుక. 
సీతధర। మస్యాతంత్ర్యము గనుక ప్రకృతికి లోం బడిన అన్ని చేతనములును 
సభా మునే"పాొంది యున్నవి = ఇది వల్లభాచార్య సీద్దాంతము. లేక 
శేష్తుడవైన పురుషం వనియు తర్హము కావచ్చును షడ్తతైర్య యేుప్తయగుటచే 
నర్మవుత్‌షు లందును శ్రేప్తుండు. వీరుషోత్తముడనియే పతనీ పెరు. యౌగికార్రము 
పురేషాత్రము లనేకు లునీను రూఢడ్త్గరమున శ్రీమన్నారాయణ మూర్తి యొకడే 
పురుషోత్తముని - భగివద్రామానీజుల శ్రీభాష్యమున సిద్దాంతము. జ్ఞాన 
ప్రధానమైన మనస్సుచేత భావించుట కర్తుడైన వాయడు. స్యోమి భక్తి లేని 
జానమును, జానము లేని భక్తియు రెండు"సెనర్రములే యని అనుభవజ్ఞులైన 
వోరిమాట. కానీ ప్రాధాన్యము ననుసరించి జానభీక్తియోగములని పిలువఎీడెడి. 
సమస్త జనుల యొక్క పాపమును తొల్యగించెడి ప్రకాశము కలవాడ. 
శ్రీమహావిష్తువు. ఆతని [పకాశ మెప్పుడును సాపేక్షితము కాదు. స్వతంత్రము. 
అతని ప్రకోశీము వలననే నూర చంద్రులు సైతము ప్రకాశవంతు లగుచున్నారు. 
కాని భగవంతుని ప్రూాశమువేకు వేజొక వస్తువు సంబంధ మక్యరతేదు 
అది స్వయముగనే - వెలుయుచుండును. ఆతయ వేదగర్చుడ. అనలా 
ప్రళయ కాలమున వేదముల గర్భమున ఉంచి సృష్టికాలమున వానిని 
బ్రహ్మ కుపదేశించు వాండని భావము. లేక వేదముల యోక్క గర్భమందున్న 
వాండనియు అరాంతరము. సమస్త వేదములును శ్రీహరినే సైశంసంచే 
చున్నవి. అన్ని చేదములకును లక్ష్య మొక్కకు. ఆతండే శ్రీమహావిష్తువు. 
న. నందును వ్యాపించు హ్‌ కనుతి విష్తవని సారక నామమే. 
అల నీకు సాష్టాంగ దండప్రణామ మొనరించెదననీ దేవహోతి యన్నది. 
అప్పు డా పరమ్‌ పురుషునకు కరుణ పొంగిపారలినది. ఆ స్వామి యామేతో 
నిట్టన్నాయ- 

1032. అంబాతల్రి! కమలనయనాపద్మముల వంటి నేత్రములు కలదానా! 
తవిలానీయందు దృఢమైన మనస్సు కేలవాయడనై, సుఖరూపమునన్‌=ఏ 
మాత్రమును ప్రయాసము లేక మోక్షటొయకంబూమౌక్షము నిచ్చునదైన, ఈ 


524 భాగవత సుధాలహరి 


యోగమార ము=అయిన నీసాంఖ్యయోగ మనెడు సిదాంతము, నీకుస్‌ 
ఎజుళన్‌శస్పష్టముగా అర్హమగునట్లు వివరించి చెప్పి తిసి, భక్తిన్‌భక్తితో, 
ఇది=ఈ యోగ్‌మార్లము, "దృఢంబీ” కాగన్‌నిరంతరమైన నిష్షతో, ఇతర 
చాపల్యముల మానీ=అనుష్షింపు=అనుషాన మొనర్పుము. పై పద్యమందు 
కమలనేయన! అను సంబోధన మున్నది. కావ్యభాషలోనిద్‌ సందర్భము 
ననుసరించి అర్లము చెప్పుకొన తగును. శృంగార విషయము లందు కమలముల 
వంటి కన్నులో కలదనియే అర్హము. ఇతర సందర్భములలో సామాన్యముగా 
ప్రీతద్యోతక్‌మే కాని మరియొకటి కాదు. అంబ! అనీ ఇచట వేజొక వేషము 
తే శ్రీంట్రేకని కలివి తల్తి అనియే అరము చెప్పుకొందమ్ము కపిలుండనుచున్నాయ. 
అమ్మా! నేను నీ కుపదేశించిని యోగమార్లము న ఇది "చాల 
సుఖయాపమెనది సాధన కాలమందు పెక్యుబాధలకు టివ్వనిది. దీనిని 
స్పష్టమగునేట్లు నీకు వివరించి చెప్పినాను. నే నిచ్చిన యుపదేశము నీకు 
స్పక్ష్‌ముగా అర్హమైనదనే తోం చుచున్నది. ఈ యోగమార్గము బహుళమైనది. 
త్రమారమనే పదమ పేటునది ఫక్రియే. దీనిని వదలిన ఏ మారము 
కూడ నిరంధ కుసుమమై పోవును. దీనికన్న అది మంచిది, దాని కన్న "అది 
మంచిదనీ అవ్యవప్దిత చేత్తులగు వారు పేలుపోకలు పోవుచు దేనిని కూడ 
సక్రమముగా సోంతీముగా సాధింపలేక చెడిపోవుదురు. కనుక నీ వృాదయమున 
దీని యనుషానమున వికల్చ మెన్నడును రా నివ్వకుము. 


1033. జీవన్ముక్తి లభించునొజీవించి యుండగనే ముక్తులైన వారి స్పితి 
ఏర్పడును. కావుననాఅందుచే, ఏమజకాఏమాత్రము అజాగ్రత్త చూవీక, 
తలథ్వున్‌ గైకొనానీ సమస్తమనస్సును దాని యందు స్ప్తోపించి, దీనిస్‌=-ఈ 
మార్గమును, వావిరిన్‌[క్రమముగా, ఒల్లని వారికిస్‌అనుష్షింపని వారిక్తి 
మత్యుభయమూమృత్యువుచే ఏర్పడు వెజుప్పు తావలమగున్‌పాససానమగును; 
సుఖిమేద్‌ దవ్వగుహీభేఖము కూడ దూరమైైపోవును. శ 

తాత్పర్యము : తల్రీ! ఈ మార్గము ననుష్టించు వారికి జీవన్ముక్తి 
ఏర్పడును. అందుచే ఈమార్రసాధనమందు నిరంతరము జాగ్రత్త కలిగే 
యుండవలెను. శద్దమైన మనస్సును అ యోగమందు కేంద్రీకరించి నీరంతరము 
సాధన మొనర్పవలేను. సాధనీమందు సోమరి తనము పనికి రాదు. అటే 
క్రమ విహినమైన. సాధన కూడ ఫల ప్రదము కానేరదు. ఈ మారమీ 
ననుష్టించు వారికి సర్వసుఖము లేర్పడును. అట్టు కానివారికి మృత్యుభయము 
నిరంతరము సమిపమందే ఉండును. సుఖము కూడ వారికి లేదు. జీవన్ముక్తి 
యనా ఏమి? జీవించి యుండంగనే మాయతో సర్వసంబంధములు తొలతి 
ముక్తికి యోగ్యుండై జీవించుట. దీనిని సాధించిన వారికి మృత్యుభయము 
సమాపమం దుండును. ఈ యోగము సాధించిన వారికి మృత్యు వుండదా? 
ఉండ దనియే అర్హము. అనలా వారు శరీరమును వదలరా!' భౌతికమైన 
దేహమును వదలువీ వదలకుండుట అను నది మృత్యువు కాదు. అందరును 
భౌతిక దేహమును వదల వలసినదే. యోగికి సూలదేహసంబంధము బొత్తిగా 
ఉండదు. కనుక (దానికి సంబంధించిన జానము) అది యునును లేనపే. 
సామాన్యునకు స్తూలదేహమం దభినివేశమిమెండు. పైగా వారీకీ మృత్యువు 
మరుజన్మమునకుకారణ మగును. యోగి కదే కడపటి జన్మ. సామాన్యులకు 
మృత్యు వన్నచో భయము. దీనికి స్టూలదేహ భ్రాంతియే కారణము. "పైలా 


తృతీయస్కంధ (త యస్తింశాధ్యాయము 525 


వాయ సాభిమానముతో నొనర్చిన పుణ్యపాపములు ఎట్టి జన్మకు కారణ 
మగునో యని వేదన. యోగికి దేహాభిమాన ముండదు. “వాండొనర్చు కర్మ 
లభిమాన శూన్యము అగుటచే పుణ్యపాపముల ప్రస్తక్తియే లేదు. భౌతి 
సుఖములు స్తూలదేహసుఖములని భ్రయమించును. యోగినిరంతరానందమును 
భౌతిక సుఖమీను మోక్షానందము యొక్క పరమాల్చములైన రేఖలు. వానిని 
సర్యోత్కృష్షము లైనవని భ్రమించినచో జీవికి పతనము తప్పదు. కనుక 
అల్దుములైనే సుఖములు సుఖభ్రాంతులే కాని నిక్కమైన సుఖములు కావు. 
ఆ దృష్టితోనే ఇచ్చట సుఖములు దవ్వగు నని చెప్పుచున్నాయ. 

1034. మనము అలరంన్‌ామనస్సునకు సంతోషము కలుగునట్లుగా, 
ఆత్మమార్గము ఎల్లన్‌ఆత్మను అనుభవమొ లోనికి తెచ్చుకొనెడి పద్ధతీని. 

తాత్పర్యము: ఈ రీతిగా కపిల మహర్షి దేవహూతి మనస్సు సంతోష 
పడునట్లు ఆత్మ మార్గ ముపదేశించి కపిలుండీ వెడలి పోయెనని మైత్రేయుడు 
విదురున్‌కు చెప్పెను. 

1035. యోగమార్గంబునన్‌సాంఖ్యయోగ మారము చేత, విజానంబు 
కలిగియుండియున్‌= 'ఆత్మస్వరూపము అనుభవము లోనికి తెచ్చుకొని, 
'పెనిమిటాభర్త, నష్టవత్స= దూడను పోంగొ ట్పుకొన్నట్టి, చందంబునన్‌ విధముగ, 
తల్లడిల్లుచున్‌= వక్కువ బాధపడుచు తీపస్‌సామర్హ్య+జనితంబు= కపిల 
మహోమీని తపస్సుచెత సంపాదింపడజుడినది. 

తాత్పర్యము : కపిలుడు తపన్సున కేగిన పిదప దేవహూతికి తనయుని 
ఎడబాటు దుఃఖకారణమే అయ్యెను. అవాకు పుత్రుడపదేశించిన 
సాంఖ్యమార్గము చేత ఆత్మసాక్షాత్కార స్పితి ఏర్పడెను. కాని అమెకు రెండు 
ఎడబాట్టు పీకేసారి కలిగెను. పెనిమిటి "కర్టముండు తపస్సున కేగుట, ఆ 
వెంటనే 'శేపిల మహర్తి తపస్సున కేగుట. ఈరెండు దుఃఖముల నరికట్టుటకు 
ఆమెకు కల్పిన విజానీ విబృంభణము శక్తికలది కాకపోయినది. ఆమె దోడను 
పోయొట్లుకోన్న ఆపు వలెనే దుఃభించెను. ఆమె ఆశ్రమము కపిల మహర్షి 
తపస్సామీర్ధ్యముతో అన్ని అనుకూలములు కల్సి యుండినది. ఆ యను 
కూల లీ వివరించుచున్నాయు. య 

1036. మానితాగొప్పవైన, సొరభ=వాసనలు గల, ప్రసవాపూవులు, 
మంజుల=మనోజ్రములైన, పక్వ=పండిన, ఫల=ఫలములు, ప్రవాళాచివుళ్ళు 
వీని మ భోరూబరువుచేతీ ,అనత=వంగిన, చూతపోత=గున్స మామిడుల 
విటప+అగ్రాకొమ్మల యొక్క కొనలు, నికేతనావానస్థానములుగా ల, రాజకీర= 
రాచిలుకల యొక్క సమ్మానితరాగాలాప=ఆదరింపందగిన రాగా లాపనలచేత, 
పరిమండితామిక్క్‌లి యొప్పుచున్న, కర్టమ తాపస ఆశ్రమోద్యానాకర్పముని 
యొక్క ప చెందిన ఉద్యానములందలి, వ. 
కమలాకర తీరూసరస్సుల గట్టులందలి, నికుంజపుంజము =పొదరిండ్ర యొక్క 
గుంపులు, 

తాత్పర్యము : ఈ పద్యమంతయు నొక్కకే సమాసము. పోతన్న గారి 
సమాసము తీల్లె సాగినట్లుగొ మధురమైయురడును. తరువాతి కవులు ఇది 


526 భాగవత సుధాలహరి 


సమాస సౌభాగ్యమని రచనలలో అనుకరించుటకు ప్రయత్నించిరి - 
కర్రమాశ్రమము నందలి సౌభాగ్యవోషములను చెప్పుచున్నాయ. అనందింపతగిన 
మంచివాసనల తోడి పూలు. కంటికి మనోహరములై పక్వములై యున్న 
ఫలములు. హృదయము నాకర్షించుచిగురుటాకులు. వీనిభారీముతో మామిడీ 
చెట్లు వంగి యున్నవి. అది గున్నమామిడి. ఆ చెట్లు యొక్క శాఖలపై 
రాజ్‌కీరములు గూళ్ళుకట్టుకొనియున్నవి. అవి మాటికినీ రాగలాపము 
లొనర్చుచున్నవి. అ ధ్వనేలు మనస్సున కానందము కలించునవి. ఆ 
యాశ్రమ మెన్న నొక పెద యుద్యానవనము. దానికి చేరినవే చిట్టడవులు. 
ఆ యుద్యానవీనములో స్వీచ్చములైన జలములతో కూడిన సరస్పులు, ఆ 
సరస్సులలో కమలములు విచ్చిసువాసనల. బజపుచుండును. ఆ సరస్సుల 
గట్టులలో మనోహరము లైన పొదరిండ్లు. ఆ పొదరిండలో తుమ్మెదలు. 
ఇవో యన్నియు కర్షముని తపోయోగముతో సంప్రాప్తించిన్‌వే. 

1037. అంచితాప్రకాశించుచున్న, నృటికమయస్త ంభదీప్తి చేనాస్ఫటికములతో 
నిర్మించిన స్తంభముల యొక్క కాంతిచేత, కొమరారు=అందముల నెగబోయు 
చున్న, మరకత కుడ్యములూమరకతమణులచేత నిర్మించిన గోడలు, సత్‌జాతి+ 
వజ్రాలామంచి జాతులకు చెందిన వజ్రముల, సతాజాలకములు=చూడ 
నింపైన గవాక్ష్రములయొక్క రుచులన్‌, భాసిల్లుూకాంతులచే (ప్రకాశించుచున్న, 
చం ద్రకాంత+ఉపల+వేదులన్‌చం ద్రకాంతశిలానిర్మితము లైన అరుగులు, 
విద్రుమగేహళీవిల సితమూపగడములచే నిర్మించిన గడపమ్రాను. వానియొక్క 
కాంతులు, హాటక రత్నకవాటశోభితములన్‌బంగారు, రత్నములు వినిచె 
నిర్మింపబడిన తలుపులచే ప్రకాశించువానిని, ఇచట శోభితము లనగా 
శొభనములనియే అర్థము. బాలార్థము నందు కప్రత్యయము. అలరిన=ఒప్పు 
చున్న, సౌధములు-శాలలూఅంగణములు; శాలలనగా 'పెద్దపెద్దగదులు. 
అంగణములు= ఇండ్రముందటి ప్రదేశములు వర= క్రేస్టనైన, పయజపాలు, 
'ఫేనపటలానురుగు “యొక్క గుంపు, పాండురాతెల్తమేన, కరీంద్రదంత= 
ఏనుళుల దంతములచేత, నిర్మితానిర్మింప ణుడిను ఖట్వ=మంచములు, 
వాని పైనున్న అతిధవళపట్టామిగుల తెల్లని పై భాగములందు, రచిత= 
నిర్మింపలుడిన, శయ్యాళులుశయ్యలు, చతురంతీ యానాపల్లకులు, కనకపీఠ 
=బంగారు పీటలు, అద్ది, మొదలైన, వస్తు సంఘములూవస్తు సమూహములు. 

తాత్పర్యము: ఆ గోడలు మరకతములు చెక్కినవి. ఆ గోడల చెంగటనున్న 
స్తంభములు సృటికముల చేత నిర్మింపయడినవి. మరకతములందు స్పటికము 
లును, స్పటికములలో మరకతములు ప్రతిబింబించి. క్రొత్తకాంతి వోషమును 
చేకూర్చుచుండెను. ఇంద్రనీలమణులచేత నిర్మింప శుడిన మెట్టు, జాతి 
రత్నములతో చేయశుడిన కిటికీలు. చంద్రకాంతమణులు చెక్కిన అరుగులు. 
పగడములతో తయారుచేయడజుడిన కడపమానులు. బంగారు వాకిళు. 'వానికి 
రత్నములు చెక్కణుడి యుండెను. ఆ సౌధములు విశలములుూ”వానిలో 
గొప్పగొప్ప కొలువు కూటములు. ఆ సౌొధముల ముందు అనర్హములైన 
అంగణములు. ఆ ఆశ్రమమందలి మంచము లన్నియు పాలవలె "ఫీనప్పింజము 


తృతీయస్కంధ (త్రయస్తింశాధ్యాయము ఏ27 


వలె తెలనైెన ఏనుగు దంతములచే తయారు చేయణుడినవి. వానిషె పైన 
పరువశుడీన శయ్యలు. ఎచ్చట జూచిన కంటికింపైన పల్లకులు. బంగోరు 
మయమైన పీటలు. ఇట్టి వస్తు సముదాయములు “అ అసంఖ్యోకములు. 


1038. వికచ= వికసీంచిన, కమల, కుముద=కలువలు, సౌగంధిక=కమల 
పోషములు, సుగంధావీనియొక్క వాసనతో, అను బంధి=కూడిన, గంధవహ= 
వాయువుచేత శోభితంబూ ప్రకాశించునది, అరవిందాకమలముల నుండి, 
వ =జారుచున్న, కందళితాఎక్కువైన, మరందరసపాన=తేనెను త్రాగుట 

దవత న ఇందిదిరసందోహ=తుమ్మెదల గుంపు యొక్క, 
రుంకార సంకులంబు=రుంకారములతో నిండినది, చెలువు+అరు= 
ప్రకాశించునది, పురందర సుందరీ=ఇంద్రుని అంతః పురముచేత, నందిత= 
ఆనందిప జుడునట్టి, కర్ణమ ఆశ్రమంబు, పరిత్యజించావదలి, కుటింబులు= 
వంకరలు కలది, “జటిలింబులుగా=ఎక్కువగా, సరస్వతీ బిందు సరోవరం 
వ. నదియందును, బిందు సరస్సు నందు, త్రిషవణ స్నాన 
మాచరించుచున=ముప్పూటల స్నానము చేయుచు, ఉగ్ర తపస్‌+ భారంబుననా 
గొప్పతపస్సు చెత, కృళఘాతా య్యచికన, శరీరమె=దేహము కలదై ప్రసన్త 
వదనుండనూప్రసన్నమైన ముఖము కలవాయ, సమస్త వ్యస్తచింతనలచేన్‌ 
సమస్తముగను, విటవిడిగాను, ఒనర్చెడు చింతనలచేత, ప్రవాహరూపంబైన 
భక్తి ' ధేగంబునన్‌నిరంతరమైన భక్తిచెతను, యృక్త +అనుషానజాతంబూత్తగిన 
అనుష్టానముతో ఏర్పడినది. బ్రహ త అపొదకంబువీ ఎపర(బ్రహ్మ ప్రాప్తి 
నందిరీచునది. విశద్దమనంబునూస్త చృమైన మనస్సును. 

తాత్పర్యము : శమ సంపత్తి, వీవరించుచున్నాయ - ఆ యాశ్రమము 
నందలి కమలములు నీరంతరమును వికసించి యుండును. కుముడ్‌ములు 
రూడ నటివే. వానికి కర్టముని తపళ్శక్తిచే కాలనియమము లేదు. బ్రహ్మాండముగా 
వేయిరేకులీతో నొప్పారు సౌగంధికములు. వీని నుండి ప్రనరించెడు సుగంధములు. 
ఆ సుగంధముల సంపర్కముతో గాలులు గంధవహనామము సంతరించు 
కొనుచుండెను. వాని నుండి దొరలు మకరందములను తుమ్మెదలు త్రావుచున్నవి. 
ఆ మరందపానముతో నవి మతె తక్కినవి. వాని రుంకారము ధారవాహికముగా 
నుండెను. ఇట్టి సంపదలు గల్గిన బావులు. అ ఆశ్రమ సౌభాగ్యము దేవేంద్రుని 
అంతఃపురమూ గూడ ఆరాంక్షింప తగినదిగా ఉండెను. అమె అటి సుసమృద్దమైన 
ఆశ్రమమును వదలెను. దండిగా వెండ్రుకలు పెరిగి కుటిలములై సొందర్యమునే 
వ. సరస్వతీ నది బిందు సరస్సు, ఈ రెంటి యందు 
ముప్పూటలు న మొనర్చుచుండెను. ఆమె ఉగ్రమైన తపస్సు పటినది. 
ఆ తప్సీ తో వ క నభ ఉండెను. నిరంతరీము ఆమె ప్రసన్దమైన 
వదనము గల్గిన న కపిలమహామునినే ధ్యానించుచుండెను. నలా 
నారాయణమీర్తి, కపిలునకు నారాయణునకు భేదము లేదు. ఒక్కొక్కసారి 
ఆమె కపిలమహరి సంపూర్ణరూపము ధ్యానించును. మరి యొకసారి ఒర్యాక్కు 
ఆవయవమునే. వమా ధ్యా నించును. ఆమె భక్తి యోగము ప్రవాహరూపమై 
ఉండెను. దానికి వ్రోద్బ్చలకము అధికమైన వైరాగ్యము. భక్తియొక్క ఉద్రేకము 
చేత ఆమెకు తెలియకటే తీవ్రవైరాగ్యము మనస్సు నావరెంచినది. అనుష్టాన 
మెప్పుడును ఆమె వదలినదీ లేదు. ఆమెజ్లానము _ బ్రహ్మానుభూతీని 


5258 భాగవత సుధాలహరి 


కలిగించుటకు శక్తమై ఉండెను. అట్టి బ్ఞాన మేర్ప్చడుట కామె విశుద్దమైన 
మనస్సే కారణము. “ 

1039. ఆత్మనాయకుడును=ఆత్మకధినేతయును, విశ్వతోముఖుండు= 
అన్నిటియందు వ్యాపించిన వాయ, నిజపరిజ్తానాతనయొక్క జ్ఞానాధిక్య 
మనేడు, దీపాంకురమహిమన్‌దీపమనెడు అంకులీము శక్తితో, నిరస్త్రళయారము 
చేయలుడిన, సమస్తసమస్తమైన, భూరాఎక్కువగా ఉన్న, మాయాంధకారుడు= 
మాయయనెడు చీశటి కలవాడ, అమేయుడయాఇంతయని కొలంది చెప్పుటకు 
సాధ్యము కానివాయడ, ఈశ్యరుంయాసమస్త (ప్రకృతిని నియమించువాండ, 
అవిరతానిరంతరము, బద్హాఏర్పడిన, సా. పరతచేన్‌తత్త్వజానమందే 
ఆసక్తమైన బుదితో, నిర్ముక్త జీపభావమునమీపేదలి సెట్టుడిన జీవీభావము 
చేత, పోష్షాప్రత్యేకమైన, యోగాయోగము చేత, భవ్యజగొప్పగా, సంప్రాప్త= 
ప్రాప్తించిన్‌ నీర్మలమైన బ్రహ్మభావము, సమాధిచేన్‌సమాధి చేత, అప్పనరా 
వృత్తము=మరల జన్మము లేనట్టి త్రిగుణ ప్రధానతత్త్యములనొత్రిగుణములు, 
ప్రకృతి - వీని తత్త్యముల చేత, ఒప్పి, సంతతాచారనియతిన్‌నిరంతరము 
అనుసరింపణుడిన ఆచారముతో. 

తాత్పర్యము: కపిలునకును నారాయణునకును భేదము లేదని ముందే 
చెప్పితిని. "ఆతండే సమస్తమునకును ప్రేరకుండైన వాయ. అందుచేత 
ఆత్మనాయకుయడ. *విళ తోముఖుడ అనణా సర్వమునందు వ్యాపించువాయ. 
సమస్తమును చూచుచమిండెడి వాయ. అతనితో సమానమైన దైవము లేండు. 
జన్నాది వికారములు లేనివాడాయన. అసాధారణమైన చాతుర్యము కలవాడ 
మ తన జానశక్తి యనెడు దీపప్రకాశముతో పోలొటయటడిన 
అంధకారముగలవోయ. ఇంతమాత్రమే కాదు. తన్నుగూర్చి తెలిసీకొనెడు 
వారి కేర్పడు జానము కూడ మాయ యనెడు నంధకారమును పోంొట్లకక్తికలదిగా 
ఉండును. ఆతీని మహిమ నిస్పీమమ్చైనది. ఇంతటి దంతటి “దని చెప్పి 
దాని మితి నిరయించుటకు ధ్యము కాదు. ఈశ్వరుండు సమస్తము 
నిరయించువాండీ. పరబ్రహ్మ. ఆతని యందే, జానస్వరూపు.డైన ఆతనియందే 
ఆమే బుద్ది నిబద్దమై ఉన్నది. సమస్త ములైన 'తత్వములును వ్యర్థములని, 
ఆతండే సరూ;ధికుండనియ ఆమెకు జానము కలిన ది. ఇటు నిరంతీరమును 
భావించుటచే. ఆమెలో జీవభావము తోలశిపోయనది. తా నీనుసరించుచున్న 
సాంఖ్యయోగము ఫలముగా బ్రహ్మభావము దేవహూతి కేర్చడినది. నిరంతర 
సమాధి ఆమె స్వభావమై పోయెను. త్రిగుణములు, ప్రకృతి -వీనిచే నేర్చడెడు 
తత్య్యములు వీని స్వభావ మామెకు స్పష్టముగా అర్దమై యుండెను. ఆమె 
'కేర్చడన జ్ఞానము అప్తనరావృత్తి కారణముఇంతకునుదేవహూతి పరిశదమైన 
ఆచారమీను వదలలేదు. ఆ యాచారముతో నామెకు జ్లానము నిత్యదోప్తమై 
యుండినది. ల 

1040. మేలుకని= నిద్రలేచి, కనుంగొనళాన్‌ లేనిచూడలేనట్లి, మనుజు 
పోల్మిన్‌మనుష్యుని వలె, పాలంతిాస్త్ర, తన ఆత్మన్‌ మజచి= తనమీనస్సును 
విన్మరంచినదై, సధూమము=పొగచేకూడిన, పావకు గతిన్‌-అగ్నివలె, ఉండెనా 
ఉండినది. 


తృతీయస్కంధ (తఈయస్తింశాధ్యాయము 5209 


1041. గురుయోగ శక్తి చేన్‌-గొప్పదైన యోగశక్తి చేత, అంబర తలమునకున్‌= 
ఆకాశమునకు, సతృ్ఫపామయుండూదయతో కూడినవాయ, (మయట్‌ ప్రత్యయము 
ప్రాచుర్యార్లకము) ఆ పరవాసుదేవు=ఆ వాసుదేవుని యొక్క చరణాంబు 
రుహయుగా=పాదపద్మముల జంటయందు, న్యస్త చిత్తము కలది= ఉంపశుడిన 
మనస్సుకలది. 


తాత్పర్యము: కలలో కనపడిన వస్తువులను మేల్కొన్నపుడు కన లేని 
రీతిగా ఆ దేవహూతి తన మనస్సునే మజచినది. ఆమె శరీరము తగిన 
సంస్కారములు లేక పొగకూరినట్టుండెను. కాని యోగశక్తిచేత సంపాదింప శుడిన 
తేజస్సు ఆమె శరీరమం దుండనే ఉన్నది. ఈ రీతిగా దేవహూతి కృపాపరుడైన 
ఆ కపిలుని దయావోోషముతో నిరంతరమును పరవాసుదేవుని చరణములందే 
ఉంపశుడిన మనస్సుకలదై. శరీరమును వదలి ఆతని యందు లీనమై 
పోయినది. 


1042. కపిల+ఉక్తమార్గమునన్‌కపిలునిచే చెప్పడుడిన మార్గముతో, అంగనా 
రత్నంబూస్తీలలో శ్రేషురాలు, అనుజ్ఞాతుండైసమ్మతింప లుడినవా యై, గంధర్వ+ 
అప్పరస్‌+ముని నీవీహ సంస్తూయమాను.డూపొగడం బడుచున్నవాంయడు, 
అర్హణాపూజ, అభిష్టు తము=పొంగడం బడినది సమాహి తుండై=నిత్యజాగ్భ 
తుండ్డె ఉపాఖ్యానమూకథ, పావనంబూశ్రేషము, విగతపాప్త్పండు=పాపమునుండి 
విడివడిన వాయ, గరుడ ధ్వజుడయాగీరుడుండే ధ్వజముగా కలవాడ, 
ప్రహృష్ట హృదయుయడయ=సంతోషింపబడిన మనస్సు కలవాయ, భవత్‌+వాక్‌ 
పూరంబు =నీమాటల యొక్క ధారచేత కూడిన. 


తాత్పర్యము : ఈ రీతిగా దేవహూతి కపిలునిచే చెప్పశుడిన మార్గముతో 
శ్రీహరిని చేరినది. ఆమె మోక్షమును పొందిన ప్రదేశమునకు సిద్దిప్రద 
మనిపేరు. కపిలుడు తల్టి అనుమతితో సిదులు, చారణులు, గంధర్వులు 
అప్సరసలు - వీరి సమిహము చే పొగీడణుడువాయడై సముద్రునితో 
నిర్వహింపడుడిన పూజ, అర్హ్య పాద్యాదులు కలవాడై అతయ సంఖ్యా 
చార్యులచే చెప్పడుడిన యోగమార్గము అవలంబించి ముల్లోకముల శాంతి 
కొజైై తపస్సు చేయుటకు ఉత్తర దిక్కును గూర్చి పోయెస్‌. ఈ రీతిగా 
మైత్రేయ మహాముని పల్కి విదురునితో ఇట్రన్నాండు-- "ఓ విదురా! కపిల 
దేవహూతి సంవాదము నాకు తోంచినటు నీకు చెప్పితిని. ఇది అత్యంత 
పవిత్రమైనది. కపిలుంయ ్రచారమునకు తెచ్చిన యోగపద్దతి అది. ఈ 
ఉపాఖ్యానము నెవ్వయ ఛభక్తియుక్తుండై పఠించునో, వినునో వారిర్వురును 
ముక్తులు. శ్రీమన్నారాయణుని చరణసమోపమును చేరుదురు" అన్నాడు. 
విదుర మైత్రేయ సంవాదము ననుసరించి శుకయోగి పరీక్షిత్తునకు వివరించెను. 
ఆ కథనే నూతుయ శానకాదులకు చెప్పినాడు. వారు సంతోషించిరి. వారన్నారు. 
నీవు వివరించిన భగవత్కథామృతము మాకు పరమ సంతోషము కూర్చినది. 
మాకు తృప్తి కలుగలేదు. తర్వాత వివరించుము. 


వప భాగవత సుధాలహరి 


1043. సారస స=పద్మమునకు సంబంధించిన, చంచరీక=తుమ్మెద వంటి 
వాడా! దరత్‌ాఅప్పుడే వికసించుచున్న, సితపద్మ=తెల్లతామరల యొక్క 
పత్రలోచన=రేకుల వంటి కన్నుల కలవాడా! 


తాత్పర్యము : స్వామి! సీతాదేవి యొక్క మనస్సనెడు పద్మమునందు 
నిరంతరము వ్రాలెడు తుమ్మెద వంటి వాడవు నీవు. నీ కీర్తి చందనము 
శరత్కాల చంద్రుండు. మలెైలు, ఈశ్వరుయ, రాజహంసలు మొదలగు 
వానివలె స్వచృమైనది. అప్పడే వికసించిన తామరరేకుల వంటి కన్నుల 
కలవాడవు. శివధనుస్సును విజచిన వాండవు. సూర్య రయున్లు పవిత్రము 
చేసిన వాడవు. 
| 1044. బాంధవ ప్రకరా వన=బంధుసమూహమును రక్షించువాండా! శరధి 
శోషణ=సముద్రము నింకించిన వాడా! దురిత తారణ=కష్టములు పోణొటు 
వాడా! ధర్మశీలనాధర్మమే శీలముగా గలవాడా! ఖేలనక్రీడ గలవాడో! 


తాత్పర్యము : స్వామా! నీవు సమస్త విశ్వము నందు వ్యాపించిన 

వాండవు. సముద్రము నింకించిన వాయవు. దయయే భూషణముగా కల 

వాండవు. పాపములు పోలొట్టువాడవు. సృష్టికి కారణభూతుడవు. దుష్టులైన 
రాక్షసులను వధించుట నీకు క్రీడ. 


1045 దీపిత మ గొప్ప పుణ్యములు 
కలవాడా! భవతిమిరది నేశూసంసార మనెడు చీకంటికి సూర్యుని వంటివాయడా! 
కువలయపాతకారా ప్రపంచమునకు పహితమొనర్చు వాడా! ప్రవోరూచంపువాడా! 


తాత్పర్యము : స్వామా! నీవు దేవతల కాశయింపతగిన వాడవు. 
అనంత పుణ్యములు కలిగించువాడవు. గొప్పశద్దములైన గుణములు 
కలవాండవు. భక్తలోకముల వెంట నుండి రక్షించు వాతవుిసంసార మనెడు 
చీశటికి సూర్యుడవు. కోటి సూర్యప్రకాశుయవు. జగత్తునకు హితమును 
కల్షించువాయవు. దుష్టులైన రాక్షసుల మర్దించువాయవు. 

గద్యము. తీర్దఅగమనంబూతీర్హములనుండి తిరిగివచ్చుట, సందర్శనము= 
చూచుట, నిర్యాణము= =న్టరీర త్యాగమే, మహదాదులు=మహత్తులు మొదలైన 
ప్రకృతి వికారములు, పద్మసంభవుంయాబహ్మ, పరమేషిబ్రహ్మ, మానస 
సర్గము=మనస్సుచే సృష్టింపడుడినది, భూభరణమూభూమిని రక్షించుట, 
సోకరాకారుడూవరాహిరూపముతో నున్నవాయ. ప్రశంసించుటాపొగడుట, 
వెజచి=ఛభయపడి, సవన వరాహము= యజ్జవరాహమ్ము, స్త్వవముూపొగడుట, 
పరిణయము=వివాహము, యోగకల్పితము= ఎశమోగము చేత క కల్చింప శుడినది, 
విరాట-పురుష= విరాట్టురుష, సర్వాంగ స్తోత్రము=పాదాది కేశ వర్ణనము. 


ఇది పోతనామాత్య విరచితమైన ఆంధ్రభాగవతమున 
తృతీయ స్కంధమున ముప్పది మూంవ అధ్యాయము 
సుధాలహరి వ్యాఖ్య సంపూర్లము. 


110. ౧6181008 ౧౪01021009 56గ63 [10.755 
నిగ౦6 : గిం. 


సరస్వతీ పుత్ర, మహాకవి పద్మ్రీ పుట్టపర్తి 
నారాయణాచార్యులవారు అనంతపురం జిల్లా చియ్యేడు 
గ్రామంలో 28-8-1914 లో జన్మించారు. వీరితండ్రి 
| శ్రీనివాసాచార్యులు, తల్లి కొండమ్మ. వుట్టవర్తి 
 నారాయణాచార్యులవారు. కడప రామకృష్ణ హైయ్యర్‌ 
సెకండరీ స్కూలు ఉపాధ్యాయుడుగా పని చేశారు. 





ఆచార్యులవారు సంస్కృతం, ఆంగ్లం, తమిళం, హిందీ, మొదలైన 
పద్నాలుగు భాషలను పుక్కిటబట్టిన విద్వత్తల్లజులు. ఆయన పెనుగొండ లక్ష్మి 
సాక్షాత్మారం, శివతాండవం, పండరి భాగవతం, జనప్రియ రామాయణం, శ్రీనివాస 
ప్రబంధం మొదలైన పద్యద్విపద గేయరచనలు, మహాభారతోపన్యాసాలు, 
ప్రబంధనాయికలు వగైరా వచనరచనలు పదిపదులకు మించి రచించారు. 


పుట్టపర్తి సాహితీ కృషినిమెచ్చి రసజ్ఞ సమాజం ఆయనకు ఎన్నో 
గౌరవపదవులు కట్టబెట్టింది. భారతప్రభుత్వం పద్మక్రీ బిరుదంతో, శ్రీ వేంకటేశ్వర, 
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్‌ పట్టాలతో గౌరవించాయి. 


కేంద్రరాష్ట్ర ప్రభుత్వ సన్మానాలతోపాటు ఆచార్యులవారు కంచికామకోటి, 
శృంగేరి పీఠాధిపతుల సత్కారాలు అందుకొన్నారు. ఆయనకు ఢిల్లీ, కలకత్తా, పూనా, 
నాగపూర్‌, బెంగుళూరు, మద్రాసు, తిరువనంతపురం, అలంపూర్‌ వంటి పట్టణాలలో 
ఘన సన్మానాలు జరిగాయి. ఆంధ్రదేశంలో ఆయన పొందినన్ని సత్మారాలు మరేకవి 
పొందలేదు. 


సరస్వతీ పుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులవారు వ్యాసకృత సంస్కృత 
భాగవతం, దానికి తెలుగు అనువాదమైన బమ్మెరపోతన భాగవతం జతకలిపి చేసిన 
వ్యాఖ్యాన గ్రంథమే ఈ భాగవత సుధాలహరి. వారు భాగవతంలో ప్రథమ, ద్వితీయ, 
తృతీయ స్మంధాలకు మాత్రమే వ్యాఖ్య సంతరించారు. 





౧4౦1190606 0/ 5 గ గి2గ4040040/ 145. 566001/6 0106 
110041 1100024 0అ/494204009 206 0౧166 ఇ].0. ౧999, ౧౧024. 


